శ్ర మలయాళి సీద్దురు గ్రంథధావళ 
ఇరువదవ సంపుటము 


బ్రహ్మవిద్య, నిర్విఘమ్మ్నయాగసిద్ది, 
శ్రీభగవద్దీతాగమనము, శ్రమలయాకయతీస్రదీతా 


ప్రకాశకులు 
శ్రీవ్యాసాత్రమ వజ్రోత్సవ సంఘము 
శ్రీత్యాసాశ్రమము 
చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదైశ్‌ః 
2001 


ఆకవ్వానాత్రము వత్రోత్మ్రమ 


గుంయఘు హ్రయురణ - 206౦౩14 గుం ॥ 
మైతులూ 1000 


తుతంలకం -- 

యొనేజరు - శక్రివ్వానాంశ్రముముు, 
రాక్కెసాూశత్రమం పోస్టు, (వయా ఐెర్చెడు, 
-యఅతర్ర్రారు జిల్లా, (ఆంపహ్ర,, 517 621 
తూకికు నెం 068578- 68528 


ఇముటూట్రణ - 
త్రీ పారా-తర్య ముదాక్రర-ఈాల, క్రీ వ్యావాశ్రముము 


డటిప - క్ర అసంగానంద గ్రాఫిక్స్‌. శ్రీ వ్యాసాశ్రముము 


నివెదన 


శ్రీవ్యాసా(శమం (ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక గ్రంధాలు పారకలోకానికి 
సుపరిచితాలే ఈ (గ్రంధాలను భక్తులు మిక్కిలి (శద్రతో పరిస్తున్నారు 
ఆధ్యాత్మిక సారస్వత [ప్రచారం ద్వారా సాటి లేని సేవ చెసి సంస్తగా ఆ[శ్రమం 
(ప్రసిద్ది వహించింది 


మహర్షి - సద్గురు శ్రీ మలయాళస్వాములవారు స్వయంగా రచించిన 
గంధాలు ఆశ్రమప్రచురణలలో అత్యంత విశిష్టమైనవి అవి పలు సార్టుు 
ము(ద్రణ పొంది అనన్య సామాన్యమైన (ప్రచారం పొందాయి జిజ్ఞాసు 
జనానీకంలో జడత్వాన్ని తొలగించి చైతన్యం కల్షించడంలో విజయం 


సాధించాయి 


శ్రీవారి రచనలు (ప్రస్తుతం వివిధ పరిమాణాలలో నానా(గంధాలుగా 
ము(దైెంపబడివున్నాయి వీటినన్నింటిని ఒకే పరిమాణం కల (గంధ రాశిగా 
““శ్రీిమలయాళసద్లురు గ్రంధావళి?* అన్న పేరుతో ముద్రించడం మంచిదని 
అభిజ్జులు సూచించారు ఈ సూచనను పూజ్యశ్రీ, విద్యానందగిరి 
స్వాములవారు ఆమోదించారు 


శ్రీవారు గోగర్భములో తపస్సు చేసే సమయం 1919లో రచించిన 
శుష్కవేదాంత తమోభాస్క్టరం ఇందులో మొదటి సంపుటమవుతుంది 
ఇంచుమించు ఆ(గ్రంధాన్ని పోలిన పరిమాణంలోనే తక్కిన సంపుటా 


26 


=) 


లుంటాయి ఇలా (ప్రచురిస్తే ఒక్కొక్కటీ సుమారు నాలుగువందల పుటులు 
గల సంపుటాలు ఇరువదికి పైగా సిద్రమవుతాయి 


2001వ సంవత్సరంలో జరుగనున్న శ్రువ్యాసా శవమువ(జోత్తువ 
శుభసందర్భంలో పై సంపుటాలను వఐడుదల చేయాలని (శ్రీస్వాములవారి 
సమ్మతితో వ(జోత్సవ నిర్వాహక సంఘం వారు నిర్ణయించారు ఈ 
సంపుటాల (కోడీకరణ, ముద్రణ (శ్రీ సముద్రాల లక్ష్కణయ్య గారి 
సంపాదకత్వం (క్రింద జరుగుతున్నది 


భగవదను(గ్రహంతో, శ్రీసద్గ్దురుదేవుల ఆశీర్వాదంతో, భక్తుల 
ప్రోత్సాహంతో ఈ (గంధ (ప్రచురణ ప్రణాళిక విజయవంతం కాగలదని 


ఆశిస్తున్నాము 


శ్రీ వ్యాసా (శ్రమం 
(ప్రకాశకులు 


26 


౧ నివేదన ౧ 
విషయసూచిక 3 

3 సంపాదకీయం ౬ 

యి తాలి పలుకులు ౧౭ 


1. బ్రహ్మవిద్య 1-64) 
పీరిక 
మొదటి భాగము - బుషిమార్గము 
రెండవ భాగము - పరిణామ మార్గము 
మూడవ భాగము - విద్యామార్గము 


2 నిర్విఘ్నయోగసిద్ది (65-212) 


$్పీద్రిక్ర 

మొదటి భాగము - 

రెండవ భాగము - యోగవిఘ్నములు 

మూడవ భాగము - యోగవిఘ్ననివారణోపాయములు 
నాల్గవ భాగము - నిరతిశయానందబ్రహ్మట(ప్రాప్తి 


3. శీభగవద్దీతాగమనము (213- 2 54) 


పీరిక 

'ప్రధమకాండము - కర్మయోగము 
ద్వితీయకాండము - ఉపాసనయోగము 
తృతీయకాండము - జ్ఞానయోగము 


67 
71 
93 
132 
175 


215 
221 
233 
242 


క్స్‌దిక 


ల్వ 


4. శ్రీమలయాకయతిస్రదీత 
(255-533. 


శ్రీమలయాళయతి॥(నగీతా ప్రస్తావన 
'ప్రధమో౭_ ధ్యాయః - జ్ఞానయోగః 
ద్వితీయో౭_ ధ్యాయః - యోగవిజ్ఞానయోగః 


తృతీయో౭_ ధ్యాయః - (బ్రహ్మచర్య ప్రభావయోగః 


చతుర్జో౬ ధ్యాయః 
పంచమో౭._ ధ్యాయః 
షష్టోల_ ధ్యాయః 
సప్తమో౭_ ధ్యాయః 
అష్టమా౭. భ్యాయః 
నవమో౭. ధ్యాయః 
చశమో౭_ ధ్యాయః 
ఏకాదశోల_ ధ్యాయః 
ద్వాదశో అ ధ్యాయ, 
తయోదశో౭_ధ్యాయ,. 
చతుర్హశో టి ధ్యాయః 
పంచదనశో£. ధ్యాయః 
షోడనోల. ధ్యాయ 
సప్తదశోల. థ్యాయః 
అష్టాదశో ర్త ధ్యాయః 


- బద్యాయోగః 

- స్తీవిద్యాధికారయోగః 
- జాతినిర్ణయయోగః 
- మ్నన్తవివరలాయోగః 
- తపః (ప్రభావయోగః 
ఆ కర్మయోగ: 

- అవ్షాంగయోగః 

- భక్తిప్రభావయోగః 

- ఎద్యా౭. ఎఐద్యాయోగః 
- కర్మసన్య్యాసయోగః 
- ధైవాసురస్వరూపయోగః 
- యుగనిర్ల్ణయయోగః 
- వైరాగ్యయోగః 
- మోక్షసన్న్యాసయోగః 
ఒం నిర్వాణయోగః 


257 
261 
267 
293 
307 
317 
328 
342 
365 
380 
395 
413 
432 
442 
456 
467 
479 
493 
507 
519 





2[2[2/=2'అ|౨32|ఇల౧[9|ల|2౧'౪|౩౭ భవ అ 2222222222 2222292903 2న 2ఇంకల 2 


ఓమ్‌ 
ఈ (గంధాన్ని ముదించడావికి 
భూరివిరాళం సమర్పించి శ్రీ మలయాళ 
సద్లురు దేవుల అనుగ్రహానికి పాత్రులైన 
భక్తులు 
స్వర్షియం చరాత్స( శ్రీ) లింగంనేని సత్యవ తిగారి 


జ్ఞాపకార్డం వారి కుటుంబం అవెంరికా వాస్తవ్యులు 
(శ్రీ లింగంనేని జగన్మోహన రావుగారు 


వారి ధర్మపత్ని శ్రినుంతి ఉవం 
శాంతి శ్రి) 
కుం 
ప్రగతి శ్రీ 
శ్రీనిధి 
ఎల్లోరా రేవతి 





. 
. 
క్‌ 





ఆ౭[2[2[22[ఐ[2[2[2'ల|౨| అ! ఇ|౨|౪[2౧[౨|ఇ|౨|2|౨|2లఇఐ|2[ఇ|ల2అ ల ఇ 2వ ఇ ల|ఇ అ 22426222 


సంపాదకీయం | 


ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లాగానే కేరళరాష్టంలో గురువాయూరు 
అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం ఆక్షేత్రానికి సమీపంలో ఎన్‌గండ్యూర్‌ అనే 
(గ్రామంలో 1885 మార్చి 27 వ తేదిన నొట్టియమ్మ, కరియప్ప అనే 
పుణ్యదంపతులకు ఒక పుత్రరత్నం జన్మించాడు అతనికి వేలప్ప అని 
నావుకరణం చేశారు గుమ్మడితీగ పాదు విడిచి సుదూరంగా సాగి 
ఫలించునట్లె ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై జన్మస్థలం వదలి దూరప్రాంతానికి పోయి 
అక్కడ లోకోద్దూరక కార్యక్రమాలు ఆచరిస్తాడని ఆ శిశువు జాతకం 
పరిశిలించిన దైవజ్ఞాలు ఆనాడే వక్కాణించారు 


వారి మాటలు అక్షరాలా నిజమయ్యాయి వేలపు సహజంగానే 
జపతపోధ్యానాదులైన అనుష్టానాలను బాల్యంనుండీ శీలించాడు ఆ కాలంలో 
కేరళలో సుప్రసిద్ద యతీంద్రుడుగా, ఆధ్యాత్మిక విజ్ఞానఖనిగా, సమాజ 
సంస్కర్తగా పేరొందిన శ్రీనారాయణగురువు అనే ఒక వుహనీయు 
డుండేవాడు ఆయన శిష్యుడు శ్రీ సిద్దశివలింగ గురువు స్టాపించిన 
గురుకులంలో వేలప్ప విద్యాభ్యాసం చేశాడు బాల్యదశలోనే అతడు 
దైవగుణసంపన్నుడుగా, భక్తాగ్రేసరుడుగా, అనుష్టాననిష్టాగరిష్పుడుగా పేరు 
పొందాడు పరమ విరక్తుడై రెండు పదులు నిండక ముండే పాదచారిగా 
బయలుదేరి అతడు ఆసేతుహిమాచలం తీర్ధయాత్ర చేశాడు అనేక 
పుణ్యక్షేత్రాలనూ, ఉత్తరభారతంలో మహనీయులు స్థాపించిన ఆధ్యాత్మిక 
సంస్థలనూ సంద ర్షించాడు 

తీరయాత్రానంతరం మళ్లీ జన్మప్టలానికి వెళ్ళాడు కొంత కాలం 
అక్కడ ఉండి తరువాత నేరుగా తిరుమల క్షేత్రానికి వచ్చాడు అక్కడి 
గోగర్భతీర్ధస్థలంలో పండ్రెండు సంవత్సరాలకు పైగా తీవ్రమైన తపోనిష్ట 
కొనసాగించాడు కాలక్రమంలో తిరుమల యాత్రికులకు (శ్రీ వేంకటేశ్వర 
స్వామి లాగానే ఒక సందర్శనీయమూార్తిగా రూపొందాడు ఆయన ఊరూ 
పరు తెలియనివారు వులయాళదేశీయుడు కాబట్టి ఆయనను 


౬ 


“మలయాళస్యామి? అన్న పరుతొ వ్యవహరించారు తరువాత ఆ పెరి వారికి 
స్టరపడిపోయింది 


గోగర్భంలో ఉన్నకాలంలో ఆయన రచించిన శుష్కవేదాంత 
తమోభాస్కరం అన్న [గ్రంధం ఆయన కీర్తిని దశదిశలా చాటింది ఆధ్యాత్మిక 
విప్లవాన్ని రగుల్కొలిపే ఆ [గ్రంధరాజం పలువురు సాధకులకు నిత్య పరనీయ 
మయింది శ్రీ మలయాళ స్వామీజీ వేలకొలది శిష్య భక్తజనానికానికి 
ఆరాధ్యదైవంగా విలసిల్లారు తిరుమల గోగర్భతీర్ణంలో వారు పండైండు 
సంవత్సరాలకు పైగా తీవ్ర తపస్సు చేసి భగవదను[గహానికి పాత్రులై 
ఆత్యంతిక దుఃఖ నివృత్తినీ పరమానంద ప్రాప్తినీ పొందారు 

తరువాత కొన్ని కారణాలవల్ల (శ్రీ సద్గురు స్వాములవారు తిరుమల 
కొండ దిగి తిరుపతి, (శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలమధ్య కాశీబుగ్గ తీర్ణస్తలంలో 
ఎర్ఫేడు వద్ద ఉండే నంది పర్వతమూలంలో (శ్రీవ్యాసభగవానుని పేర 
1926లో ఆశ్రమం స్థాపించారు అక్కడ లోకోద్దారకమైన అనేక కార్యక్రమా 
లను చేపట్టారు ఆర్షధర్మప్రచారానికి అనుగుణంగా ఒక సంస్కృత 
పారశాలను స్టాబంచారు జాత్యాది భేదాలను పాటించకుండా అన్ని 
తెగలవారికి అందులో విద్యాభ్యాసానికి అవకాశం కలిగించారు సనాతన 
ధర్మపరిపాలన సేవాసమాజం (సనాతన వేదాంత జ్ఞానసభు అన్న పేరుతో 
ఆధ్యాత్మిక ధర్మ(ప్రచారానికై ఒక సంస్టను స్థాపించారు కర్మ భక్తి ధ్యాన జ్ఞాన 
యోగాల ప్రచారానికై “యధాగ్గభారతి అనే ఒక మాసపత్రికను 
ప్రారంభించారు వేదసారసం(గ్రహమైన భగవద్గీతకు అనన్య సామాన్యమైన 
ప్రచారం కలిగించారు భక్తుల ఆహ్వానం మేరకు ఊరూరా పర్యటించి 
ఆధ్యాత్మిక విజ్ఞానబీజాలను వెదజల్లారు కాలక్రమంలో వ్యాసాశ్రమానికి 
అనుబంథంగా అనెకసంస్టలను ఆంధ్రదేశ మంతటా నెలకొలా్రారు సాంఘిక- 
ఆధ్యాత్మిక సంస్కరణలను ప్రబోధిసూ, వేదాంత సందేశాన్ని వెలయిస్తూ, 
జిజ్ఞాసువులకు తగిన సాధనలను ఉపదేశిసూ స్వయంగా అనేక [గ్రంధాలను 
రచించి ప్రచురించారు యోగవాసిష్టం, పాతంజల యోగదర్శనం, 


లా 


అనుభూతి ప్రకాశం, శంకరవిజయం, వివేకచూడామణి మొదలైన పెక్కు 
ఉ(ధ్రంధాలను అనువదింపజేసి ప్రచురించారు భగవద్గీత, కరోపనిషత్తు 
వెుదలైన కొన్ని (గ్రంధాలకు స్వయంగా వ్యాఖ్యలు రచించారు 
మహిళాభ్యుదయాన్ని దృష్టిలో పెట్టుకొని కన్యాగురుకులం స్టాపించారు 

ఈ విధంగా ఆంధ్రదేశంలో సమాజసంస్కరణలతో కూడిన 
ఆధ్యాత్మిక క్రాంతిని కలిగించి అపూర్వమైన చైతన్యాన్ని ప్రజానీకంలో 
ఉద్దీపింపజేశారు కేరళలో నారాయణగురువు ఏలక్ష్యం సాధించడానికి 
ఉద్యమించారో, ఆలక్యాన్ని ఆంధ్రదేశంలో సాధించడానికే శ్రీసద్గురు 
మలయాళ స్వాములవారు కృషిచేశారు తమ అవతార కార్యక్రమం సమాప్తం 
చేసుకొని 12-7-1962 వ తేదీన శయనైకాదశీ పర్వదినమందు తనువు 
చాలించారు ఆంధ్రదేశచరిత్రలో (శ్రీవారి కృషి స్వర్గాక్షరాలతో లిఖింపదగి 
వున్నది శ్రీ స్వాములవారి జీవితాన్ని సమగ్రంగా తెలుసుకొనగోరేవారు నా 
రచన “(శ్రీ మలయాళస్వామి జీవితచరిత్ర ను పరించండి! 

అనన్య సామాన్యమైన (శ్రీవారి కృషివల్ల అంతకు ముందు ఆధ్యాత్మిక 
విద్యకు అనర్హులు అని భావించబడిన (స్త్రీలు, ద్వొజేతరులు ఆ విద్యలో 
పురోగమించారు బ్రహ్మజ్ఞానం ఒక వర్లానికో, కులానికో లింగానికో 
పరిమితమయినది కాదు అది జిజ్ఞాసువులైన సాధన సంపన్నులందరి సొత్తు 
అన్న సత్యాన్ని వారు గ్రహింపగలిగారు 

(శ్రీ వారి కృషిని అవగతం చేసుకొన్న ్రముఖులనేకులు వారి నెన్నో 
విధాల ప్రశంసించి వున్నారు దివ్యజీవన సంఘ స్థాపకులు శ్రీ) స్వామి 
శివానంద సరస్వతీ మహరాజ్‌ వారు "HIs personal hfe was a 
Bhashyam for Bhagavadgita"- “యన వ్యక్తిగత జీవితం భగవద్గీత కొక 
భాష్యంి? అని కీర్తించారు 

భగవాన్‌ (శ్రీ సత్యసాయి బాబావారు ““స్వామి అనేకరీతుల మానవుల 
కండయై దండయై ఆనందము నందించెను ఆయన నిస్సాార్ధ సేవానిరంతర 
నిర్మల ప్రబోధములు ఆస్తిక లోకమున ఆచంద్రార్కము అవురమై 


విలసిల్లగలవు” అని పర్కొన్నారు 

చిన్నయమిషన్‌ వ్యవస్తాపకులు శ్రీ స్వామి చిన్మయానందులవారు 
గురుదేవులను గూర్చి అన్న మాటలివి-- 

"Such a colossus in spiritual world comes and serves the 
community but rarely Malayalswami was one such stupendous 
Saint of infinite blessings He brought living Vedanta into the 
hearts of Telugu People through camps and lectures, books and 


journals, Asrams and Temples, Schools and Satsangs 
May this Maha- Tapaswins's blessings be upon us all" 


“ఆధ్యాత్మిక (ప్రపంచంలో అలాంటి మహోన్నత వుహనీయమూర్తులు 
అరుదుగా అవతరించి మానవసేవ చేస్తారు మలయాళస్వామి అటువంటి అనంతాశీర్వాద 
సంపన్నులైన మహామునీంద్రులు ధార్మిక శిబిరాలు, ప్రబోధాలు , పుస్తకాలు, పత్రికలు, 
ఆశ్రమాలు, ఆలయాలు, పారశాలలు, సత్సంగాల ద్వారా వారు అనుష్టాన వేదాంతాన్ని 
తెలుగు ప్రజల హృదయాలలోకి తెచ్చారు ఈ మహాతపస్వి ఆశీర్వాదాలు మనకు 
సిద్రించుగాక! ”” 

మాజీ రాష్ట్రపతి శ్రీ నీలంసంజీవరెడ్డి గారు సంక్షిప్తమూ సారవంతమూ 
అయిన మాటలతో (శ్రీస్వాములవారిని గురించి యిలా అన్నారు 


"Swamyi1 was a revolutionary, fighting against narrow 
Casteism He was imparting Vedic education to all He was great 


saint and spiritual leader" -- 

“సంకుచితమైన కులతత్తంపై పోరాటం సల్పిన విప్రవయోధులు (శ్రీ స్వామిజీ 
ఆయన వేదవిద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చారు ఆయన మహర్షి ఆధ్యాత్మిక 
సద్దురువు *’ 

శ్రీ సద్గురు దేవులు గోగర్భంలో తపోనిష్పులై ఉన్నకాలంలోనే తమ 
అవతార చర్యలలో ముఖ్యాతి ముఖ్యమైన (గ్రంధారచనా కార్యక్రమం చేపట్టారు 


ye) 


1919లో “శుష్కవేదాంత తమోభాస్కరం” అన్న వారి లోకోన్నత(గంధం 
వెలువడింది అది అత్యధిక వ్యాప్తి పొంది సమాజంలోని మూఢ విశ్వాసాలను 
నిర్మూలించి కల్తీ లేని సనాతన ధర్మాన్ని వ్యాపింప జేయడంలో విజయం 
సాధించింది 


ఈ (గ్రంధాన్ని గురించి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 
ఉపాధ్యక్షులుగా పని చేసిన అభిజ్ఞులు ఆచార్య శ్రీ కె సచ్చిదానందమూర్తి గారు 
(వ్రాసిన మాటలు ఇక్కడ స్మరింపదగి వున్నాయి 

"When I was in my Koumara, 1 626. his Sushka Vedanta 
tamo Bhaskara more than once It impressed me a great deal 
because of its direct and forcible way of presenting Vedanta in a 
rational manner suited to the modern times I consider it to be 


a pioneering as well as a great Telugu Prose Work on Vedanta ' 
(శ్రీ మలయాళస్వామి జీవిత చరిత్ర - మున్నుడి) 
“నా కౌమారంలో వారి శుష్కవేదాంత తమోభాస్కరం నేను పలుసార్లు పరించాను 
ఆధునిక కాలానికి అనుగుణంగా సయుక్తికంగా, శక్తిమంతంగా వేదాంతాన్ని ప్రతిపాదించిన 
ఆ (గ్రంధం నన్నెంతో (ప్రభావితుణ్ణి చేసింది వేదాంతంలో తెలుగులో వెలువడిన 
మార్గదర్శకమైన ఒక గొప్ప గద్య రచనగా నేను దాన్ని భావిస్తున్నాను” 
వ్యాసా(శ్రమ స్టాపనానంతరం శ్రీవారు “యధార్లభారతి” మాస పత్రికలో 
శరపరంపరగా కర్మ- భక్తి - ధ్యాన - జ్ఞాన యోగాలను బోధిస్తూ ఎన్నో 
ఆత్మోద్భోధకమైన వ్యాసాలను ప్రకటించారు ఆ వ్యాసాలన్నీ తరువాత భక్తుల 
కోరికపై నానా (గ్రంధాలుగా రూపొందాయి  'ఉపదేశామృతం'”, 'స్వబోధ 
సుధాకరంి, 'ధర్మసేతువు, -ఈశ్చరకృపి, ధర్మోపన్యాసాలు - ఇత్యాదిగా గల 
(గ్రంధాలన్నీ ఈ విధంగా వచ్చినవే 
భగవద్గితకూ, 'కరి- “ముండకి - 'మాండూక్యోపనిషత్తు'లకూ, “నారద 
భక్తి సూ(త్రా'లకూ శ్రీవారు స్వయంగా విపులవ్వాఖ్యలు (వ్రాసి ప్రకటించారు 
'బాలయోగిని” అన్న (గ్రంధంలో ఒక నారీమణి యొక్క ఆధ్యాత్మిక జీవితగాధను 


CoC) 


(కల్పితం) చితీకరించారు “లోకోద్దారకము” అన్న పుస్తకంలో హిందూ 
సమాజంలోని వర్లవ్యవస్త, జాతిభేదాల రహస్యాన్ని బట్టబయలు చేశారు 
బ్రహ్మచర్యం”, 'గృహస్తాశ్రమ ధర్మం', “'సన్న్యాసయోగం'ి-అన్న (గ్రంధాలలో 
ఆయా ఆ(శ్రమాల స్వరూప స్వభావాలను, వివరించి ఆయా ఆ(శ్రమస్టులు 
ఆచరించదగిన ధర్మాలను విశదీకరించారు 

దివ్యమైన తమ ఆశయాలనంతా (క్రోడీకరింపజేసి ముఖ్యశిష్యుల ద్యారా 
సంస్కృతంలో “ శ్రీ మలయాళ యతీంద్రగీత” - (18 అధ్యాయాలు, 1120 
శ్లోకాలతో) అన్న ఉ(ద్లంధాన్ని రచింపజేసి ప్రకటించారు 


ఈ విధంగా శ్రీమలయాళస్యాములవారు_ ఆధ్యాత్మిక (గ్రంధ 
ప్రచురణకు ఎంతో (ప్రాముఖ్యమిచ్చి ఎన్నో విలువైన (గ్రంధాలను ఆంధ్రలోకానికి 
(ప్రసాదించారు 

శ్రి పివి నరసింహారావుగారు (తరువాతి భారత ప్రధానమంత్రి) 
1984లో ఒక సందేశం పంపుతూ శ్రీవ్యాసా(శ్రమ (గ్రంధముద్రణకృషిని ఇలా 
(ప్రశంసించారు - 

"I have visited Yerpedu Asram several times and was great- 
ly inspired and impressed by the large number of extremely use- 
ful publications in Telugu covering a wide 12026 of spiritual top- 
ics, including holy scriptures Iam not aware of any other insti- 
tution having done 50 much service for the spiritual elevation of 
the Telugu speaking people" 

(శ్రి మలయాళస్యామి శతజయంతి సంచిక) 

“నేను ఏర్పేడు ఆశ్రమాన్ని పలుసార్లు సందర్శించాను పవిత్ర (గ్రంధాలతో సహా 
వివిధాధ్యాత్మిక విషయాలపై ఆ(శ్రమం వారు తెలుగులో ప్రచురించిన (గ్రంధాలు నన్నెంతో 
ప్రభావితుణ్తి చేశాయి తెలుగు వారి ఆత్మోన్నతికి ఇంత గొప్ప సేవ చేసిన మరొక సంస్థ నా 
దృష్టికి రాలేదు” 

శ్రీ స్వాములవారు స్వయంగా వ్రాసినవి చిన్నవీ, పెద్దవీ అయిన 


(2౨ 


గంధాలు ఏబది (50) కి పైగా ఉన్నాయి భక్తులు మిక్కిలి భక్తిశ్రద్దలతో ఆ 
(గ్రంధాలు పరిస్తున్నారు అని పలునార్గు పునర్ముద్రణ లందుకొన్నాయి 

శ్రీవారి (గ్రంధాలు (ప్రస్తుతం వివిధ పరిమాణాలతో, నానా సంపుటాలుగా 
లభిస్తున్నాయి వీటి నన్నింటినీ (క్రోడీకరించి ఒకే పరిమాణం కల (గంధరాళిగా 
చక్కగా ముద్రించి భక్తుల కందించడం సముచితమన్న సంకల్పం నాకు 
చిరకాలంగా ఉన్నది శ్రీవివేకానంద స్వాములవారివంటి మహాత్ముల (గ్రంధాలు 
అలా ప్రచురింపబడి వున్నాయి 1976లో వెలువడిన శ్రీ మలయాళస్వాముల 
వారి జీవిత చరిత్రలో ఈ అభిప్రాయాన్ని నేను (4 వ ముద్రణ - 279వ పుట) 
సూచించియున్నాను శ్రీవ్యాసా(శ్రమ వ్యాసపీరాధిపతులు పూజ్యశ్రీ విద్యానంద 
గిరిస్వాములవారు ఈ సూచనకు తమ సమ్మతి తెలిపారు 2001 మార్చిలో 
జరుగనున్న వ్యాసాశ్రమ వజ్రోత్సవ శుభసందర్భంలో పై (గ్రంధాలన్నింటినీ 
“శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి” అన్న పేరుతో (ప్రచురించి భక్తజనుల 
కందజేయాలన్న నిర్హయం జరిగింది 


ఒక్కొక్క సంపుటం సుమారు 400 నుండి 500 పుటలు గలదిగా 
క్రోడీకరించి మొత్తం ఇరువది సంపుటాలుగా (ప్రకటించాలనుకొన్నాము. (ప్రచు 
రణకు చెందిన సంపాదకత్వ బాధ్యతను శ్రిస్యాములవారు నాకు అప్పగించారు 
ఇది అత్యంత కష్టసాధ్యమైన పని అయినా శ్రీసద్గురు కరుణచే విజయ 
వంతంగా పూర్తిచేయగలనన్న విశ్వాసంతో అంగీకరించాను 1999 
డిశంబరులోనే ఈ కార్యక్రమం (ప్రారంభమయింది ఇందుకుగాను ఆశ్రమంలో 
కంప్యూటర్జ్హు ఏర్పాటు చేయబడ్డాయి అంతకు ముందే అక్కడ ఏర్పాటైన 
ఆఫ్‌సెట్‌ ముద్రణాలయం ఇందుకెంతో సహకరించింది అందలి సిబ్బంది 
హృదయపూర్వకంగా కృషి చేశారు పుస్తకాల వర్గీకరణ, (ఫ్రూఫ్‌ రీడింగ్‌ వగైరా 
పనులలో శ్రీ యస్‌ పాండురంగయ్య (రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, శ్రీ మలయాళ స్వామి 
ప్రాచ్యకళాశాల, (ప్రొద్దుటూరు) గారు నాకు తోడ్పడ్డారు 

ఒక సంవత్సర కాలం నిర్విరామంగా కృషి చేసి 2001 జనవరి చివరికి 
ఈ కార్య(క్రమంలో సద్దురు కరుణ వల్ల విజయం సాధించగలిగాము 


(23 


శ్రి సద్గురు స్యాములువారి (గ్రంధాలు మొత్తం 56 లెక్కకు వచ్చాయి 
కేవలం సంకలన (గంధమయిన 'స్తోతమంజరిని ఇక్కడ పరిగణించలేదు 
ఇందులో గోగర్భతపఃకాలములో రచించిన 'శుష్కవేదాంతతమోభాస్కరాన్ని 
మొదటి సంపుటంగా రూపొందించడమయింది తక్కిన (గ్రంధాలలో స్వతః 
తగినంత పరిమాణములో ఉన్న 'స్వబోధసుధాకరంి, '“ధర్మసేతువు, 
'బాలయోగిని' మొదలైన (గ్రంధాలను తక్కిన (గ్రంధాలతో చేర్చకుండా 
యధాతధంగానే ఒక్కొక్క సంపుటంగా ప్రచురించడమైనది 


చిన్న చిన్న [గ్రంధాలను (కోడీకరించడంలో విషయసామ్యము, 
కాల(క్రమము, రచనాస్వరూపము మొ॥ అంశాలను దృష్టిలో పెట్టుకోవడ 
మయింది కొన్ని సంపుటాలు 500 పుటలకు ముంచి కూడా తయారయ్యాయి. 
మొత్తం 20 సంపుటాలు పదివేల పుటలకు విస్తరించాయి శ్రీ ఆనంద మోహన్‌ 
గారు, శ్రీ పరబ్రహ్మానందస్వాములవారు, శ్రీ పిన్నమనేని ఆంజనేయుడుగారు 
మొదలైనవారు ట్రాసిన శ్రీవారి ఉపన్యాసాలు “ఓంకారస(త్రయాగముి, 
“'ధర్మోపన్యాసలిలో కొన్ని భాగాలు పూర్వం నుండి శ్రీవారి (గంధాలలో 
చేరియుండినాయి అవి ఈ సంపుటాలలో కూడా అలాగే ఉన్నాయి 

ఇంకను శ్రీవారి ఉపన్యాసాలను స్వయంగా వ్రాసుకొన్న భక్తులు 
ప్రచురించిన పుస్తకాలు కూడా ఉన్నాయి అందులో మాతృశ్రీ చోడే 
వేంకటరమణమ్మగారు (ప్రచురించినవి (ప్రసిద్దమైనవి ఈ సంపుటాలలో అవి 
చేరలేదు అవిగూడా చేర్చి ప్రకటిస్తే ఈ సంపుటాల సంఖ్య గణనీయంగా 
పెరుగుతుంది 

పూర్వము(ద్రిత (గ్రంధాలను ప్రస్తుతం తయారైన సంపుటాలలో ఈ 
(క్రింది రీతిగా సమకూర్చడమైనది 


1 మొదటి సంపుటము - శుష్కవేదాంత తమో భాస్కరము 
2 రెండవ సంపుటము = స్వబోధ సుధాకరము 

3 మూడవ సంపుటము - ఓంకారము 

4 నాల్గవ సంపుటము - ధర్శ్మసితువు 


౧ 0 NA రా 


క్ష 
12 


13 


14 


15 


16 


17 


18 


ఐదవ సంపుటము 

ఆరవ సంపుటము 

ఏడవ సంపుటము 
ఎనిమిదవ సంపుటము 
తొమ్మిదవ సంపుటము 
పదవ సంపుటము 
పదునొకండవ సంపుటము 


పం(డైండవ సంపుటము 


పదుమూడవ సంపుటము 


పదునేడవ సంపుటము 


పదునెనిమిదవ సంపుటము 


ధి 


(ప్రశ్నోత్తర మాణిక్యమాల & భావశుద్దియే 
జ్ఞానసిద్ధి 

శ్రీమద్భగవద్గీత - శ్రీవారి వ్యాఖ్యతో 
బాలయోగిని 

లోకోద్దారకము 

-ఈశ్వరకృప 

కర, ముండక, మాండూక్య ఉపనిషత్తులు 
& నారద భక్తిసూ(త్రములు 
ఉపదేశామృతము నాల్లుభాగాలు 
ధర్మోపన్యాసములు - మొదటి 
సంపుటము & రెండవ సంపు 
టములోనితాలి 138 పుటలు 
రెండవసంపుటములోని తక్కినభాగము 
& మూడవ సంపుటములోని 

తొలి 244 పుటలు 

మూడవ సంపుటములోని తక్కిన 
భాగము & నాల్గవ సంపుటము పూర్తి 
ఐదవసంపుటము మరియు రజతోత్సవ 
సంచికలోని శ్రీవారి వ్యాసావళి 

పూజా పంచరత్నమాల, ధ్యానామృతము, 
యజ్ఞము, కర్మసిద్దాంతము, (బ్రారబ్రకర్మ, 
సాధుదర్శనము, వైరాగ్య బోధోపరతులు, 
జీవన్ముక్తి గాయ(త్రీమ(న్రము 
(బ్రహ్మచర్యము, గృహనస్వాశ్రమధర్మము, 
సన్న్యాసయోగము, నరాణనిలయము 
గురుభక్తి ప్రభావము, మహామం|(త్రాతీత 
(ప్రభావము, మాయను మాయము 


౧౫ 


చేయుట, సుప్రబోధము, 
శ్రీభగవద్గీతా (ప్రభావము, లేఖావళి, 
చాతుర్మాస్యమాహాత్మ్యము 
19 పందొమ్మిదవ సంపుటము - ఓంకారస(త్రయాగము, సాంఖ్యయోగము, 
గీతాశయము, (ప్రచార(ప్రాశస్త్యము, 
యధార్లభారతి చిన్నపాత్తము, 
(ప్రమాదము నొందకుడు, 
ముక్తిసోపానము, 
సమాధిచేయు విధానము 
20 ఇరువదవ సంపుటము - (బ్రహ్మవిద్య, నిరిఘ్నయోగసిద్ది, 
గీతాగమనము, 
శ్రిమలయాళ యతీ(న్లగీత, 
ఆధ్యాత్మిక వాజ్మయంలో అపూర్వ సృష్టిగా రూపొందిన -ఈ(గ్రంధాలు 
కర్మ-భక్తి-ధ్యాన-జ్ఞాన-యోగాలకు చెందిన ఎన్నా రహస్యాలను వివరిస్తున్నాయి 
పునర్యివాహము, వర్లవ్యవస్త, అస్పృశ్యతా దురాచారం వంటి సాంఘిక 
సమస్యలను సమగ్రంగా చర్చించి పరిష్కార మార్గం చూపుతున్నాయి 
మానవుని ఆత్మోన్నతికి అవసరమైన విషయాలన్నింటిని ప్రబొధిస్తున్నాయి 
మూఢవిశ్వాసాలను నిర్మూలించడంలోనూ, ఆధ్యాత్మిక జాగృతిని 
కలిగించడంలోనూ, జడత్వాన్ని తొలగించి చైతన్యాన్ని సమకూర్చడంలోనూ 
అపూర్వ విజయం సాధించిన ఈ (గ్రంధావళి ఆంధ్ర సారస్వతానికే 
అలంకారమనడంలో సందేహం లేదు 
అపూర్వమైన శ్రీవారి ఆధ్యాత్మిక వాజ్మయం సువిస్తృతమై బహుళ 
వ్యాప్తిలో నున్నది ఈ సంపుటాల ముద్రణ ఈ (గ్రంధాలపై పరిశోధన 
కొనసాగించేవారికి ఎంతగానో సహకరించగలదు ఇంతకు ముందే శ్రీ పి ముని 
(క్రిష్ణయ్య, శ్రీ యస్‌ దశరధ అనే పరిశోధన విద్యార్దులు దీనిపై పరిశోధన 
గావించి శ్రీవేంకటేశ్వర  విశ్వవిద్యాలయమునుండి పిహెచ్‌డి డిగ్రీ 
F2 


rn 


పొందివున్నారు ఇరకా ఎందరో వారి మార్గములో సయనించి పరిశోధన 
చేయడానికి అవకాశమున్నది 

వేదసారమైన సమత్వద్నష్టిని సహ(స్రవిధాలుగా (ప్రబోధించి, 
అనుష్టానావశ్యకతను నిరూపించి, సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి 
ఉపకరించే ఈ (గ్రంధావళి 20 సంపుటాలను అందరూ భక్తి శ్రద్దలతో పరించి 
శ్రీమలయాళ సద్గురు స్వాములవారి అనుగ్రహానికి పాత్రులగుదురు గాక! 


శ్రీమలయాళ సద్లురు (గ్రంధావళి ప్రచురణ కార్యక్రమం సకాలంలో 
ఇలా విజయవంతం కావడానికి ముఖ్యకారణం శ్రిమలయాళ సద్దురు స్వాముల 
వారి దివ్యానుగ్రహమే ఈ కార్య(క్రమాన్ని చేపట్టడానికి అనుమతించిన 
శ్రీవ్యాసాశ్రమ వ్యాసపీరాధిపతులు పూజ్యశ్రీవిద్యానందగిరిస్వాములవారికి నా 
ప్రణామములు. త్వరలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయమని (ప్రోత్సహించిన 
ఉత్తరాధికారి పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరిస్వ్యాములవారికి వందనములు 

ఈ కార్యక్రమములో సహకరించిన శ్రీయస్‌ పాండురంగయ్య గారికి, 
శ్రీశివరామానంద (బ్రహ్మచారిగారికి, శ్రీ కె వెంకటరెడ్డిగారికి, శ్రీఅసంగానంద 
(గ్రాఫిక్స్‌ సిబ్బందికి, శ్రీపారాశర్య ముద్రణాలయ సిబ్బందికి, ఇతర విధాల 
తోడ్పడిన వారికందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు 


27-1-2001 - సముద్రాల లక్ష్యణయ్య 


26 


(శ్రీమలయాళ సద్నురు గ్రంథావళిలో ఇది చివరి సంపుటం ఇందులో 
ఈ (క్రింద పేర్కొన్న (గ్రంధాలు క్రోడీకరించడం జరిగింది 


1) బ్రహ్మవిద్య, 2) నిర్విమ్నయోగసిద్ది, ౩) శ్రీభగవద్గీతాగమనము, 
మరియు 4) శ్రీమలయాళయతీ ్ద గీతా 


మొదటిసారిగా 1946లో ముద్రించబడి తరువాత పలు ముద్రణలు 
అందుకొన్న “బ్రహ్మవిద్య'లో అధ్యాత్మవిద్యయొక్క ప్రాశస్త్యం ఉగ్గడించ 
బడింది జీవిత సాఫల్యానికి పరాపర విద్యలు రెండూ అవసరమంటూనే 
పరావిద్య యొక్క విశిష్టతను ఇందులో శ్రీవారు చక్కగా వివరించారు 


“శ్రయాంసి బహువిఘ్నాని” అన్నట్టు యోగానుష్టాన పరులకు 
యోగిసిద్ది కలగడానికి ముందు పలు విఘ్నాలు రావడం సహజం ఆ 
బెఘ్నాలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా నివారించుకోవాలి? అనే విషయాన్ని 
పలు ప్రమాణాలతో (శ్రీ సద్గురు స్వాములవారు. “నిర్విఘ్నయోగసిద్ది లో 
ఎవరించారు మొదటిసారిగా 1954 లో వెలువడిన ఈ పుస్తకం పిమ్మట 
పలుసార్లు ప్రచురించబడింది 


“శ్రీ భగవద్గీతా గమనము 1960 లో తొలిసారిగా వెలువడింది 
గీతాశయము, గీతా(ప్రభావము ఇత్యాది గ్రంధాలను రచించిన తరువాత గీతపై 
వ్రాసన గ్రంథమిది గీతలోని కర్మ- ఉపాసనా- జ్ఞానకాండలను వివరిస్తూ 
(శ్రీవారు వాటికి చక్కని సమన్వయాన్ని ఇందులో ప్రతిపాదించారు 


“శ్రీమలయాళయతీవ్దగీత చాలా విశిష్టమైన రచన భక్తుల కోరిక 
మేరకు (శ్రీ సద్లురు స్వాములవారు తమ ఉత్తమాశయాలన్నిటినీ 18 
అధ్యాయాలు గల ఈ (గ్రంధంలో (క్రోడకరింపజేశారు (శ్రీ మాధవవైతన్య 
బ్రహ్మచారిగారు, శ్రీ) కృష్ణవరణంగారు, (శ్రీ శివచరణంగారు- ఈ ముగ్గురు 
సంస్కృత పండితులు (శ్రీ) వారి భావాలను ఈ (గంధంలో సంస్కృతంలో 
ఛందోబద్దం చేశారు (శ్రీవారి శిష్యులలో ముఖ్యులైనవారే ఇందలి పృచ్చకులు 
వారిలోఅనుపూర్జాంబ అనే మహీళామణి కూడా ఉండడం విశేషం 


(౧౮ 


కర్మ భక్తి జ్ఞాన యోగాది విషయాలలో భగవద్గీతా పారకులకు గలిగే 
సంశయాలను ఈ (గంధం నివారిస్తుంది అంతే కాక ఇందలి స్తీ విద్వాధికార 
రేరాగముు, జాతినిర్ణయయోగము, యుగ నిర్ల్ణయయోగము ఆన్న 
యోగాలలో శ్రీసద్గురుస్వాములవారి సాంఘిక - ఆధ్యాత్మిక సంస్కరణాత్మ 
కాలెన భావాలు వ్యక్తమయ్యాయి 

మొదటిసారిగా 1954 లో ప్రకటించబడిన ఈ గ్రంధం రెండవసారిగా 
ఈ సంపుటంలోనే ప్రచురణ పొందింది తాలి ముద్రణలోని కొన్ని శ్లోకాలలో 
(శ్రీవారి భావాలు యధాతధంగా వ్యక్తం కాలేదు అన్వయ క్ష్లేశాలు కూడా 
ఎడనెడా కనిపించాయి వాటిని పరిశీలించి ఈ ముద్రణలో సాధ్యమైనంత 
వరకు సవరించడమైనది ఛందస్సును మార్చి శ్లోకాలను సమకూర్చువలసిన 
పరిస్టితి కూడా కొన్ని చోట్ల సంభవించింది గురుకృపవల్ల వీలైనంత వరకు 
సవరణలు చేసి శ్రీమలయాళయతీ వ్రగీతను ఇందులో క్రోడీకరించడమైంది 

శ్రీవ్యాసాశ్రమ వజ్రోత్సవాల సందర్భంలో శ్రీమలయాళ సద్గురు 
స్వాములవారి రచనల నన్నింటినీ క్రోడీకరించి ““శ్రీమలయాళ సద్లురు 
(గ్రంధావళి ** అన్న ఏరుతో ఇరువది సంపుటాలుగా (ప్రచురించే సదవకాశం 
లభించడం శుభావహం (శ్రీసద్గురుకృపతోనే ఈ ప్రణాళిక విజయవంత 
మయినది ఆత్మోన్నతిని (ప్రసాదించే ఈ (గ్రంధావళిని భక్తులు ఆదరంతో 
పరించి కృతకృత్యులై (శ్రీసద్గురు దేవుని అనుగ్రహానికి పాత్రు లగుదురుగాక! 


శరణము సద్నురు దేవుడు 

శరణము సర్వాత్మ భావ సంపన్నుడిలన్‌ 
శరణ మసంగమునీంద్రుడు 
చరాచరసుఖాభిలాషి శరణము మనకున్‌ 


శ్రీ వ్యాసాశ్రమము 
27-01-2001 - సమయు(దాల లక్ష్మణయ్య 


ఓయు 
బ్రహ్మవిద్య 
ఆముఖయు 


బ్రహ్మవిద్య అనగా బ్రహ్మమును గుజీంచిన విద్య యని యర్దము 
విద్య యనగా జ్ఞానము అపుడు బాహ్మమును గుటీంచిన జ్ఞూనమని 
అర్హమగును, అనగా బ్రహ్మజ్ఞానము అట్టి బ్రహ్మజ్ఞానము కలుగుటకు 
మానవజన్మ మొకటిమాత్రమే ఉపయోగపడును పితృజన్మము, దేవతా 
జన్మము కలిగినను కట్టకడకు సత్యలో కమున జన్మించినను మోక్షము కలుగ 
దనియే కరవల్లి శ్రుతి ఉపదేశించియున్నది దానికి సరియైన కారణము 
తెలిపెడు ఈ మంత్రమును జూడుడు మానవుని హృదయనిర్మాణము అటు 
వంటిది మజీయు బ్రహ్మలోకమువజకు గల సర్వలోకములవారు మానవ 
జన్మములో జేసిన పుణ్యవిశేషముచేతనే ఆయా లోకములను బొంది యున్నారు 
కావుననే మానవజన్మము అన్ని లోకములలోను శ్రేష్టమని చెప్పుదురు 


మూ॥ యథా£_ఇ_.దర్శే తథా౭_ఐ_త్మని 
యథా స్వప్నే తథా పితృలోకే | 
యథా£_ప్పు పరీవ దదృశే తథా గవ్టర్వలోకే 
ఛాయాతపయోరీవ బ్రహ్మలోకే ॥ 


ఈ మంత్రము యమథధథర్మరాజుచే నచికేతసుడను బుషిపుత్రున 
కుపదేశింపబడినది ఓ నచికేతుడా! మనుష్యుడు తన దేహ ప్రతిబింబమును 
అద్దమునందెట్టు స్పష్టముగా చూచునో, ఆ ప్రకారము ఆత్మస్వరూపమును 
ఈ లొకమందే. (మనుష్యజన్మయందే) బుద్దియందు జూచుచున్నాడు 
స్వప్నాదికములయందు దేహము ఎట్టు అస్పష్టముగ (వికారముగా 
చూడబడుచున్నదో, ఆ(ప్రకారమే పి(త్రాది సర్వలో కములయందును 
జూడబడుచున్నది ఛాయాతపములు ఎట్లు అస్పష్టముగా జూడబడుచున్నవో 
ఆప్రకారము బ్రహ్మలోకమందాత్మ స్వరూపము అస్పష్టముగా చూడబడు 
చున్నదని యము డుపదేశించెను 


న్‌ 


విశేషారము - అద్దవుందు తనరూపము ఉన్నదున్నట్లు ఎట్టు 
చూడబడుచున్నదో, ఆలాగున మనుష్యజన్మలో బుద్దియందు బ్రహ్మము 
స్పష్టముగ గోచరవుగును పితృదేవతల జన్మమెత్తినను, స్పప్నమునం 
దేలాగున తన రూపము వికారముగ కనుపించునో, అచోటను ఆలాగుననే 
బ్రహ్మము స్వ్పష్టముగ గోచరము కాక అస్పష్టముగా నుండును 
గంధర్వలోకమందు నిటిలో గనిపించెడు నీడ యేలాగున అస్పష్టముగానే 
యుండునో, అట్లే బ్రహ్మము అస్పష్టముగ నుండును బ్రహ్మ 
లోకమందుండినను ఎండలో తన నీడ యెట్లు అస్పష్టముగా తెలియనగునో, 
అట్లే బోధపడును అక్కడ శుద్దవుగు బ్రహ్మముగా అవగాహనము 
జేసికొనుటకు దగిన బుద్దినిర్మాణము లేదు అనగా మానవుడు బ్రహ్మలోక 
వాసులకన్న అధికుడని భావము వివేకచూడామణి ఉపదేశించునదియు 
చూడుడు 


దుర్లభం త్రయమేవై తద్దెవాను గ్రహహేతుకమ్‌ Il 

మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః ॥ 

మనుష్యత్వము, మోకేచ్చ, పరమార్దజ్ఞానులగు మహాపురుషుల సవ 
అను నిమూడును బహుకష్టసాధ్యములు దైవానుగ్రహములేక లభించ 'నేరవు 
ఈ లాగుననే శ్రీ మద్భాగవతము తెలిపియున్నది 


నృదేహమాద్యం సులభం సుద్యుర్గభం 
వ్రవం సుకల్పం గురుకర్ణధారమ్‌ । 
మయా౭_నుకూలేన నభస్వతేరితం 
పుమాన్‌ భవాబ్దిం న తరేత్‌ స ఆత్మహా ॥ 


బహుపుణ్యలభ్యంబును, సర్వోత్తమము నగు నరదేహమనే మంచి 
కూర్చుగల నావను, సర్వజనసాధారణముగా గాక సద్గురువు అనే నావికుడు 
నడుపగా, భగవ[త్రపాదమనెడి యనుకూల మారుతముచే నడుపబడగా, 
సంసార సాగరమును దాటలేనివాడు ఆత్మఘాతకు డనబడునని భావము 


౨3 


శ్రిశంకరాచార్యులవారు వివేకచూడావుణియందు నుపదేశించినదిె 
చూడుడు 
లబ్బ్వా కథంచిన్నరజన్మ దుర్లభం తత్రాపి వుంస్త్వం శ్రుతిపారదర్శనమ్‌ । 
యః స్వాత్మమ్యుక్షై న యతేత మూఢ ధీః న హ్యాత్మహా స్వం వినిహన్త్యస ద్రవాత్‌ ॥ 


ఃఖసాధ్యమైన నరజన్మమును, అందులో పుంస్త్వమును దానిలో 
శ్యాస్త్రపారంగతతమును బొంది, యెవడు తన మోత్షముకొబకు 
యుత్నించడో అతడు మూఢబుద్దిగల ఆత్మఘాతకుడు, తుచ్చమును 
పరి|గహించి తన్ను తానే చంపుకొనుచున్నాడు గీతయందు (శ్రీకృష్ణ 
భగవానుడును ఈ లాగుననే తెలిపియున్నాడు 


సమం పళ్వన్‌ హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్‌ । 
న హినస్వాత్మనా£_.౬_.త్మానం తతో యాతి పరాం గతిమ్‌ ॥ 


సకలప్రాణులయందును సవుముగా నుండునట్టి పరమేశ్వరుని 
సర్వసమునిగా దెలిసికొని తనచేత తన్ను చంపుకొననివాడగుచున్నాడు 
అట్టు పరమాత్మను సర్వజీవమయునిగా తెలిసికొననివాడు, తన ఆత్మను 
తాను చంపుకొనినవారితో సమానుడు అట్టి దైవమును సాక్షాత్కరించిన 
వాడు మోక్షమును బొందుచున్నాడు 


మానవునికి కావలసినది అన్నవ(స్త్రములు వీటికన్న అధికము 
అవసరము లేదు తక్కినవన్నియు భ్రాంతిమాత్రములగు భోగపరత్వము 
లగును మనుజు డనుభవించునది లేదు కూడా పట్టుకొని వెళ్ళునదియు 
లేదు కావుననే శాస్త్రము పై విధమున జెప్పినది 


విద్య లేని జాతి తప్పక అడుగంటిపోవును వీరు పశువులవలె ఎల్లప్పు 
డును పరాధీనులై, బానిసలై యుండవలసినవారలే విద్యలేని యాదిమ 
నివాసుల స్టితియే దీనికి తార్కాణము సాధువులలో ఎప్పుడు విద్వయు, 
తపము లోపించినవో అప్పటినుండి వారును, తక్కిన జనులకు ధర్మోప 
దేశము చేయుశక్తి లేని వారైరి రాజులకు, రాజాధిరాజులకు, సార్వభౌము 


౪ 


లకు, పండితులకు సహా బుషులు ధర్మోపదేష్టలై యుండిరి కావుననే 
యరణ్యమున కందపక్వఫల మూలాదులను భుజించి పర్ణ్లశాలలందుండి, 
వల్కలాజినములను ధరించియుండిన పరమబుషుల యొక్క పాదథూళి 
మిక్కిలి పావనమనియు, పాపరహిత మొనర్భ్చుననియు తలంచి సువర్లరత్న 
నిర్మిత సౌధాంతగాళములలో నివసించుచుండిన రాజులు, రాణులు 
మొదలగు వారందణును అట్టి పావనులగు మునిపుంగవుల చరణములను 
మిక్కిలి భక్తి శ్రద్దావినయములు గలవారలై సేవించు చుండిరి ఈ విషయమై 
ఇపుడు వుహనీయులై యుండువారిని గుతించి ఊహించిన మీకే 
తెలియగలదు ఇదంతయు విద్యాతపస్సు లచే గలిగిన ప్రభావవుని 
(గహించుకొనవలెను 


బుషులయం దొక్కరైనను విద్యాహీనులై యుండలేదు ఇప్పుడు గల 
సాధువులు, భక్తులు, సన్నాసులు, యోగులు మొదలగు సకల స్త్రీ 
పురుషులును పై జెప్పిన బుషులయొక్క వంశములో, సంఘములో 
చేరినవారమని తలంచిన అట్టి శక్తియు, పవిత్రతయు, పరిశ్రమయు వీరికిని 
తపుక గలుగును ఇప్పుడుండు వారలు పరిశ్రమలో చాల వెనుకబడి 
యున్నారు విద్యాతపస్సులచే గలిగెడు దివ్యపరిణావు వుంతయు ని 
[గ్రంధమందు గల పరిణామ మార్గమున గనదగును ఈ పుస్తకములో 
నుండు విద్యామార్గమును కొంత నొక్కి చెప్పవలసివచ్చిన కారణ మేమన, 
సాధువులు విద్యయందు చాల అనాదరణ గలిగి యున్నారు కావుననే అట్లు 
చెప్పవలసివచ్చినది 

ఈ ఉపాధికి కూడ అనుష్టానములోను, తపములోను ఎక్కువ 
మక్కువ గలదు వీనికే ప్రాధాన్య మిచ్చుచుండిన సాధకులు, తాపసులు చాల 
అరుదుగా నుండియుండిరి పై చెప్పున వారిని జూచి వారివలె ఆత్మయందు 
ప్రయత్నవు చేయక అనేకులు నడవసాగిరి దినిని అరికట్టుట ప్రతి 
భారతీయునియొక్క కర్తవ్యమై యున్నది ప్రతిదేశములోను ప్రతిమతము 
లోను అట్టి నివృత్తిమార్గములో నుండు వారికి తగిన విద్యాలయములును, 


9 


అనుష్టానమునకు తగిన యేర్వాటులును గలవు భారతీయరాజులు 
బ్రహ్మచారులకు, సన్యాసులకు అచటచట నావుమా[తములగు స్వల్ప 
వసతులు కల్పించి యుండినను వానికి సరియైన పాలనము లేనందున వాని 
వలన గలుగదగిన ఫలము కలుగుట లేదు 


రాజులకు సంస్కృతమువలన ఎక్కువ ఉపయోగము లేకపోవుటవేత 
ఈ సంస్కృతమందు అంత ఆసక్తి లేకపోయెను ఎలనన వారి రాచకార్యము 
లన్నియు ఇంగ్లీషువారితో సంబంధపడియుండుట చేతను, రాజపాలన 
యంతయు ఇంగ్రిషువిద్యలోనే జరుగుచుండుటచే తను, హూణవిద్యకే 
ఆధిక్యము గలిగియుండి వ్యవహరించుచుండుటచే తను సంస్కృతము 
వూతృభాషయని గూడ వుఅచిపోవుచున్నారు కొందరు మాత్రము 
సంస్కృతము కష్టపడి చదివినను వారికి సరియైన ఆదరణ లేకపోవుటచేతను 
ఈ దేవభాషకు పతనము కలిగినది మజటీయొక పతన హూతువుగూడ గలదు 
అడేవున సంకుచిత హృదయము చేతను, సర్వజన సోదరభావము 
లేకపోవుటచేతను ఈ విద్య సర్వజనులకు విరివిగ బోధింపక కొన్ని 
సంఘముల వారికి మాత్రము చెప్పుచు వచ్చుటచేతను దీని కింత దినావస్త 
సంభఎంచెను జన్మించిన కులమును మాత్రము చూచుటచేతను, మానవుని 
యొక్క గుణమును పరిశీలించెడు విచక్షణబుద్ది లేనందుచేతను ఇంత 
అనద్దము గలిగెను దెవకృపవలన నిపుడిపుడు మానవుల మనస్సు కొంచెము 
వికాసము నొంది వచ్చినందుచేత అందజికిని 'సంస్కృతవిద్యయందు 
ప్రవేశము గలుగుచు వచ్చుచున్నది ఇది సంతసించదగిన విషయము ఇందు 
వలన నీవిద్య త్వరలో అభివృద్దిచెంద నున్నదని భావించవచ్చును భారతీయు 
లకు మాతృదేశమందున్సు, మాతృభాషయందును అభిమానము అంకురించు 
టయు శుభసూచకము బట్య లేనివారిని గురించి మనుమహార్షి చెప్పునది చూడుడు 


యథా కాష్టమయో హస్తీ యథా చర్మమయో మృగః | 
యళ్చ విస్రోమ.నధీయాన(స్త్రయస్తే నామ బిభ్రతి 1 


కొయ్యతో చేయబడిన యేనుగున్ను, తోలుతో కుట్లబడన 


వు 


మృగమును, అధ్యయనము లేని విప్రుడును (సన్వ్యాసయును) ఈ ముగ్గురు 
కేవలము నామమాకత్రులే ఈవాక్యము ప్రతిజిజ్ఞాసువున్ను తెలుసుకొనదగి 
నది గరుడపురాణమందు (శ్రీమహావిష్ణువు ఉపదేశించినది చూడుడు 


ఇహైవ నరకవ్యాధేశ్చికిత్సాం న కరోతి యః | 
గత్వా నిరౌషధం దేశం వ్యాధిస్టః కిం కరిష్యతి ॥ 


ఎవడీ మనుష్యలోకమందున్నప్పుడే నరకమనెడు వ్యాధికి చికిత్స 
చేసుకొనడో, వాడు వ్యర్లజీవుడగును వ్యాధిగలవాడు వైద్యుడును, 
బౌషధమును లేని సలమునకు వెళ్ళి యేమి చేయగల్లును? అనగా ఈలోక 
మందే కర్మాధికారము కలదు తక్కిన లోకము లన్నియు ఈ మానవ లోక 
ములో జేసెడు సుకృత దుష్కృత ఫలముల ననుభవించుటకొఅకు ఏర్పడిన 
లోకములని మటువకుడు అట్టి సుకృతకర్మము చేయుటకు వెంటనే 
ప్రయత్నించక కాలమును నిరీక్షించుచు వ్యద్దజీవనుడు కాకూడదని శాస్త్రము 
తెలుపునది చూడుడు 


యావత్స్యస్థమిదం శరిరమరుజం యావజ్ఞరా దూరతో 
యావచ్చే గస్రియశక్తిరప్రతిహతా యావత్‌క్షయో నాయుషః | 
ఆత్మగ్రేయసి తావదేవ విదుషా కార్యః ప్రయత్నో మహాన్‌ 
సందిప్తే భవనే తు కూపఖననం ప్రత్యుద్యమః కీదృశః ॥ 


ఎంతవరకు శరీరమందు శక్తి కలిగియుండి రోగపిడితుడు గాక 
యుండునో, యెంతవరకు జర (ముసలితనము దగ్గర చేరక యుండునో, 
యెంతవరకు ఇంద్రియముల శక్తి నశించదో, యెంతవరకు ఆయుష్యమునకు 
క్షయము గలుగుదో, అంతకు ముందుగానే బుద్దిమంతుడైన వాడు ఆత్మ 
శ్రేమస్సుకొజకు మంచి ప్రయత్నము చేయవలెను లేనిచో వాడు మోసపడి 
పోవును ఒకవేళ వార్దక్య బాధచే పీడింపబడునప్పుడు సత్కర్మలు చేసి 
తరింపజూచినను ప్రయోజనముండదు అట్టి ప్రయత్న మెట్టిదనగ కొటము 
(ఇల్లు కాలుచున్నపుడు కూపము తవ్యుటకు గడ్డపార, పాటలు వెదకువాని 


౨౩ 


వలెనే ఉండునని తాత్పర్యము ముందుగా జలము సిద్ధ్రముగ నుండినచో 
వెంటనే నీళ్ళుతీసి కొట్ట్లమును చల్లార్చవచ్చును గదా! మహర్షులు ఎంతో కరుణ 
గలిగి మానవులకు ఈ ధర్మము నుపదేశించిరి 


తపో విద్యా చ విప్రస్య నిశ్రేయసకరం పరమ్‌ । 
తవసా కిల్చిషం హన్తి విద్యయా౭._మృత మళ్ళుతే || (మనుస్ఫృతి 
మానవునకు తపము, వేదవిద్యయును మిక్కిలి శ్రేయస్సు నాసంగును 
తపస్సుచే పాపకర్మములన్నియు నశించు బ్రహ్మవిద్యచే మోక్షము 
సెద్దోంచును 
లోకాస్పమసాస్సుఖినో భవన్తు 
ఓమ్‌ తత్సత్‌ 
చరాచర సుఖాభిలాష్ని 
మలయాళస్యామి 


26 


స్త 


౮ 
శ్రుహ్మ్యవిద్య 
మొదటి భాగము 


ఓమ్‌ నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యాసంప్రదాయ కర్త భో 
వంశబుషిభ్యో మహాద్చ్యో నమో గురుభ్యః॥ 


బుషిమారము 


బుషులమార్గమును పరిశోధించినచో అందు విద్యావిహీను లొక్కరై 
నను గనిపించరు బుషిత్వము నొందిన నారీమణులలోను ఆలాగున విద్య 
లేని వారెవరును లేరు మైత్రేయి, గార్గి మొదలగువారే దినికి దృష్టాంతము 
పురుషులలో నిక చెప్ప నక్కజయే లేదు బ్రాహ్మణ జాతిలో చేరిన వసిష్టాదు 
లును, క్షత్రియజాతిలో చేరిన విశ్వామిత్రాదులును, వైశ్యవంశమునకు 
జెందిన తులాధారాదులును, బ్రహ్మాణేతరులలో నుండిన సూతాదులును 
దీనికి ప్రమాణములు బుషుల కాలములో అనగా వేదకాలములో గురుకుల 
వాస మొనర్చి వేదవేదాంగములను జదువు చుండునట్టి కాలమంతయు బ్రహ్మ 
చర్యవ్రతము సలుపుచు, అచటనే ఆత్మశుద్ది గలిగి వైరాగ్యోదయ మైనచో 
అచోట నుండియే యత్యాశ్రమమును గ్రహించి పరివాజకుడు గావచ్చు 
ననియు, అట్లు ఆత్మశుద్దియు, విరక్తియు గలుగనిచో పవిత్రవుగు 
గృహస్థాశ్రముమును బొందవచ్చుననియు, అచట కొంతకాలముండి 
ఈశ్వరోపాసనాదులును, నిత్యనైమిత్తిక కర్మలును చేయుచు వచ్చిన ఆత్మశుద్ది 
గలుగునపుడు వాన (ప్రస్థాశ్రముమున గొంతకాల క Trl 
సన్న్యసింపవచ్చుననియు నియమ ముండెను ఇది 


DP 


అట్టుగాక భీష్మాదులవలె యావత్కా ల 
నైనను నుండుటగూడ కలదు లేక గృహన్వె శ్రమి కాదులేవలె నుండ 


2 (సీమలయాళసద్లురు గ్రంధావళి 


వచ్చును ఆలాగున వనవాసిగూడ నాయాశ్రవమునందు విశ్వామిత్రా 
దులవలె నుండదగును కాని యే ఆశ్రమమునందుండినవారైనను శాస్త్ర, 
ముల నభ్యసించుట బుషుల ధర్మమై యున్నది అట్లు కానిచో వేదార్దమును 
ఎట్టు మననము చేయగలరు? ఉపనిషదర్దము నేలాగున చింతన చేయ 
నగును? ఒకవేళ శాస్త్రములు కడవజకు చదువుటకు కాలము చాలకపోయి 
నను లేక సాధ్యపడక పోయినను, సామాన్యముగా (శ్రీభగవద్షీత, 
ఉపనిషత్తులు పరించుటకైనను తగినంత విద్య యత్యవసరముగ నుండ 
వలెను లేనిచో స్పుటముగా నుచ్చరించుటకును, మహావాక్యముల విచారణ 
చేయుటకును బుద్దికి శక్తిగలుగదు అంతేగాక స్వయముగ [గ్రంధములను 
పరిశోధించుటకును యోగ్యత యుండదు అట్టు కానివారు ఎల్లపుడును 
పరాధీనులై యుండవలసియుందురు ఒక వేళ పూర్వజన్మ సుకృత 
విశేషమువలన జ్ఞానము కలిగినను, దానికి పూర్వజన్మములోగల శాస్త్ర 
పరనము, యోగసాధన, ఆత్మధ్యానము, ఈశ్వరభక్తి, వేదాంత శ్రవణము, 
కారణములై యుండుననియే శాస్త్ర ముద్దూషించుచున్నది బుషుల 
మార్గమును గుతీంచి ఒక ఇతిహాసము ముండకోపనిషత్తు నందుగలదు 


శానకో హ వై మహాశాలోల_జ్లిరసం విధివదుపసన్నః ప్ర(ప్రచ్చ 
కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి ॥ 


మహాశాలుడును, శునకుని పుత్రుడును నగు శౌనకుండను మహర్షి 
భరద్వాజుని శిష్యుడగు అంగిరసుండను ఆచార్యునికడకు, శిష్యుడు 
ఆచార్యుని సమిపించునపు డెట్టి విధి ననుసరించి రావలయునో, ఆవిధముగ 
వచ్చినవాడై, “ఓ మహాత్మా! యే యొక్క వస్తువును తెలిసికొనినయెడల 
తెలిసికొనదగినది అంతయు చక్కగా తెలిసికొనబడినదగునో, అట్టి వస్తువు 
నుపదేశింపు డని యడిగెను 


దినియందు **విధివ దుపసన్నః* అని యుండుటచే ఆచార్యుని వద్దకు 
శిష్యుడెట్టు వెళ్ళవలయునో అది నిరూపించడమైనది సమిత్సాణియైై గురు 
సమీపమునకు వెళ్ళవలయునని అనాదినుండి పద్దతి యేర్చడియున్నది 


బ్రహ్మవిద్య 3 


సమిత్సాణియన పాణియందు సమిధలు గలవాడై యుండవలయునని 
భావము సమిత్తనగా ఫలపుష్పు, "హూామ|[ద్రవ్యాదులు వానిని స్వయముగా 
తానే కరమున నిడుకొని వినయముతో భక్తిగలవాడై ఆచార్యుని సమీపించ 
వలయునని నిరూపించడమైనది శౌనకుండడిగిన ప్రశ్న సామాన్య మైనది 
గాదు దేనిని దెలిసికొనిన సమస్తము తెలియబడిన దగుచున్నదో, అట్టి దానిని 
ఉపదేశింపుడని అడిగెను దీనివలన బ్రహ్మవిద్య గురుముఖమున డెలిసికొన 
వలసినదిగా నుండునని గోచరించుచున్నది 


తస్మై స హోవాచ ద్వే విద్యే వేదితవ్యే ఇతి హ స్మ 
యద్రహ్మవిదో వద న్లి పరా చైవాపరా చ॥ 


ఈ విధముగా శా(స్త్రవిధి ననుసరించి తన సమీపమునకు వచ్చిజిజ్ఞా 
సువై ప్రశ్నించిన శౌనకునితో అంగిరసుం డిట్లని చెప్పుచున్నాడు వేదార్దము 
నెణీంగి పరమార్షజ్ఞులైన బ్రహ్మవేత్తలు “పరా యనియు “అపరా యనియు 
పేర్టు గల రెండు విద్యలు గలవనియు, వానిని తెలిసికొనవలయుననియు 
పలుకుచున్నారు 


పరవిద్య యనగ పరమాత్మనుగుఅించి బోధించునట్టి బ్రహ్మవిద్య 
అపరవిద్య యనగ ధర్మాధర్మసాధనములను, తత్సలములను బోధించునట్లి 
వేదశా(న్త్రుములు ఇచట శౌనకుం డడిగిన దేమి? దేనిని తెలిసికొనిన సర్వము 
తెలిసినదగుచున్నదో యని అట్టి దానికి అంగిరసుడు తగిన సమాధానము 
చెప్పక, బ్రహ్మవేత్తలగు మహనీయులు పరమని అపరమని రెండు విద్యలు 
గలవనియు, నా రెండు విద్యలును తెలిసికొనవలసినవని చెప్పుచున్నా రని 
నుడివెను ఇట్లు తెలుపుటలోనే ఆర్షధర్మమంతయు నిమిడి యున్నది 


వర్తమానకాలములో ముముక్షువైనవాడు గురువును సమీపించి నాకు 
బ్రహ్మవిద్య నుపదేశింపుడని వచించును ధర్మశాస్త్రము తెలిపెడు అపరవిద్య 
తెలియకపోయినచో బ్రహ్మనిష్పు డెట్లాచరించవలయునో యీ ధర్మము తెలి 
యకపోవును ఇప్పుడు ప్రపంచస్టితి యీలాగున పరిణమించినది ఇదెటు 


4 (శ్రీమలయాళసద్దురు (గ్రంథావళి 


వంటిదన, దయగల ఒక వెద్యుడు రోగియైన వానికి జొషధ మిచ్చినను, 
పధ్యము అపధ్యము దెలియక పోయినచో, లేక తెలుపకపోయినచో, అనుపాన 
పధ్యములు తెలియనిచో అట్టి యౌషధ మేలాగున వ్యర్ధమైపోవునో, ఆలాగున 
ఆచార్యులు బ్రహ్మవిద్యను మాత్ర ముపదేశించిన చాలదు బ్రహ్మ నిష్పని 
ఆచారవ్యవహారములను గూడ తెలుపవలసియుందురు అట్లయిన మాత్రమే 
ఆయౌషథధము ఫలవంతమగును ఆబ్రహ్మవిద్య ఫలించును అట్ట బ్రహ్మ 
నిష్పనియొక్క ఆచారానుష్టానము లన్నియు ధర్మశా(స్త్రములో విధింప 
బడియున్నవి అట్టి శా(స్త్రము సంస్కృత భాషయందుండుటచే అట్టినిథిని 
తెలిసికొనుటకు దగినంత సంస్కృతవిద్య్వ యైనను ముముక్షువుల 
కుండవలయును 


పూర్వకాలములో నుండెడు బుషులు, యోగులు, యతులును 
రారాజులకు, సార్వభౌములకు, పండితవర్యులకు సహా ధర్మోపదేశము, 
జ్ఞానోపదేశము చేయుటకు శక్తిమంతులై యుండిరి అట్టి కాలమున నట్టి 
మహాత్ముల ధర్మబోధనలను వినుటకు జనులందలు వినములతై కనిపెట్టుకొని 
యుండిరి ఆ ధర్మోపదేష్టలు విరక్తులై, త్యాగశీలురై, సర్వులందు సమత్వ 
బుద్ది గలవారై యుండుటచేతనే ఆకాలమున వారంత పూజ్యారెరి, అట్టివారి 
పరంపరలో జేరిన ఇప్పుడుండు సన్నాసులు, బ్రహ్మనిష్టులు పైజెప్పిన 
వారివలె నుండకపోవుటచే లోకులు వీరిని గౌరవించుట లేదని గ్రహించవలెను 

పరవిద్య యనగా ఉపనిష[త్రతిపాదితవుగు బ్రహ్మవిద్య యని 
తెలుపడమైనది ఇప్పుడు అపరవిద్య యనగా నేమి? దానిని తెలుపుచున్నారు 

తత్రాపరా బుగ్వేదో యజుర్వేద స్పామవేదో౭_ధర్వవేదళ్ళికా, కల్ఫ్పో, 

వ్యాకరణం, నిరుక్తం, ఛందో, జ్యోతిష మితి, అథ వరా యయా 

తదక్షర మధిగమ్యతే ॥ 

వెనుక చెప్పబడిన పరాపరవిద్యలయొక్క వివరము చెప్పబడుచున్నది 
అపరవిద్య యనగా బుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణవేదములు, 


బ్రహ్మవిద్య 5 


శిక్షా, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందో, జ్యోతిషములను షడంగము లగును 
పరవిద్య యనగ అవినాశియగు బ్రహ్మము ఏ యుపనిషద్విద్యచేత 
బొందబడునో అది దీనికి వేదాన్తమనియు, ఉపనిషత్తనియు, బ్రహ్మవిద్య 
యనియు పర్లు వేదముయొక్క శిరస్స్పగుటచే శ్రుతిశిరస్త్పనియు, 
వేదముయొక్క అంతమగుటచే వేదాన్హమనియు పేర్లు వచ్చినవి 


అయితే ఇవి యన్నియు ఒకరి జన్మములో చదువుటకు సాధ్య 
మగునా? అట్లు చదువనివారికి నిక మోక్షము కలుగదా? అని ప్రశ్న 
కలుగవచ్చును దానికి సమాధానము అంతయు చదువ నక్కరలేదు గాని 
యుపనిషదద్దమును దెలిసికొన దగినంతయైన నుండవలయును 


ఈ ప్రశ్న ఇట్టుండు గాక! చదువు ప్రారంభించుటకు ముందుగానే 
చదువగలనా? లేదా? యని ఏల సందేహపడవలెను? చదువులో ప్రవేశించి 
సాధ్యము కానిచో అపు డావిషయమై యాలోచించుకొనవచ్చును ప్రపంచ 
ములో ఒక కన్యకను మంచి వరునకిచ్చి వివాహము చేయునపుడు ఇతడు 
పూర్ణాయుస్సు గలిగి జీవించగలుగునా? లేదా? యని తెలిసికొని వివాహము 
చేయువారెవరును లేరు వర్తమాన పరిస్టితుల ననుసరించి యంతవఅకు 
పరిశీలించగలరో, అంతమాత్రము పరిశిలన చేసియే అందరును వివాహాదులు 
సలుపుచుందురు తరువాత విధియేలాగున నుండునో ఆలాగుననే 
జరుగును 


అయితే యీ విద్యాభ్యాసము అటువంటిది కాదు ఈ జన్మములో 
ఎంతవజకు బ్రహ్మవిద్య అభ్యసింపబడునో అది ఆత్మతో గూడియుండి 
జన్మాంతరమునకు సహాయకారి యగును వుజీయు జీవితమును 
సుఖముగా గడుపుటకు తాను చక్రవర్తి గాని, మహారాజుగాని, జమీందారు 
గాని కావలసిన యవసరము లేదు తన జీవిత సౌఖ్యమునకు దగినంత ధనము 
కలిగి యుండిన జాలును ఆలాగున తాను తరించుటకు నెంతమాత్రము 
విద్య యుండవలయునో అంతమాత్ర ముండిన జాలును కడు దరిద్రుడు 


ఏలాగున సుఖజీవితము గడుపజాలడో, ఆలాగున కేవల విద్యావిహీనుడు 
F3 


6 (శీమలయాళసద్లురు గ్రంథావళి 


ఆత్మాన్నతిని బొంది బ్రహ్మసుఖము ననుభవింపజూలడు అయితే కొందయు 
సంస్కృతాది విద్యలను జదువకనే గొప్పు మహాత్ముల యుండిరి గదా! అని 
తలంచవలదు వారు పూర్వజన్మవు నందభ్యస్త ఎద్యావంతులై, 
బ్రహ్మనిష్టాపరులై పూర్ణ బ్రహ్మత్వముం బొందుటకు ముందుగా దేహమును 
జాలించిన వారెయుందురు అందువలననే వారు ఈ జన్మలో జదువక 
పోయినను బ్రహ్మవిషయక జ్ఞానమున్ను, బ్రహ్మనిష్పుల అనుష్టానమున్ను 
కలిగియుందరు అంతియగాక పుస్తకమును జూడకనే వారెన్నియో వేద 
ప్రమాణ వాక్యములు చెప్పుచుందురు అమోఘములగు భక్తి రసకీర్తనలు 
పాడుచుందురు ధర్మబోధల నొనర్శుచుందురు ఇవి యన్నియు నెట్లు 
దెలియును? కారణము లేక కార్యము ఎ కాలవుందైన నుండునా? 
విత్తనములు లేక చెట్టు పుట్టునా? వారి హృదయములో పూర్వజన్మముల 
సంస్కారము లన్నియు బీజరూపములై ఉండి వర్తమాన జన్మములో 
అభివ్యక్షము లైనవి కావుననే వారు విద్యను చదువక పోయినను 
విద్యావంతులగు (బ్రహ్మనిష్ణులయొక్క ఆచరణ గలిగి యుందురు ఈ 
విషయమై భర్హహరి చెప్పినది చూడుడు 

ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీవైః 

ప్రారభ్య విఘ్నవిహతా విరమన్సి మధ్యాః । 

విఘ్నైర్ముహుర్ముహురప్‌ ప్రతిహన్యమానాః 

దారబ్దముత్తమగుణా న పరిత్యజన్తి ॥ 


అల్పబుద్ది గలవారలు విఘ్నములవలన భయముచే నే పవిత్ర 
కార్యమును ఆరంభింపరు మధ్యమగుణములు గల జనులు కార్యముల 
నారంభించి విఘ్నములు గలుగుటచే మానుదురు ఉత్తవుగుణములు 
గలవారు ఆటంకములచే మాటి మాటికిని మిక్కిలి కొట్టబడుచున్న వారైనను, 
ఆరంభించిన దైవకార్యమును వదలరు ఈ విలువగల యుపదేశమును 
మరువకుండిన మనుజుడు తప్పుక తరించగలడు 


ఇక వార్దకృముచేత గాని, మరేవిధమైన అనివార్య ఆటంకములు 


బ్రహ్మవిద్య ? 


గలిగిగాని సంస్కృతమును చదుపుట క్షర్ణత లేనివారై మోక్షాపేక్ష మాత్రము 
గలిగి యుండువారెట్టు తరింపగలుగుదురో ఆ విషయమై శీ) కృష్ణభగవా 
నులు మిక్కిలి కరుణతో నుపదేశించినది చూడుడు 


ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా!। 
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ॥ 


కొందు శుద్దమనస్సుతో గూడిన ధ్యానయోగముచేతను, మటి 
కొందలు సాంఖ్యయో గముచేతను, వేజొక కొందటు నిష్కామకర్మయోగము 
చేతను పరమాత్మను తన యందున్న వానినిగా జూచుచున్నారు 


అన్యే త్వేవమజానన్తః శ్రుత్వా౭_న్యేభ్య ఉపాసతే। 
తే౭_పి చాతితరన్వేవ మృత్యుం శ్రుతిపరాయణాః॥ 


మరికొందజు పెనజెప్పబడిన ధ్యానయోగము, సాంఖ్యయోగము 
నిష్రావుకర్మయోగము అనువానిలో నొక్కదానినిగూడ ఆచరించి పర 
మాత్మను నెబుంగలేని వారైనచో, పరవుదయాళురగు గురువులవలన 
పరమాత్మ నెట్టు ఉపాసన చేయువలయునో ఆతత్త్యమును దెలిసికొని 
యనుష్టించిన వారుగూడ జననమరణ రహితమగు మోక్షమును బొంద 
గలరు అయితే పైజెప్పిన ప్రకారము అనుష్టించుట కశక్తులైన వారిని గురించి 
మాత్రమే పరవుకారుణికుడగు శ్రీకృష్ణభగవాను డట్టుపదేశించినదని 
వురువకూడదు రోగియైైనవాడు ఆయుర్వేదము తెలిసికొనజాలక 
పోయినను, మంచి వెద్యు డిచ్చు జాషధమును సేవించి, సరియగు పథ్యము 
కలిగియుండిన రోగము ఎట్లు కుదురునో, యీ ధర్మమున్ను ఆటువంటిదే 
అయితే గొప్పు వెద్యుడైనను తనకు వ్యాధి వచ్చినపుడు జాషధ, పధ్యములు 
సరిగా నాచరించనిచో వ్యాధి యెట్లు నయము కాదో, ఆలాగున వేదశా,స్త్రము 
లను చక్కగా చదివినను బ్రహ్మవిచారము, శమదమములు లేనిచో అతని 
భవరోగము నశింపజాలదని విజ్ఞులు గ్రహించుకొనవలయును 


పరిక్య లోకాన్కర్మచితా న్రాహ్మణో నిర్వేదమాయాన్నాస్తకృతః కృతేన 


8 (శీమలయాళసద్లురు[గ్రంధావళి 


తద్విజ్ఞానార్దం స గురుమేవాభిగచ్చేత్సమిత్సాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టమ్‌॥ 
బ్రాహ్మణుడు లోకములను, కర్మచేత నిర్వర్తింపబడినవిగ పరీక్షించి 
మోక్షము చేయబడిన కర్మములచేత లేదని వైరాగ్యమును బొందవలయును 
అట్టి వైరాగ్యమును బొందిన బ్రాహ్మణుడు ఆ యమృత స్వరూ పమును 
తెలిసికొనుటకు సమిధలు హస్తమునందు గలవాడై టశ్రుతిసార మెటీంగి 
నట్టీయు, (బ్రహ్మమునందే నిష్టగలవాడు నగు గురువును గూర్చియే పోవల 
యును 


విశేషారము సకామకర్మలచే పొందుటకు యోగ్యములైన స్వర్లా 
దిలోకములు నశ్వరములని తెలిసికొనినవాడై అవృుతత్వవమగు శాశ్వత 
బ్రహ్మమును బొందుటకొజకు వేదసారము నెటింగిన వాడును, బ్రహ్మ 
నిష్ప్టుడునగు గురుని సమీపించవలయును ఇచట “*శ్రోత్రియం బ్రహ్మ 
నిష్టవ్‌ు'* అని చెప్పుటచే శ్రుతియొక్క సారము నెటీంగినవాడును, 
బ్రహ్మనిష్టుడు నగు గురువే సరియైనవాడని నిరూపించడమైనది ఇందువలన 
కేవలము వేదశా,స్త్రవు-లను మాత్రము చదువుకొనిన జాలదనియు, 
శాస్త్రము జదువనివాడై బ్రహ్మనిష్టమాత్రము కలిగినవాడును జాలడనియు 
నిరూపించడమైనది ఏలనన, తత్త్వము తెలియక శ్వాసము మాత్రము 
చదివినను నుపయోగపడదు ఎదో విధముగ పూర్వజన్మ పుణ్యసంస్కార 
ముచే జ్ఞానము గలిగినను చాలదనియు తెలుపడమైనది ఏలనన శాన 
పరిచయము లేనిచో, ముముక్షువులను చక్కనిమార్గములో నడుపుటకు 
అతనికి శక్తి యుండదు, బుషిమార్గ మీలాగున నుండును 


తస్మై స విద్వా నుపసన్నాయ సమ్యక్రుశాన్తచితాయ శమాన్వితాయ । 

యేనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ తాం తత్త్వతో బ్రహ్మవిద్యామ్‌॥ 

బ్రహ్మవేత్తయగు ఆ గురువు తన సమీపమునకు బ్రహ్మవిద్యకై 
విద్యార్షియై వచ్చినట్టియు, లెస్సగ శమించిన దోషములు గల చిత్తము 
గలవాడును, శమించిన బాహ్యేంద్రియ దోషములు గలవాడునగు ఆ శిష్యునికి 


(బ్రహ్మవిద్య 9 


ఎ జ్ఞానముచేత సత్యమే స్వరూపముగా గలవాడును, నాశరహితుడును, 
పూర్ణుడునగు పరమాత్మను తెలిసికొనుచున్నాడో అట్టి బ్రహ్మవిద్యను చక్కగా 
నుపదేశించవలయును 

విశేషార్టము శమదమములు గలవాడై తీవ్రముముక్షుత్వము గలిగిన 
ముముక్షువునకు బ్రహ్మసాక్షాత్కారము కలుగుటకు తగిన బ్రహ్మవిద్య నుప 
దేశించవలసినదేగాని, యితరములగు కర్మకాండమును బోధింపగూడదు 


శవుదవూది గుణములు గలుగని వుంద ప్రజ్ఞానికొ అకు నుపాసనలు 
విధించడమైనది 


సత్యేన లభ్య స్తపసా హ్యేష ఆత్మా 
సమ్యక్‌ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యమ్‌ । 
అంతళ్ళరీరే జ్యోతిర్మయో హి శుభ్రో 
యం పశ్యన్తి యతయః కజీణదోషాః ॥ 


నశించిన పాపములు గలవారును, పరమాత్మ స్వరూపానుసంధానము 
నకు ప్రయత్నించుచున్న వారలు నగు సన్నాసులు ఎయాత్మస్వరూపమును 
జూచుచున్నారో ఆతేజోరూపము, పరిశుద్దము నగు ఆత్మస్వరూపము 
ఎల్లప్పుడును సత్యముచేతను, తపస్సుచేతను, బ్రహ్మస్వరూప సాక్షాత్కార 
రూప జ్ఞానముచేతను, బ్రహ్మచర్య నియమపరిపాలనముచేతను హృదయ 
పుండరీ కమునందు పొందదగినది 


సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయానః । 
యేనా£_.2_.క్రమంత్ప్సషయో హ్యావ్హ కామా యత్ర తత్సత్యస్య వరమం నిధానమ్‌ ॥ 


సత్యమే జయించుచున్నది అసత్యము జయమునొందదు 
సత్యముచేతనే దేవయానమను పేరుగల మార్గము విసారమై యున్నది ఎ 
సత్యమార్గముచేత బొందబడిన సకలమైన కోరికలు గల బుషులు ఏ పర 
బ్రహ్మమును లేక యాత్మతత్త్వమును బొందుచున్నారో, అదియే 
సత్యమునకు శ్రేష్టమైన స్పానమగుచున్నది 


10 (స్రామలయాళతసద్లురు [గ్రంధావళి 


బృహచ్చు తద్దివ్యమచింత్యరూపం సూక్యూచ్చ తతూ్యూక్షుతరం విభాతి । 
దూరాత్సుదూరే తదిహాంతికే చ పశ్యత్స్విహ్ఞైవ నిహితం గుహాయామ్‌ ॥ 
ఆ పరబ్రహ్మము మిక్కిలి విస్తారమయినది (అన్నిటికన్న గొప్పదైనది) 

స్వయంప్రకాశమైనది చింతింప శక్యముగాని స్వరూపము గలిగినది ఆ 
పరబ్రహ్మము సూక్ష్మమైనదానికంటె మిక్కిలి సూక్మమైనదిగ ప్రకాశించు 
చున్నది ఆ పరబ్రహ్మము దూరదేశముకంటె మిక్కిలి దూర దేశము 
నందును, శరీరమునందే సమీపమునందును, నీ దేహమునందే చూచుచున్న 
యోగుల విషయమై బుద్దిగుహయం దున్నదియు నగుచున్నది 


విశేషారము ఆ బ్రహ్మము, బహిర్చృష్టి గలవారికి బహుదూరముగాను, 
అంతర్హృష్టి గలవారికి మిక్కిలి సమీపమున తన యాత్మయం దున్నదిగాను 
గోచరించును 


నాయమాత్మా ప్రవచనేన లభ్యో 

న మేధయా న బహునా 'శ్రుతేన | 
యమేవెష వృణుతే తేన లభ్య 

స్తస్యైష ఆత్మా విపృణుతే తనూం స్వామ్‌ ॥ 


ఈ ఆత్మస్వరూపము, వేదశా స్రాధ్యయనాధ్యాపనములచేత పొంద 
శక్య మైనది గాదు [గగ్రంధార్ద ధారణాశక్తి రూపమగు మేధచేత పొంద శక్య 
మైనదిగాదు ఈ విద్వాంసుడు ఏ పరమాత్మను బొందుటకు వాంఛించు 
చున్నాడో అట్టి తీవ్రమగు చింతనచేతనే బొందదగినవాడు ఈ ఆత్మ 
స్వకీయమైన తన స్వరూపమును వానికి ప్రకాశింపజేయుచున్నది 

సంప్రాప్రైనమృషయో జ్ఞానతృషప్తాః 
కృతాత్మానో వీతరాగాః ప్రశాంతాః। 
తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరా 
యుక్తాత్మానస్స ర్వమేవావిశన్తి ॥ 


మహర్షులు ఈ యాత్మస్వరూపమును బొంది ఆత్మజ్ఞానముచేత 


(బ్రహ్మవిద్య 9 


ఎ జ్ఞానముచేత సత్యమే స్వరూపముగా గలవాడును, నాశరహితుడును, 
పూర్ణుడునగు పరమాత్మను తెలిసికొనుచున్నాడో అట్టి బ్రహ్మవిద్యను చక్కగా 
నుపదేశించవలయును 

విశేషార్టము శమదమములు గలవాడై తీవ్రముముక్షుత్వము గలిగిన 
ముముక్షువునకు బ్రహ్మసాక్షాత్కారము కలుగుటకు తగిన బ్రహ్మవిద్య నుప 
దేశించవలసినదేగాని, యితరములగు కర్మకాండమును బోధింపగూడదు 


శవుదవూది గుణములు గలుగని వుంద ప్రజ్ఞానికొ అకు నుపాసనలు 
విధించడమైనది 


సత్యేన లభ్య స్తపసా హ్యేష ఆత్మా 
సమ్యక్‌ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యమ్‌ । 
అంతళ్ళరీరే జ్యోతిర్మయో హి శుభ్రో 
యం పశ్యన్తి యతయః కజీణదోషాః ॥ 


నశించిన పాపములు గలవారును, పరమాత్మ స్వరూపానుసంధానము 
నకు ప్రయత్నించుచున్న వారలు నగు సన్నాసులు ఎయాత్మస్వరూపమును 
జూచుచున్నారో ఆతేజోరూపము, పరిశుద్దము నగు ఆత్మస్వరూపము 
ఎల్లప్పుడును సత్యముచేతను, తపస్సుచేతను, బ్రహ్మస్వరూప సాక్షాత్కార 
రూప జ్ఞానముచేతను, బ్రహ్మచర్య నియమపరిపాలనముచేతను హృదయ 
పుండరీ కమునందు పొందదగినది 


సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయానః । 
యేనా£_.2_.క్రమంత్ప్సషయో హ్యావ్హ కామా యత్ర తత్సత్యస్య వరమం నిధానమ్‌ ॥ 


సత్యమే జయించుచున్నది అసత్యము జయమునొందదు 
సత్యముచేతనే దేవయానమను పేరుగల మార్గము విసారమై యున్నది ఎ 
సత్యమార్గముచేత బొందబడిన సకలమైన కోరికలు గల బుషులు ఏ పర 
బ్రహ్మమును లేక యాత్మతత్త్వమును బొందుచున్నారో, అదియే 
సత్యమునకు శ్రేష్టమైన స్పానమగుచున్నది 


12 శ్రీమలయాలళసద్దురు (గంధావలి 


వంశమునందు బ్రహ్మజ్ఞాని కానివాడు పుట్టడు బహ్మవేత్త దుఃఖమును 
దాటుచున్నాడు పాపము నతిక్రమించుచున్నాడు అజ్ఞానముచేత హృద 
యమునందు గలిగిన దృథములైన (గంధథులనుండ (కట్టులనుండి విముక్తి 
నొందినవాడై యమృత స్వరూపు డగుచున్నాడు 


తదేత తృత్య మృషి రజ్ఞారాః పురోవాచ నైత దవీర్దవ్రతో౬_ధీతే । 

నమః పరమబుషభ్యః నమః పరమబుషభ్యః ॥ 

అంగిరసమహర్షి పూర్వకాలమందు సత్యమైనట్టి, ప్రసిద్దమైన ఈ 
బ్రహ్మవిద్యను శౌనకునికొజికు నుపదేశించెను ఈ బ్రహ్మవిద్యా ప్రతిపాదక 
మగు నుపనిషద్లంధము నాచరింపబడని వ్రతము గలవాడు అధ్యయనము 
చేయదగడు శ్రేష్టులును, (బ్రహ్మవిద్యా ప్రవర్తకులు నగు మహర్ణులకు 
నమస్కారము 


విశేషార్టము దీనియందు వ్రతము సలుపనివారు ఈ యుపనిషత్తును 
పరించగూడదని తెలుపడమైనది కావున, వ్రతదీక్ష వహించి, గురుసదన 
మందుండి యుపనిషత్తులను పరించి బ్రహ్మచింతనము చేయవలయును ఇట్లే 
ఆన్షకాలమున నుండెను 


ఉత్తరగతయందు (శ్రీకృష్ణభగవాను డుపదేశించినది చూడుడు 
నావార్టి హి భవేతావద్యావత్సారం న గచ్చతి | 
ఉత్తీర్ణే తు సరిత్సారే నావయా కిం ప్రయోజనమ్‌॥ 


ఎంతవణజకు నది ఆవలితీరమును చేరడో, అంతవరకు నదిని దాటుటకై 
యోడను కోరువాడగుచున్నాడు ఏరు దాటినమీదట నావ అవసరము లేదు 


ఓహో, ఎంత సుందరమైన యుపదేశమును భగవానుడు చేసెను? 
ఓడ లేనిచో నదిని దాటజాలడు ఆలాగున బ్రహ్మవిద్యాభ్యాస మనెడునావ 
నవలంబించియే సంసారసాగరమును తరించవలసియుండును లేనిచో 
మొదటనే నదిని దాటుటకు నోడ దొరకనివాని గతియే గలుగును ఈత 


బ్రహ్మవిద్య 13 


నేర్చు కొనువానికి సొరకాయ బుట్ట లెంత యవసరమో, నేర్చుకొనిన 
తరువాత ఎట్టు అవసరము లేదో, ఆలాగున అజ్ఞానమును దాటువజకు 
శాస్త్రజ్ఞాన ముండవలయును, ఏదైన నొకవిగ్రహమును పోతపోయ 
దలంచువానికి మొట్టమొదట కరువు (అచ్చు ఎట్లవసరమో, పోతపోసిన 
తరువాత దానిని ఎట్లు తీసివేయుదురో, ఆలాగున ఆత్మనిష్టయందు 
నిరాఢత్వము గలుగు వలకు శా,స్త్రుళవణ, వనన, నిదిధ్యాసవు 
లుండవలయును 


అయితే నావ దృష్టాంతము సామాన్యమనియు, విశేషమనియు గలదు 
నదిని దాటి వెళ్ళువానికి మజల నావతో పనిలేదు కాని, నదిని దాటించు 
నావికుడు నావను శిధిల మొనర్భడు ఎలనన, ఇతడు అనేకులను ఆనావతో 
దాటించ వలసినవాడై యుండును ఆలాగున తానుమాత్రము తరించిన 
చాలునని తలంచెడు సామాన్య బుద్దిగలవాని కీయుపదేశము సరిపోవును 
లోకో ద్దారకులగు వుహాశయులు శాసనములను, అనుష్టానములను 
దేహపతన పర్యంతము విడనాడరు 


గంథమభ్య స్య మేధావీ జ్ఞానవిజ్ఞానతత్ప రః। 
పలాలమివ ధాన్యార్టి త్యజేద్దంథమశేషతః॥ 


బుద్దిమంతుడైనవాడు వేదాంతాది శాస్త్రముల నభ్యసించి గురు 
ముఖంబుగ విశేషజ్ఞానానుభవము నొందినమీదట, ధాన్యమును గ్రహింప 
దలంచినవాడు ధాన్యమును (గహంచిన పిమ్మట, గడ్డిని వదలునలట్లు శాస్త్రము 
లను వదలవచ్చును 


విశేషారము అరటిచెట్టు మొదలగువాని కాయలు ముదురువణకు 
చెట్లనే పోషించవలయును కాయలు పండిన తరువాత చెట్లను త్యజింతురు 
మొదటనే చెట్టు తినుట కుపయోగపడదని తలంచి యుపెక్షించిన ఫలమెట్లు 
గలుగును? ఆలాగున బ్రహ్మవిద్య నభ్యసించి బ్రహ్మప్రాప్తి గలిగిన తరువాత 
శాస్తవుక్కర లేదు గాని మొదటనే త్యజించినచో జ్ఞానఫలమును 


14 _శీమలయాళసద్లురు (గ్రంథావళి 


బొందజాలరు 

ఉల్కాహసో యథా కశ్చి ద్రవ్యమాలోక్య తాం త్యజేత్‌। 

జ్ఞానేన జ్లేయమాలోక్య జ్ఞానం పశ్చాత్పరిత్యజేత్‌॥ 

కొఅవికట్టె చేతగలవాడు చీకటిలోనుండు ద్రవ్యమును కనుగొని పిదప 
నెటుల దానిని వదలునో, యావిధంబున శా స్త్రజ్ఞాన సాధనముచే జ్లేయమైన 
బ్రహ్మసాక్షాత్కారము గల్లిన పిదప సాధనమైన శా(న్త్రమును వదలవచ్చును 


విశేషార్దము చీకటిగదిలోనుండు వస్తువును దిపముచే (గ్రహించిన 
తరువాత దీపము అక్కలేదు గాని, మొదటనే దీపము అక్కజలేదన్నచో 
కారు చీకటిగల గదిలో నున్న వస్తువునెట్టు గ్రహించగలుగును? ఆలాగున 
అవిద్యాంధకార నిబిడహృదయ గుహయందు గల ఆత్మను బ్రహ్మవిద్యా 
ప్రకాశముచే తెలిసికొనిన తరువాత శా(స్త్రవిచారము అవసరము లేదు లేనిచో 
గదిలో కారుచీకటి గల వస్తువును తెలిసికొనలేనివాని గతియే సంభవించును 


తిలమధ్యే యథా తైలం శీరమధ్యే యథా ఘృతమ్‌ । 
వుష్పమధ్యే యథా గంధః ఫలమధ్యే యథా రసః | 
కాష్టాగ్ని వత్ర్రకాశేత ఆకాశే వాయువచ్చరేత్‌॥ 


నువ్వులయందు నూనెవలెను, పాలయందు నేయివలెను, పుష్పము 
నందు సుగంథమువలెను, ఫలమునందు రసమువలెను, కట్టయందు 
నిప్పువలెను, ఆకాశమునందు గాలివలెను అన్నమయాది పంచకోశవిశిష్టమైన 
దేహమునందు ఆత్మ వ్యాపకమై యున్నది 

విశేషార్థము నువ్వులు లేనిచో నూనెయు, పాలు లేనిచో నేయియు, 
పుష్పములు లేనిచో అత్తరులు మొదలగు సుగంధములును, ఫలము లేనిచో 
మధుర రసమును,కట్టై లేనిచో అరణినుండి నిప్పును ఎట్లు సంపాదింప 
జాలమో ఆలాగున శ్యాగన్ర్రవిచారణ లేనిచో ఆత్మజ్ఞానమును బొందజాలము 
కాలిలో గ్రుచ్చుకొనిన ముల్టును ఎట్లు మరియొక ముల్లుతోనే తీసివేయవలసి 
యుండునో, ఆలాగున అవిద్యాశూలము (గుచ్చుకొని తపించెడు జీవుడు 


బ్రహ్మవిచ్వ 15 


శాస్త్రమను శ(స్త్రముచేతనే దానిని తీసివేయవలసి యుండును ఈవిషయమై 
మజీయొక దృష్టాంతము తెలుపబడుచున్నది 


ఫలస్య కారణం పుష్పం ఫలం పుష్పువివర్షితమ్‌; 
జ్ఞానస్య కారణం కర్మ జ్ఞానం కర్మవివర్షితమ్‌॥ 


మనకు పండ్లే కావలసి యున్నప్పటికిని పుష్పమునుండియే ఫలము 
ఉద్భవించును పుష్పమునకు వృక్ష మాధారము ఆలాగున ఆత్మజ్ఞానమే కావ 
లసి యున్నప్పుటికిని అది వేదాధ్యయనము, తపము మొదలగు ఆత్మ సాధనల 
వలననే గలుగును అట్లు అధ్యయనాది కార్యము లొనర్భక జ్ఞానముకొఅకు 
నిరీక్షించువాడు చెట్లను పెట్టి పోషింపక, ఫలమును గోరి కాలమును గడుపు 
వానిమాడ్మి వ్యర్షబీవు డగును చెట్లను పెట్టి పోషించుచు వచ్చిన 
పుష్పవిషయమై, ఫలవిషయమై యే ప్రయత్నమును చేయకనే కాలమాసన్న 
మగు నపుడు స్వయముగానే ఫలించును బుద్దిమంతులకు దినికన్న మించిన 
యుపదేశ మక్కర లేదు 


జ్ఞానేన దీపితే దేహే బుద్దిః బ్రహ్మసమన్వితా!। 

బ్రహ్మజ్ఞానాన్నినా విద్వాన్నిద హేత్కర్మబంధనమ్‌॥ 

విద్యావంతుడు ఆత్మజ్ఞానముచేత దేహము ప్రకాశింపబడుచుండ, 
నిశ్చయాత్మకమైన బుద్ది బ్రహ్మముతో కూడిన దగుచుండగను, బ్రహ్మజ్ఞాన 
మనెడి నిప్పుచేత కర్మమనెడి బంధమును దహించును 

ముహూర్తమపి యో గచ్చేన్నాసా గ్రే మనసా సహ। 

సర్వం తరతి పాప్మానం తస్య జన్మశతార్టితమ్‌॥ 


నాసికయొక్క అ[గ్రభాగమునందు మనస్సుతో గూడ క్షణముసేపైనను 
తత్త్వజ్ఞానారము నిశ్చలదృష్టిని నెవడుపొందునో, (నిలుపునో అట్టివాడు 
నూర్లకొలది జన్మములనుండి యార్టింపబడిన పాపమును సమస్తమును 
దాటుచున్నాడు 


16 (న్రీమలయాళసద్నురు (గంధావళి 


ద్వే బ్రహ్మణీ వేదితవ్యే శబ్బబ్రహ్మ పరం చ యత్‌। 

శబ్ద బ్రహ్మణి నిష్టాతః పరం (బ్రహ్మాధిగచ్చతి॥ 

శబ్ద (బ్రహ్మము, పర (బ్రహ్మము అను రండు బ్రహ్మములను నెణుంగ 
వలయును శబ్ద(బహ్మమునందు సవుర్హుడైనవాడు పరబ్రహ్మమును 
బొందుచున్నాడు 

ఈ అర్హమునే అమృతబిందూపనిషత్తున్ను ఉపదేశించుచున్నది 

ద్వే విద్యే వేదితవ్యే తు శబ్ద(బ్రహ్మ పరం చ యత్‌! 

శబ్దబ్రహ్మణి నిష్టాతః పరం [బ్రహ్మాధిగచ్చతి॥ 

దీనియొక్క అర్దమున్ను పైజెప్పిన విధముగానే యుండును వివేక 
చూడామణియు నీ ధర్మమునే తెలుపుచున్నది 


మేధావీ పురుషో విద్వానూహాపోహవిచక్షణః। 

అధికార్యాత్మవిద్యాయాముక్తలక్షణలక్షితః॥ 

ఈ బ్రహ్మవిద్య విషయమై మేధాసంపన్నుడును, విద్యావంతుడును, 
యుకాయుక్త విచక్షణ గలవాడును, సాధనచతుష్టయ సంపత్తి మొదలగు 
సుగుణములతో గూడినవాడు నగు పురుషుడే అధికారి యగును 


వివేకినో విరక్తస్య శమాదిగుణకాలినః। 

ముముక్షోరేవ హీ బ్రహ్మజిజ్ఞాసా యోగ్యతా మతా॥ 

వివేకము, వైరాగ్యము, అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహము 
గలిగి మోక్షేచ్చగలవానికి మాత్రమే బ్రహ్మతత్త్వమును దెలిసికొను యోగ్యత 
అంగీక రింపబడినది (శ్రీకృష్ణభగవానుడు భగవ దితయందు స్‌ 
అధ్యాయమున త్రివిధ తపములను చెప్పినది చూడుడు 


అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్‌; 
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే 


బ్రహ్మవిచ్వ 15 


శాస్త్రమను శ(స్త్రముచేతనే దానిని తీసివేయవలసి యుండును ఈవిషయమై 
మజీయొక దృష్టాంతము తెలుపబడుచున్నది 


ఫలస్య కారణం పుష్పం ఫలం పుష్పువివర్షితమ్‌; 
జ్ఞానస్య కారణం కర్మ జ్ఞానం కర్మవివర్షితమ్‌॥ 


మనకు పండ్లే కావలసి యున్నప్పటికిని పుష్పమునుండియే ఫలము 
ఉద్భవించును పుష్పమునకు వృక్ష మాధారము ఆలాగున ఆత్మజ్ఞానమే కావ 
లసి యున్నప్పుటికిని అది వేదాధ్యయనము, తపము మొదలగు ఆత్మ సాధనల 
వలననే గలుగును అట్లు అధ్యయనాది కార్యము లొనర్భక జ్ఞానముకొఅకు 
నిరీక్షించువాడు చెట్లను పెట్టి పోషింపక, ఫలమును గోరి కాలమును గడుపు 
వానిమాడ్మి వ్యర్షబీవు డగును చెట్లను పెట్టి పోషించుచు వచ్చిన 
పుష్పవిషయమై, ఫలవిషయమై యే ప్రయత్నమును చేయకనే కాలమాసన్న 
మగు నపుడు స్వయముగానే ఫలించును బుద్దిమంతులకు దినికన్న మించిన 
యుపదేశ మక్కర లేదు 


జ్ఞానేన దీపితే దేహే బుద్దిః బ్రహ్మసమన్వితా!। 

బ్రహ్మజ్ఞానాన్నినా విద్వాన్నిద హేత్కర్మబంధనమ్‌॥ 

విద్యావంతుడు ఆత్మజ్ఞానముచేత దేహము ప్రకాశింపబడుచుండ, 
నిశ్చయాత్మకమైన బుద్ది బ్రహ్మముతో కూడిన దగుచుండగను, బ్రహ్మజ్ఞాన 
మనెడి నిప్పుచేత కర్మమనెడి బంధమును దహించును 

ముహూర్తమపి యో గచ్చేన్నాసా గ్రే మనసా సహ। 

సర్వం తరతి పాప్మానం తస్య జన్మశతార్టితమ్‌॥ 


నాసికయొక్క అ[గ్రభాగమునందు మనస్సుతో గూడ క్షణముసేపైనను 
తత్త్వజ్ఞానారము నిశ్చలదృష్టిని నెవడుపొందునో, (నిలుపునో అట్టివాడు 
నూర్లకొలది జన్మములనుండి యార్టింపబడిన పాపమును సమస్తమును 
దాటుచున్నాడు 


18 (శీమలయాళసద్న్లురు గ్రంధావళి 


గలిగినవాడై, యలసట మాని, ప్రణవాది జపమును, అగ్నకార్యమును, 
గురుసేవ మొదలగు సత్కర్మములను నెల్లపుడును కేయుచుండువాడే 
(బ్రహ్మతత్తుము నెయుంగ గలుగును 


వేదాభ్యాసేన సతతం శౌచేన తపసైవ చ। 

అద్రోహీణ చ భూతానాం జాతిం స్మరతి పౌర్వికీమ్‌॥ 
పౌర్వికీం సంస్మరన్‌ జాతిం బ్రహ్మైనాభ్యసతే పునః। 
బ్రహ్మాభ్యాసేన చాజస్రమనంతం సుఖమశ్చుతే॥ 


ఎల్లప్పుడు వేదముల అధ్యయనముచేతను, ఆచారముచేతను, తపస్సు 
చేతను, భూతములయెడల ద్రోహము చేయమిచెతను, జన్మాంతరముల 
నన్నింటి నెజీగి, యచ్చట సుఖదుఃఖములను జ్ఞప్తికి దెచ్చుకొని శ్రవణ, మనన, 
నిదిధ్యాసములచే బరమాత్మను జొంతించుచు నెడతెగని బ్రహ్మసాకూత్కా 
రముచే ననంతసుఖము నొందుచున్నాడు 


వేదాభ్యాసో2_న్వహం శక్యా మహాయజ్ఞక్రియా క్షమా 
నాశయన్వాశు పాపాని మహాపాతకజాన్యపి॥ 


శక్తికొలది దినదినము బ్రహ్మవిద్యాభ్యాసము చేయుట, అతిధిసేవ 
మొదలగునవి చేయుట, కష్టముల కోర్చుట అనునవి మహాపాతకముల 
వలనను, ఉపపాతకములవలనను గలిగెడు కష్టముల నన్నిటిని శీఘ్రమే నశింప 
జేయుచున్నవి 


యథైధస్తేజసా వహ్నిః ప్రాప్తం నిద్దహతి క్షణాత్‌! 
తథా జ్ఞూనాగ్నీనా పాపం సర్వం దహతి వేదవిత్‌॥ 
అగ్ని యేలాగున దాపున నున్న కట్టెల నెల్ల క్షణములో దహించునో, 


ఆలాగున జ్ఞానమనెడి అగ్నిచేత బ్రహ్మవిద్యాభ్యాసకుడు సకల పాపములను 
దహించును 


తపో విద్యా చ విప్రస్య నిశ్రేయసకరం పరమ్‌! 
తపసా కిల్చిషం హన్తి విద్యయా౭_ మృ తమశ్చ్నుతే॥ 


బ్రహ్మవిద్య 19 


తపస్సు, బ్రహ్మజ్ఞానమున్ను విప్రునకు మిక్కిలి మేలొసంగును 
తపస్సుచే చేసిన పాపము పోవును, బ్రహ్మజ్ఞానముచే మోక్షము నాందుననుట 
శ్రుత్యద్దమే వివరించుచున్నది 


యథోక్తాన్యపి కర్మాణి పరిహాయ ద్విజోత్తమః। 
అత్మజ్ఞానే శమే చ స్యాద్వేదాభ్యాసే చ యత్నవాన్‌ ॥ 


ద్విజుడు శా(స్త్రవిహితములగు నస్నిహోత్రాది సర్వకర్మలను బరిత్య 
జించియైనను, పరమాత్మచింతనము, ఇంద్రైయజయము, ప్రణవజపము, 
ఉపనిషదాది బ్రహ్మవిద్యాపరనము- వీనియందే ప్రయత్నపరుడై యుండ 
వలయును 

విశేషార్హము బాహ్యకర్మల నన్నిటిని జేయకపోయినను ఉపనిషత్సర 
నము, ప్రణవజపము, బ్రహ్మచింతనము, ఇంద్రియని[గ్రహ మైనను తప్పక 
చేయవలయును 

ఏతద్ది జన్మసాఫల్యం బ్రాహ్మణస్య విశేషతః; 

ప్రాప్రైతతతకృత్యో హి ద్విజో భవతి నాన్యథా॥ 

ఈ ఆత్మజ్ఞాన వేదాభ్యాసాదులే ముఖ్యముగ బ్రహ్మనిష్ప్టునకు జన్మ 
సాఫల్యహేతువులు ఏలయన, ద్విజుడు బ్రహ్మజ్ఞానవేదాదుల నభ్యసించి 
జన్మసాఫల్యము నొందునుగాని, ప్రకారాంతరమున గృతార్జ్చుడు గానేరడు 

యథా కాష్టమయో హస్తీ యథా చర్మమయో మృగః । 

యశ్చ విప్రో£.నధీయాన(స్త్రయస్తే నామ బిభ్రతి ॥ 

కొయ్యచే చేయబడిన యేనుగు, తోలుతో జేసిన మృగము, అధ్యయ 
నము చేయని విప్రుడు, (సన్వ్యాసియును- విరు ముగ్గురును నామమాత్ర 
థారులే గాని, ఆ నామానుసారముగ గార్యములను జేయజాలరు 


ఓమ్‌ తత్సత్‌ ఓమ్‌ 
నే రో రోల 


అంండవఖాలయము 
రురిణామయమారయము 


ఈ పరిణామమార్షము గుణపరిణామ మనియు, స్వరూప పరిణామ 
మనియు రెండు విధముల (గ్రహించదగినది గుణపరిణామము సామాన్య 
మనియు, స్వరూప పరిణామము విశేషమనియు (గ్రహించవలయును గుణ 
పరిణావుము సామాన్యవుగు తపముచేతను, దైవభక్తిచేతను, ప్రాణా 
యామము చేతను కలుగును స్వరూప పరిణామము గొప్పతపస్సుచేతను, 
మహాయోగ సిద్దిచేతను లేక గొప్పబుషుల నిగ్రహానుగ్రహములచేత మాత్రమే 
గలుగును ఈ గుణపరిణామముగూడ స్టూలమనియు, సూక్మమనియు లేక 
కాయికమనియు, మానసికమనియు భిన్నభిన్నముగా నున్నదని [గ్రహించు 
కొనదగును 


మేహాది రోగములచేత రక్తములోగల చెడు అణువులచే శరీరము 
రోగ(గ్రస్తముగా మారునపుడు దివ్యాషథధములచేతను, చక్కని పధ్యముచేతను 
చెడు రక్తము మారిపోయి శుద్దమై రక్తాణువులు పరిశుద్దములై ఆరోగ్యము 
గలుగును ఇది కాయికవుగు మారని తెలియవలెను ఆలాగున 
క్రూరత్వము, పాపబుద్ది మొదలగు దుష్టగుణములతో చెడిన మనస్సు మైత్రి, 
కరుణ, ముదితాదులచే శుద్దమై మారవలయును మజల అవిద్యక మగు 
అనాత్మభావన, మూలావిద్యచే గలిగిన దేహాత్మభావమున్ను దైవభావన 
చేతను, బ్రహ్మవింతనచేతను, మహావాక్యశ్రవణపరమగు ఆత్మభావనచేతను 
మార్పు చెందవలయును ఈ మానసిక, ఆత్మీయములైన మార్పులు 
రెండును అంతరంగపరిణామమని (గహించుకొనవలయును 


ఇక స్టూలదేహము శుద్దమై యుండువాడైనను, యోగాభ్యాసాది 
తపస్సులచే దేహమును శుద్దాత్మయుతముగ మార్చును ఇట్టివారు సిద్ద 
పురుషులు ఇది అందటికిని సాధ్యమైనది కాదు జీవన్ముక్తి కిన్నీ అవసరము 
లేదు అణిమాద్యష్టసిద్దులను గోరువారికి మాత్రమే యుపయోగపడును 
లేబ్రాయములో మామిడికాయ మొదలైనవి చేదు వగరు గలవై యున్నప్పటి 


(బ్రహ్మవిద్య 21 


కిన్ని, కొంత ముదురునపుడు పులుపుగా పరిణామమునుబొంది, మణుల 
పండగునపుడు మధురరసముగా మారును ఇదే గుణపరిణామ మన 
బడును ఆకు పచ్చరంగుగల కాయ పళ్ళని రంగు గలదెగాను, పండ్లు ఎర్రని రంగు 
గలవిగాను మారుచుండును ఇదంతయు గుణపరిణామములో జేరినడి 


స్వరూప పరిణావుము గొప్ప తపోబలముచేతనే కలుగవలసి 
యుండునని ముందు చెప్పడమైనది ఇది ఒక జంతువు మరియొక జీవిగా 
మారుట యగును కీటక మేలాగున భ్రమురముగా మారుచుండునో, 
పరుసవేదిచే ఇనుమేలాగున సువర్హముగా మారుచుండునో, యా స్వరూప 
పరిణామము గూడ నీలాగున నుండును ఒకే జన్మమందే నహుష మహారాజా 
దేవతలకు అధిపతియై ఇంద్రుడయ్యెను ఆ జన్మమందే తనయొక్క దుష్ట 
ప్రవర్తనవలన అగస్యాది మహర్షుల శాపాగ్నివలన అజగరముగా పరిణమించి 
భూలోకములో పడిపోయెను ఇదే స్వరూప పరిణామమని (గ్రహించుకొన 
వలయును ఆలాగున పట్టుపురుగు ముందుగ కంబలిపురుగుగ నుండి 
మటల సంజీవిపురుగుగా మారుచుండును ఇదియును స్వరూప పరిణామ 
నియే తెలిసికొనవలసియున్నది పురుషప్రయత్నముచే నీలాటి మార్పును 
మనము తెలిసికొనినమాత్రమే నిమ్నజాతియందుండువాడుగూడ నున్నత 
జాతిలోనికి రాగలుగును రావచ్చునని ధైర్యముగూడ నతనికి నుదయ 
మగును 


సాధారణముగా సంఘసంస్కారమనియు, శుద్దిసంఘ మనియు 
ననబడినవి ఈ మార్గములో చేరినవే విశ్వామిత్రుడు క్షత్రియ వంశమున 
జన్మించినను తపస్సుచేత బ్రాహ్మణుడైనట్టు శాస్త్రములలో కనబడుచున్నది 
అయితే పై జెప్పిన పరిణామము మనుష్యులలో శూద్రులు, వైశ్యులు, 
తత్రయులు, ఆదిమనివాసులు (బ్రాహ్మణత్వము నొందుటకు అవసరము 
లేదు ఏలనన, అంత్యజాతినుండి అ(గజాతివరకు గల మనుష్యజాతు 
లన్నియు ఒకే జాతిగానే యుంటున్నవి ఏలనన రంగులోను, 


ఆకారములోను, మేధాసంపత్తి యందును, జననవురణములలోను, 
F4 


27 _శీమలయాళసద్లురు గ్రంధావలి 


శుక్షశోణితములలోను, మలమూత్ర ములలోను అందు ఒకేవిధముగానే 
యున్నారు 

ఇచట చిరకాలమునుండి ఏర్పడిన బ్రాహ్మణ, క్షత్రియ, వెళశ్య, శూద్ర, 
నిమ్నజాతులనునవి భావముచే నేర్చడినవేగాని, వస్తుతః లేవు వస్తుతః 
యుండినచో అజ్క అశ్వ, గజ, గోవులకువలె భేదముండును ఆలాగున, 
శుక, పిక, మయూరాదులవలెను సృష్టిలోనే నేవిభాగ మేర్చడియుండును 
ఆలాగున ఆ॥వ్రు, పనస, నారింజ మొదలగు వృత్నములవలేె కూడ 
భేదముండును ఆలాటి దేదియు మనుష్యజన్మలో కన్పించుట లేదు అయితే 
సత్త్వరజస్తమో గుణాదులచేతను- సత్య, ధర్మ, తపస్సులచేతను భేదము 
గలదు ఇది బ్రాహ్మణుల కైనను, అంత్యజులకనను సమాన ధర్మము 
బ్రహ్మప్రాప్తి నొందవలసి యుండిన బ్రాహ్మణుడైనను, బ్రాహణేతరుడైనను, 
రజుస్తమోగుణములను పరిత్యజించి సత్త్వగుణములో నిలిచి, 
తపస్నాధ్యాయములచే ఆత్మశుద్ది గలిగి మూడు గుణములకు పైనుండు 
జేయమగు ఆత్మను (ఈశ్వరత్వమును పొందవలసియుండును 


చిరకాలమునుండి పైజెప్పిన నాలుగు వర్ణములతోను, చతురా శ్రమము 
లతోను గూడినవాడే తానని తలంచుచుండినను, ఆ తలంపును మాత్రము 
అటుంచి బ్రహ్మబోధకులు తమభావమును మార్చుజేసికొనుట దగును 
అపుడు (బ్రహ్మ ప్రాప్తికొఅికు నెట్టి బ్రాహ్మణధర్మము అనుష్టించవలయునో, 
అట్టి ఆచరణగలిగి యుండవలయునని అతనికే బోధ కలుగును అప్పుడు 
శ్రుతియందు నెట్టి లక్షణము గలవాడు బ్రాహ్మణుడని నిరూపింపబడినదో 
అట్ట నియమమును అవలంబించిన మాత్రమే బ్రాహ్మణత్వము గలుగునని 
అతనికి గోచరమగును అట్లు గానిచో రజోగుణముండిన కత్రియత్వము 
మిగ్రగుణముండిన వైశ్యత్వము, తమోగుణముండిన శూ దత్వము, 
పాపగుణ ముండిన అంత్యజాతిత్వమున్ను కలుగునని అతడు ఎయుగ 
గలుగును ఇచట భావమున మార్చు గలిగిన చాలును అయితే ఆకలితో 
నుండువాడు భోజనము చేయకనే తాను తృప్తిగా భుజించినట్లు ఎట్టు భావన 


(బ్రహ్మవిద్య 21 


కిన్ని, కొంత ముదురునపుడు పులుపుగా పరిణామమునుబొంది, మణుల 
పండగునపుడు మధురరసముగా మారును ఇదే గుణపరిణామ మన 
బడును ఆకు పచ్చరంగుగల కాయ పళ్ళని రంగు గలదెగాను, పండ్లు ఎర్రని రంగు 
గలవిగాను మారుచుండును ఇదంతయు గుణపరిణామములో జేరినడి 


స్వరూప పరిణావుము గొప్ప తపోబలముచేతనే కలుగవలసి 
యుండునని ముందు చెప్పడమైనది ఇది ఒక జంతువు మరియొక జీవిగా 
మారుట యగును కీటక మేలాగున భ్రమురముగా మారుచుండునో, 
పరుసవేదిచే ఇనుమేలాగున సువర్హముగా మారుచుండునో, యా స్వరూప 
పరిణామము గూడ నీలాగున నుండును ఒకే జన్మమందే నహుష మహారాజా 
దేవతలకు అధిపతియై ఇంద్రుడయ్యెను ఆ జన్మమందే తనయొక్క దుష్ట 
ప్రవర్తనవలన అగస్యాది మహర్షుల శాపాగ్నివలన అజగరముగా పరిణమించి 
భూలోకములో పడిపోయెను ఇదే స్వరూప పరిణామమని (గ్రహించుకొన 
వలయును ఆలాగున పట్టుపురుగు ముందుగ కంబలిపురుగుగ నుండి 
మటల సంజీవిపురుగుగా మారుచుండును ఇదియును స్వరూప పరిణామ 
నియే తెలిసికొనవలసియున్నది పురుషప్రయత్నముచే నీలాటి మార్పును 
మనము తెలిసికొనినమాత్రమే నిమ్నజాతియందుండువాడుగూడ నున్నత 
జాతిలోనికి రాగలుగును రావచ్చునని ధైర్యముగూడ నతనికి నుదయ 
మగును 


సాధారణముగా సంఘసంస్కారమనియు, శుద్దిసంఘ మనియు 
ననబడినవి ఈ మార్గములో చేరినవే విశ్వామిత్రుడు క్షత్రియ వంశమున 
జన్మించినను తపస్సుచేత బ్రాహ్మణుడైనట్టు శాస్త్రములలో కనబడుచున్నది 
అయితే పై జెప్పిన పరిణామము మనుష్యులలో శూద్రులు, వైశ్యులు, 
తత్రయులు, ఆదిమనివాసులు (బ్రాహ్మణత్వము నొందుటకు అవసరము 
లేదు ఏలనన, అంత్యజాతినుండి అ(గజాతివరకు గల మనుష్యజాతు 
లన్నియు ఒకే జాతిగానే యుంటున్నవి ఏలనన రంగులోను, 


ఆకారములోను, మేధాసంపత్తి యందును, జననవురణములలోను, 
F4 


24 (వ్రైవులయాళసద్లురు గ్రంథావళి 


కేవలము మూఢమనస్తెనచో బొత్తిగ జ్ఞానముండదు ఈ పరిణామము 
కలుగుట కుపాయమును చెప్పుచున్నారు 


జన్మొషథి మంత్రతపస్పమాధిజాస్పిద్దయః। 


జన్మములు, మూలికలు, మంత్రములు, తపస్సులు, సమాధులు - 
దీనివలన బుట్టినట్టి సమాధి సిద్దులు ఐదు విధములుగా నున్నవి 


విశేషార్ధము సమాధిసిద్దులు అనగా పరిణామములు జన్మము వల 
నను, కల్పసేవనమువలనను, మం[త్రజపమువలనను, తపమువలనను, 
యమాద్యవ్చాంగయోగమును నీలించుటవలనను గలుగును 1 కపిలాది 
బుషులు జన్మముచేతను, 2 కల్పసేవననవలన మాండవ్యాది బుషులును, 
౩ మంత్రజపమువలన నారదవామదేవాదులును 4 తపస్సువలన విశ్వామి 
త్రాదులును, 5 యోగసమాధులను శీలించుటవలన మత్స్యేంద్రాది యోగు 
లును పూర్వముగల శారీరక మానసిక అణువులను మార్చి దివ్యశరీరు లైరి 


తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కైవల్యమ్‌॥ 


ప్రాకృత విషయము అన్నిటిలోను వైరాగ్యము కలుగుటవలన, రాగ 
ద్వేషాది క్లేశములకు కారణమైన దోషబీజములు నశించుటవలన మోక్షము 
గలుగును ఈ బీజములకే సంస్కారములనియు, కర్మలనియు, గుణము 
లనియు, స్వభావములనియు, వృత్తులనియు పేర్లని (గ్రహించుకొన 
వలయును అగ్నియందు హోమించిన నవధాన్యములు భస్మములై పోవుట 
వలన మటల నెట్టు అంకురింపవో, అట్టు జ్ఞానాగ్నియందు దహింపబడిన 
సంస్కారములు గల యోగి పునరన్మము నాందడు ఇందువలన 
గుణములతో, వృత్తులతో మాకేమి సంబంధము మనస్సు ప్రధానమని 
చెప్పెడు కుయోగుల ప్రితిని తెలిసికొనవచ్చును 


నిమిత్తమ(ప్రయోజకం ్రకృతీనామ్‌ । 
వరణభేదస్తు తతః ఇేత్రికవత్‌ ॥ 


కర్మము ప్రకృతిభాగములయొక్క కారణ మగుటచేత జాత్వంతర 


(టఉజఖ్వావిట్యు 25 


పరిణామమును పొందుటకును, కైవల్య ప్రాప్తికిని అడ్డముగ నుండును ఎట్లన 
కృషిచేయువాడు పొలములోనికి వచ్చెడు నీళ్ళు పారుటకు తూములోగల 
నడ్డమును తొలగించిన జలమెట్లు స్వయముగ అప్రయత్నముగ మడిలోనికి 
ప్రవహించునో, ఆలాగున జ్ఞానమున కడ్డముగ గల గుణమును దొలగించిన 
అది స్వయముగానే ప్రవహించుచుండును కావుననే “*ఇ్షేత్రికవత్‌” అని 
చెప్పిరి దీనికి మజీయొక అర్షముగూడ గలదు వ్యవసాయమును 
చేయువారు భూమియందు విత్తనముల నేలాగున మార్శి మార్చి విత్తి 
పండింతురో, హృదయక్షేత్రముయొక్క పరిణావుమున్ను ఆలాగున 
నుండును హృదయభూమి యేదో యొకరకమైన పెరుమాత్రము పండే 
భూమివంటిది కాదు, సర్వవిధ బీజములు పండుచుండెడు భూమివంటిది 


యోగాంగానుష్టానా దశుద్దికయే జ్ఞానదీప్తి రావివేకఖ్యాతేః॥ 


యోగాంగానుపష్పానవమువలన కలుగునట్టి చిత్తసాత్తిక పరిణావు 
రూపమైన బుద్దియొక్క ప్రకాశముచేత శ్లేశరూపములైన చిత్తమలములు పోయి 
వివేకఖ్యాతి గలుగుచున్నది 


విశేషార్దము, మసిగల చిమ్నీని శుద్దముగ తుడిచినచో నెట్టు కాంతి ప్రస 
రించునో, యోగసాధనచే చిత్తమలము నశించిన వానియొక్క ఆత్మజ్ఞాన మవ్వి 
ధమున ప్రకాశించును 


సతి మూలే తద్విపాకో జాత్యాయుర్చోగాః॥ 


యోగసాధనలవలన పరిణామము కలుగునపు డొకవేళ నీ జన్మమున 
ముక్తి గలుగక పోయినను, ఉత్తవుజాతియు, పూర్ణాయురాయము, 
కావలసిన సుఖసాధనములు గలుగుచున్నవి 


మతీయొక అర్ధము - పూర్వజన్మకర్మల ననుసరించియే వర్తమాన 
కాలమున జీవులకు ఉచ్చనీచజాతియు, దిర్జాలాయురాయము, నిం(ద్రియ 
పూర్ణాపూర్ణత్వము, సుఖదుఃఖభోగవులు గలుగుచుండును కావున 
కర్మవిషయములో మిక్కిలి జా(గత్త గలిగియుండుడు 


26 _(శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


వీతరాగవిషయం వా చిత్తమ్‌ ॥ 

దృశ్యవృత్తులును, దృశ్యభావనలును, దృశ్యసంకల్పములును లేని 
చిత్తము సమాధియందు గాలిలేని స్టలములో నుంచిన దిపమువలె 
నిశ్చులత్వము గలిగియుండును ఇట్టి చిత్తమే బ్రహ్మానుభవము కలుగుటకు 
దగియుండును ఈ సత్యమెటీంగిన, ధ్యానములో మనస్సునకు నిశ్చలత్వము 
కలుగలేదని చెప్పెడు వారికి సంశయము తొలగును 

సతు ద్రిర్థకాలనైరన్తర్యసత్కారాసేవితో దృఢభూమిః॥ 

ఆ ధ్యానాభ్యాసము బహుకాలమువరకు నెడతెగక ఆదరాతిశయ 
ముతో సేవింపబడిన యెడల దృఢమైనదశ, స్టిరమైన అవస్త కలుగును 

విశేషార్దము బ్రహ్మచర్యము, తపస్సు, సత్ర్రవర్తనము, అపరి(గహము 
మొదలగు శుద్దప్రవృత్తి గలిగి, అలసట లేక కొంతకాలము అభ్య సించుచు 
వచ్చినచో తన చిత్తము, ధ్యానమునందు దార్హ్యము కలదగును 

అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరోధః ॥ 

అభ్యాసవైరాగ్యములచేత చిత్తవృత్తులను నిరోధించుటవలన మనో 
నిగ్రహము కలుగును అనగా దృఢభూమి సిద్దించును 


(శ్రీకృష్ణభగవానుడు గీత ఆజవ అధ్యాయమున నీ తత్వమునే 
యుపదేశించెను 


అసంశయం మహాబాహో! మనోదుర్ని[గ్రహం చలమ్‌ | 
అభ్యాసేన తు కౌన్తేయ! వైరాగ్యేణ చ గృహ్యతే॥ 


సత్త్వవురుషయో శ్ళుద్దిసామ్యే కైవల్యమ్‌॥ 


సత్త్వమునకును (బుద్దికిని, పురుషునకును నిర్మలత్వము ఏక 
కాలమునందు కలుగుటయే కైవల్యము 


విశేషార్టము చిత్రములో గల రజస్తవుఃసత్వాణువులు (అనగ 


బ్రహ్మవిద్య 27 


గుణములు నశించి, విశుద్దసత్త్వము గలుగునపుడు జీవునియందుగల 
మాయాకల్పితమగు కర్తత్వాద్యభిమానములు నశించునపుడే కైవల్య ప్రాప్తి 
గలుగును ఈ రెండు మార్పులు నేకకాలముననే గలుగవలయును దినివలన 
దేహమునకును, ఆత్మకు నేమి సంబంధమని చెప్పెడు శుష్క వేదాంతుల 
భావమెటువంటిదో విజ్ఞులు తెలిసికొందురుగాక! నూనెలో నూనెయు, 
జలములో జలమును కలియునేగాని ఒకదానిలో మరియొకటి కలియదు 
ఆలాగున శుద్ద బ్రహ్మమందు ఐక్యము కావలసియుండిన జీవుడుకూడ 
బ్రహ్మమువలె శుద్దుడు కావలయును ఇతర శాస్త్రములు నివ్విధముననే 
చెప్పుచున్నవి 

యథా జలం జలే క్షిప్పం క్షీరే క్షీరం మృతే ఘృతమ్‌ । 

అవిశేషో భవేత్తద్వజ్జీవాత్మపరమాత్మనో 8 1 


సర్వార్టైకా గ్రతయోః తయోదయాౌ చిత్తస్య సమాధిపరిణామః ॥ 


అనేక విషయములయందు పరిణమించు చిత్తధర్మము సర్వార్దత 
యనబడుచున్నది ఒకే విషయమునందు పరిణమించు చిత్తధర్మము ఏకాగ్రత 
యనబడుచున్నది సర్వార్దతా పరిణామముయొక్క లయమును, ఏకా[గ్రతా 
పరిణామముయొక్క యుదయమును కలుగుచుండగ సమాధి పరిణామమని 
చెప్పబడుచున్నది 

గీత రెండవ అధ్యాయవుందును (శ్రీకృష్ణ భగవాను డిట్ల 
యుపదేశించెను 


భోగైశ్వర్యప్రసక్తానాం తయా౭2..పహృత చేతసామ్‌ | 
వ్యవసాయాత్శికా బుద్ది స్పమాధౌ న విధీయతే ॥ 


తతః క్షీయతే ప్రకాశావరణమ్‌॥ 


ప్రాణాయామాది యోగ మభ్యసించుటవలన, నాత్మయం దావరించి 
యుండు మాలిన్యము (వరణము నశించును 


28 (స్తీ మలయాళసద్న్లురు గ్రంథావళి 


చిత్రమునందు దుష్టాణువు లుండుటచే తనే పాపకర్మవులను 
జేయుటకు గ్రేరేపించుచుండును భూమియందు బీజములు కనబడక 
యుండినను వర్షము కురియునపు డెట్లంకురించునో, ఆలాగున మనస్సు 
నందు పూర్వజన్మ సంస్కారములు కనపడక పోయినను, తదనుగుణముగ 
పరిణమించునపుడు గుణము లావిర్భవించుచుండినచో, నట్టి సంస్కారము 
అింకను నశించలేదని తెలిసికొనవలయును 


కాయేగియసిద్ది రళుద్దికయాత్తపసః ॥ 
తపస్సుచేయుటవలన చిత్తమునందలి మాలిన్యము తొలగుచున్నది 
అందువలన జ్ఞానేంద్రియ కర్మేంద్రియములకును, మనస్సునకును అద్భు 


తములగు దివ్యశక్తులు గలుగుచున్నవి ఇది రోగియైన వానియొక్క రోగము 
జాషధసేవచే నశించినపుడు గలిగెడు శక్తివంబిదగును 


సమాధిసిద్ది రిశ్వరప్రణిధానాత్‌ ॥ 
పరమేశ్వరేనియం దతిశయమైన భక్తిచేయుటవలన సమాధిలాభము 
కలుగును 


ఒకవేళ యోగము తపస్సును చేయ శక్తిలేకపోయినను 
విషయవిరక్తి గలిగిన నిర్మల వునస్సుతో సర్వేశ్వరునియందు తదేక 
ధ్యానమనెడ పరమభక్త గలిగి యోగులకువలెను తాపసులకుండవలెను 
ఆత్మశుద్ర పరిణామము కలుగు చుండును 


సదా జ్ఞాతా శృిత్తవృత్తయస్తత్రభోః పురుషస్యాపరిణామాత్‌ ॥ 


ఆ చిత్తముయొక్క యధిపతియైన చిన్మాత్రుడగు పురుషునకు పరిణా 
మము లేనందువలన చిత్తముయొక్క వృత్తులు నిరంతరమును దెలియ 
బడినవిగ నున్నవి 


ఆత్మస్వ ప్రకాశుడై పరిణామ రహితుడై సదా యుండుటవలననే ఆ 
చిత్తవృత్తులను అనగా మనస్సుయొక్క మార్పులను సదా చూచుచున్నాడు 


బ్రహ్మవిద్య 29 
ఇది చిత్రముయొక్క ఆవరణమును దాటిపోయిన యోగి మా[తమే 
తెలిసికొనుటకు శక్తిగలవాడుగ నందును 


తతః కృతార్థానాం పరిణామక్రమసమాప్తిర్గుణానామ్‌ i 


అట్టి స్వప్రకాశబోధమగు జ్ఞానము కలిగిన యనంతరము సత్వాది 
గుణములయొక్క, మోక్షమువజకును గలుగు అనులోమవిలోమ పరిణామ 
ములయొక్క సమాప్తి గలుగచున్నది ఇట్టి హృదయములో గల గుణము 
లన్నియు నశించినపుడు చిత్తము పరమపదమందు విశ్రాంతి నాందుచున్నది 
ఇదియే సమాధి యనబడును 


పురుషార్థ్లశూన్యానాం గుణానాం ్రతిప్రసవే కైవల్యం 
స్వరూపా ప్రతిష్టా వా చితిశక్తిరితి ॥ 


భోగ మోక రూపములైన పురుషాద్దములు గల సత్వాది త్రిగుణముల 
యొక్క పునరావృత్తి లేని విలోమ పరిణామముయొక్క పరిసమాప్తిగాని, లేక 
పురుషుని యందుండు చిత్రకాశము స్వస్వరూపమైన సచ్చిదానంద మయా 
ఖండపరిపూర్ణమైన పర(బ్రహ్మవుందు నెలకొనుటగాని కైవల్య 
మనబడుచున్నది 


మేఘము లేని శుద్దాకాశవుందు శరత్కాల పూర్ణివునాటి 
యుర్దరా[త్రులలో పూర్ణచంద్రు డేలాగున ప్రకాశవంతుడై చల్లదనము 
గలిగియుండునో, వసంతకాలమున శుద్దాకాశమధ్యమున మధ్యాహ్నకాల 
సూర్యుడెట్లు ప్రకాశించుచుండునో, అట్టి యవస్టయే హృదయాకాశమందలి 
యాత్మప్రబోధమందు సమాధిజ్ఞానము కలుగుటయని సాధకులు (గ్రహించు 
కొనవలయును శ్ర్రీపతంజలిమహర్టి రచించిన యోగసూత్రములనుండి 
కొన్ని సూత్రము లిచ్చట నిరూపించడమైనది ఇవి ముముక్షువుల కెంతయు 
నుపయోగకరమని తలంచెదము, ఈ విషయమున (శ్రీకృష్ణభగవానుడు 
షష్టాధ్యాయమున నుపదేశించినదియు గమనింపదగును 


యథా దీపో నివాతస్లో నేబ్లతే సోపమా స్కృతా। 


30 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


యోగినో యతచిత్తస్య యజ్ఞతో యోగమాత్మనః॥ 


పరిణామమును గురించి తెలిసికొనదగిన వానిని తెలుపడ మయినది 
ఇదే మానవులను ఊర్త్వగతికి తీసికొని వెళ్ళును ఇది తెలియకపోయిన 
మీజాతి ఆలాగున నున్నది, మీ జన్మ మాలాగున నున్నది, మీకర్మ 
మాలాగున నున్నదని చెప్పుచు శాసనము మాత్రము చదువుకొొనినవారు 
జనులను దుఃఖవములనుండి తరింపజేయు నుపాయుమును దెలుపక, 
పాపకర్మయందే పడియుండులాగున జేసి సదా శ్లశమును పొందులాగున 
జేయుదురు పరిణామముచే గలిగిన మార్పును గుతీంచి ఇదివరలో కొంత 
తెలుపడ మైనది పాలు ఏలాగున పెరుగుగ పరిణామమును పొందునో, 
చెబకురస మేలాగున పులుపుగా మారి సారాయి చేయుటకొఅకు కల్టుగా 
మారునో, పరిణామముయొక్క స్టితియు నాలాగున నుండును మజీయు, 
ప్రయత్నముచే. బెల్లవేలాగున పంచదారగ మారునో (యిదియు 
పరిణావుసలవుని తెలిసికొనవలయును ఎ, ఆలాగున అంత్యజాతి 
యందుండు వాడైనను, చక్కని పరిణామమువలన అ(గ్రజాతిగ మారునని 
మనువుగూడ నుపదేశించెను 


శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణ్హ్రాతి శళూద్రతామ్‌ | 
క్షత్రియాజ్ఞుతమేవం తు విద్యాద్వైశ్యాత్తథైవ చ॥ 


ఉత్కృష్టమైన కర్మలవలన ళూద్రుడు బాహ్మాణత్వ్య మొందును 
నికృష్టమైన కర్మలవలన బ్రాహ్మణుడైనను శూ|ద్రత్వము నొందును ఈలాగు 
ననే క్షత్రియులను గూర్భియు, వైశ్యులను గూర్చియు. (గ్రహించు 
కొనవలయును 


ఇట్ట పరిణామమును గుజీంచియే యిదివరలో మీకు తలుపడమైనది 
ఇంకను మీకు ధైర్యము కలుగుటకు ఆత్మపరిణామములో ప్రయత్నము కలు 
గజేయుటకు కొన్ని శాస్త్రములను తెలిపెదను శ్యాస్త్రవాక్యము లుండిన 
మాత్రమే నమ్మెడు స్వభావ మొకటి అనాదికాలమునుండి దృథముగ నాటి 
యున్నది తక్కిన యుక్తులును, దృష్టాంతములు నెన్ని చెప్పినను నమ్మెడు 


హ్వవిద్య 31 


we 


(a 


స్వభావము వునలో చాలమందికి లేదనియే చెప్పవచ్చును ఒకవేళ 
శాస్త్రవాక్యములను నమ్మెడు స్వభావము మంచిదైనను, ఆ శాస్త్రముల 
నెవరు రచియించిరి? ఎప్పుడు రచయించిరి? దేనికొజకు రచియించిరి? 
అని ఇంతమాత్రమైన విమర్శనబుద్ది గలిగియుండుట మంచిది 


అట్టు గాక, సంస్కృతములోని యొకళ్లోకము చెప్పినచో అంధవిశ్వాస 
ముతో దానినే పరమాద్దమని నమ్ము స్వభావము మంచిది కాదు ఆశ్లోకము 
ఏ(గ్రంధములోనిది? ఏ సమయమును గుటీంచి, యే యవసప్టను గుజీంచి 
చెప్పబడెనో, దానినైనా తెలిసికొనేలాగున చూడవలయును పాశ్చాత్యుల 
కును, మనకును గల భేదమిదియే వారొక శ్లోకమును చెప్పినంత మాత్ర 
మున నమ్మరు అది దృష్టాంత రూపముగ చూపిన మాత్రమే నమ్మెదరు 
ఈలాగున తెలిసికొనుటకు కొంత సంస్కృతజ్ఞాన ముండవలెను ఏలనన 
మన విజ్ఞానమంతయు సంస్కృతభాషయందే గలదు అట్టి సంస్కృతజ్ఞానము 
విరివిగా అందథీకిని లేకపోవుటచేతనే యీ భారతదేశ మింత అధఃపతన 
మొందినది ఈ వుహామోహమునుండి జనుల నుద్దరింప జేయవలసి 
యుండిన, సంస్కృతజ్ఞానము అందథికిని గలిగే లాగున జేయ వలయును 
ఇక పరిణామమును గూర్చి శాస్త్రము చెప్పినది చూడుడు 


ఆజ్ఞ్జానకలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలమ్‌ | 
కృత్వా జ్ఞానం స్వయం నశ్యేజ్జలం కతకరేణువత్‌ ॥ 


అజ్ఞానముచే కలుషరూపుడైన జీవుడు బ్రహ్మజ్ఞానాభ్యాసముచే శుద్దు 
డగుచున్నాడు ఎట్లన చిల్ల గింజ నరుగదిసిన గంథము బురదనీటిని 
పరిశుద్దముగా జేసి తాను తనరూపము కనపడకుండ నేలాగున దానియందు 
కలిసి పోవుచున్నదో, ఆలాగే జ్ఞానమున్ను ఆత్మయందు లినమైపోవుచున్నది 
ఇది శ్రీశంకరభగవత్సాదులు ఆత్మశుద్దిని గుజీంచి చేసిన యుపదేశము 

(ప్రకాశోఐ_ర్కసన్య తోయస్య శ్రత్యమగ్నేర్యథోష్టతా; 

స్వభావస్పచ్చిదానందనిత్యనిర్మలతా£_.£౬_.త్మసః॥ 


౩2 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


సూర్యునికి ప్రకాశము, నిళ్లకు చల్లదనము, అగ్నికి ఉష్ణత్వమున్ను 
స్వతస్పిద్దమైన స్వరూపమైనట్లు, ఆత్మకును సత్తు, చిత్తు, ఆనందము, నిత్య 
నిర్మలత్వాదులే స్వరూపమని తెలిసికొనవలయును ఇట్టి ఆత్మయొక్క 
స్వరూపమును మరచిపోయి, ఇది నాజూతి స్వభావము, నా ఆశ్రమ 
స్వభావము, నా దేశస్వభావము, నా వాక్స్వ్రభావము, నా మనస్సుయొక్క 
స్వభావము? అని యీలాగున అనాత్మక దేహాదులను గుణించి స్వభావ మని 
గొప్పగ జనులు చెపుచుందురు ఇదంతయు అనాత్మ స్వభావవుని 
తెలిసికొనుట లేదు ఇది అస్వభావమనియు, దుస్నభావమనియు (గ్రహించి 
ఆత్మయొక్క స్వరూపము సచ్చిదానందమని తెలిసికొనిన, అందరి ఆత్మలును 
నాలాగున నుండునను జ్ఞానము కలుగును, అప్పుడు మాత్రమే యుపన్యాస 
వేదికపై నెక్కి గంభీరముగ గర్జించు “నా సోదరి సోదరులారా”? అను వాక్య 
మర్దవంత మగును 


నిత్యశుద్రవిముక్తై కమఖండానందమద్వయమ్‌ | 
సత్యం జ్ఞానమనన్తం యత్సరం బ్రహ్మాహమేవ తత్‌ ॥ 


ఎల్లపుడు పరిశుద్దముగాను, మోక్షస్వరూపముగాను, ఏకముగాను, 
అఖండముగాను, ఆనందస్వరూపముగాను, అద్వైతముగాను, సత్యస్వరూ 
పముగాను ఏది గలదో, అట్టి పరబ్రహ్మమే తన ఆత్మగా నుండునని తలచి 
ధ్యానమును జేయవలయును ఇదే తనయొక్క స్వరూప మగును తక్కిన 


పైజెప్పున స్వభావము లన్నియు తన్ను మరచి తననీడయే తానని తలంచిన 
కపుండును 


ఏవం నిరంతరకృతా బ్రహ్మైవాస్మీతి వాసనా! 
హరత్యవిద్యావిక్షేపాన్‌ రోగానివ రసాయనమ్‌॥ 


సర్య్వోత్తవుమైన యౌషధమును సేవించుటవలన రోగములు 
నశించినట్టు ఎల్లప్పుడును తన ఆత్మను బ్రహ్మస్వరూపముగా నభ్యాసము 
చేయుటవలన గలిగెడు సంస్కార రూపమైన సద్వాసన, ఆవరణ విక్షేప 
శక్వ్యాత్మకమైన అవిద్యను బొత్తిగా పోగొట్టునని దృఢముగ నమ్మవలయును 


బ్రహ్మావిద్య 33 


ఇదియే దివ్యాషధముచే రోగాణువులు నశించి శుద్దాణువులుగ పరిణా 
మము బొందెడు మార్గమని గ్రహించుకొనవలయును 


జీవన్ముక్తిస్తు తద్విద్యాత్ఫూర్వోపా ధిగుణాంస్తుజేత్‌। 
స సవ్చిదాదిధర్మత్వాద్భేజే భ్రమరకీటవత్‌॥ 


లోకవుందు పురుగును తుమ్మెద తీసుకొనివచ్చి చేయవలసిన 
ప్రకారముగ చెసినమాత్రముచేతనే, ఆ పురుగు తన తలంపును చలించకుండ 
దానియందుంచినందుచేత తనయందు పూర్వముండిన పురుగు ధర్మమును 
వదలి (భ్రవురస్వరూపమును బొందుచున్నది అట్లే శ్రవణాదుల చేత 
ఆత్మతత్త్వమును విచారింపగానే జీవధర్మమును వదలి, సచ్చిదా 
నందరూపమైన బ్రహ్మస్వరూపమును బొందును ఇదియే జీవన్ముక్తి యని 
తెలిసికొనవలెను 


ఇదియే కీటకము భ్రమరముగా పరిణామమును బొందెడు మార్గమని 
(గహెంచుటగును 


సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీక్షతే । 
అజ్ఞానచక్త్షుర్నేకేత భాస్వన్తం భానుమన్హవత్‌ ॥ 


లోకమందు సర్వత్ర ప్రకాశించుచుండు సూర్యుని అందును చూచి 
నప్పటికిని (గుడ్డివాడు ఆ సూర్యుని చూడనేరనట్లు సచ్చిదానందాత్మ సర్వత్ర 
వ్యాపంచి యున్నప్పుటికిని శ్రవణాదులవలన విచారించి తెలిసకొన్న ఆత్మ 
జ్ఞానియే ఆయాత్మను తన్నుగా జూచుచున్నాడు అజ్ఞాని మాత్రము చూడ 
నేరడు అందుచే అందటీకిని ఆ యాత్మ అగపడ దనుచున్నాడు 


ఈశ్వరుడుండన నేల కనబడుట లేదని చేసెడు (ప్రశ్నమున కిదియే 
సమాధానము 

యల్లాభాన్నాపరో లాభో యత్సుఖాన్నాపరం సుఖమ్‌ । 

యద్‌జ్ఞూనాన్నాపరం జ్ఞానం త(ద్రహ్మేత్యవధారయేత్‌ ॥ 


34 _శీమలయాలసద్దురు [గ్రంథావళి 


ఏ యాత్మలాభముకంటె వేణు లాభము గొప్పది లేదో, ఎయాత్మ 
సుఖముకంటె మతీయొక గొప్పుసుఖము లేదో, యే యాత్మజ్ఞానముకంటే 
వేరే తెలియదగిన గొప్ప జ్ఞానము లేదో అదియే బ్రహ్మమని నిశ్చయించి తెలిసి 
కొనవలయును 


ఇక యోగనాసిష్టమందు (శ్రీ వసిష్టుడు తెలిపిన పరిణామమును 
చూడుడు 


యధథైకం చ నువర్ణాది మిళితం రజుతాదినా। 
అల్పమూల్యం ప్రజాయేత తథా జీవోఐ_వ్యహం యుతః। 
యథైవ హి సువర్ణాది శారాదేశ్ళోధితం శుభమ్‌! 
పూర్వవన్మూల్యతాం యాతి తథా జీవో£_పి సంస్కృతేః॥ 


ఏలాగున సువర్ణము వెండి, రాగి, ఇత్తడి మొదలైనవాటితో కలిసి నపు 
డల్పమగు వెలకలది యగుచున్నదో, ఆలాగున శుద్దజ్ఞాన స్వరూపుడగు 
జీవుడు అవిద్యతో గూడినవాడై యుండగ, తన యొక్క యీళ్వరత్వము 
నశించి జీవత్వమును పొందుచున్నాడు అట్టి మలినబంగారమును స్ఫుట 
మొనర్చి శుద్దపరచినపు డేలాగున శుద్దమైన బంగారముయొక్క విలువను 
బొందుచున్నదో, ఆలాగున తపస్నాధ్యాయ ఈశ్వర ప్రణిధానాదుల వలన 
మాలిన్యము నశించినపుడు జీవుడు ఈశ్వర స్వరూపమును బొందు 
చున్నాడు 

దినికన్న ఆత్మపరిణామమును గుతీంచి యేమి చెప్పవలయును? 
ఇందువలన జీవులకు నెంత ధైర్యము, ఉత్సాహము, ఊర్జితవము 
కలుగుచున్నదో చూడుడు 


తండులస్య యథా చర్మ యథా తామ్రస్య కాలిమా। 
నళ్యతి క్రియయా పుత్ర! పురుషస్య తథా మలః। 
జీవస్య తండులస్యేవ మలం సహజమప్యలమ్‌! 
నశ్యత్యేష న సందేహ స్తస్మాదుద్యమవాన్‌ భవ॥ 


బ్రహ్మావిద్య 33 


ఇదియే దివ్యాషధముచే రోగాణువులు నశించి శుద్దాణువులుగ పరిణా 
మము బొందెడు మార్గమని గ్రహించుకొనవలయును 


జీవన్ముక్తిస్తు తద్విద్యాత్ఫూర్వోపా ధిగుణాంస్తుజేత్‌। 
స సవ్చిదాదిధర్మత్వాద్భేజే భ్రమరకీటవత్‌॥ 


లోకవుందు పురుగును తుమ్మెద తీసుకొనివచ్చి చేయవలసిన 
ప్రకారముగ చెసినమాత్రముచేతనే, ఆ పురుగు తన తలంపును చలించకుండ 
దానియందుంచినందుచేత తనయందు పూర్వముండిన పురుగు ధర్మమును 
వదలి (భ్రవురస్వరూపమును బొందుచున్నది అట్లే శ్రవణాదుల చేత 
ఆత్మతత్త్వమును విచారింపగానే జీవధర్మమును వదలి, సచ్చిదా 
నందరూపమైన బ్రహ్మస్వరూపమును బొందును ఇదియే జీవన్ముక్తి యని 
తెలిసికొనవలెను 


ఇదియే కీటకము భ్రమరముగా పరిణామమును బొందెడు మార్గమని 
(గహెంచుటగును 


సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీక్షతే । 
అజ్ఞానచక్త్షుర్నేకేత భాస్వన్తం భానుమన్హవత్‌ ॥ 


లోకమందు సర్వత్ర ప్రకాశించుచుండు సూర్యుని అందును చూచి 
నప్పటికిని (గుడ్డివాడు ఆ సూర్యుని చూడనేరనట్లు సచ్చిదానందాత్మ సర్వత్ర 
వ్యాపంచి యున్నప్పుటికిని శ్రవణాదులవలన విచారించి తెలిసకొన్న ఆత్మ 
జ్ఞానియే ఆయాత్మను తన్నుగా జూచుచున్నాడు అజ్ఞాని మాత్రము చూడ 
నేరడు అందుచే అందటీకిని ఆ యాత్మ అగపడ దనుచున్నాడు 


ఈశ్వరుడుండన నేల కనబడుట లేదని చేసెడు (ప్రశ్నమున కిదియే 
సమాధానము 

యల్లాభాన్నాపరో లాభో యత్సుఖాన్నాపరం సుఖమ్‌ । 

యద్‌జ్ఞూనాన్నాపరం జ్ఞానం త(ద్రహ్మేత్యవధారయేత్‌ ॥ 


ఏళ _శ్రీమలయాళసద్ద్లురు గ్రంథావళి 


తపస్సుచే గలిగెడు పరిణావుము ఈపె రెండు శోకములచే 
ఆలిసికొనదగును 


దహ్యాన్తే ధ్మాయమానానాం ధాతూగాం హా యథా మలాః | 
తథేంద్రియాణాం దహ్వాన్తే దోషాః ప్రాణస్య నిగ్రహాత్‌॥ 


ఏలాగున పాషాణము, సౌవీరము గంధకము మొదలగు 
విషధాతువులు స్ఫుటము చేయుటవలన దివ్యాషధము లఅగుచుండునో, 
ఆలాగున మనస్సు నందుగల దోషములు, ఇంద్రియములకు గల దోషములు 
మొదలగున వన్నియు ప్రాణాయామముచే నశించి శుద్దము లగుచుండును 
ఇదే యోగముచే ఆత్మకు గల పరిణామమని తెలియదగును కైవల్యోపనిషత్తు 
నందు చెప్పిన దాని చూడుడు 

వేదాన్త విజ్ఞానసునిశ్చితార్థాస్పన్వాసయోగా ద్యతయళ్ళుద్దసత్వాః । 

తే బ్రహ్మలోకేషు పరాన్తకాలే పరామృతాతృ్సరిముచ్యన్తి సర్వే ॥ 

వేదాన్తవిజ్ఞానముచే లెస్సగా నిశ్చయింపబడిన యము నెణింగిన 
వారును సన్వ్యాసయోగముచేత పరిశుద్దమైన యంతఃకరణము కలవారునగు 
యతులు పరబ్రహ్మమును బొందుచున్నారు వారందణును (ఆయతులు 
కడపటి జన్మముయొక్క అంతమందు బ్రహ్మలోకమునందు పరమాత్మను 
బొంది పూర్ణముగ విముక్తి నాందుచున్నారు (వునర్ణన్మరహితమగు శాశ్వత 
కైవల్యము నొందుచున్నారనుటు ఇచట గూడ “వేదాన్త విజ్ఞాన సునిల్చి 
తార్జాః” అని నిరూపించుటచే బ్రహ్మవిద్యవలననే వేదాంతముయొక్క సుని 
శ్థితార్థము తెలిసికొనుటకు సాధ్యపడుననియు, అందువలననే విశుద్దార్థతః 
కరణులై, పరమాత్మను బొందుచున్నారనియు నిరూపించడమైనది, ఇప్పుడు 
వజ్రసూచికోపనిషత్తు ఇచ్చట నిరూపింపబడుచున్నది 

ఇదియు నూట యెనిమిది యుపనిషత్తులలో చేరినదే దిని నిచట 
నిరూపంచుటకు కారణమేమన, సంస్కారము వలన జీవుడు పరిణామము 
నొంది బ్రహ్మత్వమును బొందవచ్చునని నిరూపించుటకేగాని, మటీయొక 


(బ్రహ్మవిద్య 37 


భావముతో గాదు ఈలాగున నిరూపించిన జీవులు ఉత్సాహోర్టితములు 
గలిగి దోషరాహిత్య మొనర్చుకొని శుద్దాత్ము లగుటకు ప్రయత్నింతురు 


- వజసూచికోపనిషత్తు - 


వజ్రిసూవీం ప్రవక్ష్యామి శ(స్త్రమణజ్ఞానభేదనమ్‌ । 
దూషణం జ్ఞానహీనానాం భూషణం జ్ఞానచక్షుషామ్‌ ॥ 


బ్రాహ్మణ, తత్రియ, వెళ్ళ, శూద్రా ఇతి చత్వారో వర్ణాస్తేషాం 
వర్ణానాం బ్రాహ్మణ ఏవ ప్రధాన ఇతి వేదవచనానురూపం స్కృతిభిరప్వుక్తమ్‌॥ 


అజ్ఞానమును ఖండించెడి ఆయుధమైన అజ్ఞానులకు దూషణము 
గాను, జ్ఞానులకు భూషణముగాను నుండునట్టి ““వ[జుసూచి?” యనెడి 
యుపనిషత్తును చెప్పుచున్నాను బ్రాహ్మణ, క్షత్రియ, వెళ్ళ, ళూద్రులనెడి 
నాలుగు వర్ణము లనియు, ఆ వర్ణములలో బ్రాహ్మణుడు మాత్రమే ముఖ్యు 
డనియు వేదవాక్యములకు సరిగా అనుగుణముగా స్కృతులచేతను గూడ 
చెప్పబడియున్నది 

తత్ర చోద్యమస్తి, కో వా బ్రాహ్మణో నామ? కిం జీవః? కిం దేహః? కిం 
జాతిః? కిం జ్ఞానం? కిం కర్మ? కిం ధార్మిక? ఇతి ॥ 


ఆ విషయములో విచారింపదగిన దొకటి గలదు అదేవునగ 
(బ్రాహ్మణు డనెడి పేరుగల వాడెవడు? అతడు జీవుడా? దేహమా? వరమా? 
జ్ఞానమా? కర్మమా” లేక ధర్మము జేసెడివాడా? అని 


తత్ర ప్రథమో జీవో బ్రాహ్మణ ఇతి చేత్తన్న, అతీతానా గతానేక దేహానాం 
జీవస్వైకరూపత్వాత్‌, ఏకస్యాపి కర్మవశాదనేకదేహసంభవాత్సర్వ శరీరాణాం 
జీవస్రైక రూపత్వాచ్చ, తస్మాన్న జీవో బ్రాహ్మణ ఇతి ॥ 


పైన జెప్పుబడిన వానిలో మొదట చెప్పబడిన జీవుడు బ్రాహ్మణు 
డంటిరా? అది కాదు ఎందువలనననిన 1 ఇదివజకు వచ్చిపోయిన, ముందు 
రాబోవునట్టి అనేక దేహములలోనున్ను జీవుడొకడే గనుకను 2 జీవుడొక్క 
F5 


38 _శినములయాళసద్లురు (గంధావలి 


డైనప్పటికిని, కర్మాధీనతవలన ననేక శరీరములలో పుట్టుచున్నాడు కనుకను 
జీవుడు బ్రాహ్మణుడు కాడు, ౩ సమస్తదేహములలో జీవునికి ఒకటే 
రూపము గనుకను, ఈ పైన జెప్పబడిన కారణమువలన జీవుడు 
(బాహ్మణుడు కాడు 


తగ్గి దేహో బ్రాహ్మణ ఇతి చేత్తన్న, ఆచండాలాది పర్యన్తానాం 
మనుష్యాణాం పాంచభౌతికత్వేన దేహస్రైకరూపత్వాజ్ఞరామరణధర్యా౭2. , 
ధర్మాది సామ్య దర్శనాత్‌, బ్రాహ్మణో శ్వేతవర్ణ తత్రియో రక్తవర్ణః వైళ్యః 
పీతవర్ణః, శూద్రః కృష్ణవర్ణః ఇతి నియమాభావాత్‌, పిత్రాదిశరీరదహనే 
పుత్రాదినాం బ్రహ్మహత్యాది దోషసంభవాచ్చ తస్మాన్న దేహో బ్రాహ్మణ ఇతి ॥ 

అయితే దేహము, బ్రాహ్మణుడని యంటిరా? అది కాదు ఎందుచేత 
నన-1 దేహము పంచభూతముల మిశ్రవు వుగుటచే (చండాలాది 
పర్యంతము మునుష్యులయొక్క దేహము ఒకటె రూపముగలది) పాంచ 
భౌతికము అగుటవలనను, 2 వృద్ధాప్యము, చావు, అధర్మము మొదలైనవి 
యందటీకిని సామాన్యము లగుటవలనను, ౩ బ్రాహ్మణుడు తెల్లనివాడు 
క్షత్రియుడు ఎజ్జనివాడు, వైశ్యుడు పచ్చనివాడు, శూద్రుడు నల్లనివాడనెడి 
నియయము లేనందునను, 4 తండ్రి మొదలైన వారియొక్క శరీరములను 
కొడుకులు దహనము చేయునెడల కొడుకులకు బ్రహ్మహత్య మొదలగు 
దోషములు సంభవించుచున్నవి గనుకను నీపైన జెప్పబడిన కారణముల వలన 
దేహము బ్రాహ్మణుడు కాదు 


తరి జాతి ర్రాహ్మణ ఇతి చేత్తన్న, తత్ర జాత్యన్తరజన్తుష్వనేక 
జాతిసంభవా మహర్షయో బహవస్పన్తి। బుష్యశ్చంగో మృగ్యాః కౌశికః 
కుశాత్‌ జాంబూకో జంబుకాత్‌, వాల్మీకో వల్మీకాత్‌, వ్యాసః కైవర్తకన్య 
కాయాం, శశప్పష్టా దౌతమః, వసిష్ట ఊర్వశ్యాం, అగస్త్యః కలశే జాత ఇతి 
శుతత్వాత్‌, ఏతేషాం జాత్యా వినా 2ప్యగ్రే జ్ఞాన ప్రతిపాదితా బుషయో 
బహవస్సన్తి తస్మాన్న జాతిః బ్రాహ్మణ ఇతి । 


(బహ్మ్మవిద్య 39 


అయితే జాతి బ్రాహ్మణుడని యంటిరా” అది సరి కాదు ఎందుచేత 
ననిన, ఒకజాతిలో జాత్యంతర(ప్రాణులు పుట్టుచున్నవి కనుక జాతి 
(బాహ్మణత్వమునకు ముఖ్యకారణము కాదు అనేకులు గొప్ప బుషు 
లున్నారు వారి జనన మెట్టిదనిన బుష్యశ్చంగుడు ఆడువృగమునందు 
బుట్టినవాడు కాశికుడు దర్భవలన బుట్టనవాడు, జాంబూకుడు నక్కవలన 
బుట్టినవాడు వాల్మికి పుట్టలోనుండి బుట్టినవాడు, వ్యాసుడు చెంబ 
డి(దాశకన్య్ర) (స్త్రీయందు బుట్టినవాడు గౌతముడు కుందేటి వెనుక భాగ 
మువలన బుట్టినవాడు వసిష్టుడు ఊర్వశియందు బుబ్రినవాడు అగస్త్యుడు 
కుండయందు పుట్రైనని వునము వినుచున్నాము కనుక, విరలది 
బ్రాహ్మణజాతి కాకపోయి నప్పుటికిని తరువాత కాలమందు జ్ఞానమును 
గలుగబేసెడి వారుగ నుండిరి ఈలాటి బుషు లనేకులు గలరు అందువలన 
జాతి బ్రాహ్మణుడు కాదు 


త్సగ్లి జ్ఞానం బ్రాహ్మణ ఇతి చేత్తన్న, కత్రియాదయో£_పి పరమార్ధ 
దళ్భినో౭_భిజ్ఞా బహవస్పన్సి తస్మాన్షజ్ఞానం బ్రాహ్మణ ఇతి, 

త్షర్లి కర్మ బాహ్మణ ఇతి చేత్తన్ను సర్వేషాం ప్రాణినాం 

ప్రారబ్ద సంచితాగామి కర్మసాధర్య దర్శనాత్‌ కర్మాభి(ప్రేరితా 
స్పన్లో జనాః క్రియాః కుర్వన్తీతి, తస్మాన్న కర్మ బ్రాహ్మణ ఇతి॥ 


అయితే జ్ఞానము బ్రాహ్మణుడని యంటిరా? అదియును సరికాదు 
ఎందుచేతనన, రాజులు మొదలైన వారలలోకూడ  యధార్లమును 
తెలిసికొనినట్టి జ్ఞానవంతులైన వారనేకులు గలరు ఆకారణమువలన జ్ఞానము 
బ్రాహ్మణుడని చెప్పుట సరికాదు కర్మము బ్రాహ్మణుడని యంటిరా? అది 
యును కాదు సర్వజీవులలో ప్రారబ్దము, సంచితము, ఆగామి యనెడి పెర్టు 
గల కర్మములయొక్క సామ్యమును జూచుచున్నాము ఈ కర్మలు అందటీ 
యందు సమానముగ నున్నని కనుక కర్మము బ్రాహ్మణుడు కాదు కర్మచేత 
(పరేపింపబడినవారై జనులు ఆకర్మ(ప్రరిత కార్యములను జేయుచున్నారు 
కనుక కర్మ బ్రాహ్మణుడు కాదు 


40 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


తృర్లి ధార్మికో బ్రాహ్మణ ఇతి చేత్తన్న, కత్రియాదయో హిరణ్య 
దాతారో బహవస్సన్తి, తస్మాన్నధార్శ్మికో బ్రాహ్మణ ఇతి | తృ కో వా 
బ్రాహ్మణో నామ, యః కశ్చిదాత్మాన మద్వితీయం జాతిగుణ క్రియా హీనం 
షడూర్మిషడ్చావేత్యాది సర్వదోషరహితం సత్యజ్ఞానానన్వానన్త స్వరూపం 
స్వయం నిర్వికల్ప మశేషకల్పాధారమశేష భూతాంతర్యామిత్వేన వర్తమాన 
మంతర్భహిశ్సాకాశవదనుస్యూత మఖండానవ్షస్వభావ మగప్రమేయ మనుభ 
వెకవేద్య మపరోక్షతయా భాసమానం కరతలామలకవత్సాక్షాదపరోక్షీ 
కృత్య కృతాగ్రతయా కామరాగాదిదోషరహిత శృమదమాది సంపన్నో భావ 
మాత్సర్య తృష్టాశామోవాదిరహితో దంభాహంకారాదిభిరసంస్పృష్టచే తా 
వర్తతే, ఏవముక్తలక్షణో యస్స ఏవ బ్రాహ్మణ ఇతి శ్రుతిస్పుతిపురాణేతి 
హాసానా మభిప్రాయః । అన్యథా హి బ్రాహ్మణత్వసిద్దిర్నాస్టేవ సచ్చిదానంద 
మాత్మాన మద్వితీయం బ్రహ్మభావయే దాత్మానం సచ్చిదానందం బ్రహ్మ 
భావయేదిత్యుపనిషత్‌ ॥ 


అయితే, ధర్మముచేయువాడు బ్రాహ్మణుడని యంటిరా? ఆ మాట 
సరికాదు డబ్బునిచ్చెడి క్షత్రియులు మొదలుగా గలవారనేకమంది గలరు 
అందువలన ధర్మమును జేసెడివాడు బ్రాహ్మణుడు కాడు అట్లగుచో బ్రా 
హ్మణుడనెడి పేరుగలవాడు ఎవడంటిరా? ఎవడైతే, యేకమైనట్టి జాతి 
గుణ క్రియలు లేని జరామరణ శోక మోహ క్షుత్సిపాసలను షడూర్ములను, 
పుట్టుట, ఉండుట, వృద్దిబొందుట, మారుట, చిక్కుట, నశించుటలను ఆరు 
భావములును (వికారములు లేని సత్యము, జ్ఞానము, ఆనందము, 
అనంతత్వము, స్వరూపముగా గలిగి, సంకల్ప వుందన్య ధావృత్తి లేని 
సర్వసంకల్పములకు ఆధారుడైన సమస్త భూతములకు నంతర్యామిర్షైు 
యున్నటువంటి, ప్రమాణగోచరమైన్న అనుభవముచేతనే తెలిసికొనద గిన, 
ప్రత్యత్షముగ ప్రకాశించునట్టి, ఆత్మను అరచేతిలోనుండెడి యుసీరికకాయ 
వలె చేసుకొని కృతకృత్యుడై కామరోగాది దోషములు లేనివాడై, శాంతి 
శమదమాది గుణములు గలవాడై, మాత్సర్యము, తృష్ణ ఆశ, మోహము 


(బ్రహ్మవిద్య 41 


లేనివాడై, మజియు అహంకారము, డంబము, మొదలైన వానికి లోబడని 
మనస్సు గలవాడెవడో వాడు మాత్రమే బ్రాహ్మణుడని వేదములు 
పురాణములు స్మృతులు ఇతిహాసములు మొదలగు వాని తాత్పర్యము పైన 
జెప్పబడిన దానికి వేరుగ బ్రాహ్మణత్వసిద్ది లేనేలేదు అట్టి సత్తు, చిత్తు, 
ఆనందము స్వరూపముగా గల ఆత్మను అద్వితీయ పరబ్రహ్మముగా 
తలంపవలయును అట్టి సచ్చిదానందస్వరూపమైన ఆత్మను అద్వితీయ 
పరబ్రహ్మమునుగా భావించవలయును ఉపనిషత్సమాప్తి సూచకముగా 
ద్విరుక్తి (రెండు సాధు చెప్పబడినది ఓం 


వేదాంత విషయమున ఆరంభవాదమనియు, పదిణామవాదమనియు 
వివర్త వాదవునియు మూడువాదములు గలవు వీనిని సర్వవుతాను 
యాయులు నంగీకరించియున్నారు 


- ఆరంభవాదము - 


ఆరంభవాదినోఇ_న్యస్మాదన్యస్యోత్పత్తి మూచిరే | 
తంతోః పటస్య నిప్పుత్తేరిన్నౌ తంతుపటౌ ఖలు ॥ 


ఆరంభవాదులు వేరైన తంతువులవలన వేరుగ వస్త్రము పుట్టుటచేత 
కారూముకంటె కార్యము భిన్నమని చెప్పుదురు ఇంతమాత్రమువలన కార్య 
కారణములకు భేదమెట్లు సిద్దించుననగా, కార్యకారణములగు వస్త్ర 
తంతువులు రెండును పరస్పరవిరుద్ద పరిమాణములు కలిగియుండుట 
వల్లను, పరస్పుర విరుద్ద క్రియావంతములై యుండుటవలనను, రెంటికిని 
పరస్పరము భేదము కలదు అనగా తంతువులు గుండ్రములై యనెకములై 
కప్పుకొనుట మొదలగు కార్యముల కుపయోగించక యుండుట వలనను, 
పటము దిిళ్షవిస్తరమై, యేకమ్రై, ఆచ్చాదనాది కార్యముల కుప 
యోగపడుటవలనను నా తంతు వస్త్రములు రెండును భిన్నములే యగునని 
యభిప్రాయము 


42 (శీమలయాళసద్నురు గ్రంధావళి 


- పరిణామవాదము.- 


అవస్థాంతరతావత్తిరేకస్య పరిణామితా । 
స్యాత్‌క్షీరం దధి మృత్కుంభః సువర్ణం కుండలం యథా ॥ 


ఒక వస్తువు పూర్వావస్తను విడిచి, మణీయొక యవస్టను బొందుట 
పరిణావువుని చెప్పబడును ఇందుల కుదాహరణము - పాలు 
పెరుగగుటయు, వృుత్తిక ఘట ముగుటయు, సువర్ణము కుండలవయ 
లగుటయు నని [గ్రహించవలయును 


ఈపై జెప్పిన ఆరంభ పరిణావువాదములవలె వునుష్యజాతి 
మటీయొక రూపముగా మారనవసరము లేదు దారములు వస్త్రము 
లగునట్టును, క్షీరము దధియగునట్లును నిచట మారవలసిన పనిలేదు 


యా వివర్తవాదము యా 


అవస్థా నరభావస్తు వివరో రజ్ఞాసర్పవత్‌ । 
నిరంశేఐ_ప్యస్త్యసౌ వ్యోమ్ని తలమాలిన్యకల్పనాత్‌ ॥ 


పూర్వావస్తను విడువకయే మజియొక యవప్టగా భాసంచుట వివర్త 
మనబడును దినికి దృష్టాంతము రజ్ఞారూపముగా నున్న ద్రవ్యము, రజ్ఞ్వా 
కారమును విడువకయే సర్పరూపముగా ప్రకాశించుటయే ఇది వివర్తమని 
చెప్పబడును నిరవయవవుని యంగీకరించబడిన ఆకాశమందు అధో 
ముఖేంద్ర సీలకటాహత్వ మలినత్వముల నాకాశస్వరూపము నెజుంగనివా 
రారొపంచుచున్నారు కనుక, నిరవయవద్రవ్యమందుగూడ వివర్తకారణ 
తవు సంభవించగలదని తెలియవలయును ఈ ఐవర్తవాదమును 
దృఢముగా భావించుటకు శక్తి గలిగినచో మానవుడు పొందవలసిన యున్నత 
స్థానమునకు గల ప్రతిబంధము లన్నియు తొలగిపోయినట్లై యని [గ్రహించ 
వలయును దీనికి కావలసిన దృష్టాంతములు ప్రమాణములు, యుక్తులు 
అన్నియు నిదివరలోనే చెప్పబడినవి 


బ్రహ్మవిద్య 43 


ఈ విషయములో మీ యొక్క ఆహారాది ఆచరణలను మాత్రము 
మార్చు కొనిన చాలును అప్పుడు మీకే యీసత్యము బోధపడగలదు అట్లు 
ఆహారాచరణానుష్టానములను మార్చకపోయిన, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు 
గాను, క్షత్రియుడు క్షత్రియుడుగాను, వెశ్యుడు వైశ్యుడు గాను, శూద్రుడు 
శూద్రుడుగాను, అంత్యజుడు అంత్యజుడుగాను నీ మహాకల్రాంతము వలకు 
నుండవలసినదే దిని నెవరును మార్పు జేయజాలరు ఒకరు డాక్షరుగాను, 
కలెక్షరుగాను తమ్ము భావించుచుండినచో నది వారికి పూర్వము 
మనుష్యజాతి మార్పుచే గలిగినది కాదు వారి యొక్క విద్య వలన డి[గ్రీవలన 
నేర్పడినదని అందటు నేలాగున దెలిసికొనగలుగుచున్నారో ఆలాగున 
మానవునియొక్క భావనాపరిణామము నుండునని తెలిసికొన వలయును 


అట్లు మానవజాతియందు సృష్టిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, 
శూద్ర, అంత్యజ ఇత్యాది జాతు లుండలేదు ఒక్కొక్క విభాగము అనగా 
సంఘము ఏర్పడినప్పుడు దానిలో చేరినవారు ఆయా జాతికి సంబంధించిన 
వారైరి ఈ విషయము విస్తారముగ చూడదలంచువారు లోకోద్దారకమను 
గంధములో చూడదగును వుజీయు ప్రపంచములో గల సకల 
జాతులయొక్క యావిర్భావ మెట్లు కలిగినదో చారిత్రాత్మకముగ చక్కగా 
విచారణ చేసిన యీ పరమతత్తమును దెలిసికొనగలరు ఆలాగే ఒకడు 
మాత్రము పవిత్రజాతియొక్క యాహారాచరణాదులు శీలించినచో నప్పుడే 
అది యొకజాతిగా మారగలుగునా అని సంశయింప పనిలేదు 
ప్రపంచములోగల సర్వజాతులు(మతస్టులు నెల్లేర్బడినవని విచారించిన 
వాటికన్నిటికిని మూలపురుషు డాొక్కడేర్పడి యాధర్మరహస్యములను 
జనులకు బోధించుటచే వారి వాక్యములలో విశ్వాసము కలిగి ఆయా 
సంఘములలో చేరినవారే యిపుడు నానాజాతులుగా నేర్పడినారని 
తెలియగలదు 


శీ) క్రీస్తువునకు ముందుగా కైస్తవు లుండలేదు శ్రీ మహమ్మదుకు 
ముందుగా మహమ్మదియులను ఒక వర్ల్షముండలేదు (శ్రీబుద్దునికి 


44 _(శ్రీనమలయాలసద్ద్లురు గ్రంధావళి 


ముందుగా బౌద్దులను నొక జాతి యుండలేదు ఆలాగున (శ్రీనానక్‌నకు 
ముందుగా సిక్కులనే జాతియుండలేదు శ్రీదయానందసరస్వతికి 
ముందుగా ఆర్యసామాజికులు ఏర్పడలేదు (శ్రీరావుమోహన్‌రాయ్‌కి 
ముందుగా బ్రాహ్మమతస్టులని ఒక సంఘ ముండలేదు పైజెప్పిన వారి 
యొక్క ధర్మబోధలలో నమ్మకము గలిగి చేరిన మానవులందటు నాయా 
జాతులైరి ప్రపంచముయొక్క చరిత్ర యీలాగుననే యున్నది 


- అనుబన్ష చతుష్టయము - 
అధికారీ చ విషయః సమృన్టశ్చ ప్రయోజనమ్‌ | 
శాస్రారంభఫలం ప్రాహురనుబవ్రచతుష్టయమ్‌ ॥ 


లక్షణ (గ్రంధమునకు నాలుగంగము లుండవలయును వీనిని 
అనుబంధ చతుష్ట్రయమని యందురు ఈ నాలుగంగములను నిరూపించిన 
[గ్రంధమే పూర్ణాంగములతో గూడిన (గంధమని విద్వజ్ఞనసమ్మతము 


శాసనము నారంభించునపుడు ఈ శాస్త్రమునకు 1 అధికారి 
యెవడు? 2 విషయమేది? 3౩ సంబంధమేమి? 4 ప్రయోజనమేమి? అని 
విచా ఠింపవలయును 


అథికారిలక్షణము - 

చతుర్చిస్పాధనైస్పమ్యక్‌ సమృన్నో యుక్తి దక్షిణః । 

మేధావీ పురుషో విద్వానధికార్యత్ర సమ్మతః ॥ 

సాధనచతుష్టయ సంపన్నుడును, ఊహాపోహకుశలుడును 
విద్వాంసుడు నగు పురుషు డీశా(న్ర్రమున కధికారిగా నంగీకరింపబడెను 

విషయము - 


విషయళ్ళుద్దవెతన్యం జీవ(హ్మైక్యలక్షణమ్‌ । 
యతైవ దృశ్యతే సర్వవేదాన్తానాం నమన్వయః ॥ 


(బ్రహ్మవిద్య 45 


వేదాంతవాక్యము లన్నియు శుద్దవైతన్య (బ్రహ్మమునే బోధించునవి 
గావున, జివబ్రహ్మోక్య రూపమగు నాశుద్ద బ్రహ్మమే వేదాంతశా(న్ర)మునకు 
విషయ మగున్నది 

సంబంధము - 


ఏతదైక్యప్రమేయస్య ప్రమాణస్యాపి చ [శ్రుతేః | 
సంబంధః కథ్యతే సద్చిర్పోధ్యబోధకలకణః ॥ 


జీవబ్రహ్మైక్యవును విషయమునకు, సిద్దాంత ప్రతిపాదకవుగు 
వేదాంత శా(స్త్రమునకును, బోధ్యబోధకభావము సంబంధమనుట తెలియ 
దగినది బోధ్యము, తెలుపునది బోధకము ఎట్లనగా, వేదాంతశా(స్త్రముచే 
తెలియబడునది జీవబ్రహ్మైక్యము జీవబ్రహ్మైౌక్యమును దెలుపునది వేదాంత 
శాన్రము ఇట్లు శా(నన్త్రమునకు విషయమునకు బోధ్యబోధకభావము 
సంబంధ మని యయుంగునదిె 


ప్రయోజనము - 

బ్రహ్మాత్మైకత్వవిజ్ఞానం 'సన్తః ప్రాహుః ప్రయోజనమ్‌ | 

యేన నిశ్ళేషసంసార బన్హాత్సద్యః (ప్రముచ్యతే 1 

జీవుడు (బ్రహ్మము ఒకటేయని తెలిసికొనగా నప్పుడే సంసారరూప 
మగు బంథమునుండి విముక్తిని బ”ొందుచున్నాడు కావున నిద్దానికంటె 


(శ్రేయమైనది యింకొకటి లేదు కావున జీవబ్రహ్మములకు భేదము లేదను 
అఖండాకార జ్ఞానమే వేదాంతశా(స్త్రమునకు బయోజనము 


(ప్రయోజనం 'సమ్సవృత్తేః కారణం ఫలలక్షణమ్‌ | 
(ప్రయోజనమనుద్దిశ్య న మన్గ్టో2_పి ప్రవర్తతే ॥ 


మందబుద్ది గలవాడైనను, ఫలమును గోరకే యే కార్యమునందును 
ప్రవర్తింపనేరడు కావున నీ శాస్రమునందు ప్రవృత్తి కలుగుటకు 
ప్రయోజనము నిమిత్త మగుచున్నది 


46 _శ్రిమలయాళసద్దురు గ్రంధావళి 


వేదాంతశా(న్త్రుమునకు నీపై నిరూపింపబడిన యనుబంధ చతుష్ట 
యము నిదేరీతిగా గలదు ఇది కర్మశా(న్త్రృమునకు, ఉపాసనాశా(స్త్రము 
నకు యోగశా[స్త్రమునకును అనుబంధచతుష్ట్రయము ఆయా దానికి 
సంబంధించి యుండునని తెలియవలయును 


xxx 
వూడవ భాగము 
వద్యామార్లము 


తెత్తిరీయ శికావల్లీ మొదలగు నుపనిషత్తుల నుండియు, నితరములగు 
శ్రుతిసృతులనుండియు, ఆర్ష ఆశయములనుండియు నీ క్రింద ప్రమాణ 
ములు సంక్షిప్తముగ నిరూపించడమైనది 


స్వాధ్యాయ (ప్రవచనాభ్యాం న ప్రమదితప్యమ్‌॥ 


అధ్యయన అధ్యాపనములనుండి ప్రమాదమును బొందకూడదు తైత్తి 
రీయశికాపల్లి యెట్టి పవిత్ర ధర్మములను బోధించుచున్నదో చూడుడు దీనికి 
మూడు అర్రములు గలవు 1 ఆచార్యుడు అధ్యయనము చేయించుటలోను, 
శిష్యుడధ్యయనము చేయుటలోను అలసట నాందకూడదనియు, 
2. శిష్యుడధ్యయనము చేసిన దానిని మజల జిజ్ఞాసువులకు అధ్యాపనము 
చేయవలయుననియు దీనిథుందునలసట పొందకూడదనియు, 3 
ఆచార్యుడు అలసట లేకనే చెప్పవలయుననియు, శిష్యుడు ఎమరుసాటు లేక 
అధ్యయనము చేయవలయుననియు నుపదేశింపబడుచున్నది వేదకాలపు ఈ 
యాశయమెంత పవిత్రమైనది? ఇట్టి ధర్మము ఎల్లప్పుడు గలిగి యుండిన 
లోక మెంత బాగుపడియుండును? ఇంకను దీనిని గుతించియే శ్రుతి 
మజీయొక వచనమును తెలుపుచున్నది 


స్యాధ్యాయా న్మా (ప్రమదః॥ 


బ్రహ్మవిద్య 47 


అధ్యయనమునుండి ప్రమాదము నొందకుము తొలుత గురు 
శిష్యులిద్రరిని గుటించి చెప్పి పమ్మట శిష్యులను గుటించి మజింత హెచ్చరిక 
చేయడ మైనది శా(్త్రపరనమందు కొంచెమైనను అజా(గత్త పొందకుడు 
ఈవిషయమును మనువెంత జా(గత్తతో నుపదేశించినది మొదటనే తెలుపబడి 
యుండెను విద్య లేని సంఘము ఎప్పటికిని పరాధీనమై యుండవలసినదే 
ఇప్పుడుండిన జనసముదాముయొక్క పరిప్టితిని గమనించిన నీ సత్యమును 
దెలిసి కొనగలరు విద్యమాత్రము చదివి ఆచరణ లేకుండ నుండవలయునని 
అభిప్రాయము కాదు విద్యను జదివి యాలాగున నాచరించిన నిహపర 
సుఖముల రెంటిని బడయవచ్చును ఆచరణ లేనిచో ఇతరకార్యలచే జనులు 
ఏలాగున నిహసుఖమును మాత్రము పొందుచున్నారో వీనికిని అంతియే 
ఫలము గలుగునని మాత్రమే చెప్పబడుచున్నది 


అన్యవిద్యాపరిజ్ఞానమవళ్యం నశ్వరం భవేత్‌ | 

బ్రహ్మవిద్యాపరిజ్ఞానం బ్రహ్మప్రాప్తికరం భవేత్‌ ॥ 

బ్రహ్మవిద్య తప్పు ప్రపంచములోగల యెన్ని విద్యల నభ్యసించినను 
దేహముతోగూడ అవియు నశించిపోవును బ్రహ్మవిద్య యొకటి మాత్రము 
ఇచట జీవించి యున్నప్తుడును, దేహమును వదలి పరలోకవుం 
దున్నప్తుడును శాశ్వత సౌఖ్యమును కలుగజేయును కావుననే శ్రీకృష్ణ 
భగవానుడు *” అధ్యాత్మవిద్యా విద్యానాం” అని గతలో తెలిపిరి విద్యలలో 
ఆత్మవిద్య యొకటిమాత్రమే విద్యయని చెప్పదగును లేక విద్యలన్నిటిలోను 
బ్రహ్మవిద్య యొకటియే ముఖ్యమనియు తెలుపడమైనది ఏలనన, దేనివలన 
అవిద్య నశించునో, దానికే విద్యానామము సార్ధక మగును అట్టి అవిద్య 
యనగ అజ్ఞానము బ్రహ్మవిద్యచే మాత్రమే నశించును 

అజ్ఞానం తస్య మూలం స్యాదితి తద్దాన మిష్యతే | 

బ్రహ్మవిద్యా£_.త ఆరబ్దా తతో నిశ్రేయసం భవేత్‌ ॥ 


కర్మములకు గారణము అజ్ఞానము, కనుక నట్ట అజ్ఞాన నివృత్తిక 


48 (శీమలయాళసద్ల్గురు గ్రంధావళి 


బ్రహ్మవిద్య చెప్పబడుచున్నది బ్రహ్మవిద్య కలుగగనే అజ్ఞానము నశించి 
స్వరూపావస్థానరూపవుగు మోతసుఖము ప్రతిబంధ రహతముగ 
స్పురించును 


విద్యాం చావిద్యాం చ యస్తద్వేదోభయం సహ | 
అవిద్యయా మృత్యుం తీర్వా విదధయా£_.మృత మళ్ళుతే ॥ 


ఎవడు విద్యయొక్క స్వరూపముతో బాటు అవిద్యయొక్క స్వరూ 
పమునుగూడ దెలియుచున్నాడో, అనగా పరవిద్యతో సహా అపరవిద్యను 
గూడ దెలిసికొనుచున్నాడో, యతడు అపరవిద్యచే కర్మో పాసనలవలన 
మృత్యువును తరించి, ఆత్మజ్ఞానముచే మోక్షమును బొందుచున్నాడు 


విద్యావిలాసమనసో ధృతశీలశిక్షూః 
సత్యవ్రతా రహితమానమలాపహారాః । 
సంసారదుఃఖదళనేన సుభాషితాయే 
ధన్యా నరా విహితకర్మపరోపకారాః ॥ 


విద్యాభ్యాసమునందు తత్పరమైన మనస్సుగలవారై, సుందర శీలస్వ 
భావయుక్తులు, సత్యభాషణాది నియమములను పాలించుచు అభిమానము 
నుండి అపవిత్రతనుండియు దూరులై, హృదయమాలిన్యములను బోగొట్టుట 
చేతను, ఇతరులకు సత్యోపదేశము చేయుటచేతను, విద్యాదానము చేయుట 
వలనను, సంసారుల దుఃఖమును దూరము చేయుటచేతను ప్రకాశించుచు 
వేదవిహితకర్మలచే బరోపకారవే యొనర్భు స్త్రీలును, పురుషులును 
ధన్యులు 

ఆద్భిర్గాత్రాణి శుధ్యన్షి మనః సత్యేన శుధ్యతి | 

విద్యాతపోభ్యాం పూతాత్మా బుద్దిర్‌జ్ఞానేన శుధ్యతి ॥ 

నీటిచే బాహ్య అవయవములు, సత్యాచరణముచే మనస్సు, విద్య 


చేతను, తపస్సుచేతను, జీవాత్మయు, బ్రహ్మజ్ఞానముచే బుద్దియును 
పవి(త్రము అగుచున్నవి 


బ్రహ్మవిద్య 49 


బుతం చ స్వాధ్యాయప్రవచనే చ, సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ, 
తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, 
శమశ్చ్ళ స్వాధ్యాయ (ప్రవచనే చ, అగ్నయళ్ళ స్వాధ్యాయ (ప్రవచనే చ, 
అగ్ని హోత్రం చ స్వాధ్యాయప్రవచనే చ, అతిథయళశ్చస్వాధ్యాయ 
(ప్రవచనే చ మానుషం చ స్వాధ్యాయ (ప్రవచనే చ, వ్రజా చ స్వాధ్యాయ 
ప్రవవనేచ దజన్భీ స్వాధ్యాయ ద్రవవనే చ దజాతిశ్ట స్వాధ్యాయ (ప్రవనే చ ॥ 
యధథార్లమైన యాచరణతో జదువుచు, జదివింపుచు నుండ 
వలయును సత్యాచారముతో సత్యవిద్యలను జదువుచు జదివింపుచు నుండ 
వలయును తపస్పానర్చుచు, వేదాదిశా(న్త్రములను జదువుచు, జదివింపుచు 
నుండవలయును బాహ్యేంద్రియములను దుష్టాచారములనుండి తొలగించి, 
చదువుచు జదివింపుచు నుండవలయును మనోవృత్తిని సమస్త దోషముల 
నుండి తొలగించి చదువుచు చదివింపుచు నుండవలయును ఆహవనీయాది 
యగ్నుల నెజుగుచు, జదువుచు జదివింపుచు నుండవలయును అగ్ని 
హూ[|తము చేయుచు, చదువుచు జదివింపుచు నుండవలయును 
అతిధులయొక్క సేవచేయుచు జదువుచు, జదివింపుచు నుండవలయును 
మనుష్య సంబంధమగు వ్యవహారములను యధాయోగ్యముగా జేయుచు, 
జదువుచు, జదిఎంపుచు నుండవలయును, మునుష్య సంబంథవంగం 
వ్యవహారములను యథాయాగ్యముగా జేయును చదువుచూ చదివించుచూ 
జదెవింపుచు నుండ వలయును సంతానమును రాజ్యమును బాలించుచు, 
జదువుచు జదివింపుచు నుండవలయును వీర్యమును రక్షించుచును, వృద్ది 
పరచుచును జదువుచు జదివింపుచు నుండవలయును తమ సంతానమును, 
శిష్యులను బాలించుచు జదువుచు జదివింపుచు నుండవలయును 


అనేన క్రమయోగేన సంస్కృతాత్మా ద్విజళ్ళనైః | 
గురౌ వసన్‌ సకఇ్చోనుయా ద్రహ్మాధిగమకం తపః ॥ 


ఈ ప్రకారముగ కృతోపనయనుడగు ద్విజబ్రహ్మచారియగు 
కుమారుడు, బ్రహ్మచారిణియగు కన్యయు, మెల్ల మెల్లగా వేదార్మముయొక్క 


50 _శ్రీనులయాలసద్దురు గ్రంధావళి 


జ్ఞానమును, తపస్సును వృద్దిపరచుచు పోవలయును 


సుఖాన్టీనః కుతో విద్యా కుతో విద్యార్ధినస్సుఖమ్‌ ।! 
సుఖార్టి వా త్యజేద్విద్యాం విద్యార్థీ వా త్యజేత్సుఖమ్‌ ॥ 


సుఖపరులై యుండువారికి విద్య యబ్బదు విద్యార్షనయం దాసక్తిగల 
వారికి సుఖాసక్తి తగదు సుకుమారత్వబుద్ది గలిగినవాడు విద్యను మాను 
టయే వుంచిది విద్యాసుఖమును (జ్ఞానసుఖమును కోరునేని ఈ 
బాహ్యాసుఖమును త్యజించవలయును 


సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ! 
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్చతి॥ 


ఓ అర్జునా! విద్యా ధ్యానా భ్యాసములచే దేనియందు రమించు 
చున్నాడో, దుఃఖనాశనమునుగూడ పొందుచున్నాడో- యిప్పుడు అట్టి 
మూడువిధము లగు సుఖములను గూర్చి చెపుద వినుము 


యత్తదగగ్రే విషమివ పరిణామే2_మృతోపమమ్‌। 
తత్ఫుఖం సాత్తికం ప్రోకమాత్మబుద్దిప్రసాదజమ్‌॥ 


అట్టి విద్యాతపస్సులచే నెర్పడు సుఖము ఆరంభమునందు విషమువలె 
నుండును అదియే పర్యవసానమందు అమృతమువలె మారుచుండును అట్టి 
పరమాత్మవిషయకమైన బుద్దియొక్క నైర్మల్యమువలన గలిగిన సుఖము 
సాత్తిక సుఖమని చెప్పబడుచున్నది 

విషయే న్హియసంయోగాద్యత్తద(గే£.మృతోపమమ్‌ । 

పరిణామే విషమివ తత్ప్సుఖం రాజసం స్కృతమ్‌ ॥ 


ఇం(ద్రియాథ్ద ఎషయవయలయుం౦ందు వునస్సు రమించుఎటవలన 
నెసుఖము మొదట అమృతమువలె గన్ఫించునో, అదియే పరిణామావస్ట 
గలుగునప్పుడు విషరూపముగ మారుచుండును విద్యాతపన్సులను జేయక, 
మొదట సుఖముగా గన్పించెడు విషయములకు లోబడు వానిప్టితి 


బ్రహ్మవిద్య 51 


యీోలాగున నుండును రజోగుణస్య భావము గలవాడిట్టి ఆపాత 
రమణీయములగు విషయసుఖముల వాంఛించును సత్త్వగుణము కలవాడు 
సహనశక్తి గలిగి కార్యములను నిర్వహింప గలుగును రజోగుణము గలవానికి 
సహనశక్తి యుండదు 


శజ్రేయళ్ళ (పీయళ్ళ మనుష్యమేత 
సౌ సంపరిత్య వివినక్తి ధీరః | 


శ్రేయో హి థీరో£_భిప్రేయసో వృణితే 
(పీయా మన్లో యోగక్షేమాద్వృణీతే ॥ 


శ్రేయస్సు (ప్రయస్సు మనుష్యుని పొందుచున్నవి విద్వాంసు 
డగువాడు ఆగ్రేయః(పేయస్సులను మనస్సుచే బాగుగా విచారించి యెయ్యది 
శ్రెష్టమో, యెయ్యది నికృష్ణమో దానిని విభజించుచున్నాడు ధీరుండగువాడు 
(పియస్సును విడిచి శ్రేయస్సునే వరించుచున్నాడు అల్పబుద్దిగలవాడు దేహ 
సౌఖ్యాది నిమిత్తమువలన పశువుత్రాది లక్షణమగు (పీయస్సునే వరించు 
చున్నాడు (పయస్పన ప్రపంచసౌఖ్యము, గ్రేయస్సన మోక్షసుఖము 
ధీశాలురగువారు ఏ దైన నొక కార్య మారంభించు నప్పుడు పెజెప్పిన రెండు 
గుణములు((గశ్రేయః (పియములు వారిని జేరుచుండును బుద్దిమంతు 
డగువాడు (పీయస్సును జారవిడిచి శ్రేయస్సును చేపట్టును ఈ పరీక్ష 
ప్రతిశూరునకు ధీరునకు గలుగుచునే యుండును 

అనాదిత్వమవిద్యాయాః కార్యస్యాపి తథేష్యుతే | 

ఉత్సన్నాయాం తు విద్యాయామావిద్యకమనాద్యపి ॥ 

ప్రబోధే స్వవ్నవత్సర్వం సహ మూలం వినశ్యతి॥ 


అవిద్యయు తత్కార్యమగు ప్రపంచజాతము అనాదులే అయితే విద్య 
ఉత్పత్తి కాగానే మేల్కాంచిన తరువాత స్వప్నములోని పదార్టములవలె స్వప్న 
మువంటి అవిద్య, అవిద్యాకార్యము అనాదినిష్పన్నము లైనను నిశ్శేషముగా 
నశించును 


52 _శ్రీనులయాళసద్దురు (గంధావలి 


కర్మాణా పితృలోకాది నిషిద్దెర్షరకాదికమ్‌ । 

విద్యయా బ్రహ్మసాయుజ్యం తద్దినః తుద్రతాం గతః ॥ 

పుణ్యకర్మలచేత పితృలోకాది ప్రాప్తియు, నిషిద్దకర్మలచే నరకాది 
లోకప్రాప్తియు కలుగును విద్యచేత బ్రహ్మ|ైక్యమును పొందును అట్టి విద్య 
లేనివాడు నీచత్వమునే పొందును, 

ప్రదివ స్పర్వవిద్యానాముపాయస్సర్వకర్మణామ్‌। 

ఆశ్రయస్పర్వధర్మాణాం విద్యోద్దేశే ప్రకీర్తితా ॥ 

బ్రహ్మవిద్య సమస్త విద్యలకు దీపమువంటిది సమస్తకర్మలకు నుపా 
యమైనది సకల ధర్మములకు ఆశ్రయము ఇటుల మానవోద్దేశ్యములో 
చెపుబడిను 

శ్రుతిసృతీ ఉభే నేత్రే విప్రాణాం పరికీర్ష్యతే। 

ఏకేన వికలః కాణః ద్వాభ్యామన్రః ప్రకీర్తితః! 

[బహ్మజ్ఞానులకు శ్రుతిస్పృతులు ఇవి రెండు నేత్రములని చెప్పబడు 


చున్నవి విటిలో ఒకటి లేకపోయిన(కాణఖ ఒక కన్ను లేనివాడగుచున్నాడు 
రెండునులేనిచో (గ్రుడ్డివాడే గదా! 


అపూర్వః కో£_పి కోశోమ.యం విద్యతే తవ భారతి । 
వ్యయతో వృద్ది మాయాతి సంచయాచ్చ వినశ్యతి ॥ 


ఓ సరస్వతీ! నీయొక్కకోశము (బొక్కసము విద్యాకోశము అపూ 
ర్వము, నవినమైనది మజీయు అనిర్వాచ్యము, అనంతము నగుటచే నిట్టిదని 
చెప్పుటకు విలులేనిది లోకములో ధనకోశము(ధనాగారము) ను వ్యయము 
చేసిన నాశనము చెందును దాచి పెట్టిన వ్యయము లేనిదగును ఈవిద్యా 
కోశమో, యెంత వ్యయము చేసిన, అంతకంతకు వృద్దిగాంచును వ్యయము 
చేయకపోయినచో వాడని ఇనుమువలె విద్యయు క్రమముగా నశించును 


అనేకసంశయోచ్చేది పరోక్షార్ధస్య దర్శకమ్‌ ! 


బ్రహ్మాఐద్వ్య 53 


సర్వస్య లోచనం శ్యాన్రం యస్య నా స్త్వస్ట ఏవ సః ॥ 

శాస్త్రమనునది సమస్త 'సందేహములను పోగొట్టునది మన దృష్టికి 
గోచరముగాని దానినిగూడ చూపించును యథార్లముగ శా స్త్రదృష్టియే 
దృష్టగాని యితర మగు దృష దృష్టి కానేరదు అట్టి శాస్త్రదృష్టి గలవాడే 
నేత్రములు గలవాడగును తదితరుడు [గ్రుడ్డివాడే యగును 

సర్వ ద్రవ్యేషు విద్వైవ ద్ర్య్యమాహురనుత్తమమ్‌ । 

అఆహార్యత్వాదన్నర్భ్ర్యత్వాదక్షయత్వాచ్చ సర్వదా ॥ 

సకల [ద్రవ్యములలోను విద్యయను ద్రవ్యమే మిక్కిలి ఉత్కృష్టమైనది 
ఇంతకన్న ఉత్తమ మగునది భువిలో లేదు ఈ విద్యాద్రవ్యము ఇతరులచే 


హరింప శక్యము గాదు వెలలేనిది, యెప్పుడును నాశనము లేనిది ద్రవ్యమో 
దీనికన్న విరుద్దధర్మము గలది 


హర్తుర్షగోచరం యాతి దత్తా భవతి విస్పృతా । 
కల్నాన్తేణ_పి న యా నశ్యేత్‌ కిమన్యద్విద్యయా సమమ్‌ ॥ 


అపహరించువానికి నీ విద్య దొరుకదు ఇతరుల కిచ్చినచో 
విస్తారమును గాంచును ప్రళయకాలములోగూడ నివిద్య(జ్ఞానవు) 
నశించునది కాదు లోకములో విద్యకు సమమగునది మజియొకటి గలదా? 


జ్ఞాతిభిర్భజ్యతే నైవ చోరేణాపి న నీయతే । 
దానే నైవ శయం యాతి విద్యారత్నం మహాధనమ్‌ ॥ 


ఈవిద్యాధనము బంధువులచే విభాగింపబడునది కాదు. దొంగలచే 
అపహరింపబడునది కాదు దానముచే నశించునది కాదు ఈ వఐద్యారత్నము 
తయిగని నిధివంటిది 


సంయోజయతి విద్యైవ నీచగా౭_పి నరం సరిత్‌ । 
సముద్రమివ దుర్టర్షం నృపభాగ్యమతః పరమ్‌ ॥ 


fe నిమ్నముగా ప్రవహించు నది గంభీరమగు సముద్రము నెటుల చేరు 


54 _(శ్రిీమలయాళసద్లురు(గంధథావలి 


చున్నదో, యావిధముగనే స్వాధీనపడని రాజును, విద్యయను నది నీచుడగు 
మనుష్యునిగూడ చేర్చును అనగా విద్యవలననే రాజాశ్రయము లభించును 
తరువాత సంపత్తుకు కొఅత లేదు 

విద్యా శ(న్ర్రం చ శా(న్ర్రం చ ద్వే విద్యే ప్రతిపత్తయే | 

ఆద్యా హాస్యాయ వృద్దత్వే ద్వితీయా2_౭_|ద్రెయతే సదా ॥ 

శన్త్రువిద్య శా(స్త్రువిదధయను రెండు విద్యలు లోకములో జ్ఞానము 
కొఅికగుచున్నవి శస్త్ర విద్యయో, వార్టక్యదళశ రాగానే పరిహాసము 
కొఅకగును శాస్త్ర విద్య సర్వావస్థలయందును ఆదరింపబడుచున్నది 


శునః పుచ్చమివ వ్యర్ధం జీవితం విద్యయా వినా । 
న గుహ్యగోపనే శక్తం న చ దంశనివారణే ॥ 


శునకముయొక్క తోక తన గుహ్యస్థానమును ఆచ్చాదించుటకుగాని, 
యీగలను తోలుకొనుటకుగాని ఉపయోగపడక యెటుల వ్యర్షముగా 
నుండున్తో అటులనే విద్యలేనివాని జీవితము నిరుపయోగమైనది 


సద్విద్యా యది కా చిన్లా వరాకోదరపూరళోే | 
శుకో2_.వ్యశనమాప్నోతి రామరామేతి చ బ్రువన్‌ ॥ 


ఉత్తమగతిని పొందించు సద్విద్య యుండినచో జాలును. దీనమగు 
ఉదరపోషణమునకై చింతించ నవసరము లేదు చిలుక కూడ “రామ రామి 
యని చెప్పుచు భోజనమును సంపాదించుకొనుచున్నది కనుక మనుష్య 
జన్మమునకు ఫలితము సద్విద్యను సంపాదించడమే 

అనపేక్షితగురువచనా సర్వాన్‌ (గ్రంథిన్‌ విభేదయతి సమ్యక్‌ | 

పకటయతి పరరహస్యం విమర్శ శక్తి ర్షిజా జయతి ॥ 


విద్యవలన గలిగిన విమర్శనాశక్తి యితరుల యపేక్ష లేకయే సమస్త 
సంశయములను బాగుగా ఛే దించుచున్నది. ఇతరుల నిగూతవుగు 
అభిప్రాయములను సులభముగా ప్రకటించుచున్నది 


బ్రహ్మవిద్య 55 


వసుమతీ పతినాఇ_పి సరస్వతీ బలవతా రిపుణా2._పి న నీయతే | 
సమఏభాగహరైర్ష విభజ్యతే విబుథబో ధబుధైరపి సేవ్యతే ॥ 


ఈ విద్యాదేవత భూమండలాధిపతిచేతను, గొప్ప శత్రువుచేతను, 
భాగము పంచుకొన్నవారిచేతను హరింప శక్యము కాదు భయరహితమగు 
అక్షయమగు ధనము వంటిది గొప్ప జ్ఞానులచేత గూడ సివింపబడుచున్నది 


శ్రియః (ప్రదుగ్చే విపదో రుణద్ది యశాంసి సూతే మలినం ప్రమార్చో. 
సంస్కారశౌచేన పరం పునీతా శుద్దా హి బుద్దిః కిల కామధేనుః ॥ 


పరిశుద్దవుగు బుద్ది(జ్ఞానము) అనగా సంస్కరింపబడన విద్య 
సంపదల నొసగును, ఆపత్తుల పోగొట్టును, కీర్తిని గలుగజేయును బుద్ది 
మాలిన్యమును పోగొట్టును సంస్కారముచే శుద్దమగుటచేత మనుష్యుని 
శుచిగా చేయును 


న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృభాజ్యం న చ భారకారి । 
వ్యయే కృతే వరత ఏవ నిత్యం విద్యాధనం సర్వధనప్రధానమ్‌ ॥ 


దొంగలచే అపహరింపబడనిదియు, రాజులచే తీసుకొనుటకు 
సాధ్యపడనిదియు, సోదరులచేత విభజించుటకు వీలులేనిదియు, భారము 
కానిదియు నగు విద్యాధనము వ్యయము చేయగా వృద్దినే పొందును కనుక 
అన్న ధనములకన్న నిదె ప్రధానముగా నున్నది 


మాతేవ రక్షతి పితేవ హితే నియుంక్తే 

కాన్తేవ చాభిరమయత్యపనీయ ఖేదమ్‌ । 
లత్మీం తనోతి వితనోతి చ దిక్షు కీర్తిం 

కిం కిం న సాధయతి కల్పలతేవ విద్యా ॥ 


విద్య యనునది తల్లివలె రక్షించును తండ్రివల హితమునం 
బోధించును ప్రియురాలివలె దుఃఖమును పోగొట్టి సంతోషింపజేయును 
సంపత్తును కలుగజేయును కీర్తిని సమస్త దిక్కులలో వ్యాపింపజేయును 


56 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


విద్య యనునది కల్పవృక్షమువలె సమస్తము నొసంగును 


విద్యానామ నరస్య కీర్తిరతులా భాగ్యక్షయే చాశ్రయో 

ధేనుః కామదుహా రతిశ్ళ విరహే నేత్రం తృతీయం చ సా | 
సత్కారాయతనం కులస్య మహిమా రకత్నైర్వినా భూషణ మ్‌ 
తస్మాదన్యముపేత్య సర్వ విషయం విద్యాధికారం కురు ॥ 


విద్య యనునది మనుజానికి స్టిరమగు కీర్తివంటిది దారి॥ద్ర్యదశలోను 
ఆశ్రయ మగుచున్నది కోరిన కోరికల నాసంగెడు కామధేనువు ప్రియజన 
వియోగము గలుగునెడల అతులమగు సంతోషమును గలుగజేయునది 
ఆవిద్య మూడవ నేత్రముగా నున్నది (జ్ఞానదృషప్టి గౌరవమునకు స్తానము, 
కులమునకు ప్రతిష్ట విద్యాభూషణము రత్నములు లేకనే ప్రకాశించును 
కనుక ఓ మానవులారా, ఇతర వస్తుచింతనలన్ను మాని సుప్టైరవుగు 
విద్యయందే యధికారులు కండు(విద్యనే సంపాదించుడు 


కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చంద్రోజ్ట్వలా 
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మార్చజాః । 
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే 
శీయన్తేజ౭_భిలభూషణాని సతతం వాగ్ఫూషణం భూషణమ్‌ ॥ 


పురుషునకు భుజకీర్తులు, సూర్యహారములు, చంద్రహారములు 
మొదలగు సామ్ములుగాని, స్నానము, చందనము పూసికొనుట, పూవులు 
ముడుచుకొనుట, కేశములు దువ్వుకొనుట - ఇవి యేవియు అలంకార 
ములు గావు సంస్కరింపబడన వాక్కుమాత్రమె (సంస్కృతవిద్య్ర) పురుషుని 
అలంక రించును సువత్ణీమయాది భూషణము లన్నియు నశించును 
వాగ్ఫూషణ మొక్కటియే నశించని భూషణము 


రూపయౌవన సంపన్నా విశుద్దకులసంభవాః | 
విద్యాహీనా శోభనే నిర్గంధథా ఇవ కింశుకాః ॥ 


సౌందర్యము, యౌవనము గల వారలైనను పవిత్రమగు కులములో 


(బ్రహ్మఎఐద్య | 


జన్మించిన వారైనను, విద్యలేని వారలు వాసనలేని మోదుగుపువ్వువలె 
(పకాశించరు ( ఎజ్జబాడిసె పువ్వువలె నిరుపయోగము ) 


కోకిలానాం స్వరో రూపం పాతివ్రత్యం తు యోషితామ్‌ | 
విద్యా రూపం విరూపాణాం క్షమా రూపం తపస్వినామ్‌ | 


కోకిలకు కంరస్వరమే సౌందర్యము స్త్రీలకు పతిభక్తియే సౌంద 
ర్యము కురూపులకు విద్యయే సౌందర్యము యోగులకు శాంతమే 
సౌందర్యము 


కాకః కృష్ణు పికః కృష్ణః కో భేదః పికకాకయోః । 
వనస్తకాలే సంప్రాస్తే కాకః కాకః పికః పికః ॥ 


లోకములో జ్ఞానులు అజ్ఞానులును ఆకారాదులలో ఒకే రీతిగా 
నుందురు అందుచే కోకిల, కాకి వీటికివలె వారలకు భేదము కనబడదు 
వంసతకాలము రాగానే కాకియొక్కయు, కోకిలయొక్కయు భేదము 
స్వరముచే గుర్తిటుంగునటుల, జ్ఞానులయొక్కయు అజ్ఞానులయొక్కయు 
భేదము సభామధ్యమున విస్పష్టముగా తెలియబడుచున్నది 


హంస శ్ళుక్సో బక శ్ళుక్లః కో భేదో బకహంసయోాః । 
నీరక్షీరవిభాగే తు హంసో హంసో బకో బకః ॥ 


తెల్లకొంగ, హంస వర్ణ్లములో ధవళములై(తెల్లనివ్రై యున్నవి 
ఆకారభేద వేమియు నగపడుట లేదు జలమునుండి పాలను వేరు 
చేయుటయందు హంస హంసయే, కొంగకొంగయె అనగా వాటి యోగ్యత 
యప్పుడే బయల్పడును ఇటులనే కాషాయాంబరాది వేషములు ధరించిన 
సన్న్యాసులును జ్ఞానసంపన్నులగు పరివ్రాజకులును, ఆకారవేషాదులలో 
సమానులుగానే యుందురు అయినను తత్తార్హము [గ్రహించుటలలోను, 
యధార్లమగు |బ్రహ్మతత్త్మమును బోధించుటలోను, పరమహంసలయోగ్యత 
స్పష్టమగుచున్నది 


58 _శ్రీనులయాలళసద్ద్లురు (గ్రంథావలి 


ఉభాభ్యామేవ పకా భ్యామాకాశే పకిణాం యథా | 
తథా గతి ర్ముముకూణాం జ్ఞానేవాపి చ విద్యయా ॥ 


ఏలాగున పక్షులకు సుఖముగ ఆకాశమునందు విహరించుటకు రెండు 
పక్షము లవసరములో, ఆలాగున ముముక్షువులకు బ్రహ్మమందు (ప్రవేశము 
కలుగుటకు జ్ఞానము విద్యయు అత్యవసరములు 


యథా జలేనానలేన నై కేన పచనక్రియా । 
తపోవిద్యాద్వయేనైవ నైకస్మాన్మోక్షసంగతిః ॥ 


ఏ విధముగ కేవలము జలముచేతనుగాని, అగ్నిచేతగాని పచనకార్యము 
జరుగదో, అందుకు రెండును అవసరములో, ఆలాగున కేవలము 
తపస్సుచేతను కేవలము విద్యచేతను మోక్షము నొందుటయు సాధ్యపడదు 
మోక్షప్రాప్తికి తపమున్ను విద్యయు నవళ్యముగ అపెక్షితములే 

జలాగ్నిభ్యాం యథా యంత్రః చలత్యన్యతరేణ న | 

తథా విద్యాం చ యోగం చ ప్రావ్య జీవో విముచ్యతే ॥ 

ఎలాగున నిప్పుచేతను, నీటిచేతను మాత్రమే యంత్రము నడుచునో 


యొకదానిచే మాత్రము నడువజాలదో, ఆలాగున విద్యచేతను, యోగము 


చేతను మాత్రమె జీవుడు ముక్తి నొందగలడు ఒకదానిచే మాత్రము ముక్తుడు 
గాజాలడు 


యథా చాషధపథ్యాభ్యామామయః పరిశామ్యతి | 
తథైవ భవరోగో2_పి విద్యానుష్టానతళశ్ళ్యవేత్‌ ॥ 


రోగము జాషధపధ్యములచేత నెటుల శమించునో, అటులే భవరోగ 
మున్ను విద్యవలనను, అనుష్టానమువలనను క్రమముగ నశించును 


నేత్రహీనో యథా స్వర్ణం న పరీక్షేత క్షగ్లిచిత్‌ | 
తథా విద్యావిహీనోల_ పి న చాత్మానం నిరీక్షతే ॥ 


[గ్రుడ్డివాడు ఏలాగున సువర్ణము వరపువేసి ఒకప్పుడైనను వన్నె తెలు 


(బహ్మవిద్య 59 


సుకొనజాలడో, అదేరీతిగ విద్యాహీనుడును ఆత్మానాత్మల వివేచనచేసి 
బ్రహ్మమును దెలిసకొనజాలడు 


నిదానమూఢస్తు యద్వన్న శక్నోతి చికిత్సితుమ్‌ । 
తద్వద్విద్యావిహినో£_పి బ్రహ్మాణం నైవ విన్దతి ॥ 


ఆయుర్వేదములో జెప్పిన రోగవిదానము (కారణము) దెలియనివా 
డేలాగున చికిత్సచేయుట కనర్హుడో, ఆలాగున విద్యలేనివాడు బ్రహ్మమును 
దెలిసికొని పొందుటకు సమర్ధుడు గాడు 


యథా2_ం౦ధః కర్ణధథారస్తు సమ్యగ్‌జ్ఞావం న చాలయేత్‌ | 
తథాన శ్రుతహీనో£౬_ లం సంసారార్టవలంఘనే ॥ 


ఏలాగున కన్ను గనబడని చుక్కానివాడు ఓడను చక్కగ నడపి గమ్య 
స్థానమును జేర్చజాలడో, ఆలాగున గురుముఖమున శాస్త్రశ్రవణమును 
చేయనివాడు సంసారసాగరమును స్వయముగ తరించుటకుగాని 
యితరులను తరింపజేయుటకుగాని శక్తుడుగాడు 


యథా౭_.౦ధ శ్చొత్రితుం నాలం చిత్రం చిత్తవిభావితః । 
తథా విద్యావిరహితః బ్రహ్మ నిశ్చేతుముత్తమమ్‌ ॥ 


ఎలాగున అంధుడు తన హృదయభావము ననుసరించి చిత్తరువును 
చిత్రింప సమర్హుడు గాడో, ఆలాగున విద్యలేనివాడు ఉత్తమమగు బ్రహ్మమును 
నిశ్చయించి ధ్యానము జేయజాలడు 


శూరో౬_పవ్యనాత్త శస్రా(స్త్రః రణే జయతి నో రిపూన్‌ | 
క్రుతిస్పృతివిహినో£_.పి మాయాం నైవ తరేద్రువమ్‌ ॥ 


మిక్కిలి శూరుడైనను, యోధుడైనను అ;న్హృశస్త్రములు లేనిచో రణ 
రంగవుందు నేలాగున శత్రువులను జయించజాలడో, ఆలాగున 
శ్రుతిసృతుల సారమెబుంగనివాడు అవిద్యాసంబంధ గుణములను 
జయించజాలడు, ఇదె నిశ్చయము 


60 _శ్రిీమలయాలళసటద్లురు (గంధావలి 


వినా జలం వినా చాన్నం యథా జీవో న జీవతి; 
విద్యాం జ్ఞానం వినా తద్వదమృతత్వం న వివ్రతి॥ 


జీవుడు, అన్నమును జలమును లేనిచో నేలాగున సుఖముగా జీవింప 
జాలడో, అదేరీతిగ విద్యయును జ్ఞానమును లేనిచో మోక్షమును బొంది 
శాశ్వతానందమును పొందజాలడు 


వినాఐ._గ్నిం చ వినా వాయుం న ద్రవే ల్లోహఖండకః | 
విద్యాం యోగం చ న వినా భవేత్కర్మాపి భస్మసాత్‌ ॥ 


నిప్పు, తిత్తిచే ఊదబడిన గాలియు లేనిచో ఏలాగున ఇనుము 
మొదలగు లోహఖండము కరుగదో, ఆలాగున ధ్యానయోగము, సంస్కృత 
విద్యయున్ను, లేనిచో కర్మము భస్మము గాజాలదు 


యథా చోచ్చ్వాసనిశ్చ్వాసౌ వినా న సుఖజీవనః | 
విద్యాజ్ఞానవిహీనో£_పి సుఖం బ్రహ్మ న విన్దతి ॥ 


మానవుడు ఉచ్చ్వాస నిశ్య్వాసములు జక్కగ నడువని వాడైనచో 
నేలాగున సుఖముగ జీవింపజాలడో, అట్లు విద్యయు జ్ఞానమును లేనివాడు 
బ్రహ్మసుఖము పాందజాలడు 


అన్నవ్యంజనసంయోగో యథా భోజనభాజనమ్‌ | 
తథా జ్ఞానం చ విద్యా చ యోగసిద్దేని కారణమ్‌ ॥ 


మానవుడు అన్నమును కూరయును శుద్దములుగా నుండినచో నేలా 
గున సుఖముగ భోజనము జేయగలడో, ఆలాగున విద్యయును, జ్ఞానమును 
యోగసిద్దికి కారణము లగుచున్నవి 


యావడ్వర్షాతపాభ్యాం వై సస్యానాం చ వ్రయోజనమ్‌ । 
తావచ్చా(స్త్రం చ యోగళ్చ సాధకన్య సహాయకృత్‌ ॥ 


ఎంతకాలవుఎువజకు అనుకూలమగు వానయు, నెండయు గలిగి 
యుండునో అంతవజకు సస్యములు ప్రయోజనపడును ఆలాగున ఎంత 


([బహ్మావిద్వ 61 


వణకు శా(స్త్రశ్రవణము, యోగాద్యనుష్టానము కల్గియుండునో అంత వజకు 
నవి సాథకునికి సహాయకములై యుండును 


గమనే యతమానో£_పి యథాఐ_౦ధో వర్మ నాప్పుయాత్‌ । 
ఆత్మమార్లే తథా మర్త్యో విద్యాహీనో£-పి సాధకః ॥ 


గుడ్డవాడు యత్నపూర్వకముగ నడవగలడుగాని, మార్గమును 
మార్గపార్శ వస్తువులను నేలాగున దెలుసికొనజాలడో, ఆలాగున 
సాధనపరుడై యుండినను నరుడు విద్యావిహినుడైనచో బ్రహ్మమార్గమును 
దెలుసుకొని ముక్తిపదమును జేరజాలడు 


శితాయాళ్ళ సురాక్షారస్యోభయమ్వైవ యోగతః । 
వహ్నిః తపోవిద్యయోళ్ళ జ్ఞానం చావిర్భవే[ద్రువమ్‌ ॥ 


ఏలాగున వుణిశిలయు పొటాసియుము కలియునప్పుడు అగ్ని 
యావిర్భవించునో, ఆలాగున తపస్సుతోగూడ విద్యయును జేరునపుడు 
బ్రహ్మజ్ఞానాగ్గ్ని ప్రజ్వరిల్లును ఇది ధ్రువము( సత్యము 

ప్రాణవాయుద్వయాదేవ యథా వారి భవేత్తథా | 

విద్యాతపోద్వయేనైవ జ్ఞానమాత్మ ప్రకాశకమ్‌ ॥ 


ఏలాగున రెండు విధములగు ప్రాణవాయువులయొక్క అనగా 
ఆక్సిజన్‌ హైడ్రోజన్‌ వీటియొక్క కలయికచేత జలముద్భవించునో, ఆలాగున 
విద్య, జ్ఞానము ఈరెంటిచేత ఆత్మను ప్రకాశింపజేసెడి జ్ఞానము కలుగు 
చుండును 


యథా౭_న్నేన క్షుధా శాంతా పిపాసా2_పి చ వారిణా । 
ఏవం జ్ఞానేన విశ్రాన్తిర్విద్యయా శోకమోచనమ్‌ ॥ 


ఏలాగున అన్నముచే ఆకలిశాంతియు, జలముచే దాహశాంతియు, 
జీవులకు గలుగుచుండునో, ఆలాగున జ్ఞానముచేత ఆత్మవిశ్రాంతియు, 
బ్రహ్మవిద్యచేత శోకశాంతియు జీవులకు గలుగుచుండును 


62 (శీమలయాళసద్న్లురు గ్రంధావళి 


తారనీరయుతన్తప్తః సమలో నిర్మలః పటః | 
విద్యాయాళ్ళ సదాచారాత్‌ శుధ్యేన్నిర్ల్ణత పాతకః ॥ 


ఏలాగున రజకుండు చవుడుచేతను, జలముచేతను మలిన 
వస్త్రమును ఉడుకబెట్టి, ఉతికి శుభ్రముగా జేయుచుండునో, ఆలాగున (బ్రహ్మ 
విద్యచేతను, సదాచారానుష్రానముచేతను సాధకుడు పాపమలమునుండి 
విముక్తుడగు చున్నాడు 


త్రిధాతునాడీమజ్ఞాత్వా యథా వైద్యో న రోగవిత్‌ | 
తథా£౬_విద్యో న పురుషో గుణాతీతం ప్రపళ్వతి ॥ 


ఏలాగున వాత, పిత్త, శ్రేష్మములను నాడీత్రయగమనము తెలియని 
వాడు రోగమును దెలియనివా డగుచున్నాడో, అట్టివాడెట్లు వైద్యుడు గాడో, 
ఆలాగున విద్యావిహినుడగు పురుషుడు త్రిగుణముల నెటింగి 
గుణత్రయాతీతమగు బ్రహ్మమును బొందజాలడు 

మూకస్తోక మపి బూయాన్న భావం హృదయస్టితమ్‌ । 

తథా జ్ఞూన్యపి చావిద్యః నాలం లోకాన్‌ ప్రబోధయేత్‌ ॥ 

మూగవాడు ఎంత విజ్ఞానవంతుడై యుండినను తనయొక్క 
హృదయభావమును గొంచెమైనను జనులకేలాగున జెప్పుశక్తుడు గాడో అదే 


రీతిగ నెంత ఆత్మజ్ఞాని యైనను, విద్యావంతుడు గానిచో లోకమునకు 
ధర్మము నుపదేశింపజాలడు 


రసజ్టో2_ప న మూకస్తాన్‌ యథా వక్తుమలం భవేత్‌ 1 
జ్ఞానవానసి నిర్విద్యో నాలం బోధయితుం జనాన్‌ ॥ 


మూగవాడు షడ్రసోపేతములగు శగ్రేష్టవస్తువులను భుజించి తృప్పుడై 
యుండినను ఆరసములను ఎలాగున నితరులకు జెప్పజాలడో, ఆలాగున 
జ్ఞానముచే తృషప్తిబొందిన పురుషుడైనను విద్యలేని వాడైనచో ఆ దివ్య 
బో ధమును శ్రుతియుక్ష్యనుభవములనచే జనులకు బోధింపజాలడు. 


(బ్రహ్మవిద్య 63 


అంధో యథా బాణధారీ న లక్ష్యం విధ్యతి క్వచిత్‌! 
సాధకో౭_పి చ నిర్విద్యస్తథా బ్రహ్మ న విన్దతి॥ 


అంధుడు ఎంత బలస్టుడై యుండినను ఏలాగున బాణమును 
చేబూని లక్యమును కీదింపజాలడో, ఆలాగున యోగాద్యనుష్టానమందు 
సాధకుడు ఎంత నిపుణుడైనను వేదాంత విద్య లేనిచో బ్రహ్మమును 
బొందజాలడు 


విద్యాహీనస్య యజ్ఞానం తజ్ఞానం కూపఖేకవత్‌ : 
శా(స్త్రుజుస్యం తు యజ్ఞానం విపులం శోభనం చ తత్‌ ॥ 


విద్యలేనివాని జ్ఞానము కూవస్టమండూకమువంటిదే యగును విశా 
లమైన విశ్చైకజ్ఞానవును, శా(స్త్రవుర్యాదయును అతనికి నుండదు 
ఉత్కృప్రశా;స్తుజ్లాన మైనచో నది ప్రపంచజ్ఞానమును విపులమగు వేదాంత 
జ్ఞానమును గలుగజేయును 


బధిరః ఖలు సంగీతరసం భోక్తుం న పారయేత్‌ | 
ఏవం విద్యావిహీనో£_పి వేదాంత శ్రవణామృతమ్‌ । 
తథా భక్తిరసం వాపి జ్ఞాతుం భోక్తుం న పారయేత్‌ ॥ 


బధిరుడు (చెవిటివాడు) ఏలాగున సంగీతరసమును అనుభవింప 
జాలడో, ఆలాగున విద్యావిరహితుడు వేదాంత శ్రవణజనిత జ్ఞానామృతమును 
గాని, భక్తిరసమునుగాని అనుభవించుటకు (తెలిసికొనుటకు సమర్హుడు 
గాడు కావున ఉత్తమమగు సద్విద్య ఉండినమాత్రమే వేదాంతజ్ఞానమును, 
భక్తిరసమును అనుభవించి జన్మసాఫల్యమును జేసికొనుటకు సమర్హుడగును 
ఓం అసతో మా సద్గమయ 
తమసో మా జ్యోతిర్లమయ 
మృత్యోర్మా అమృతం గమయ॥ 


ఓం శాన్తిః శాన్తిః శాన్తిః 


శబ్దభిహ్మపరం చ యత్‌ 





శబ్దబ్రహ్మణి విష్ణాతః 


[312121 2౧1132121౨ 221! 2 ల గణ ణు 2 జనగాం టే గాగ డటేణ డర లరులు ణు డా గాడంగా త] 





క్‌ు 


మీరిక 


నిర్విఘ్న యోగసిద్ది కలుగుట్సక ముముక్షువులకు, భక్తులకు కావలసిన 
విషయము లన్నియు విస్తారమును సంక్షిప్తమును గాక [గ్రహించవలసిన 
సారమంతయు దినియందు నిరూపించడమైనది ప్రస్తుత మెచ్చట చూచినను, 
పురాతన బుషుల చరిత్రముల నవలోకించినను ముఖ్యముగ ఒక్క సంగతి 
కనబడుచున్నది అదేవున స్రీపురుషు లొకేస్తలమునం దుండుటయే 
యగును ఇది యుభయులకును క్రేయస్కరము కాదు దీనియందు 
స్రయొక్క దోషమేమియు ప్రత్యేకముగా చెప్పదగినది లేదు సృష్టియొక్క శక్తి 
ఆలాగున నుంటున్నది సృష్టికర్త తన శక్తినంతయు దినియందే 
స్టరపరచియున్నాడు అది లేనిచో సృష్టియే నశించును ఏ తపళ్ళుక్తిచే 
బ్రహ్మసృష్ట చేసెనో, అట్టి తపః ప్రభావము గలవాడు మాత్రమే సృష్టిని 
జయించగల్లును అయితే బ్రహ్మయొక్క తపఃప్రభావము అమోఘమైనది, 
అపారమైనది లేనిచో బ్రహ్మాండములను, చరాచరప్రాణికోట్లను సృజింప 
జాలడు మానవునకు తనయాత్మ జయమునకు అంత మహాతపస్సు అక్కర 
లేదు తనయందుగల విషయ దోషమును రహిత మొనర్భిన చాలును 


పృథివ్యాం యాన్తి భూతాని జిహ్యోపన్టనిమిత్తకమ్‌ । 
జిహోంపస్టపరిత్యాగే కో న ముచ్యేత బవ్టనాత్‌ ॥ 


భూలోకవులోగల సవుస్త ప్రాణికోటులును జిహ్వేంద్రియ, 
గంహ్యేంద్రైయములకొరకే సకల కార్యములను చేయుచున్నవి ఈ 
రెండింద్రియములను నిగ్రహించినవాడు ఎవడు ముక్తుడు కాకున్నాడు? అని 
పరాశర మునివరుడు వచించెను ఈ రెండింద్ర్రైయము లెంతవటఅకు 
తెరువబడి యుండునో అంతవరకు మోక్షద్వారవము మూయబడి 
యుండును ఈ యింద్రియద్వయ మెప్తుడు మూయబడునో మోకద్వార 
మప్పుడు తెరువబడును అయితే ఈ యింద్రియ ద్వంద్వమును బంధించిన 
ఎట్టు జీవించ గలుగుదుమని సందేహపడ నక్కరలేదు ఈ యిం|ద్రియములు 


68 _(శ్రిమలయాళసదడ్ల్డురు గ్రంధావలి 


రెండింటిలో రెండెసి వృత్తులు గలవు తక్కిన నెత్రాదింద్రైయము అన్నిటిలోను 
ఒక్కొక వృత్తిమాత్రమే గలదు ఈ యింద్రియములలొ గల ఒక్కొక వృత్తిని 
తొలగించిన సమరసజ్ఞానము గలుగును జిహ్వౌంద్రియమునకు రసమును 
(గ్రహించుట, వాక్యము నుచ్చరించుట యని యుభయవృత్తులు గలవు 
గుహ్యేంద్రియమునకు దేహసంరక్షణకొజకు నీరును వదలుట, మథీ 
యొక్కటి సృష్టి చేయుట యనునవి గలవు ఇచట సృష్ట బాతుకార్య 
ముపేక్షించిన వానికి పునర్జన్మ ముండదు పురుషునకైననేమి, స్త్రీ కైననేమి ఈ 
సృష్టివృత్తు లెంతకాలమువజకుండునో, అంతవరకు పునర్ణన్మము తప్పక 
గలుగును జన్మరాహిత్యము పొందదలంచువాడు ఈ యింద్రైయములను 
నిరోధించుకొనవలయును ఆలాగుననే రసమును గోరి భోగపరత్వమును 
పొందనీయక యోగపరత్వమునకు దగిన యాహారము భుజించిన 
ఈజిహ్వేంద్రియమును నిరోధెంచినవాడగును అట్టివా డమృతత్వమును 
పొందగలుగును కావుననే శాస్త్ర) మీలాగున వచించుచున్నది? 


వేధా ద్వేధా భ్రమం చక్రే కాంతాసు కనకేషు చ | 
తాసు తేష్వప్యసకో హి నరో నారాయణో భవేత్‌ *॥ 


బ్రహ్మదేవుడు రెండు విధములగు భ్రమలతో గూడ మానవులను 
సృష్టంచెను ఆ (భవము లెవియన కాంతలయందును కనకవుందును 
కలుగునవి యని గ్రహించేది ఈ యిరుతెగల భ్రమలనుండి విముక్తి నొందిన 
నరుడు నారాయణుడగును లేక అట్టి మనుష్యుడు ఈశ్వరుడగును ఈ 
జీవుడే శివత్వము నొందగలుగును శివజీవైక్య్వము, నరనారాయణాక్యము, 
ఆత్మ పరమాత్మైక్యము పొందగలవా డిట్టిస్టితి గలిగియుండవలయును, అట్టి 
జీవిమాత్రమే సంసార కాలచక్రమునుండి, సంసార భ్రమనుండి విముక్తి 
పొందగలగును కావుననే భ్రమం చక్రై అని ప్రయోగింపబడినది ““ఖండితం 
బా జగత్సర్వం సదేవాసురమానుషమ్‌”- సర్వప్రాణికోటులును, 
దేవతలును, అసురులు, రాక్షసులు వీరెల్లరు దీనివలననే బద్దులైరి అని 





ఆ భరో నామ నరాకృతిః” అని పారాంతరము 


ల ఇ 
SETS G9 


దిలాఆయులు వచించిరి. దినిని జయించిన వాడు మాత్రము (భముంబాతు 
డగును కావుననే భారతమున నిట్లు వచించడమెనది ఈ-క్రందు ౩3నబఒడు 
శ్లోకము భారతమునందేగాక మనుస్మృతి మొదలగు అనే ంధథివంం ౫ 
కనబడుచున్నది మవ.మహర్షి కృతయుగమునందుండిన వారగఎలచే అ 


ఎనుస్ట్ట్రతి శ్‌ వేను ఈవల నుందునా రంగ 5 రంచింతుంన్నారు చూ 


ప 


hn 


లం 


శోకమున కట్టి ప్రభావము గలిగి యిండుఒచేఆనే స్యతులలోను, 


సంహితలలోను, పురాణములలోను కవబడుచున్నది ఆ కోకపుది 
మాత్రా స్వస్రా దుహి[త్రా వా న వివికాసనో భవేత్‌ ! 
బలవానింద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి ॥ 


విరక్తుడై బ్రహ్మనిష్ట చేయువాడు తల్లితోగాని, కువమూర్తతో గాని, తోడ 
బుట్టువుతోగాని యొకే స్టలమున ఉండరాదు ఏలయన ఇంద్రియ 
సమూహము మిక్కిలి బలము గలిగినది బ్రహ్మవేత్తియొక్క మనస్సునైనను 
కరుగజేయగలుగును స్రీలనుండి పురుషులకు చెప్పేలాగున, పురుషుల 
నుండి (స్త్రీలును సంరక్ష చేసికొనవలయును మజీయు బ్రహ్మనిష్టనుండి 
పతితుడగుటకు కారణమొండు గలదు అది ఈక్రింద నిరూపంపబడు 
చున్నది 

విహితస్యాననుష్టానాత్‌ నిషిద్దస్య చ సేవనాత్‌ । 

అని([గ్రహాచ్చే న్రియాణాం నరః పతనమృచ్చతి ॥ 

విథిప్రకారము తనయొక్క అనుష్టానమును చేయకపోవుటచేతను, 
నిషద్ద కార్యములలో (ప్రవేశించుటచేతను, ఇం[ద్రియవుల సారి తవం 


కలుగకపోవుటచేతను మానవుడు పతితుడగుచున్నాడు ఓహో! దీనికన్న 
పరమోపదేశము మజీయొకటి కావలయునా? 


ఇక నీ పీరికను వ్రాసి సపెంచదలంచలేదు ఒక బుషదగ్గర చిరకాలము 
సేవ చేయుచుండిన శిష్యుడు తీర్ణయాత్ర చేయవలయునను తలంపుతో 
గురుదేవుని ప్రార్థించగా ఆ మహాత్ముడు కరుణ గలిగి ఆశీర్వదించి ఈక్రింద 
F7 


70 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


చెప్పెడి శ్లొకము నుపదేశించి దిని నెప్పుడెప్పుడు స్మరింతువొ అప్పుడు 
నాదగ్గణ నుండినవాడ వగుదువు అని చెప్పి పంపెను 

బ్రహ్మచర్యమహింసాం చ సత్యం చైవాపరిగ్రహమ్‌ | 

యత్నేన హే రక్షత హేరక్షత హే రక్షతేతి ॥ 


ఓ కుమారుడా! ఆత్మపుత్రుడా! ప్రయత్న పూర్వకముగ బ్రహ్మ 
చర్యమును అహింసను, సత్యమును, అపరిగ్రహమును ఎల్లపుడు 
రక్షింపుమా! రక్షింపుమా! రక్షింపుమా! యని ముమ్మారులు పలికెను నిర్మల 
హృదయమున్ను, గురుదైవములయందు విశ్వాసమున్ను కలిగినవానికి 
దీనికన్న ఎక్కువ చెప్పవలసిన పని లేదు “గురుదైవత భక్తానాం న భయం 
విద్యతే క్వచిత్‌! గురుదేవుని యందును, ఇష్టదైవము నందును విశ్వాసము 
గలవారి కచ్చటను విఘ్నమును, భయమును గలుగవు పురుషులకు 
బ్రహ్మనిష్టయందెంత యధికారము గలదో, (స్త్రీలకును అట్టి యధికార 
మనాదికాలమునుండి యేర్పడియున్నది విశాలమైన ప్రదేశమున స్త్రీ 
పురుషులకు ప్రత్యేక స్టలము లేర్పడియుండిన ఒకే సలములో నుండుట అంత 
విరోధము లేదుగాని, అట్టుగానిచో నుభయులును వేరు వేరు 
ప్రదశములయం దుండుటయే శ్రేయస్కరము 


లోకాస్సమస్సాస్సుఖినో భవన్ల్తు 
ఓం తత్‌ సత్‌ ఓమ్‌ 


చరాచర సుఖాభిలాషీ 


(శ్రీ మలయాళస్వామి 


ప 


క 
నిర్విప్లుల్న యోగసిద్తి 


మొదటి భాగము 


ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | 
తేజస్వి నావథితమస్తు । మా విద్వొషావహై ॥ 
ఓం శాన్తి శ్నాన్తి శాన్తిః 
సహ - నౌ- అవతు- సహ- నౌ - భునక్తు - సహ - వీర్వం- కరవా 
వహై - తేజస్వి - నౌ - అధితం - అస్తు - మా - విద్విషావా॥ 


(బ్రహ్మ=పరబ్రహ్మము, నౌ సహ=గురుశిష్యులగు మా యిరువు 
రను, అవతు = రక్షించునుగాక! నౌ సహ = మా యిరువురను భునక్తు= 
(ఆత్మజ్ఞానమును) అనుభవింపజేయుగాక! సహ = మేమిరువురముగూడ, 
వీర్యం = సామర్ధ్యమును, కరవావహై = సంపాదింతుముగాక! నౌ= మా 
యిద్దరియొక్క, అధీతం = అధ్యయనము, తేజస్వి= తేజోవంతమైనది, 
అస్తు= అగుగాక, మా విద్విషావహై= పగస్పరము ద్వేషింపకుందుముగాక! 


పరబ్రహ్మము(పరమేశ్వరుడు) శిష్యాచార్యులమగు మమ్ము రక్షించు 
గాక! మమ్ములను పాలించు గాక! మేమిద్దరమును విద్యాసామర్ద్యమును గలిగి 
యుందుము గాక! మా యిద్దరియొక్క యధ్యయనము తేజోవంత మగును 
గాక! మేమిద్దరము వైమనస్యము లేక యుందుముగాక! 


ఆధ్యాత్మిక - ఆఅధిభౌాలక - ఆధిదైవికము లను దోషత్రయము 
శమించుట కొరకును, కాయిక వాచిక మానసికములను దోషత్రయము 
శాంతించుటకొఅకును, ఉచ్చారణ క్రియా ద్రవ్యములలో లోపమేదైన 
ఉండినచో క్షయించుటకొజఅకున్ను ముమ్మారు శాంతివుుంత్రమును 


ya _చ్రైములయోళసద్దురు గ్రంధావళి 


పరించడమైనది ఇది కృష్ణయజార్వేద తైత్తిరియోసనిషత్తుయొక్క 
శాంతిపారమై యున్నది దీనిని పవిత్రభావముతో పరించువారికి పైజెప్పిన 
దోషుతయము నశించుటయే గాక, గురుశిష్యులకు ఎప్పుటికిని 
మనోవైరుద్ద్యవము గలుగకపోవునదేగాక, సదా పరస్పర(పేవుయు, 
ఆంతరంగిక విశ్వాసమున్ను గలిగియుందురు 


యోగసిద్దేశ్లా నరాయా బలాదాయో ని భూరిశః | 
తేషాం నివ ర్తనోపాయః గురుదైవతధర్మతః ॥ 


యోగసిద్దికి అనేకముగా విఘ్నములు ప్రకృతిబలమువలన వచ్చు 
చున్నవఎ వాటిని నివర్ణించు ఉపాయము గురువు, దెవము, ధర్మము అను 
వానివలన సిద్దించుచున్నది శీగురుదేవునియొక్కయు, ఈశ్వరుని 
యొక్సుయు, ధర్మదేవతయొక్కయు కడుంగడు అనుగ్రహముచే బహుళ 
ముగా సంభవించుచున్న యంతరాయము లన్నియు దెలగుచున్నవని 
భావము 


ఈశ్వరకరుణగాని, గురుదేవుని యను(గ్రహముగాని, ధర్మదేవత 
యాశీర్వాదముగాని లేనిచో సాధకునికి గల విఘ్నములు దొలగవు ప్రతి 
దానికిన్ని ఒక్కొక్క ధర్మదేవత గలదని యార్షసిద్దాంతము ఆస్తికు 
లయినవారు ఈశ్వరునిపై నమ్మకము గలిగియుందురు ఆస్తిక్యబుద్ది లేనివారు 
కూడ ధర్మబుద్ది గలిగి ప్రవర్తించుదురు వాస్తవముగ విచారించిన రెండును 
ఒకటియే ధర్య్మబుద్ది గలిగి ప్రవర్తించువారిని ధర్మదేవత ఎల్లప్పుడును రక్షించు 
చుండును. వారికి ఎలాటి అపాయమున్ను గలుగనీయక తన నీడవలె వెంబ 
ఉంచి రకించుచుండును రాజును అంగరతకులు ఏలాగున ఏలాటి అపాయ 
మున్ను గలుగనీయక చూచుచుందురో, ఈ ధర్మదేవతయు నాలాగున విఘ్న 
ములు గలుగనీయక సంరక్షించుచుండును కావుననే “ ధర్మో రక్షతి రక్షితా” 
ధర్మమును రక్షించువారిని ధర్మము రక్షించునని చెప్పుట ధర్మమున 
కధిదేవత యేలాగున నుంటున్నదో, ఆలాగున నధర్మమునకున్ను అధిదేవత 
గలదు అది సమయము దొరకుటకు కనిపెట్టి సమయము దొరకగానే 


నిర్విఘ్న యోగసిద్ది 73 


విఘ్నములను గలుగజేసి పతితునిగా జేయును పాతకకృత్యము లొనర్భెడి 
గొప్పదొంగను పోలిసువారు కనిపెట్టియుండి సమయము దొరకినప్పుడు 
ఎట్లు బంధింతురో అధర్మపరుని గతియు నాలాగున నుండును కావుననే 
గురువుయొక్క కృపయు, లేక యీశ్వరకరుణయు, లేక ధర్మదేవత యను 
[గ్రహము గలిగేలాగున ప్రతివారును చూచుచుండవలయును అందువలననే 
కొన్ని కార్యములు తీర్మానము చేయదలంచినపుడు కుదరకపోయిన ఇచ్చట 
కొన్ని దుష్టశక్తులు గలవని చెప్పుదురు 

తఫోభిః శీణపాపానాం శాంతానాం రీతరాగిణామ్‌ | 

ముముకూూణామపేక్యో౭_.య మాత్మబోధో విధీయతే ॥ 


(ఆత్మబోధము 


శా|స్రోక్తములయిన జప, ధ్యాన, తపము లీశ్వరార్పణ బుద్దితో చేయు 
నపుడు 'సమస్తపాపములు నశించి, ప్రకృతివికృతులు క్షయించి, నిర్మల హృద 
యులై పరమశాంతు లగుదురు తదుపరి రాగద్వేషములు నశించి, విషయ 
విరక్తి గలిగి వైరాగ్యమును పొందుదురు పిమ్మట మోక్షమందు తీవ్రతర 
విచారణ గలుగును అట్టున్నవారు నిరతిశయానంద మోక్షము నొందుదురు 
ఈలాగున ఆత్మశుద్రి గలుగకపోవుటయే అనేక విఘ్నములు గలుగుటకు 
కారణమగుచున్నది 


పరిపక్వం మనో యేషాం కేవలో౭_యం చ సిద్దిదః | 
గురుదైవతభక్తానాం సర్వేషాం సులభో జవాత్‌ ॥ 


పై నుదాహరించిన ప్రకార మాచరించువారి హృదయము దూదివలె 
పవిత్రమై యుండును అగ్ని ప్రవేశించినపుడు దూది యేలాగున భస్మమగు 
చున్నదో ఆలాగుననే గురూపదేశ సమయములందు హృదయ గ్రంధులు 
నశించి, స్వరూపజ్ఞూనసిద్ది యుదయించును ఆలాగుననే గురువునందును 
దైవమునందును భక్తి గల సకల మనుజాలకును ప్రయాసము లేకయే 
త్వరలోనే యాత్మసిద్లి గలుగునని యపరొక్షానుభూతి 


74 (శీవులయాళసద్లురు గ్రంధావలి 


యదా సర్వే ప్రముచ్య న్తే కామా యే౭_స్య హృది శ్రితాః । 
అథమర్యో౭_మృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే ॥ (కరోపనిషత్తు) 


ఒకని హృదయమందున్న సమస్త సంకల్పములు, సంస్కారములు 
నశించునప్పుడు శరీరముతో గూడియుండినను ఈ లోకములోనే అతడు 
ముక్తుడును, పరబ్రహ్మానందము ననుభవించినవాడును అగుచున్నాడు 


కొందతాత్మతత్త్వము నెటుంగుదు మటంచు 

గర్వులై నిక్కి చి త్తనిగ్రహము లేక 

ఉపరతిసుఖంబు గానక విపులవిషయరాగ 

లోలత జెడుదు రూరక మహాత్మ! (సీతారామాంజనేయము ) 


వేదాంతమునకు అనగా బ్రహ్మవిద్యకు గలిగిన పతనమునకు ఇదియే 
కారణము ముముక్షు అవస్టలో, సాధనావస్టలో, అభ్యాసావస్టలో, జిజ్ఞాసా 
వస్టలో నుండువారు తమ్ము ముకాత్ముల మయితిమని తలంచి విధినిషేధ 
ముల నతిక్రమించి ప్రవర్తించిరి అందువలననే అపాయములో బడిపోవుటకు 
కారణమైనది పెజెప్పిన నలువురకును వాసన నశించదు ఆ పేర్లలోనే దీని 
యొక్క రహస్యము గలదు మోక్షము నచ్చించువాడు ముముక్షువనియు, 
సాధ్యావస్టకు యత్నించువాడు సాధకుడనియు, ఆరూఢప్టితి నొందుటకు 
ప్రయత్నించువా డభ్యాసియనియు, తత్త్వమును దెలిసకొనుటు కాసక్త 
గలవాడు జిజ్ఞాసువనియు అర్ధము గలిగియున్న సంగతిని మజచుటచేతనే 
ఇంత యనర్దము గలిగినది విరు తవములోగల దోషములను గనిపెట్టి 
ప్రాయఖ్ఫిత్తాదులు చేయుచుండుటచే త్వరలోనే శుద్దాత్ము లగుదురు 


వాసనా ద్వివిధా ప్రోకా శుడ్దా చ మలినా తథా । 
మలినా జన్మ హేతుస్సాత్‌ శుద్దా జన్మవినాశినీ ॥ 


జీవులకు శుద్రమనియు, అశుద్దమనియు వాసనలు ద్వివిధములు 
మలిన వాసన యైనయెడల విషయమందు ప్రవేశించి యనేకమైన జననమరణ 
ములను దుఃఖనాగరమునకు పాత్రుడగును శుద్దవాసన య్లైనచో 


నిర్విఘ్న యోగాసిద్ది 75 


జన్మరహితమగు శాశ్వతానంద ముక్తిని పొందును 


శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహన్లీ వాసనాసరిత్‌ | 
పొరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి ॥ 


మంచి చెడుగులను రెండు మార్గములుగా ప్రవహించెడు వాసనయను 
నదిని గొప్పు పురుష ప్రయత్నముచే యశుభ వాసననుండి శుభవాసనా 
మార్గముగా (ద్రెప్పవలయును అని వాసిష్టము 

నదిలో ప్రయాణము చేయు నావికులు నడి రెండు పాయలుగ 
చీలుచుండు స్టలమున ఏ పాయలో తాము పోవలయునో ఆ దారికి పడవను 


దప్పి గవ్యుస్తానమును జేరునట్ను ధివుంతులు తవు వాసనను 
శుభమార్గములోనికి మరలించుటకు ప్రయత్నించవలయును 


అసంయతాత్మనా యోగో దుమ్ర్రవ ఇతి మే మతిః । 
పశ్యాత్మనా తు యతతా శక్యో£_వాప్తుముపాయతః ॥ 


అభ్యాస వెరాగ్యములచే మనస్సును స్వాధినము జేసికొనుటకు 
సాధ్యము గానివానికి యోగానుభవము సిద్దింపదని నాయొక్క నిశ్చయాభి 
ప్రాయము కాని ప్రతిదినము క్రమక్రమముగా వైరాగ్య ధ్యానాభ్యాస 
ప్రయత్నములచే మనస్సు స్వాధినమగును ఇది నా మతము అని గీత 


స్వేచ్చగా అరణ్యములో సంచరించెడు గజమునుబట్టి క్రమాభ్యాస 
ముచే నెట్లు మావటివారు స్వాధీనము జేసికొందురో, ఆలాగున విషయారణ్య 
ములో సంచరించెడు మనస్సనెడి గజమును అనుష్టానముచే క్రమముగా 
వశపరచుకొనవలయును స్వాధీనపడువజకు మితమైన యాహారమును బెట్టి 
సాయంప్రాతఃకాలములలో మావటివాడు శిక్షణ నిచ్చుచుండును ఆలాగున 
యుకాహారము, రెండు సంధ్యలలో ధ్యానానుష్టానములను జేయువారికి 
కొంతకాలమునకు మనస్సు వశపడును 


ఇంద్రియాణాం హి చరతాం యన్మనో£_నువిధీయతెే | 


76 _శ్రీనులయాళసద్దురు గ్రంధావళి 


తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివా£_మృసి ॥ 

ఇంద్రియములు పూర్వసంస్కారముచే ప్రపంచవిషయములపై బోవు 
నపుడు అట్టు పోనీక అడ్డుపరచి ధ్యానవుందు నిలుపవలయును అట్టు 
పోయినచో సముద్రమంద. గొప్పుగాలికి లోబడిన నావ మునుగునజట్లు వీని 
ప్రజ్ఞయు నశించును 


తుపానుగాలి రేకెల్తు లక్షణమును నాదికులు తెలిసికొని యోడను 
అపాయము గలుగని స్తలములోనికి జేరునట్లున్ను, లేక లంగరువేసి కట్టి 
వేయునట్లున్ను సాధకుడు ఏ స్రలములో నుండిన విషయవాసనచే 
వమునస్సునకు మాలిన్యము గలుగునని తోచునో ఆ స్టలమును తప్పక 
విడువవలయును ఎంఆ చక్కని దృష్టాంతముతో భగవాను డుపదేశించెనో 
అది [గ్రహించిన ఇంద్రియములు ఎట్టు ప్రవర్తించినను మనసే ప్రధానమని 
చెప్పెడివారి స్తితిని (గ్రహించుకొనవచ్చ్భును 

అకృత్వా శత్రుసంహారమగత్వా౬_ఖిలభూ శ్రియమ్‌ । 

రాజా£_.హమితి శబ్బాన్నో రాజా భవితు మృర్లతి ॥ 


రణరంగమునంటదు థిరుడై శ|త్రుసంహారముజేసి మహామండలా 
ధిపత్యమును బొందక నేను రాజు, నేను రాజనిన మాత్రమున రాజగునా? 
కాడుగదా? ఆలాగుననే యింద్రియములనెడి సైన్వములను, మనశ్చితాహం 
కార బుద్దులనెడి మంత్రిప్రభృతులను జయింపక మోకసామ్రాజ్య పట్టా 
భిషిక్తుడై రాజయోగి గానేరడు అని వివేకచూడామణి 


బాహ్యరాజ్య జయమెట్టిదో ఆత్మరాజ్య జయమున్ను అట్టిదే 

అనుభూతిం వినా మూఢో వృథా బ్రహ్మణి మోదతే । 

ప్రతిబింబితశాఖా (గ ఫలాస్వాదనమోదవత్‌ ॥ 

మూఢు డనుభవములేక పరబ్రహ్మానుభవము గలవానివలె వ్యర్దముగా 
సంతోషించుచున్నాడు అది యెట్లున్నదనగా చెరువుకట్టయందున్న వృతా 


నిర్విఘ్న యోగసిద్ది 77 


(గఫలము నీటియందు ప్రతిఫలించుచుండగా దానిని జూచి తాను నిబలొ 
మునిగి పండును తీసికొని భుజించుటకు యత్నించువానిఎతె నున్నది 


ఈదృష్టాంత మెటువంటిదో పుస్తకములలో గల వేదాంతవాక్యములన" 
మాత్రము వల్లించి చెప్పువాని స్టితియు నాలాగుననే యుండును 


పతత్యసౌ (ధ్రువం భిక్షుర్యస్య భిక్షోద్వయం భవేత్‌ । 
ధీపూర్వం రేత ఉత్సరో ద్రవ్యసం[గ్రహ ఏవ చ ॥ 


సన్నాసి యయినవానికి రెండు దోషములున్నచో వాడు నిశ్చయముగా 
పతితుడగును అని యేవనగా, ఒకటి మనఃపూర్వకముగా కృత్రిమభావముతో 
రేతోనష్టము గలుగజేయుట, రెండవది స్వారమునకు [ద్రవ్యమును 
సవుకూర్చుట ఈ రెండును |బ్రహ్మనిష్ణుల కుండరాదని సన్వ్నాస 
సముచ్చయము 


తావదేవ నిరోద్దవ్యం యావద్దుది గతం క్షయమ్‌ | 
ఏతద్‌జ్ఞానం చ ధ్యానం చ శేషో౭_న్యో (గ్రంథవి స్తరః ॥ 


ఎంతవజకు హృదయమందు వృత్తిరాహిత్యము గలుగలేదో అంత 
వఅకును (బ్రహ్మానుసంధానవుగు ధ్యానమున్ను, శ్రవణ, వునన, నిది 
ధ్యాసనములనున్ను విడువరాదు యోగముచేతను, జ్ఞాన శా(స్త్రముచేతను 
గురుముఖమునుండియు ఈ రహస్యమే తెలిసికొనందగినది ఇతరములగు 
సమస్త వేదాన్త శా,స్త్రములయొక్క సారమిది యొకటియే 


నట! 


అంకుశేన వినా మతో యథా దుష్ట్రమతంగజః | 
విజేతుం శక్యతే నైవ తథా యుక్తా వినా మనః ॥ 


ఏలాగున మదించిన దుష్టగజము అంకుశము వినా స్వాధీనము గాదో, 
ఆలాగున విషయములలో ప్రవర్తించు మనస్సు వైరాగ్యపరమగు ధ్యాన 
నిష్టాభ్యాసము వినా స్వాధీనపడదు అనగా మనోనిరోధమునకు వైరాగ్య 
పరమగు ధ్యానయోగమే ముఖ్యసాధన మగును 


78 (శ్రీమలయాళసద్లురు గ్రంథావళి 


ధర్మోపదేశసమయే జనాస్ప్సర్వే£_.పి పండితాః । 
తదనుష్టాన సమయే మునయో౭_పి న పండితాః ॥ 


పరుల కుపదేశించెడి సమయములో జనులందరును మహాపండితులే 
గాని తానుపదేశించునట్ను అనుష్టించెడి విషయములో మునులుగూడ 
అసమర్ధులుగా నుంటున్నారు 


పరోపదేశే పాండిత్యం సర్వేషాం సుకరం నృణామ్‌ | 
ధర్మే స్వకీయే౭_నుష్టానం కస్యచిత్తు మహాత్మనః ॥ 


వేదాంతమును పరుల కుపదేశించుట చాలా సులభము ఆ చెప్పెడ విధ 


ముగా ననుష్టానవుందుండు మహాత్ముడు ఎచ్చటనో యొకానాకడు 
మాత్రము గనిపించును 


కుశలా బ్రహ్మవారాయాం వృత్తిహీనాః సురాగిణః । 
తేల_వ్యజ్ఞానతయా నూనం వునరాయా న్తి యా న్తిచ ॥ 


(బహ్మమునుగూర్భి మాట్లాడుటయందు ముహాసవుర్త్దులై 
యుండియు, పరిశుద్ద సదాచారహీనులును, విషయాసక్తులు నైనవారెవరు 
గలరో వారు నిశ్చయముగ అజ్ఞానాంధకారమగు తమస్సులో బడియుండు 


వారు. వీరు మజల మఠఅల చచ్చుచు పుట్టుచు నుందురుగాని మోక్షమును 
బొందజాలరు 


యథా భర్చితబీజస్య ప్రరోహిత్వం వినశ్యతి । 

తథాఐ2_౭2_త్మజ్ఞూనినో నిత్యం జుగద్భుద్దిర్విలీయతే ॥ 

ఎలాగున అన్నియందు వేగించిన వి త్రనమునకు అంకురించు శక్తి 
నశించి యుండునో ఆలాగున జ్ఞానాగ్నియందు దగ్ధమైన సంస్కారముగల 
యాత్మ జ్ఞానికి ప్రపంచ విషయవృత్తులు భస్మములై యుండును 


నిప్పులో వేగిన విత్తనమును, పచ్చివిత్తనవుఎులును చూచునపుడొకే 
విధముగ నుండినను వేగిన విత్తనమును భూమిలో నాటిన మొలకెత్తదు 


నిర్విఘ్న యోగసిద్ది 79 


పచ్చిదిద్దైనచో మొలచును ఆలాగున విషయవాసన నశించని వానికి 
విషయసంసర్లము గలుగునపుడు ఎకారము గలుగును వాసనా తయము 
గలిగిన యోగి యైనచో విషయవికారము గలుగదు 


అద్దీవద్ద్ర తమర్యాదా భవన్తి విగతాశయాః । 
నియతిం న విముంచంతి మహానో భాస్కరా ఇవ ॥ 


వుహాత్ములగు విగతాశయుులు సము(దమువలె వుర్యాదను 
గాపాడుదురు సూర్యాదులవలె విధిప్రకారము సన్మార్షమున తప్పక 
నడతురు అని వాసిష్టము 


ఎలాగున సముద్రము గొప్పుదైనను తన కేర్చుడిన చిన్నదైన కట్టను 
దాటక హద్దులో నిలివియుండునో, మజీయు సూర్యాదిగ్రహము లెంత గొప్ప 
ప్రకాశవంతము లయినను తమ కేర్పుడియుండు జో్యోతిళశ్చక్రరేఖనుండి తప్పక 
నడుచుచుండునో ఆలాగున ఎంత మహిమగల జ్ఞానియైనను, తన విధిని దాటి 
యొక్క యడుగన పెట్టడు ఒక చిన్నకార్యము నయిన జేయడు 


కర్మానురూపేణ గుణోద్గమో భవేద్దుణానురూపేణ మనః ప్రవృత్తిః | 
మనోనుగ్రైస్తరుభయాత్మకేం ద్రియైర్నివర్యతే పుణ్యమపుణ్యమత్ర ॥ 
కర్మమునకు తగినట్టు గుణము కలుగును గుణమునుబట్ట మనస్సు 


ప్రవర్తించును వునస్సు ననుసరింగా యి[దెథయములు పుణ్యమునుగాని, 
పాపమును గాని యాచరించుచుండునని (శ్రీశంకర భగవత్పాదులు 


కర్మశుద్ది గలుగనిచో మనళ్శుద్ది గలుగదనియు, మనశళ్ళ్శుడ్ది లేనిచో 
ఇం(దియములకు శుద్ది సిద్దించదనియు ఇందువలన [గ్రహంచుకొనవల 
యును మనస్సే ప్రధానమని చెప్పి విషయలోలురై యుండువారి మత మిచ్చట 
ఖండించడమైనది కర్మయే ప్రధానమని చెప్పబడియున్నను దేహం॥డ్రియ 
ములు చేయు ప్రవృత్తికి మాత్రమే మనస్సు కారణమగును కొంత లోతుగా 
దిగి విచారించిన కర్మానుగుణముగానే మనస్సు ప్రవర్తించునను సత్యమును 
కనుగొనగలము కావున కర్మమును (ప్రవర్తనమును మార్పు చేసికొనిన 


) (నీమలయాళసద్మరు (గ్రంధావళి 


మాత్రమే మనస్సులో మార్పు గలుగును 


వంతెన మొదలగు పనులు జేయువారనేకు లుండినను వారికి కారణ 
పురుషుడు ఇంజనీరుగా సామాన్యజనులు దలంతురు పనిలోగాని, 
పనివారిలోగాని యేదైన మార్తు చేయవలసి యుండిన సాధారణజనులు 
ఇంజనీరుతో వూట్లాడుదురు ఇంజనీరులో ఏవైన లోపము లుండిన 
గొప్పవారు మా|త్రమే ఇంజనీరుకు కారణభూతవుగు ప్రభుత్వముతో 
మాట్లాడుదురు 


ఆలాగున సాధారణ మానవులు ఇంద్రియములు చేయు చేష్టలకు 
వునస్సు కారణవుని తెలిసికొనువజకు వమూత్రవే వెళ్ళుదురు గొప్పు 
ప్రజ్ఞావంతు డగాధముగా విచారించిన మనస్సునకు కారణము కర్మ యని 
(గ్రహించుకొని కర్మను సవరించుటకు యత్నించును అప్పుడే యది 
సరిపడును అలట్టుగానిచో శుభాశుభ గుణములు గలిగి మనస్సుండుటకు 
కారణమేమి? అను ప్రశ్నకు సమాధానము లభించదు “ఇంద్రైయాణాం మన 
శ్వాస్మి*'యని గీతలో వచించుట కిదియే కారణము మతీయొక స్టలమున 
“గహనా కర్మణో గతిః* అనియు, “కవయో౭_ప్య(త్ర మోహితాఃజ* అనియు 
ప్రయోగించుట కిదియే కారణము ఒకస్టలమున మనస్సు కారణముగా 
క నిసింసిననం దిర్ణముగా ఆలోచించిన వునస్సు కార్యముగాను, కర్మ 
కారణముగాను గోచరించక మానదు 


మలినో హీ యథా£_౬_.దర్శో రూపాలోకస్య న క్షమః । 
తథా£_విపక్కకరణ అత్మజ్ఞానస్య నతమః ॥ 


మలినమయిన యద్దములో నేలాగున తనరూపము గనుపించదో 
ఆలాగున పరిపక్వముగాని హృదయము గలవారికి తనలో తానై వెలుగు 
చుండు దైవస్వరూపము గోచరింపదని మునిభావబో ధిని 


మలినమగు అద్దములో జూచువారు బ్రాహ్మణులుగాని, అబ్రాహ్మ 


ణులుగాని, స్తీలుగాని, పురుషులుగాని, గృహస్టులుగాని, సన్వ్యాసులుగాని, 


నిర్విఘ్న యోగసిద్ది 81 


పండితులుగా ని, పాండిత్యము తేనివారుగాని యేలాగున తవు 
స్వరూపమును జూడజాలరో, ఆలాగున మలిన హృదయు లెవరైనను తనలో 
వెలుగుచుండు పరమాత్మను దర్శంపజూలరు 


యతో నిర్విషయస్యాస్య మనసో ము క్తిరిష్యతే! 

తస్మాన్నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణా ॥ 

ఏకారణముచేత మనస్సుయొక్క నిర్విషయప్టితియే ముక్తియని చెప్ప 
బడుచున్నదో, అట్టి కారణమువలన ముముక్షువైనవాడు నిరంతరము మన 
స్సునకు నిర్విషయప్టితి గలిగేలాగున ప్రయత్నించు చముండవలయిశు. 


ఆచారహీనం న పునంతి వేదా యద్యప్య ధీతాస్సహ షద్భిరంగైః | 
ఛందాంస్యేనం మృత్యుకాలే త్యజంతి నీడం శకుంతా ఇవ జాతపక్షాః ॥ 


నాలుగు వేదములున్ను, షడంగములైన ఆరు శా(స్త్రములున్ను చదివిన 
వాడైనను ఆచరణ లేనివాడైనచో పక్షులు రెక్కలు రాగానే గూటిని విడిచి వెళ్ళి 
పోవునట్లు అంత్యకాలమున విడు చదివిన వేదశా(స్త్రృము లన్నియు వీనిని విడచి 
వెళ్ళిపోవును 


న తపస్తవ ఇత్యాహు ర్రహ్మచర్యం తపోత్తమమ్‌ | 

ఊర్హ్వరేతా భవేద్యస్తు స దేవో న తు మానుష ॥ 

మహర్షులు కేవల తపస్సును తపస్సని చెప్పరు మటీయేమన ఉత్తఎబు 
మైన బ్రహ్మచర్యమునే తపస్పని వర్ణించిరి ఎవ డూర్ద్వరేతస్సు గలవాడగునో 
యట్టివాడు మనుష్యుడు గాడు, దేవుడే యగును అని జ్ఞానసంకలన 
తంత్రమున ఈశ్వరవచనము 


“తెలకయే యధా దీపో నిర్వాణమధిగచ్చతి* - తైలము నశించిన 
వెంటనే జ్యోతి యారిపోవునట్లు బ్రహ్మచర్యమనెడి యోజన్సు క్షీణించినచో 
మానవుని ప్రజ్ఞయు క్షయించును మజీయు పెట్రోలు మొదలగు వానిచే 
నడుపబడు యంత్రములు నూనె యయిపోయినచో ఎట్ట్లాగిపోవునో, 


ర్రి2 (శీమలయాళసద్ల్నురు[గ్రంధావళి 


ఆలాగున శరీరమ నెడి యంత్రమునకు తైలమువంటి శుక్రము క్షీణించిన 
మానవుని మానసిక కాయికశక్తి యంతయు ఇేణించిపోవును కావుననే శుక్ష 
వృద్దియగు ఇరువది సంవత్సరములవజకున్ను, శుక్షము తేణించిన 
50సంవత్సరవముల ఆవలనున్ను ఉద్యోగమున క్షత లేదని చెప్పెడి 
రహస్యము 

ఈ బ్రహ్మచర్యము నాలుగు విధములు 1 నైషక (బ్రహ్మచారి 
యనియు, 2 గృహస్ట బ్రహ్మచారి యనియు, 3౩ విధుర బ్రహ్మచారి 
యనియు, 4 అఖండ బ్రహ్మారియనియు, ఈ బ్రహ్మచారులను పిలిచెదరు 
1 ఆజీవితము బ్రహ్మచర్యమును శీలించువాడు నైష్టిక బ్రహ్మచారి యనియు, 
2 బుతుకాలమున మాత్రము ఎషయవుందు (పవర్తించువాడు గృహస్ట 
బ్రహ్మచారి యనియు, ౩ కొంతకాలము గృహస్టాశ్రమమందుండి విరక్తి గలిగి 
వానప్రస్ట జీవితమును గడుపువారు లేక దాంపత్య వియోగము గలిగిన 
పిమ్మట (బ్రహ్మచర్యమును నిర్వహించువారు విధురబ్రహ్మచారు లనియు, 
4 అఖండ బ్రహ్మాకారవృత్తి గలిగి బ్రహ్మమందే విహరించువారిని నఖండ 
(బహ్మచారులనియు (గ్రహించుకొనవలయును 

ఎరిలో శుకగార్లులు నైష్టిక |బ్రహ్మచర్యమును అనుష్టించినవారలు 
చూడాలా జనకులు గృహస్టబహ్మచర్య వ్రతమును సలిపనవారలు విశ్వామిత్ర 
మైత్రేయాదులు విధుర బ్రహ్మచర్యమును శీలించినవారలు |బ్రహ్మభావముతో 
విహరించువారు అఖండ బ్రహ్మచారులని పలువబడుదురు 


యదేవేహ తదము[త్ర యదముత్ర తదన్విహ । 

మృత్యోస్ప మృత్యుమాస్నోతి య ఇహ నానేవ వశ్యతి ॥ 

ఇహలోకమున జీవించియున్నపుడు మీ హృదయములో ఏ భావము 
గలిగియుండునో, పరలోకములోను మీ కట్టి భావము గలిగియుండును 
పరలోకమున నెట్టి భావముండునో, దాని కనుగుణమగు జన్మమే మజల 
గలుగుచుండును కావున ఇచ్చటనే (బహ్మాకారవృత్తి గలిగియుండిన 


నిర్విఘ్న యోగసిద్ది 83 


పరములోను అట్టి |బ్రహ్మాకారస్తితి గలుగును ఇచట భేదబుద్దిని గలిగి 
యుండువాడు మజల మణుల జననమరణములనే పొందుచుండును అని 
కరోపనిషత్తు 


ఇచ్చట ఆత్మశుద్ది లేక యాత్మజ్ఞానమును బొందకపోయిన 
పరములోను, మజీయొక జన్మము వచ్చునపుడును అదే ప్రకారముండును 
కనుక జీవించి యుండునపుడే జీవేశ్వరుల రఘైక్యజ్ఞానమును బొందేలాగున 
జూడవలయును సాధారణముగ వెష్టవులు చనిపోయినపుడు పరమపదము 
వేంచేసినారనియు, ఆలాగున శైవులు మరణించునపుడు శివలోక ప్రాప్తిని 
పొందిరనియు చెప్పుదురు అట్టి విష్ణుత్వముగాని, శివత్వముగాని 
జీవించియున్నపుడు గలిగిన మాత్రమే మోక్షము గలదుగాని వేఖుమార్గము 
లేదని శ్రుతియే చెప్పుచున్నది 


న హా దుఃఖప్రదం వస్తు సుఖం దాతుం సమ్మర్లతి | 
కిం విషం పిబతో జంతోరమృతత్వం ప్రయచ్చతి ॥ 


దుఃఖమును గలుగబేసెడి కృత్యము సుఖమును గలుగజేయజాలదు 
ఎల్ట్లున, పూ నమును జేసినవానికి మరణము గలుగునేగాని యమృతత్వ 
మెట్టు గలుగును? 


కావున ఇచ్చటనే నిర్వషయస్తితిని పొంది యమృతత్వమును బందే 
లాగున జూడవలయును అట్టు గాక యిచ్చట విషయముల ననుభవించు 
వారికి అమృతత్వమెట్టు లభించును? 


అమృతం చై వ మృత్యుళ్ళ ద్వయం దేహి (ప్రతిష్టితమ్‌ । 
మృషా హి సాధ్యతే మృత్యుః సత్యేన సాధ్యతే£_.మృతమ్‌ T 


ప్రతివారియొక్క హృదయములో నమృతకలశమున్ను, విషకుంభ 
మున్ను ప్రతిస్టితములై యున్నవి అసత్యవర్తనము గలవానికి మరణ 
హేతువగు విషపాత్రమే లభించును సత్యవర్తనము గలవానికి మృత్యు 
రహతమగు అమృత కలశము సిద్రించును 


§ 4 (శీమలయాళసద్లురు (గంధావలి 


అసత్య ప్రవర్తనముచే లాభము, సుఖము లభించునని కొందటు తలం 
తురు వారికి దుఃఖమున్ను, నష్టమున్ను గలుగునేగాని సుఖమున్ను, 
లాభమున్ను గలుగదు సత్య(ప్రవర్తనము గలవానికే సుఖలాభములు 
సిద్దంచును మాయయొక్క  (భ్రాంతివలన ఈసత్యమును జను 
లెరుంగకున్నారు 


అనిష్కల్మషవిత్తస్య సర్వతీర్ణేషు మజ్జనమ్‌ । 
నరస్యాంగారకస్యేవ సదా క్షీరాభిషేవనమ్‌ ॥ 


కల్మషముగల మనస్సుతో గూడినవాడు సమస్త తీర్రములయందు 
స్నానము జేయుటచేత పాపవిముక్తుడు గాడు ఎట్లన బొగ్గును తెల్లని గోక్షీర 
ములో ఎంత కడిగినను దానికి ఎట్టు నలుపుబోయి తెలుపు రాజాలదో ఇతని 
యొక్క ప్టితియు నాలాగున నుండును 


ఆవుపాలు పవిత్రముగాను, తెల్లగాను ఉండినను బొగ్గును తెలుపు 
చేయుటకు ఆపాలలో నెన్ని సారులు ముంచి కడిగినను తెలుపు కాదుగదా! 
తీర్ణయాత్రలు చేయువా రిసత్యమును హృదయములో నుంచుకొనిన 
పుణ్యాత్ము లగుదురు 


సర్పిషా కాష్ట్రభారేణ వర్దతేఐ_గ్నిశిఖా యథా | 
ఉపభోగేన కామేన హ్యాశా చోపరివర్రతే ॥ 


అగ్నిహోత్రుడు కట్టెలచేతను, నెయ్యిచేతను ఎట్టు వృద్దిని బొందు 
చుండునో ఆలాగున విషయభోగములచేత ఆశ వుజల వుజల వృద్ది 
నొందునేగాని శాంతి నొందడు 


విషయసుఖముల ననుభవించిన శాంతించునని కొందరు చెప్పుదురు 
పైదృష్ణాంతముచే నిది తెలిసికొనవచ్చును ఘృతసమిధాదులను వేయక 
యుండిన అగ్ని యేలాగున స్వయముగా చల్లారిపోవునో, ఆలాగున విషయ 
త్యాగముచేతనే ప్రకృతి శమించును గాని వేణు మార్గము లేదు అని 
మనుస్కృతి 


నిర్విఘ్న యోగసిద్రి 85 


యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్‌ । 
తే ద్వంద్వ మోహనిర్ముకా భజంతే మాం దృఢవ్రతాః ॥ 


పాపక్షయమునకును, ఆత్మశుద్దికిని తగిన పుణ్యకర్మలను జేసెడు ఏ 
జనులయొక్క పాపము నశించినదో, అట్టివారు రాగద్వేషమువలన గలిగిన 
మోహమునుండి విడువబడినవారై అచంచలమైన వ్రతనిష్ట గలవారై నన్ను 
ధ్యానించుచున్నారు అని గీత 


ఈశ్గోకముచే పాపము గలిగినందుచేతనే తాను ప్రారంభించిన 
అనుష్టానము లన్నిటికి విఘ్నములు గలుగుచున్నవనియు, అట్టి పాపము 
ఈశ్వరార్పణ బుద్దితో నాచరించెడు పుణ్యకర్మలచే మాత్రవే నశించు 
ననియు, పాపము నశించిన మాకత్రమే ఎలాటి విఘ్నములు గలుగక 
నిరాటంకముగ బ్రహ్మనిష్ట జప, ధ్యాన,తపో, యోగాదులు జరుగ గల 
వనియు శ్రీభగవాను డుపదేశించెను 


మచ్చి త్తస్పర్వదుర్శాణి మత్రసా దాత్తరిష్యసి! 
అథ చేత్వమహంకారా న్న శ్రోష్యసి వినజ్‌త్యసి ॥ 


ర్న యర్హునా! నా యందు చిత్తము నేకా (గపరచ యుందువేని నీయొక్క 
సవుస్త ప్రతిబంధములున్ను నశించి నా అనుగ్రహమునకు పాత్రుడువు 
కాగలవు ఈ వాక్యమున విశ్వాసము గలిగి ఆచరింపక పోయితివేని తప్పుక 
పతన మొందగలవు అని గీత 


యావదాత్మా న లబ్టో£_యం శుద్ధం జ్ఞానం చ నోదితమ్‌ | 
మలీనవిషయే రాగస్తావదజ్ఞానినో భవేత్‌ ॥ 


ఎంతవరకు ఈ ఆత్మ లభించలేదో, శుద్దమైన జ్ఞాన ముదయము 
కాలేదో, ఎంతవరకు విషయవాసన నశించలేదో, అంతవరకు తానజ్ఞాన 
దశలో నున్నట్లే తలంచవలయును 


ఈశ్లో కముచేతనే బ్రహ్మనిష్పు లెచట పొరపాటు పొందుచున్నారో తెలు 


పడమైనది నిర్విషయప్లతి పొందకయు విషయవాసన నశింపకయు తాము 
| 


86 (శీములయాళసద్లురు గ్రంధావళి 


జీవున్ముక్తుల మైతిమని తలంచుటవల్లనే ప్రమాదములో పడిపోవుచున్నారు 


అంతస్తిమిరనాశాయ శాబ్దబోధో నిరర్ధకః । 
న నశ్యతి తమో నామ కృతయా దీపవా ర్తయా ॥ 


గృహాంతర్భాగములో గల చీకటి దీపముయొక్క వార్తవలన నేలాగున 
నశింపదో, ఆలాగున హృదయగుహయందు గల అజ్ఞానతవుస్సు 
శా(న్రములను పరించుటచేగాని, చెపుటచేగాని తొలగదు చక్కని 
అనుష్టానము గలిగియుండిన నశించును 


గురువులుగాను, ప్రబోధకులుగాను ఉండువారు ఈ పరమసత్య 
మును మరువక యుందురుగాక! 


అంతశ్ళుద్దివిహీనై స్తు యే౭_ధ్వరా వివిధాః కృతాః । 
న ఫలంతి మునిశ్రేష్ట ! భస్మని న్యస్తహవ్యవత్‌ ॥ 


ఆత్మశుద్ది లేనివారు అనేక విధములగు యజ్ఞములుగాని, వ్రతములు 
గాని, దానములుగాని, తీరయాత్రలుగాని చేసినను అవి ఫలమును కలుగ 
జేయజాలవు అవి యన్నియు బూడఉదయందు హూమించిన హవస్సువలె 
వ్యర్థములగును 


యతంతో యోగిన శ్రానం వశ్యంత్యాత్మన్యవస్థితమ్‌ । 
యతంతోఐ.వ్యకృతాత్మానో నైనం వశ్యంత్యచేతసః ॥ 


జ్ఞానసిద్దికొలకు యత్నించుచున్న ధ్యానయోగానుష్టానపరులు తమ 
యందున్నట్టి పరమాత్మను దర్శించుచున్నారు ఆత్మసంస్కారము లేనివారు, 
అంతఃకరణశుద్ది లేనివారు పైజెప్పిన వారివలె ప్రయత్నించువారుగా 
నటించినను ఈ ఆత్మను చూడజాలరు 


వేషముచేతను, పేరుచేతను మహాత్ములవలె నటించినను ఆత్మశుద్ధి లేని 
వారు తమలోగల పరమాత్మను జూడజాలరు సారవంతమైన భూమిలో వ్యవ 
సాయమును జేయువారు పొందెడి ఫలమును ఊషరక్షేత్రములో జేయు కృషీ 


నిర్విఘ్న యోగసిద్ది 87 


వలు లెట్లు పొందగలరు? అనగా విత్తనమున్ను, వ్యవసాయపు పనులున్ను ఉభ 
యుల కొకేవిధముగ నున్నను క్షేత్రమందు గల భేదముచే ఫలాఫలములు ఎట్లు 
భేదము గలిగియున్నవో, అంతఃకరణళుద్ది గలవారికిని, లేనివారికిని ఇట్టి 
భేదము గలిగియుండును 


నావిరతో దుశ్చరితాన్నాశాంతో నాసమాహితః | 
నాశాంతమానసో వా౭_పి వ్రజ్ఞానే నైెనమాప్న్షుయాత్‌ ॥ 


దుర్వ్యాపారమునుండి విరమింపనివాడు ఈయాత్మను బొంద 
జాలడు ఇం[ద్రైయవిషయములనుండి శాంతి నొందని వాడున్ను ఈ 
యాత్మను బొందజాలడు మనస్సు సమాహితము కానివాడును ఈయాత్మను 
దర్శింపజాలడు మనోవృత్తులు సంపూర్ణముగ విలయము నొందనివాడును ఈ 
యాత్మను బొందజాలడు వుజిల నెవరికి ప్రాప్తించును? ప్రజ్ఞాన 
సాక్షాత్కారము గలవారికి మాత్రమే ఆత్మ సిద్దించును అని కరగ్రుతి 


యేన నారాధితో దేవో యస్య నో గుర్వనుగ్రహః । 

న వశ్యం హృదయం యస్య తస్య శాంతిర్న సిద్ద్యతి ॥ 

ఎవడు నిర్మలభక్తితో సర్వేశ్వరుని ఆరాధించలేదో, ఎవనికి సద్గురుకృప 
గలుగలేదో, ఎవనికి హృదయము స్వాధీనముగా లేదో వానికి ఆత్మ 
శాంతి(జ్ఞానసిద్ది గలుగనేరదు అని సర్వవేదాంతసార సంగ్రహము 

నాస్తి బుద్దిరయు క్తస్య నచాయుక్తన్య భావనా । 

న చాభావయతళ్ళా న్తిరశాన్తస్య కుతస్సుఖమ్‌? ॥ 

మనోని(గ్రహము లేనివారికి బ్రహ్మభావము గలుగదు బ్రహ్మభావన 
లేనివారికి ప్రకృతిదోషము శమించదు ప్రకృతి నశింపని వానికి అత్మసుఖ 
మెక్కడిది? అని గీత 


ఆత్మశుద్ది లేనివారికి స్వస్థానమునందుగాని, ఇతర పుణ్య ప్రదేశము 
లలో గాని, యేకాంతమునం దుండినను శాంతి గలుగదు 


88 (శీమలయాళసద్ద్లురు [గ్రంధావళి 
దేవద్విజగురుప్రాజి పూజనం శాచమార్దవమ్‌। 
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ॥ 


శివవిష్ట్వాది దేవతలను, |బ్రహ్మనిష్ణులను, గురువులను, జ్ఞానులను 
పూజించుటయు, మృజ్ఞలములచేత శరిరశుద్దియును, సత్యదయాదులచే 
హృదయశుద్దియు, సన్మార్గవర్తనము, బ్రహ్మచర్య వ్రతమును, జీవహింస 
చేయక యుండుటయును శరీరముచే చేయందగిన తపస్సని బుషులు 
చెప్పుచున్నారు 


అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్‌ । 
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తవ ఉచ్యతే ॥ 


పరులమనస్సును నొప్పించనిదియు, నిజమైనదియున్ను, హితముగ 
నుండునట్టిదియు నగు వాక్య మేది కలదో, అట్టి వాక్యమును చెప్ప్తుటయు, 
వేదోపనిషత్‌ గీతలను పరించుటయు, ప్రణవాది మంత్రములు జపించుటయు 
వాచిక తపస్ప్సని వేదముచే చెప్పబడుచున్నది 


మనః ప్రసాదస్సామ్యత్వం మౌనమాత్మవిని[గ్రహః | 
భావసంశుద్రిరిత్యేతత్తపో మానసముచ్యతే ॥ 


నిర్మలమైన మనస్సు కలిగియుండుటయు, అందరి ఎడల సౌమ్య 
భావము కలిగియుండుటయు, మౌనము అనగా బ్రహ్మచింతన చేయుటయు, 
లెస్సగా మనోనిగ్రహము కలిగియుండుటయు, శుద్దమైన వునస్సు 
కలిగియుండుటయు (బహ్మభావన గలిగియుండుటయు అనునవి 
మానసిక మైన తపస్సని చెప్పబడుచున్నది 

ఈ మూడు శ్లోకములలో త్రివిధ తపస్సులను గురించి వివరించడ 
మైనది 1 దేహతపస్సు,2 వాక్తపస్సు,౩ మానసికతపస్సు, తపళ్ళబ్దమునకు 
శుద్దము చేయుట, దహింపజేయుట యని అర్ధములు గలవు దేహశుద్దియు, 
వాక్ళుద్దియు, మనశ్శుద్దియు గలిగియుండుబ, లేక దేహదోషము, వాక్‌ 
దోషము, మానసిక దోషము భస్మీకరించుట అనియు (గ్రహించదగును 


నిర్విఘ్న యోగసిద్రి 89 


ఈత్రికరణశుద్ది లేకపోవుటచేతనే అనేక విఘ్నములు కలుగుచున్నవి దేహశుద్ది 
గలిగిన బ్రహ్మచర్య శుద్దియు, శీతోష్టముల సహించుశక్తియు, వజకా 
యమును కలుగును ఇట్టివారు ఎంతసేపు నిష్టలో నుండినను శరీరమునకు 
బాధ కలుగదు వాక్‌శుద్ది కలిగిన చెప్పిన వాక్యములన్నియు ఫలించును 
హృదయశుద్ది కలిగిన సంకల్పము లన్నియు ఫలించును ఇదే త్రివిధ తపస్సు 
లచే గలిగాడు ప్రయోజనము కావుననే మహనీయులను గురించి చెప్పినపుడు 
వారు వాక్‌శుద్ది, వాక్‌సిద్ది, సంకల్పశుద్ది, సంకల్పసెద్ది కలవారని జనాలు చెప్పు 
వాడుక గలిగియున్నది 


ఈశుద్ది త్రయము తేనికారణముచేతనే అనేక విఘ్నములు 
గలుగుచున్నవి (శ్రీకృష్ణభగవానులు అందరికిని ఆచరించుటకు తగిన 
తపస్సునే చెప్పిరి అట్లుగాక కొన్ని శాస్త్రములలో తపస్పని చెప్పినపుడు 
అరణ్యవాసము, కందపక ఫలాదులను భుజొంచుటనియు, నిరాహారత్వము 
కలిగియుండుటనియు వినినప్పుడే జనులు భయపడెదరు కావుననే 
భగవానులు “బహవో జ్ఞానతపసా పూతా వుద్భావమాగతాః? అని 
సెలవిచ్చిరి పెచెప్పిన ప్రకారము అనేకులు జ్ఞానతపస్సుచేత పవిత్రాత్ములై 
పరమాత్ముడగు తన్ను పొందుచున్నారని చెప్పిరి 

నివృత్తిమార్లే దాంపత్యం సానుకూలం భవేద్యది । 

పూర్వస్మిన్‌ వుణ్యపుంజేన నా స్తిచేత్‌ ప్రవ్రబేత్‌ పుమాన్‌ ॥ 


(స్త్రిలకుగాని, పురుషులకుగాని యుండవలసిన భాగ్యములన్నిటి 
లోను ముఖ్యమైనది అనుకూల దాంపత్య మేర్పడుట యగును ముఖ్యముగా 
నారీవుణులకు అనుకూల దాంపత్యమునకు మించిన మహాపుణ్యము 
మతీయొకటి లేదు ఇది కలుగనిచో ఎంత (శ్రీమంతులైనను, ఉన్నతోద్యోగు 
లైనను శాంతి గలుగదు అట్లు దాంపత్యానుకూలత గలుగనిచో నివృత్తి 
మార్గమున మహాసంకట మేర్చడును కలిగెనేని పూర్వజన్మములో నుభయు 
లును ఒకేదెవమును, లేక ఒకే గురువును ఆరాధించిన వారలుగా నుండవల 
యును అనుకూలము కలుగనిచో సన్యాసము తప్ప మరి గతి లేదు 


90 (శీనులయాళసద్లురు (గంధావలి 


అనాత్మన్యరువిశ్చిత్తే రుచిశ్సాత్మని చేద్భవేత్‌ | 

పుణ్యపుంజేన శుద్దం తచ్చి త్తమైకాగ్యమ్మర్లతి ॥ 

అనాత్మయగు దృశ్యవిషయములో అరుచి కలుగుటయు, ఆత్మ 
ధ్యానమం దభిరుచి గలుగుటయు గలిగెనేని పూర్వజన్మములో చేసిన అనేక 
పుణ్యకర్మసలవునియే [గ్రహింపవలయును అట్టైననే ఆత్మశుద్ది గలిగి 
చిత్తైకాగ్రత యేర్చడును అని అనుభూతి ప్రకాశము 


విషయాసంగరూపో యః పొప్య్మా౭_సావాసురత్వతః । 

విద్యేచ్చాం ప్రతిబథ్నాతి సో౭._యమాదా నివ ర్యతామ్‌ ॥ 

విషయాసక్తి స్వరూపమేది కలదో, అది పాపస్వరూప మనియు, 
ఆసుర స్వారూపవునియు (గ్రబాంచుకొనవలయును ఇది మోకేచ్చను 
ప్రతిబంధించును అందువల్ల ముముక్షువులు ప్రప్రధమమున ఎిషయవాంఛను 
నివృత్తి చేసుకొనవలయును 


యథా కాష్టమయో హ స్ప యథా చర్మమయో మృగః । 
యశ్చ విప్రోవ.నధియాన(న్త్రయస్తే నామ బిభ్రతి ॥ 


కజ్ఞతో చేయబడిన యేనుగున్నూ, చర్మముతో చేయబడిన 
జింకయున్ను, అధ్యయనము చేయని విపుడున్ను (సన్నాసియు ఈ 
మువ్వురు నామమాత్రమేగాని ప్రయోజనము లేదు అనగా నామధారులని 
యర్హము అని మనుస్కృతి 

పరాన్నేన తు భుక్తేన మైథునం యో£_ధిగచ్చతి । 

యస్యాన్నం తస్య తే పుత్రా అన్నాచ్చు[క్రం (ప్రవర్తతే ॥ 

పరాన్నము భుజించెడు ఏ గృహస్టుడు భార్యతో చేరునో వానికి 
బుట్టెడు సంతానములు ఆ అన్నము పెట్టిన వానివే యగును ఏలన అన్నము 
చేత పురుషులకు శుక్షమున్ను, (స్త్రీలకు రక్తమున్ను ఏర్పడును ఈ రెండింటి 
వల్లనే పిండోత్పత్తి యగును అని శంఖలిఖిత స్మృతి 


నిర్విఘ్న యోగసిద్ది 91 


పాపాన్నముచే నేర్పడిన బిడ్డలు పాపరూపులే యగుదురు పుట్టిన తరు 
వాత వారి నెంత శిక్షించినను మంచిప్టితికి రాజాలరు కావున వంశోద్దూర 
కులగు ఉత్తవుసంతానములు గలుగవలసియుండిన వూతాపితరులు 
ఆహారములో జా(గత్త వహించవలయును ఆలాగున పాపాహారము భుజించి 
తప మొనర్భువారుకూడా మెలకువ గలిగియుండవలయును ఏలన అన్న 
ముచే రసము, రసమునుండి రక్తము, రక్తమునుండి మాంసము మొదలగు 
సప్తథాతువులున్ను, మనోబుద్ది చిత్తాహంకారములును ఏర్పడును సాత్తి 
కాహారమని తలంచిన చాలదు వస్తువు శుద్దమైనను వచ్చే మార్గము అశుద్ద 
మైనచో అది పాపాహారముగానుు తామసాహారముగాను తలంచవలయును 
కావున సాత్తికాహార మెచట దొరకునో యని భ్రమపడి పరుగెత్తకూడదు 
సత్యార్షిత ధనముచే శుద్దవస్తువుతో చేయబడు పదాద్దమే సాత్తికాహార 
మగును 


అవ్రతా హ్యనధీయానా యత్ర భైక్షచరా ద్విజాః | 
తం గ్రామం దండయేద్రాజా చోరభుక్తి ప్రదోహి సః ॥ 


బ్రహ్మచర్య వేదవ్రతాదినిష్ట లేనివారున్ను, గురుదికా వ్రతమును 
నీలించని వారును, వేదోపనిషద్గితాదులను చక్కగా అధ్యయనము 
చేయనివారును అగు బ్రాహ్మణులుగాని, సన్వ్యాసులుగాని భికాన్నము 
భుజించి ద్రిమ్మరుల తిరుగుచుంఉన అట్టవారిక అన్నము పెట్టు [గ్రామస్తులను 
రాజెనవాడు దండించవలయును ఏలన దొంగలకు అన్నముపెట్టి పోషించు 
వారు ఎట్టు దండనాద్దులో వీరును అట్టి వారే యగుదురు అని పరాశరస్కృతి 


వేదకాలమున రాజ్యమును, మతమున్ను రాజశాసనములో నుండెను 
అందువల్లనే అట్టి కాలపు విప్రులును యత ఎను, వేదవేదాంత పారంగతు 
లును, బ్రహ్మనిష్టాపరులును నైయుండిరి 

పరాంచి ఖాని వ్యతృణత్వయంభూస్తస్మాత్చరాజ్‌ పశ్యతి నాంతరాత్మన్‌ | 

కళ్ళిద్దీరః ప్రత్యగాత్మానమైకదావృత్తవకురమృతత్వమిచ్చన్‌ ॥ 


92 _శ్రీమలయాళసద్దురు (గంధావలి 


బ్రహ్మదేవుడు ఇంద్రైయములను బహిర్ముఖముగా సృజించెను కావున 
సర్వజీవులు బాహ్యమునే గాంచుచున్నారుగాని అంతరాత్మను చూచుట 
లేదు ఎవడో అంతఃకరణ శుద్దైగల ధీరుడు మాత్రమే అవ్బుతత్య 
స్వరూపమగు ఆత్మ నవలోకింప దలంచి అంతర్ముఖుడై పరగి తుదకు 
ప్రత్యగాత్మను సాతాత్కరింప జేసికొన గలుగుచున్నాడు అని కరోపనిషత్తు 


ఒక వెడల్పుగల అద్దమును పట్టుకొని బాహ్యముగా నుంచినచో పురో 
భాగవస్తువు లన్నియు దానియందు (ప్రతిఫలించునేగాని అద్దము పట్టుకొనిన 
వాని దేహము ప్రతిబింబించ జాలదు గదా? అట్టి అద్దమును తనవైపు త్రిప్పిన 
బాహ్యదృశ్యము ప్రతిబింబింపక తనదేహము  ప్రతిఫలించునట్ను 
అంతర్ద్రష్టియు, బాహ్యదృష్షియు గల వానిస్టతి గలిగియుండును కావున 
చిత్తనిరోధమున్ను, నిర్మలత్వమును ఎంత అవసరమో [గ్రహించుకొనవచ్చును 


కామబంధనమేవేదం నాన్యద స్తీహ బంధనమ్‌ | 
కామబంధన ముకో హి నేహ భూయో౭_.భిజాయతే ॥ 


కామము(విషయాసక్తి) ఒకటియే ఈజీవుని కిచట బంధనమునకును, 
పతనమునకును, విఘ్నములకును కారణము ఇది ఒకటి తప్పు ఏ 
బంధనమును, విఘ్నమును లేదు ఈ కామబంధనమునుండి విడుదలబొం 
దిన జీవి మరల జనన మరణములను పొందదు కాముబంధనమే బంధనము 


గాని మతీయొకటి ఆత్మను బంధించునది లేదని శ్రీ) వేదవ్యాస భగవానులు 
శిష్యులతో అనేకసార్జు చెప్పిరి 


Xxx Kk 


ఆంండవఖాగము 
యాగరవిఘ్నుములు 


యశ్చందసామృషభో విశ్వరూపః । ఛందో భ్యో£_ధ్యమృతాత్ప్సంబభూవ । 
స మేంద్రో మేధయా స్పృణోతు । అమృతస్య దేవ ధారణో భూయాసం । 
శరీరం మే విచర్హణం! జిహ్వా మే మధుమత్తమా । కర్ణాభ్యాం భూరి విశ్రువం। 
బ్రహ్మణః కోశో౭..సి మేధయా పిహితః । శ్రుతం మే గోపాయ ॥ 


యః-ఛందసాం- బుషభః - విశ్వరూపః - ఛందోభ్యః - అధి- అమృ 
తాత్‌- సంబభూవ - సః - మా - ఇంద్రః - మేధయా - స్పృణోతు - అమృ 
తస్య - దేవ- ధారణః - భూయాసం - శరీరం- మే - విచర్హ్ణణం - జిహ్వా- 
మే - మధుమత్తమా - కర్ణాభ్యాం - భూరి - విశ్రువం - బ్రహ్మణః - కోశః- 
అసి - మేధయా - పిహితః - శ్రుతం - మే - గోపాయ॥ 


యః = ఎ ప్రణవము ( ఈశ్వరుడు, ఛందసాం = వేదములలో, 
బుషభః = శ్రేష్టమైనదో, విశ్వరూపః = సర్వరూపమైనదో, ఛందో భ్యః = వేద 
రూపములైన, అమృతాత్‌ = అమృతమునుండి, అధి సంబభూవ = గలిగెనో, 
ఇం|దః = పరమేశ్వర స్వరూపమైన, సః = అట్టి పరమాత్మ, మా = నన్ను, 
మేధయా = ప్రజ్ఞచేత, స్పృణోతు = సంతోష పెట్టునుగాక! హే దేవ= ఓ 
ప్రకాశస్వరూపుడవగు పరమేశ్వరా! అమృతస్య = బ్రహ్మజ్ఞానముయొక్క, 
ధారణః= థధరించువాడనుగా, భూయాసం = అగుదును గాక! మే, 
నాయొక్క, శరీరం=దేహము, విచర్గణం- యోగ్యమైనదిగా (భూయాత= 
అగుగాక), మే=నా యొక్క, జిహ్వా=నాలుక, మధుమత్తమా = అమృత 
స్వరూపముగా, (భూయాత్‌=అగుగాక!) కర్ట్ణాభ్యాం=చెవులతో, భూరి= 
అతిశయముగా,  విశువం=గశ్రవణము చేయునుగాక! బ్రహ్మణః= 
పరమాత్మకు, కోశః= నివాసస్తానముగా, (త్వం=నీవు అసి= అగుచున్నావు 
మేధయా= లౌకిక ప్రజ్ఞుచేత, పిహితః= కప్పుబడితివి (సః= అటువంట (త్వం= 
నీవు మే=నాయొక్క, శ్రుతం= శ్రవణముజేసిన వేదజ్ఞానమును, గోపాయజ= 
రక్షించుమూ! 


94 


ఏ ప్రణవస్వరూపుడగు పరమేశ్వరుడు వేదములలో శ్రేష్టుడు 
గానున్నాడో, అమృతరూపములైన వేదములనుండి సముత్పన్నమైన 
సర్వరూపుడై యున్నాడో, అట్ట సర్వేశ్వరుడు నన్ను ప్రజ్ఞావంతునిగను, 
సంతోషవంతునిగను చేయుగాక! ఓ ప్రకాశస్వరూపుడవగు పరమాత్మా! నేను 
బ్రహ్మజ్ఞానవును ధరించువాడనుగా నగుదునుగాక! నా శరిరవు 
జ్ఞానయోగ్యమైన దగునుగాక! నానాలుక అమృతస్వరూప మగునుగాక! 
శోత్రములచేత విశేషముగా వినువాడ నగుదునుగాక! ఓ పరమాత్మా! నీవు 
పరబ్రహ్మమునకు అధిష్రానముగా నున్నావు లౌకిక జ్ఞానముచేత 
నావరింపబడి యున్నావు ఆ నీవు నాశ్రవణ జ్ఞానమును రక్షించుమూ! 


ఈలాటి వేదములలో చెప్పబడిన శాంతిమంత్రములను అర్దము తెలిసే 
లాగున పరించి ప్రార్రింపక పోవుటయే విఘ్నములు కలుగుటకు కారణమగు 
చున్నది విఘ్నములు నశించుటకొజకే వేదములలో ఇట్టి మంత్రములను 
పరమేశ్వరుండు ఏర్పరచుట యైనది 


అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్‌ | 
కలుషీకృతచిత్తానాం ధర్మస్సమ్యక్‌ న భాసతే ॥ 


ఆహారదోషముచే సర్వదా చిత్తమునకు కల్మషము గలుగును 
కల్మషచిత్తము గలవారికి ధర్మరహస్యమైన జ్ఞాన ముదయించదు 


బురదనీటియందు చంద్రబింబము ప్రకాశించనట్లు కలుషిత హృద 
యములలో జ్ఞానము ప్రకాశించదు ఆహారము శరీరమునకు గదా, మనస్సు 
నకేమి సంబంధమని తత్త్వచింతన లేనివారు పలుకుదురు ఆహారముయొక్క 
కనిష్టభాగము మునోబుద్ది చిత్తాహంకారములుగా వూరుచుండునన్న 
సత్యమును వారెరుంగకయున్నారు దానికి సంబంధించిన ప్రమాణము [క్రింద 
తెలుప బడును ఆహారనియమము లేనివానికి ఆత్మనియమ ముండదు 


అఆహారశుద్దై సత్త్వశుద్దిః సత్వశుద్దా ధ్రువా 'స్మృతిః | 
స్కృతిలాభే సర్వ[గ్రంథినాం విప్రమోతః ॥ 


ఎర్విఘ్న యోగసిద్రి 95 


శుద్దాహారముచే మనఃశుద్దియు, మనశ్శుద్దిచే దృఢమైన (ప్రజ్ఞయు 
కలుగును దృఢష్రజ్ఞచే సర్వ (గ్రంథులు (హదయములోని ముడులు 
నిశ్సేషముగా నశించును అని సన్న్యాస సముచ్చయము 


అత్యాహారః ప్రయాసళ్ళ (ప్రజల్ఫో నియమగ్రహః | 
జనసంగళ్చ లౌల్యం చ షడ్మిర్యోగో వినశ్యతి ॥ 


శుద్దాహారమైనను మితిమీరి తినుటయు, అధికశరీర పరిశ్రమ చేయు 
టయు, అధికభాషణమును, మూర్భపు పట్టుదల గలిగియుండుటయు, 
ప్రాకృత జనులతో కలిసియుండుటయు, విషయలోలత్వము కలిగి 
యుండుటయు- అను ఈ ఆరింటివల్ల యోగమునకు విఘ్నము కలుగునని 
హరయోగప్రదిపిక 


వ్యాధిస్తానసంశయ ప్రమాదాలస్యావిరతిభ్రాంతిదర్శనా । 
లబ్బభూమికత్వానవస్రితతత్తా;ని చిత్తవికేపాస్తే£.న్తరాయాః ॥ 


రోగము, యోగనిష్టాన్నర్లత, సంశయము, అజాగ్రత్త (సోవురి 
తనము), మత్తత (మాంద్యము), అతృప్తి, భ్రమ, సమాధియందు మనస్సు 
నిలువకపోవుట, చిత్తచాంచల్యము అను ఈ తొమ్మిదిన్ని చిత్తసార్య 
భంగకరములు, యోగమునకు విఘ్నవులని పతంజలివుహర్షై "అభి 
ప్రాయము ఈ విఘ్నములనుండి నివృత్తి గలుగుటకు అనన్య భక్తితో 
పరమేశ్వరుని థ్యానించవలయును ఈ విషయమై యోగపాదమున 23వ 
సూత్రమును చూడుడు 


ఈశ్వరప్రణిధానాద్వా | 
ముందు వివరింపబడిన శద్దాద్యుపాయములవలన సమాధియు, 
తత్సలమును మెగుల శీఘ్రముగా సిద్దించుచున్నను, భగవ త్రణిధానమను 


సుకరమగు సాధనవలన అంతకన్న శీఘ్రముగ సమాధియు, తత్సలమును 
ప్రాప్తించును 


96 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


అష్టాంగ యోగసాధనములకన్న సులభముగా కేవల ఈళ్వరార్పణ 
హృదయముతో పరమేశ్వరుని ధ్యానించువానికి నిర్వికల్ప సమాధియు, 
కైవల్య ప్రాప్తియు కలు గును 


(స్త్రీణాం (స్త్రీసంగినాం సంగం త్య్వక్యా దూరత ఆత్మవాన్‌ | 
ఇేమే వివిక్త ఆసీనశ్చింతయేన్మామతం ద్రితః 1 


తీవ్రతర ముముక్తు వైనవాడు (స్త్రీలను (స్త్రీలతో సంబంధముగల 
పురుషులను సహా దూరముగా విడిచి యేకాకియై నిర్మలమైన ఏకాంత స్టలము 
నందు ఆసీనుడై యింద్రియ సంయమియై ఆత్మచింతన చేయవలయునని 
శుకులు భాగవతమున తెల్పిరి 


(స్త్రీసంబంధము గలవాడైనచో విరక్తుని మనస్సునుకూడ (క్రమముగా 
విషయవాసనలోనికి గాని, వివాహములోనికిగాని దింపుటకు అవకాశము 
కలదు పురుషులకు చెప్పినది (స్త్రీలకుగూడ అన్వయించును వైరాగ్యము గల 
(స్త్రీలు పురుషులుండే స్థలములో ఉండుట మంచిది గాదు 


రసాయన క్రియావాదో జ్యోతిషం క్రయవిక్రయమ్‌ । 
వివిధాని చ శిల్సాని వర్ణయేత్పరదారవత్‌ ॥ 


రసాయన క్రియలున్ను, రసవాదవిద్య (బంగారము చేయుటు, 
వైద్యము, మూంత్రికము, జ్యోతిషము, క్రయవిక్రయములు వురియు 
అనేకములగు శిల్పములు మొదలైనవానిని తీవ్రతర వుఎముక్షుత్వము 


గలవాడు ఎకపత్నీవ్రతనిష్ట గలవాడు పర స్త్రీలతో సంబంధము చేయనట్లు 
వర్ణించ వలయును. 


వైజెప్పినవానివల్ల ప్రాకృత జనులు ఎక్కువగ జేరి బ్రహ్మనిష్టకు ప్రతి 
బంధమును కలుగజేయుదురు దీనివల్ల పరోపకారదూరులై యుండవల 
యునని అభిప్రాయము గాదు. పై తెలిపిన కార్యములు చేయువారు అనేకులుం 
టున్నారు తీవ్రబ్రహ్మనిష్ణలు చాలా అరుడైరి పైన నిరూపించినవారు దేహ 
మునకు సంబంధించిన రోగమును నివృత్తి చేయుదురేగాని ఆత్మకు సంబం 


నిర్విఘ్న యోగసిద్ది 97 


ధించిన భవరోగమును రహిత మొనర్భజాలరు భవరోగము గలవారు 
దేహారోగ్యమును, భోగమున్ను గలిగియుండినను ఆత్మశాంతిని, మానసిక 
సుఖమును పొందజాలరు 


సమాధౌ క్రియమాణే తు విఘ్నాశ్సాయాంతి వె బలాత్‌ | 
అనుసంధానరాహిత్యమాలస్యం భోగలాలసమ్‌ ॥ 


లయస్తమళ్చ విక్షేపో రసాస్వాదళ్ళ శూన్యతా । 
ఏవం యద్విమఘ్నబాహుళ్యం త్యాజ్యం తద్ర్రహ్మవిజ్ఞనైః ॥ 


యోగసమాధి నభ్యసించువానికి విఘ్నములు తనంతటనే బలాత్కా 
రముగానే వచ్చుచుండును అవేవనగా బ్రహ్మానుసంధానము లేకుండుట 
సోమరితనము, భోగాసక్తి, ఏమియు తెలియక పోయెడు అవస్థ, నిద్ర, 
వివేకము వుందగించుట, రసాస్వాదవము (నేను (బహ్మానుభవము 
పొందినవాడనను అభి మానము, ఏమియు తోచకపోవుట అను ఎనిమిదిన్నీ 
యోగవిఘ్నములు (అపరోక్షానుభూతి 127, 128) 


ఇట్టి విఘ్నములను ఆహారనియమముచేతను, కొంత ప్రాణాయా 
మముచేతను, మెలకువగల బ్రహ్మనిష్టుల దగ్గర నుండుటచేతను నివృత్తి 
చేసుకొనవలయును 


అగ్నికుండసమా నారీ ఘృతకుంభసమో నరః | 
సంసర్లేణ విలీయేత తస్మాత్తాం పరివర్ణ్టయేత్‌ I 


స్త్రీ నిప్పుకుండవంటిది, పురుషుడు నేతికుండతో సమానుడు 
కాబట్టి యీ రెండింటి సంయోగముచే నాశముకల్లును కనుక (స్త్రీని వర్ణించ 
వలయును అని అవధూతగీతలో దత్తా త్రేయవచనము 


నిప్పుకుండపై నేతికుండను పెట్టిన ఎట్లు కరుగక యుండదో బ్రహ్మ 
నిష్ణులగు (స్త్రీపురుషులయొక్క ఏకస్టల నివాసమున్ను అటువంటిదే పురు 
షులకు చెప్పేలాగున బ్రహ్మచర్య వ్రతమును సల్పు నారీమణియు గ్రహించు 


98 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


కొనవలయును ప్రకృతియొక్క శక్తి ఆలాగున నుండునని (శ్రీదత్తాత్రేయులే 
వెప్పియుండగా, ఇక సందేహము ఏల? విశాలమైన (ప్రదేశములలో దూర 
దూరముగా (స్త్రీపురుషులకు (ప్రత్యేక నివాసప్టల ముండిన అంత బాధా 
కరము గాదు 


గౌడీ మాధ్వీ తథా పైప్టి విజ్లేయా త్రివిధా సురా | 
చతుర్ధి (స్తీ, సురా జ్లేయా యయేదం మోహితం జగత్‌ ॥ 


1 బెల్లము, చెరుకుపాలు మొదలగువానిచే చేయు సారాయి 2 
ఇప్పపువ్వు, మరికొన్ని వస్తువులు కలిపి చేయు సారాయి, 3౩ మినపపిండి, 
తుమ్మచెక్క మొదలగు కొన్ని వస్తువులు కలిపి ఉత్పత్తి చేయు సారాయి(కల్టు) 
అని సారాయి మూడు విధములు, ఆడుది నాల్లవదియైన గొప్ప సారాయి 
యని తెలిసికొనుము ఈ (స్త్రీిమోహమను సారాయిచేత సమస్త ప్రాణులును 
బద్దుల గుచున్నవి (అవధూతగీత) “దేవాసుర మానుషంి- దేవతలు, 
అసురులు, రాక్షసులు, మానవులు ఈ నాల్లవ సారాయిచేత మోహపరవశులె 
పోవుచున్నారు పైజెప్పిన మూడు సారాయిలవల్ల కొంతసేపు మాత్రమే కైపు 
కలిగి ఒడలు తెలియక పోవునేగాని, నాల్లవ సురాపానముచే గలిగెడు కైపు ఈ 
జన్మ అంతమువరకే గాక మరుజన్మమువరకు నిలబియుండును ఇది పూర్వ 
జన్మవాసన యని చెప్పబడును 


వేధా ద్వేధా భమం చక్రే కాంతాసు కనకేషు చ | 
తాను తేష్వప్యసకో హి నరో నారాయణో భవేత్‌ ॥ 


బ్రహ్మదేవుడు రెండు విధములగు మాయలచేత జీవులను సృష్టించెను 
అవి యేవన కాంతయు, కనకము నగును ఈ రెంటినుండి విముక్తి బొందిన 
నరుడు నారాయణుడగును ఆలాగున పురుష సంబంధమును, ధనమును 
విడిచినచో నారి నారాయణి యగును ఇది ఉత్తమ గృహస్తాశ్రమములో 
నుండువారిని గురించి చెప్పినది కాదు విరక్తులై బ్రహ్మనిష్ట చేయువారిని 
గురించి తెల్పినదని (గ్రహంచుకొ నవలయును 


నిర్విఘ్న యోగసిద్ది 99 


అసమ్మానాత్తపోవృద్దిః సమ్మానాత్తపసః క్షయః । 
అర్చితః పూజతో విప్రో దుగ్దా గౌరివ సీదతి ॥ 


బుహుమాన సత్కారాదులు కలుగవలెనని తలంచి యుండు యోగి 
క్రమముగా కృష్ణపక్ష చంద్రునివఠె తయించును ఆలాగున గొరవాదులు కావ 
లయునని తలంపులేని యోగి శుక్షపక్ష చంద్రునివలె వృద్దినాందును 
మటియు గౌరవాదులకు లోబడిన యోగిజ్ఞానముకూడ పౌలు పితికిన 
తరువాత ఆవుయొక్క పొదుగు చిక్కిపోవునట్టు తయించును అని 
మనుస్కృతి 

మనో నామ మహావ్యా(ఘో విషయారణ్యభూమిషు । 

చరత్యత్రన గచ్చంతు సాధవో హే ముముక్షవః ॥ 


విషయువును వుహారణ్యమునందు వునస్సను ( ప్రకృతియను 
పెద్దపులి తిరుగుచున్నది కాబట్టి సాధువులగు ముముక్షువులారా! మీ 
రచ్చోటికి వెళ్లవద్దని వివేకచూడామణి 


అభత్యభత్షణే శ్రద్దా తథాఐ._భకుస్య భత్షణమ్‌! 

అభత్యం బ్రహ్మవిజ్ఞానవిహీినప్యైవ దేహినః ॥ 

శా(న్రనిషిద్ద భత్షణమునందు ఆశయు, ఆలాగున నిషిద్దాహారము 
భుజించుటయు బ్రహ్మజ్ఞానమునకు హానికరము అని పాశుపత 
బ్ర హో్మోపనిషత్‌ 

ఉపనిషత్తులే ఈ లాగున నుద్దోషించుచుండగా అది తినిన నేమి? 


త్రాగిన నేమి? మనస్సే కదా కారణమని చెప్పువారిని గురించి లోకమే 
(గహించుకొనవచ్చును 


జ్డానే మమోదితే భోగాః కిం కుర్వంతీతి యే విదుః 
భోగే సంగం మతేర్భంగం జ్ఞానైథల్యమాప్నుయుః॥ 


జ్ఞానము కలిగిన పిమ్మట భోగము మమ్ము ఏమి చేయునని యెవరైన 


100 _శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


విచారశూన్యులు తలంచిరేని విషయభోగములచే వారి మనస్సు చెడిపోవు 
ననియు, జ్ఞానముకూడ గాలిచే మేఘము శిధిలమై పోవునట్లు నశించుననియు 
(గహించుకొనవలయును 


యశ్శా(స్త్రవిధిముత్చృజ్యు వర్తతే కామకారతః। 
న స సిద్దిమవాప్పోతి న సుఖం న పరాం గతిమ్‌॥ 


ఎవడు శా(న్ర్రమునందు చెప్పబడిన విధుల నతిక్రమించి యధేచ్చగా 
సంచరించునో వాడు తత్త్వజ్ఞాన మొందడు స్వర్గఫలమునుగూడ అను, 
బవింపడు ఇహలోకసుఖమునుకూడ పొందలేడు మరి యేమన దుర్గతినే 
పొందును 


సర్వే బ్రహ్మ వదిష్యంతి సంప్రాప్తే తు కలౌ యుగే! 
నానుతిష్టంతి మై శ్రేయ! శిశ్నోదరపరాయణాః॥ 


ఓ మైతేయుడా! కలియుగమున అందరున్నూ వేదాంతు లగుదురు 
బ్రహ్మమును గురించియే మాట్లాడుదురు బ్రహ్మనిష్టులు చేయవలసిన అను 
ప్థానములను కొంచెమైనను చేయరు మరియు నెట్టుందురనగా శిశ్నోదర 
పరాయణులై ప్రబలముగా తిరుగుచుందురని పరాశరవచనము 

శిశర్నదర పరాయణులనగా జిహ్వేంద్రియ గుహ్యేంద్రియ సుఖములనే 
కోరువారు ఈ రెండింటియొక్క నిరోధ మెంతవరకు కలుగలేదో, అంత 
వరకు ముక్తిద్వారము తెరువబడదు వీటి నిరోధ మెప్పుడు కలుగునో 
అప్పుడే బ్రహ్మరం(ధ్రము తెరువబడును 

ఉత్తమాం వృత్తిమాశ్రిత్య నీచవృత్తిం సమాశ్రితః ! 

ఆరూఢపతితో జ్లేయః సర్వకర్మబహిష్కృతః ॥ 


ఎవడు పరమపావనమగు బ్రహ్మనిష్టాది సద్వృత్తుల నాశ్రయించి నీచ 
వృత్తియగు విషయభోగాదుల నవలంబించునో వాడు ఆరూఢపతితుడని తెలి 
యదగినది అట్టివాడు సమస్త పుణ్యకర్మములనుండి బహిష్కరింపద గిన 


నిర్విఘ్న యోగసిద్ది 101 


భ్రష్తుడని భావము 


ఇంద్రియాణాం హి చరతాం విషయేషు స్వభావతః। 
బలాదాహరణం తేషాం ప్రత్యాహారస్ప ఉచ్యతే ॥ 


ఇం[దెథములకు స్వభావముగా విషయములందు సంచరించుట 
నెజగుణము ఆ యింద్రియములను ధ్యానబలము గల బుద్దిచే నాకర్షించి 
పరబ్రహ్మనిష్టయందు నిలుపుట ప్రత్యాహారమని చెప్పబడును 

ప్రవృత్తిమారగ్గముయొక్కయు, నివృత్తిమార్లముయొక్కయు స్వభావ 
మిచ్చట నిరూపించడ మైనది విషయములలో సంచరించు స్వభావమును 
దానినుండి మజలించుటయే నివృత్తిమార్గస్తుని కార్యము ప్రవాహవేగమునకు 
లోబడిపోయెడి అచేతనవస్తువులు సముద్రములోనికి చేరును వైతన్యజీవులు 
ప్రవాహమున కెదురేగి గమ్యస్తలములోనికి చేరుదురు ఇదియే ప్రవృత్తి నివృత్తి 
మార్గములలో నుండువారి లక్షణమని గ్రహించవలయును 


మణిమంటత్రాషధైర్వహ్ని స్సు దిపోల_పి యథేంధనమ్‌। 

(ప్రదగ్గుం నై వ శక్తస్వ్యాత్‌ ప్రతిబద్ద స్తథైవచ ॥ 

జ్ఞానాగ్నిరపి సంజాతః ప్రది ప్తస్పుదృఢో౬_పి చ। 

ప్రదగ్దుంనైవశ క్రస్య్యాత్‌ (ప్రతిబన్హస్తు కల్మషమ్‌ ॥ 

మండుచుండెడి యగ్నిని మణిమంత్రాషధములచే కట్టు గట్టునప్పుడు 
ప్రజ్వలించినట్ను కనిపించినను ఎట్లు దహనశక్తి లేకుండ పోవునో, యాలాగున 


శాస్త్రజ్ఞానాగ్ని ప్రకాశించి దృఢబోధ గలిగినను విషయవాసన యుండినచో 
కర్మబీజములను దహింపజేయ శక్తి గలిగియుండదు అని పరాశరసంహిత 





ఘుటిక మొదలగు మణిమంత్రౌషధములచే అర ర చహవశక్షని 

కటిన మామూ నుట్లు కనపడినను ర తమళ 
ట్ర లుగా వెలుగుచున్నట్టు కనప కా స డ్య 
ఇట్టి ఘుటికావుణి మొదలగు ప్రయోగముల అశ కొందర్లు అగ్ని 
గుండములో గూరొనియున్నను కాలకుందుత్తం* 'అటి జ్ఞానశక్తి గాని, 


tty 


102 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


యోగశక్తి గాని కాదు జనులను (భమింపజేయుటకు మాత్రమే యుపయోగ 
పడును 


న వ్రమాదో౭_త్ర క ర్తవ్యో విదుషా మోక్షమిళచ్చతా। 

(ప్రమాదే జృంభతే మాయా సూర్యాపాయే తమో యథా॥ 

మోక్షమును గోరువారు సమాధినిష్ట విషయమై యజా!గత్త నొంద 
దగదు సూర్యుడస్తమింపగా చీకటి ఉజ్జుంభించినట్టు ప్రమాదమునందు 
మాయ ఉజ్ఞ్రంభించుచున్నది అని వివేకచూడామణి 


వివరితార్థధిర్యావన్న నిళ్ళేషం నివర్తతే | 

స్వరూపస్సురణం యావన్న ప్రసిద్ద్వత్యనర్గళమ్‌ ॥ 

ఎంతవజకు ఆత్మస్వరూపముయొక్క విపరీతభావన నిశ్ళేషముగా 
తొలగదో, ఎంతవజకు స్వరూపానుభవ మనర్గళముగ సిద్దింపదో, అంత 
వణకు వారు సమాధినిష్టలను, నిదిధ్యాసనముల నభ్యసించుచుండవలయు 
నని సర్వవేదాంతసం[గ్రహము 

గృహకర్మసమాస క్రమహం బ్రహ్మేతి వాదినమ్‌। 

కర్మబ్రహ్మోభయ (భ్రష్టం తం త్యజేదంత్యజం యథా॥ 

గృహకృత్యములలో ఆసక్తిగల చిత్తముగలవాడై నేను బ్రహ్మసాక్షాత్కా 
రము గలవాడనని చెప్పువాడు కర్మ, బ్రహ్మ ఉభయములనుండి భ్రష్టు 


డగును అట్టవాడు అంత్యజునివలె సజ్జన సంఘములనుండి తొలగింప 
బడతదగినవాడు 


గృహస్దాశ్రమసంబవ్ట ధర్మమును విడువనివాడును, బ్రహ్మనాక్షాత్కా 
రప్రతిని పొందనివాడును ఉభయభ్రష్ణ డనబడును చెట్టు నెక్కినవాడు పె 
కొమ్మయందు కాలిని పెట్టుటకు ముందుగా రెండవపాదము నెత్తిన ఏలాగున 
(క్రిందపడిపోవునో ఆలాగున గృహప్టధర్మము ననుష్టించక, బ్రహ్మధర్మమును 
బొందక తన ధర్మమును విడిచినవాడును పతనము నొందును 


నిర్విఘ్న యోగసెద్రి 103 


మక్షికాపాదమాత్రం తు యథా హి విషమం విషమ్‌ । 
క్రియా తు నిఖిలాఇ_ల్పాపి విపాకే దారుణా భవేత్‌ ॥ 


అణుమాత్రం విషం య త్తద్రాహకాలే లవాగ్నివత్‌ | 
తథైవానుభవే భోక్తుర్మహాపీడాం కరోతి హి ॥ 


తథైవ పాతకం కర్మ |క్రియాకాలేఐ_ల్పమేవ యత్‌ | 
తద్చోగసమయే కర్తుర్విపాకే మేరుతాం వ్రజేత్‌ ॥ 


ఓ మానవుడా! కర్మఫలము మిగుల విచిత్రమైనది చెప్పెద వినుము 
మిగుల తెలివి గలవాడుకూడ కర్మకు లోబడి కష్ట మొందుచున్నాడు ఈగ 
కాలు మాత్రము మిగుల స్వల్పమైనను విషము చాలా చెడ్డది కర్మ 
లొనర్భునపుడు స్వల్పముగా నున్నపుటికిని అవి యనుభవకాల మప్పుటికి 
మిగుల దారుణము లగును ఎషమును అణుమాత్రము పుచ్చుకొనినను 
అనుభవకాలమునకు స్వల్పవుగు అగ్ని విశేషముగ ప్రజ్వలించునట్ను 
విశేషబాధను గలిగించును అదే రీతిగా పాపకార్యమును జేయునపుడు 
మిగుల స్వలముగ నున్నపుటికిని అనుభవకాలము వచ్చ్చునప్పుటికి మేరు 
పర్వతమువలె మిగుల గొప్పది యగును అని మాఘపురాణము 

పాపకర్మముయొక్క స్వభావమును విన్నారుగదా! మల్లే విత్తనము 
ఎంత సన్నదియ్దైనను వృతముగా పరిణమిందునపు డెంత గొప్పదిగా 
నుండునో పాపముయొక్క ప్రతియు నాలాగున నుండును 


చిత్రామృతం నామృతమేవ విద్ది చిత్రానలం నానలమేవ విద్ధి | 
చిత్రాంగనా నూనమనంగనేతి వాచావివేక స్త్వవివేక ఏవ ॥ 


ఓ! రామచంద్రా చిత్రమందలి యమృత మమృతము గాదు చిత్ర 
మందలి యగ్ని యగ్నిగాదు చిత్రమందలి (స్త్రి (స్త్రిగాదు ఇట్లే వాచా వివేకము 
వివేకము గానేరదు అది యవివేకమే యగును 


అనుష్టానములేని వేదాంతబోధ లన్నియు సినిమాలో_గనిపించెడి 


104 _శ్రీనములయాళసద్లురు(గంధావలి 


క్షీరసాగర మధనమున గలిగెడు అమృతమువలెను, లంకాదహనము వలెను, 
ప్ర్రీబొమ్మలవలె నుండును అట్టి యమృతమును భుజించిన దేవత్వము 
సిద్దించునా? అట్టి నిప్పులో తృణమైనను కాలునా? అట్టి (స్త్రీతో సంసార 
మును జేసి సంతానమును గనగలుగునా? పైజెప్పిన బోధలవలన గలిగెడు 
ప్రయోజన మిట్టిదే 


ఇహైవ నరకవ్యాధేశ్చికిత్సాం న కరోతి యః | 
గత్వా నిరౌషధం దేశం వ్యాధిస్టః కిం కరిష్యతి॥ 


ఈ జన్మమునందే నరకవ్యాధికి చికిత్సను ఎవడొనర్చడో అనగా 
సంసార తరణోపాయమునకై యత్నింపడో అతడు పరలోకమును పొందినను 
ఏమి చేయగలుగును? జాషథమును, వెద్యుడున్ను లేని దేశములో రోగము 
గలవాడు వెళ్ళి ఏమి బాగుచేసికొనగల్లును? అనగా సత్కర్మలచే స్వర్గాది లోక 
ముల పొందినను అచట మోక్షసాధన కార్యముల నేమియు జీవులు చేయ 
జాలరు దానికి వునుష్యలోకవే తగియున్నది కామ్యుకర్మల ఫలవును 
భవించుటకు మాత్రము స్వర్గలోక మేర్చడినది అనగా మనుష్యజన్మలో 
మాత్రమే (బహ్మ ధ్యానమును జేయుటకు తగిన యంతఃకరణస్పషి. 
యేర్పడయున్నది అట్టి సామధ్ద్యము దేవతలకుగాని, మరి యెవ్వరికిగాని 
కలిగియుండలేదు జన్మము అన్నింటిలోను మానవజన్మము జ్ఞానముతో 
గూడిన దనియు, ఉత్కృష్ట మైనదనియు చెప్పుటకు కారణమిదియే 


ఉపసర్లాః ప్రవర్తంతే దృష్టి హ్యాత్మని యోగినః। 

ఏతాంస్తే సంప్రవక్యామి సమాసేన నిబోధ మే ॥ 

కామ్యాః క్రియా స్తథా కొమాన్మనుష్యో యో౭_భివాంఛతి | 
(స్త్రియం దానఫలం విద్యాం మాయాం కువ్యం ధనం దివమ్‌ ॥ 


దేవత్వమమరేశత్వం రసాయనం వయః క్రియామ్‌ । 
మరుత్రవదనం యజ్ఞం జలాగ్వ్యావేశనం తథా ॥ 


శ్రాద్దానాం సర్వదానానాం ఫలాని నియమాం స్తథా । 


నిర్విఘ్న యోగసిద్ది 105 


తథోపవాసాత్‌ పూర్తాచ్చ దేవతాభ్యర్చనాదపి ॥ 


అతిథిభ్యశ్చ కర్మభ్య ఉపసృష్టోవి_భివాంఛతి | 
విఘ్నమిళ్లం ప్రవర్తేత యత్నాద్యోగీ నివర్తయేత్‌ ॥ 


బ్రహ్మసంగి మనః కుర్వన్నుపనర్షైః (ప్రముచ్యతే ॥ 


యోగుల కాత్మదర్శన కాలమం దేవిఘ్నములు గలుగుచున్నవో, 
వాటిని నికు సంగ్రహముగా జెప్పెద వినుము కామ్య [క్రియలున్ను, అట్లే 
కామముచేత పురుషుడు, (స్త్రీ, దానఫలము, విద్య, వంచనము, బంగారు, 
వెండి మొదలగునవిన్ని దానికంటె అన్యములైన లోహములున్ను, ధనము, 
స్వర్గము, దేవత్వము, ఇంద్రత్వము, రసాయనము, వయస్సు, క్రియ 
వాయువులో చరించుట, యాగము, జలస్తంభనము, అగ్నిస్తంభనము నందు 
ప్రవేశించుట, అ ట్లే శ్రాద్దముయొక్క ఫలమును, సకలదానముల ఫలమును, 
వివేకములేని నియమముల నిచ్చగించుచున్నాడు అట్లే కరినోపవాసముల 
చేతను, ఇష్టాపూర్తములయిన గుంటలు, బావులు, తటాకములు మొదలగు 
నవి నిర్మించుటచేతను, దేవతార్చనలచేతను, అతిధులచేతను, బాహ్య 
కర్మములచేతను కలుగు విఘ్నములను గోరుచున్నాడు ఈలాటి విఘ్నములు 
కలుగుచున్నవి వాటిని యోగియైనవాడు ప్రయత్నముచేత వురలించి 
మనస్సును బ్రహ్మమునందు లగ్నముచేసి త్యజించి యావిఘ్నములనుండి 
విడివడుచున్నాడు అని హరయోగ ప్రదీపిక- పేరిక 

ఇది ఒక్కొక్కదానిని విశదీకరించి వాయవలసినచో (గ్రంథ బాహుళ్య 
మగును కనుక అనుభవజ్ఞులద్వారా [గ్రహించుకొనవలయును 

విహితస్యాననుష్టానాన్నిషిద్దస్య చ సేవనాత్‌ | 

అని(గ్రహాచ్చే న్రియాణాం నరః పతనమృచ్చతి ॥ 

విహితమైన యనుష్టానమును చేయకపోవుటచేతను, నిషిద్దకార్య 


మును చేయుటచేతను, ఇంద్రియములయొక్క నిగ్రహము లేకపోవుట చేతను 
మనుజుడు పతితు డగుచున్నాడు 


106 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


యతతో హ్యపి కౌంతేయ! పురుషస్య విపశ్చితః। 
ఇంద్రియాణి (ప్రమాథిని హరన్సి ప్రసభం మనః॥ 


ఓ యర్జునా! ఇంద్రియములను విషయములనుండి మఅలించుటకు 
ప్రయత్నించుచున్న విద్యాంసుడైన పురుషునియొక్క మనస్సునుగూడ క్షోభ 
మును గలుగజేయునట్టి యింద్రియములు బలాత్కారముగ హరించుచున్నవి 
అని గీత 


దీనియందు “యతతః విపన్చితజ* అను రెండు పదములను 
ప్రయోగించ డమైనది ప్రయత్నము జేయువాడును, విద్యావంతుడు 


అగువాని మనస్సు గూడ ఆకర్షింపబడునని చెప్పుచుండగా తదితరులను 
గుజీంచి చెప్పవలయునా? 


థ్యాయతో విషయాన్సుంసస్సంగ స్తేషాపజాయతే । 
సంగాత్సంజాయతే కామః కామాత్‌ క్రోధో£_.భిజాయతే ॥ 


కోధాద్భవతి సమ్మోహస్సమ్మోహాత్స్భు తివి భ్రమః। 

స్మృతి(భ్రంశాద్భుద్దినాశో బుద్దినాశా త్ర ణళ్యతి ॥ 

ఇంద్రియ విషయములను చింతించుచున్న మనుజునకు ఆ విషయ 
ములందాసక్తి కలుగచున్నది అట్టి యాసక్తిచే కోరిక గలుగుచున్నది కోరిక 
వలన కోపము జనించుచున్నది కోపమువలన నవివేకము గలుగుచున్నది 
యుక్తాయుక్త వివేకము లేని యవివేకమువలన మతి(భ్రమ గలుగుచున్నది 


మతిభ్రమవలన బుద్ది నశించుచున్నది అట్టి బుద్దినాశమువలన తాను తప్పక 
నశించుచున్నాడు 


ఇవన్నిటికిని విషయవాంఛయే కారణ మగుచున్నది అట్టి సంకల్పము 
గలుగునపుడే నివృత్తి చేసిన ప్రమాదము గలుగదు చింతచెట్టు అంకురించు 
నపుడే సులభముగ గోటితో త్రుంచివేయువచ్చును పెద్ద మానైనచో 


తీసివేయుట కెంత ప్రయాసమో వాసనావృత్తులయొక్క స్వభావ మాలాగున 
నుండును 


నిర్విఘ్న యోగసిద్ది 107 


న కర్మణామనారమాన్నైష్కర్మ్యం పురుషో2_శ్చ్నుతే | 

నచ సంన్యసనాదేవ సిద్దెం సమధిగచ్చతి il 

పురుషుడు చేయవలసిన యనుష్టానములను చేయకపోవుటచేత నిమ్మా 
మకర్మముచేత పొందలసిన మోక్షమును బొందడు నిష్కామ కర్మాను 
ష్రానమును వదలుటచేతను, లేక దేహసన్నాసము మాత్రముచేతను నష్ము 
ర్య సిద్దిని పొందడు 

ఇంద్రైయస్యేంద్రియన్యాగ్దే రాగద్వేషా వ్యవస్థితౌ । 

తయోర్న వశమాగచ్చేత్తా హ్యస్య పరిపన్ధినౌ ॥ 

ప్రతి ఇంద్రియముయొక్క విషయమునందును ఇష్టానిష్టములు గలిగి 
యుంటున్నవి కనుక ఆ రాగద్వేషములకు అధినము గాకూడదు ఆ రాగచ్చ్వే 
షములు ఈ ముముతువగు పురుషునకు శత్రువులు అనగా విఘ్నకారులు 

నాత్యశ్నతస్తు యోగో£_స్తి న వైకాన్త మనళ్నతః | 

న చాతిస్వప్నశీలన్య జా(గ్రతో నైవ చార్జున! ॥ 

ఓ యర్షునా! యధికముగా భోజనము జేయువానికిని, బొత్తిగా 


భుజింపని వానికిని, నధికముగా నిద్రించువానికిని, బొత్తిగా ని!ద్రించని 
వానికిని యోగము సిద్దింపదు 


1 ఎక్కువ భుజించుట, 2 భోజనము లేకుండుట, ౩ అధికముగా 
నిద్రించుట, 4 నిద్రలేకపోవుట - యీ నాలుగు యోగమునకు విఘ్నములు 

(ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్చిషః | 

అనేకజన్మ 'సంసిద్దస్తతో యాతి వరాం గతిమ్‌ ॥ 

పట్టుదలతో యత్నించుచున్న యోగనిష్టుడు పాపరహితుడై అనేక 
జన్మములందు అనుష్టించుటవలన పొందదగిన యోగసిద్దిని బొందు 
చున్నాడు పిమ్మట సర్వోత్తమమగు మోక్షమును బొందుచున్నాడు 


ఏ వృక్షమునుండి యెక్కువ ఫలము లభించునోో యది ఫలించుట 


108 (శ్రీమలయాళసద్దురు గ్రంథావళి 


కున్ను ఎక్కువ కాలము పట్టును స్వల్పఫలము నిచ్చెడు కూరగాయల చెట్టు 
త్వరలో ఫలించినను శీఘ్రముగనే నశించును బ్రహ్మనిష్టులు హృదయ 
కేత్రమున ప్రణవస్వరూపమగు పరబ్రహ్మబీజమును బెట్టి పోషించుచున్నారు 
దిని ఫలమారంభించిన యనంత కల్పములవజకును నశించని బ్రహ్మానంద 
ఫలమును గలుగజేయున దగుటచే ఫలించుట కెక్కువ కాలము పట్టును 
కావుననే “న స పునరావర్తతే” అనియు “యస్మాద్భూయో న జాయతే” 
యనియు శ్రుతిస్పృతులు ఘోషించు చున్నవి “యం ప్రాప్య న నివర్తంతే 
తద్దామ పరమం మమి” యని గీతాచార్యు డుపదేశించుట కిదియే హేతువు 


యయా స్వవ్నం భయం శోకం విషాదం మదమేవ చ | 
న విముంచతి దుర్మేధా ధృతిస్సా పార్ధ తామసీ ॥ 


ఓ యర్జ్హునా! దుష్టబుద్దిగల యే మనుజుడు అతినిద్రను, భయమును, 
దుఃఖమును, దిగులును, మదమును విడువడో అట్టి స్వభావము తామస 
గుణమే యగును ఇవిన్ని యోగమునకు విఘ్నకారులు అని గీత 


స తరతి స తరతి స లోకాంస్తారయతి | 


ఎవడు సంసార సాగరమును దాటునో వాడే దాటినవాడు వాడు 
లోకములో నుండువారిని దాటించుటకు శక్తిమంతు డగునని నారదభక్తి 
సూత్రము 


దినివలన తాను తరించిన పిమ్మటనే ఇతరులను తరింపజేయుటకు 
యత్నించవలయును లేనిచో ప్రయోజన ముండదు శ్రీ, బుద్దదేవుని జీవిత 
చరిత్రములో నీ విషయము గనందగును శ్రీశంకర, శ్రీయేసు, క్రీమహ 
మ్మదు మొదలగు ప్రవక్త లాలాగుననే చేసిరి వారి చరిత్రములో నీ విషయము 
తెలిసికొనవచ్చును 


(స్త్రీ ధన నాస్తిక చరిత్రం న శ్రవణీయమ్‌ ॥ 


భగవద్భక్తులు, విరక్తపురుషులు (స్త్రీ ధన నాస్తికులయొక్క చరిత్రము 


నిర్విఘ్న యోగసిద్రి 109 


లను వినరాదు ఈ మూడును బ్రహ్మజ్ఞానమునకు విఘ్నములు 


శుద్దిద్వయం మహత్కార్యం దేవానామపి దుగ్గభమ్‌ 1 
కౌపీనశుద్దిః ప్రథమా వాక్యశుద్దిరనంతరా ॥ 


దేవతలకు సహా వమహత్కార్యవుగు ఈ శుద్దిద్వయము మహా 
దుర్లభము మొదటిది కౌపీనశుద్ది - రెండవది వాక్యశుద్ది 

కౌపీనశుద్ది యనగా బ్రహ్మచర్యవ్రతము వాక్‌ శుద్దియనగా సత్యవ 
చనము, నిషిద్దాహారమును కోరకుండుట దేవతలు మొదలు మనుష్యు 
లందరును ఈ శుద్దిద్వయమును పొందకనే మాయామోహములో బడిపోవు 
చున్నారు ఈ ద్వివిధశుద్దులు లెకపోవుటయు విఘ్నకారణము 

ద్వయమేతన్న సిద్దంచేజ్జీవితం తు నిరర్ధకమ్‌ । 

యథా త్వం విద్ది పుణ్యాత్మన్‌ రంధ్రపాత్రీ చ పాచనమ్‌ ॥ 

జొిహ్వోపస్టల రెంటియొక్క శుద్ది గలుగనిచో నతని జీవితము నిరర్ద 
కము ఓ పుణ్యాత్ముడా! అదెట్లనిన వినుము రంధ్రము పడినపాత్రము 
పచన క్రియ కెట్టుపయోగపడదో యాలాగున నుండును 


ఉలూకస్య యథా భానురన్టకారః (పతీయతే | 
స్వప్రకాశే పరానందే తమో మూఢస్య జాయతే ॥ 


గుడ్డగూబకు సూర్యప్రకాశము చికటిగా కనబడునట్లు మూఢునకు 
స్వప్రకాశ పరానందమునందు చికటియే కనబడును 


అంతఃకరణమున తమోగుణము గలవానికి నిరతిశయానంద బ్రహ్మ 
సుఖమందు దృష్టి గోచరింపదు 


లయ, వికేవ, కషాయ, రసాస్వాదేభ్యో రక్షితం 
మే చిత్తమవిఘ్నేన బ్రహ్మణ్యవస్థితం భూయాత్‌ ॥ 


లయము (ఆలస్యము, సోమరితనము చేగాని, నిద్రచేగాని ప్రవృత్తి 


110 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


రహితమైనది విక్షేపయి- వృత్తి బహిర్ముఖ మగుట, కషాయము రాగాది 
దోషమువలన కలిగెడి వునోమాలిన్యము, రసాస్వాదము- తాను 
యోగసమాధి పొందినట్టు గలిగెడి భావము ఇది యానందవుయ 
కోశమున గలుగును పైజెప్పిన నాలుగును నిర్వికల్ప సమాధినిష్టకు 
ప్రతిబంధకములు అనగా విఘ్నములు అని బ్రహ్మవిదాశీర్వాద పద్దతి 
ప్రతివారును ధ్యానానుష్టానానంతరము ఈ బ్రహ్మవిదాశీర్వాద పద్దతి 
యను చిన్న(గ్రంధమును పారాయణచేయుట మంచిది అట్లయిన యోగ 
విఘ్నములను దెలిసికొనవచ్చును విఘ్ననివృత్తియును త్వరలో సిద్దించును. 


వాసనాతయ, మనోనాశ, తత్త్వజ్ఞూనా భ్యాసవశాత్‌ జ్ఞానరతా, 
తపస్పిద్దిః 'సర్వసమత్వం, దుఃఖనివృత్తిఃక, 'సుఖావిర్భావ ఇత్యేతత్సంచ 
ప్రయోజనసిద్దిర్భూయాత్‌॥ 


వాసనానాశమువలనను, మనోనాశమువలనను, తత్త్వజ్ఞానాభ్యాసము 
వలనను కలిగిన జ్ఞానరక్క తపస్సిద్ది, సర్వసమత్వము, దుఃఖ నివృత్తి, సుఖా 
విర్భావము అను నీ అయిదు ప్రయాోజనములయొక్క సిద్ది కలుగునుగాక! 

ఇట్టి యీశ్వర ్రార్రనమువలన విఘ్నములు కౌలగును 

రాహుగ్రస్తస్య సోమస్య యథా జోత్నా న భాసతే। 

తథా తమోఐ._భిభూతానాం భూతానాం నళ్యతే సుఖమ్‌॥ 

ఎలాగున రాహువుచే గ్రస్తమైన చంద్రునియొక్క ప్రకాశము 
కొంచెమైనను కనుపించక యావరణమైపోవునో, ఆలాగున తమోగుణముచే 
వ్యాప్తమైన హృదయముగల జీవులయొక్క ఆత్మప్రకాశమున్ను ఆవరణమై 
పోయి శాశ్వతమైన దివ్యసుఖమును పొందజాలదు 

సంపూర్ణ రాహు[గ్రస్త గ్రహణకాలమున చంద్రప్రకాశము కొంచెమయి 
నను కనుపించదు [గ్రహణవిమోచనము గలిగి రాగా రాగా ఏలాగున 
కొంచెము కొంచెముగా (ప్రకాశమేర్చడి పూర్ణవిమోచనము గలుగునపుడు 


నిర్విఘ్న యోగసిద్ది 111 


బాగుగా ప్రకాశించునో, ఆలాగున అనుష్టానముచే ప్రకృతిదోషము 
హృదయమునుండ తొలగుచుండ కొంచెము కొంచెము ఆత్మశాంతియు 
ఆత్మసుఖమున్ను గలుగుచు, సంపూర్ణముగా ప్రకృతి నశించునపుడు 
నిరతిశయానందము గలుగును 


యోగాభ్యాసేన మే రోగ ఉత్పన్న ఇతి కథ్యతే। 
తతో£_భ్యాసం త్యజేదేవం ప్రథమం విఘ్నముచ్యతే॥ 


ద్వితీయం సంశయాఖ్యం చ తృతీయం చ ప్రమత్తతా 1 
ఆలస్యాఖ్యం చతుర్థం చ నిద్రారూపం తు పంచమమ్‌ । 


షష్టం తు విరతి[ర్రాన్లిః సప్తమం పరికీర్ణితమ్‌ । 

విషమం చాష్ట్రమం చైవ అనాఖ్యం నవమం స్కృతమ్‌ ॥ 

అలబ్దిర్యో గతత్త్వస్య దశమం ప్రోచ్యతే బుధైః | 

ఇత్యేతద్వామ్న దశకం విచారేణ త్యజేద్భు ధః Il 

1 యోగానుష్టానముచేత నాకిట్టి వ్యాధి గలిగినదని తలంచి 
అందువలన నేను అనుష్టానమును విడిచితిని యనునది మొదటివిఘ్నము, 
2 సంశయము, ౩ ప్రమాదము, 4 ఆలస్యము, 5 అతినిద్ర, 6 అనుష్టానము 
నందు పీతి లేకుండుట 7 భ్రవు, 8 ప్రయాసవుని తోచుట, 
9 అశా(న్త్రుప్రవర్తనము 10 ఆత్మనిష్టయందు నిలుకడ లేకపోవుట- 
యోగీశ్వరులచేత ఈవిధముగ దశవిఘ్నములు చెప్పబడినవి కావున బుద్ది 
మంతుడు ఈ పెజెప్పిన దశవిఘ్నములు గలుగనీయక చూడవలయును 


జపంతః ప్రణవం నిత్యం ముచ్యంతే సర్వపాతకైః | 
నదా£_భ్యాసేన సంయుక్షాః పరం మోక్షం లభన్తి చ ॥ 


ఈ విఘ్నములు నశించుటకును, పాపదోషములు క్షయించుటకును, 
బ్రహ్మభావముతో గూడిన ప్రణవమును నిత్యమును జపించవలయును దీని 
వలన సర్వవిఘ్నములును, పాపములును నశించును ఈ లాగున అను 


112 _శ్రీమలయాళసద్ద్లురు (గంధావలి 


ష్టానమును చేయువారు పరమమయిన మోక్షమును పొందగలరు 


ఎంతవజికు హృదయమున పాపముండునో అంతవటలుకు విఘ్నములు 
గలుగుచుండును ప్రణవమును గాని, యితరములగు దివ్యవుం 
త్రములనుగాని హృదయములో మనస్సు నుంచి యీళ్వరభావముతో 
జుపము చేయుచుండిన దోషము నశించును జపకాలములో తాను జపించెడి 
యిష్టదేవతయొక్క భావమును హృదయమున నిల్పి ప్రతిమంత్రమున్ను, దివ్య 
శక్తిని గలిగినదిగా భావించి ప్రతిబీజాక్షరమున్ను హృదయమున స్ఫురించే 
లాగున నెమ్మదిగా జపమొనర్భ వలయును అట్లయినమాత్రమే పాపరా 
సులన్నియు నిప్పుచే దూది కాలిపోవునట్లు భస్మము లగును 


సర్వపాపేషు నష్టేషు బుద్దిర్భవతి నిర్మలా । 

సైవ బుద్దిస్సమాఖ్యాతా జ్ఞానశబ్దేన 'సూరిభిః ॥ 

ఎప్పుడు ధ్యాన జప తపస్సులచే పాపకర్మము లన్నియు నశించునో 
అప్పుడు బుద్ది నిర్మలమగును విఘ్నములు నశించును అట్టి దోషరహితమైన 
విశుద్దబుద్ది యేది గలదో అట్టి బుద్దియే జ్ఞానోపలబ్దిని కలుగజేయునని 
మహర్షులు చెప్పిరి 

యది శైలసమం పావం విస్తీర్ణం బహుయోజనమ్‌ । 

భిద్యతే ధ్యానయోగేన నాన్యో భేదః కదాచన ॥ 


అనేక యోజనముల విస్తీర్ణమై మహాపర్వతమువలె నుండు పాపముల 
న్నియు, ధ్యానయోగము ఒక్కదానివే మాత్రమే నశించుటకు యోగ్యమగునే 
గాని వేటు ఏ యుపాయముచేతను, ఒకప్పుడును భేదింప శక్తి చాలదు 


అనేక యోజనముల విస్తేర్ణము గలిగి యనేక కాలములనుండి 
పడియుండు కట్టెలన్నియు, అగ్నికణము పడినంతనే యెట్లు బూడిదయై 
పోవునో ఆలాగున దివ్యవుంత్రమును దివ్యభావముతో జపించెడివారి 
పాపకర్మములున్ను, విఘ్నములున్ను నశించును 


నిర్విఘ్న యోగసిద్ది 113 


యావచ్చ పాతకం దేహే తావత్సిద్దిర్ష్న జాయతే । 
గతే చ పాతకే తస్య సర్వం చ సఫలం భవేత్‌ ॥ 


ఎన్ని ధ్యానానుష్టానములు చేయువాడైనను ఎంతవజకు దేహములో 
పాతకము నశించలేదో అంతవజకు దైవజ్ఞానసిద్ది యేమియు కలుగదు ధ్యాన 
జపాదులచే పాపములు నశించునపుడు సవుస్త సాధనలు ఫలమును 
గలుగజేయును 


ఒకపుడు తప్పుపని చేసి కారాగృహములో నెంతకాల ముండ 
వలయునని శిక్ష యేర్పడి యుండునో అట్టి కాలము పూర్తియగులోపల 
బయటికి వచ్చుటకు యత్నించిన కాపలావారు అడ్డగించి లోపలకు 
త్రోయుదురు కాలము పూర్తియగునపుడు ఇదివజలో తన్ను నిరోధించిన 
విరోధులే (పేవుతో బయటికిని విడిచిపొట్టుదురు ఆలాగున పాతక 
ముండువఅకు పరవుశాంతితో నిష్టయందుండుటకు యత్నించినను 
విఘ్నములు గలుగుచునే యుండును పాపము నశించిన నిరతిశయ 
పరమసుఖనిష్టలో నుండనచ్చును అయితే కారాగృహములో నుండువారి 
ప్రవర్తనము మంచిదిగా నుండిన సంవత్సరమునకు రెండు మాసములుగాని, 
నాలుగు మాసములుగాని శిక్ష తగ్గించు నేర్సాటు గలదు ఇచ్చటగూడ 
దుష్ట్రప్రవృత్తి గలిగియున్నచో కాలమును పొడిగించు పద్దతిగూడ ఉన్నది 
ఆలాగున అనుష్టాన కాలములో గలిగెడి విఘ్నములను ఓర్చుకొని వ్రతమును 
చెడనీయక యుండెనేని త్వరలోనే విఘ్నములు నశించును అట్టుగాక 
ప్రఎర్తనము చెడెనేని ద్లీగ్ణకాలము దుఃఖము ననుభవించవలసి యుండును 


ఆచారాన్మోవితో విప్రో న వేద ఫలమశ్చుతే | 
ఆచారేణ తు సంయుక్తస్పంపూర్హఫలభాక్‌ భవేత్‌ ॥ 


వేదాధ్యయన తత్పరుడై యున్నను ఆచరణయందు జాగ్రత్త లేక 
పోయిన వేదాధ్యయన తపస్సుల ఫలము ననుభవింపజాలడు ఆచరణయందు 
జూ[గ్రత్త గలవాడు తపస్వ్ప్వ్యాధ్యాయేశ్వగ (ప్రణిధానముల కెంతఫలము 


114 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


శా(న్ర్రములో చెప్పబడియున్నదో దానిని తప్పక పొందగల్లును అని మనువు 


ఎంత శ్రేష్టమైన జాషధసేవ చేయుచున్నను పథ్యము సరిగా లేనిచో 
జౌషధవుయొక్క ఫలము నెట్టు పొందజాలడో, దినియొక్క స్టితియు 
ఆలాగున నుండును 


భయం (కో ధమథాలస్యమతిస్వస్నాతిజా గరమ్‌ | 
ఆత్యాహారమనాహారం నిత్యం యోగీ వివర్ణయేత్‌ | 


భయము, కోపము, సోమరితనము, అతినిద్ర, అతిజాగరణము, 
అత్యాహారము, అనాహారము- వీనిని ధ్యానంష్టగల యోగి ఎల్లప్పుడును 
విడువవలయును ఇవియు విఘ్నములే 


వనేఇ_పి దోషాః ప్రభవ న్లి రాగిణాంగ్భహేఐ2 పి వంచే[న్రియ నిగ్రహ స్తవః | 
అకుత్సితే కర్మణి యః ప్రవర్తతే నివృత్తరాగస్య గృహం తపోవనమ్‌ ॥ 


రాగద్వేషములు గలవాడు వనమునందుండినను దోషములే గలుగు 
చుండును గృహస్థాశ్రమ మందుండినను పంచేన్హియముల నిగ్రహము గల 
వాడు తాపసుడే యగును నిందితముగాని కర్మను జేయువాడెచ్చట నుం 
డినను జ్ఞానియే(ముక్తుడేే యగును రాగరహితునకు గృహము తపోవన 
మువంటి పుణ్యభూమి యగును 


ఒకడు క్షీరాన్నమును జేయదలంచినచో రుచిగా నుండవలసిన స్వగ్బ 
హములో వండినను, లేక యేకాంత స్టలమున వండినను పంచదార, పాలు, 
దాత, జీడిపప్పు, సగ్గుబియ్యము సరిగానుండిన మాత్రమే అది హృద్యముగా 
నుండును వీటిలో నేది తగ్గినను గృహమందుగాని, వనమందుగాని రుచిగా 
నుండదు జ్ఞానముయొక్క స్టితియు నీలాగున నుండును అయితే యేకాంత 
ప్రదేశము బ్రహ్మనిష్టులకు గ్రేష్టవుని చెప్పుటకు కారణమేవున గాలి 
విశేషముగా వీచుచుండు ప్రదేశమున వండిన యాలస్య మగును శ్రమయున్ను 
గలుగును గాలిలేని ప్రదేశమైనచో త్వరలో పక్వమగును శ్రమ యుండదు 
ఇంతే భేదముగాని పదార్హములలో కొజత గలిగిన ఎచ్చటనైనను రుచిగా 


నిర్విఘ్న యోగసిద్ది 115 


నుండదు ఆలాగున శవుదవూది గుణములు పూర్తిగా నుండిన 
గృహమందైనను, వనమందైనను ముక్తిని పొందవచ్చును ఏకాన్త ప్రదేశములో 
నుండిన మనోనిశ్చలత్వమునకును, ఏకా[గ్రతకును, నిర్మలత్వమునకు కొంత 
సహాయ మేర్పడును మతి యేమియు విశేషము లేదు 


మతీయు సన్వ్యాసియైనను, ఆశ్రమమరములలో నుండినను, గృహ 
కార్యములనే చింతించుచు దానిని వృద్దిచేయజూచినచో అతడు నీచప్టితినే 
పొందును సంసారమందుండినను, ఆశ్రమములో, మరములో నుండువారి 
సంకల్పమునే గలిగియున్నచో ఆశ్రమవాసులను పోషించెడి హృదయమును 
గలిగియుండిన యాత డుత్కృష్టస్తితిని బొందును దేహావసాన కాలమున 
మొదట చెప్పినవాడు సంసారమును, రెండవాడు సన్న్యాసముయొక్క స్టితిని 
పొందగలుగును జనకుడు గృహమందుండినను హృదయమును సన్నాస 
ముగా జేసెను కనుక ముక్తుడయ్యెను జడభరతుడు వనమందుండినను 
దృశళ్యరూపమగు లేడిభావము హృదయమందుండుటచే జింకయై పుట్టెను 
సూక్ష్మబుద్ది గలవారు ఈసత్యమును దెలిసికొన యత్నించవలయును 


నాన్యద స్తి సురేశానా మిష్టసిద్ది ప్రదం దివి | 
దోగ్రీ ధేనుర్యథా నీతా దుఃఖదా గృహమేధినామ్‌ ॥ 


తథైవ జ్ఞానవాన్విప్రో దేవానాం దుఃఖదో భవేత్‌ | 
త్రిదశాస్తేన విఘ్న న్లి ప్రవిష్టా విషయం నృణామ్‌ ॥ 


యోగాదులంజేసి దేవాదులను మజచి, అనుష్టానమును వదలి 
అనిర్వాచ్య జ్ఞానానందానుభవ ప్రమత్తుడై ప్రవర్తించినచో దేవతలు ఇష్టా 
పూర్తిని బడయలేమి కోపము వహించి శపింతురు (విమ్నముల నొనర్తురు) 
మతీయు పాలుపితుకు ఆవును వేజొకడు పెడదారిం గొంపోవ గృహమెధి 
యెంత యలమట బొంది చింతించి వెదకి తనదారికి త్రిప్పుకొనునో, ఆలాగు 
ననే అమరవరులు చింతిలువారలై తమ త్రోవను వీడి కైవల్య పధములో 
ద్రొక్కు వానిని పలువిధముల విఘ్నముల బన్నుచు ముందుకు పోనివ్వరు - 


116 శీమలయాళసద్ద్లురు (గం ఛావళి 


అని శివ గీత- 


ఎంత బ్రహ్మనిష్పుడైనను, యోగియైనను, అహంకరించి ధర్మా 
నుష్టానము నతిక్రమించి ప్రవర్తించినచో దేవతలు ముందుకు పోనియక 
విఘ్నములను గల్పించి పతితునిగా చేయుదురు ఈ రహస్యము దెలియక 
పోవుటయే కొందజున్నత స్టతిలోనికి వచ్చియు పడిపోవుటకు కారణ 
వుగుచున్నది కావున (పతిముముక్షువును శా(న్రవిధ్యతిక్రవుమును 
జేయరాదు 


యద్యేవం దేవతా విమ్నమాచరంతి తనూభృతామ్‌। 
పౌరుషం తత్ర కస్యాస్తి యేన ము క్రిర్భవిష్యతి | 
సత్యం సూతాత్మజ! బ్రూహి తత్రోపాయో౭_స్తి వాన వా ॥ 


ఓ మహానుభావా! సూతపుత్రా! ఈ తీరున దేవతలు స్వంతత్రులై తమ 
తృప్తికిగా నరులు పోవు జ్ఞానసరణిని విఘ్నములచే నరికట్టుచుండిరేని ముక్తి 
పదంబు నొందుటెప్పుడు? ఎట్టి పౌరుషముచేనైన ఆ విఘ్నములను దొలగ 
త్రోయు తెబువున్నదా? నిక్కము తెలుపు మనుటయు సూతం డిట్లనియె 


సూత ఉవాచ - 


కోటిజన్మార్టితైః పుణ్రై శ్ళివే భక్తిః ప్రజాయతే । 
ఇప్టాపూర్తాని కర్మాణి తేనాచరతి మానవః ॥ 


శివార్హణధియా కామాన్‌ పరిత్యజ్య యథావిధి । 
అను[గ్రవాత్తేన శంభోర్జాయతే సుదృఢో నరః | 
తతో భీతాః పలాయన్తే విఘ్నం హిత్వా సురేశ్వరాః ॥ 


అనేక జన్మములనుండి యొనర్చు పుణ్యఫలములవలన ఈశ్వరుని 
యందు భక్తీ పుట్టుచున్నది ఆ హెతువున వునుజుడు అభివుతార్హ 
పదములగు సత్కర్మవు లాచరించును అతడాచరించు కర్మవముల 
నీశ్వరార్పణబుద్దితో చేసెనేని తానీశ్వరుని యనుగ్రహమున సంకల్పసిద్దు 


నిర్వొఘ్న యోగసిద్ది 117 
డగును అమోఘంబగు నీశ్వరానుగ్రహంబున వాని సంకల్పమునకు గలుగు 
నంతరాయంబు లంతరించుటజేసి దేవతలు తాము వ్యర్ష ప్రయత్నులగుట 
నూహించియు, సర్వేశ్వరా(గహంబున తమకేమి కీడు మూడునో యని 
భీతిల్లీయు అట్టివాని యుద్యవుంబున కేలాటి విఘ్నము నొనర్శుజాలక 
పారిపోయెదరు 

ఒక గ్రామమున నొక ధనికుడుండేవాడు అతనికి ఆ జిల్లా పోలీసు 
సూపరింటెండెంటు నిండా మిత్రుడై యుండెను అతడు క్రింది జవానులను 
లక్యము చేయువాడు కాడు అయితే సూపరింటెండెంటు ఇతనికి మిత్రుడని 
యెరింగియుండుటచేత సర్కిల్‌ యిన్‌స్పెళ్టరు, సబ్‌యిన్‌స్నెక్షరు మొదలు 
జవానువజ కెవరున్ను అతని జోలికి పోయేవారు గారు అంతేగాక 
సహాయముగూడ చేయుచుండిరి కారణమేవున సూపరింటెండెంటు 
ఇతనికి మిక్కిలి ప్రియు డగుటచే ఇతనికి నేదైన ప్రతిబంధమును గలుగజేసిన 
సూపరింటెండెంటు గారికి ఆగ్రహము గలిగి తమ కేదైనా కీడు మూడునని 
తలంచి యుండువారు ఈశ్వరాను[గ్రహము గలవాని వారి బ్రతి యీలాగున 
నుండును 


మతీయొక్క [గ్రామమున నొక శ్రీమంతుడుండేవాడు అతనికిని, ఆ 
జిల్లా సూపరింటెండెంటుగారికిని విరోధము కారణాంతరములచే 
గలిగియుండెను ఈ రహస్య మెతీంగియుండు [క్రింది యధికారులు సర్కిల్‌ 
యిన్‌స్నృక్షరు మొదలు జవాను వజకుండు వారందణును ఇతనికి బాధలు 
గలుగజేయుచునే యుండిరి ఈశ్వరాను(గ్రహము గలుగని వారిప్టతి 
యి+లాగున నుండును 


ఈశ్వరాను[గ్రహాదేవ పుంసామద్వైతవాసనా | 

మహాభయపరిత్రాణా ద్విత్రాణాముపజాయతే ॥ 

అద్వితీయమగు పరబ్రహ్మనిష్ట ప్రరమగుట యనునది మహాఘూర 
సంసార దుఃఖమును తొలగించి రక్షించుటకు పరమెశ్వరునియొక్క కరుణా 
F10 


118 శీమలయాళసద్ద్లురు గ్రంధావళి 


కటాక్షవీక్షణాను[గ్రహముచే మాత్రము ఏ యిద్దరు, ముగ్గురికో ఏర్ప 
డుచున్నది అని అవధూతగీతలో దత్తాత్రేయ వాక్యము 


బ్రహ్మజ్ఞానులలో శ్రీదత్తాత్రేయులకు సమాను లయినవారు 
వముఖీయొక రుండియుండలేదు ఏలయన ఆయన త్రివూర్యాత్మక 
స్వరూపుడు అట్టివాడే అవధూత గీతయందు మొదటనే ఈశ్వరానుగ్రహము 
లేనివారు సంసార దూఃఖములనుండి( విఘ్నములనుండి) దరిజేరజాలరను 
చెప్పుటకన్న పరమ ప్రమాణమేమి గావలయును? 


ఉత్సాహః సాహసం ధైర్యం బుద్దిళ్ళక్తిః వరా క్రమః। 

షడేతే యత్ర తిష్టన్తి తత్ర దేవోణ_ పి తిష్టతి॥ 

1 ఆసక్తి, 2 సాహసము, ౩ ధైర్యము, 4 సూక్మబుద్ది, 5 ఆత్మశక్తి, 
6 కార్యదిక్ష -యీ యారు గుణము లెవనియందు గలవో వానికి దైవ 
సహాయము గలుగును 


దినియందొక రహస్యము గలదు పెజెప్పిన యారు గుణములు గలిగి 
ప్రవర్తించిన పిమ్మటనే దైవానుగ్రహము గలుగునని చెప్పడమైనది అట్టు తాను 
చేయవలసిన కార్యమును జేయక ఈశ్వరాను[గ్రహము కలుగలేదని చెప్పిన 
నేమి ప్రయోజనము? ఇది యొక విధమగు సోమరితనమే యగును ఇప్పుడు 
లోకములో చాలామంది యిట్టి స్వభావము గలవారై యున్నారు 


యోగతత్త్వం వ్రవక్యామి యోగినాం హితకామ్యయా। 
యటుత్వా చ పరిత్వా చ సర్వపాపైః ప్రముచ్యతే॥ 


యోగులయొక్క మేలుకొరకు యోగతత్తుమును చెప్పుచున్నాడను 
దినిని వినినప్పుటికిన్ని, చదివినప్పుటికిన్ని సకల పాపములనుండి విముక్తి 
నొందు చున్నాడు అని యోగతతోపనిషత్తు 


ఈ యుపనిషత్తు (శ్రీమన్నారాయణమూార్తీ చతుర్ముఖ బ్రహ్మదేవున 
కుపదేశించినది 


నిర్విఘ్ప యోగసిద్ది 119 


విష్ణుర్నామ మహాయోగీ మవిభూతో మహాతపాః | 

త త్త్వమార్లే యథా దీపో దృశ్యతే పురుషోత్తమః ॥ 

పురుషోత్తముడైన మహావిష్ణువు మహాయోగియై సకలభూతములకును 
ఆశ్రయుడై, మహాతపస్ఫ్పంపన్నుడై, తత్త్వమార్ల్గమునందు దీపమువలె 
ప్రకాశించుచున్నాడు 


తమారాధ్య జగన్నాథం ప్రణిపత్య పితామహః । 
పద్రచ్చ యోగత త్వం మే బ్రూహి చాష్ట్రాంగసంయుతమ్‌ ॥ 


సకలలోకాధిపతియగు ఆ విష్ణువును బ్రహ్మదేవు డారాధించి 
నమస్కరించి యెనిమిదంగములతో కూడిన యోగతత్త్వమును నాకు 
బో ధింపుమని యడిగెను 


కామః క్రోధో భయం వాపి మోహో లోభో మదో రజుః | 
జన్మ మృత్యుళ్చ కార్పణ్యం శోక స్తంద్రా కుధా తృషా ॥ 
తృష్టా లజ్ఞా భయం దుఃఖం విషాదో హర్ష ఏవచ । 
ఏభిర్లోషైర్వినిర్ముక్తస్ప జీవః కేవలో మతః ॥ 


జీవుడు కామము, క్రోధము, భయము, మోహము, లోభము, 
మదము, రజోగుణము, జన్మము, మరణము, కృపణత్వము, శోకము, 
సోమరితనము, ఆకలి, దప్పిక, అత్యాశ, లజ్జ, భీతి, దుఃఖము, విషాదము, 
సంతోషము - ఇవి మొదలగు దోషములచేత విడువబడినవాడై కేవలుడై 
యుండవలయును 


ఇట్టి ప్రకృతిగుణములతో కూడియుండువరకు జీవుడనబడును ఈ 
గుణములనుండి విడుదల పొందినపుటినుండి కేవల శివస్వరూపు డగును 


తస్మాద్దోష వినాశార్థ ముపాయం కథయామి తే । 
యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువమ్‌ ॥ 


యోగో౭_పి జ్ఞానహినస్తు న తమో మోక్షకర్మణి | 


120 (శీమలయాలళసద్నురు [గ్రంధావళి 


తస్మాద్ద్యానం చ యోగం చ ముముక్షుర్చుఢమభ్య సేత్‌ ॥ 


కాబట్టి యీ దోషములు నివృత్తి చేయుటకు నికుపాయమును 
జెప్పెదను యోగములేని జ్ఞానమెట్టు మోక్షమొసంగును? అట్లే జ్ఞానము 
లేని యోగమును మోక్షము నొసంగదు కాబట్టి మోక్షమును కోరువాడు 
జ్ఞానమును, యోగ మును చక్కగా నభ్యసింపవలయును 


అజ్ఞానాదేవ 'సంసాదో జ్ఞానాదేవ విముచ్యతే | 
జ్ఞానస్వరూపమేవాదౌ జ్ఞానం జ్జేయైక సాధనము ॥ 


అజ్ఞానముచే తనే సంసారము కలుగుచున్నది జ్ఞానము చేతనే 
సంసారదుఃఖ నివృత్తి యగుచున్నది ఆదియందు జ్ఞానస్వరూపముగానే 
యుండినది ఆజ్ఞానము జ్లేయమునకు సాధనమై యున్నది 


ప్రథమాభ్యాసకాలే తు విఘ్నాస్స్యు శ్చతురానన । 
ఆలస్యం కథనం ధూర్తగోష్టీ మంత్రాదిసాధనమ్‌ । 


ధాతు స్త్రీలౌల్యకాదినీ మృగతృష్టామయాని వై | 
జ్ఞాత్వా సుధిస్త్వజేత్సర్వాన్‌ విఘ్నాన్‌ బుద్దిప్రభావతః ॥ 


యోగము నభ్యసంచుకాలమున ప్రథవుమున విఘ్నములు 
సంభవించును అవి యెవ్వియనగా సోమరితనము, ఆత్మస్తుతి, దుర్జన 
సహవాసము, దుష్టమంత్రమును సాధించుట, రసవాదము, (స్త్రీలోలత- 
అనునవి ఈయోగ విఘ్నములను బుద్దిమంతుడైనవాడు ఎండమావులవలె 
దలంచి పుణ్య (ప్రభావము వలన త్వజించవలయును 


సాధకులలో చాలమంది ఈలాటి భ్రమలో బడిపోయెడివారు గలరు 
పై జెప్బనవన్నియు ఎండమావులవలె చూచుటకు మాత్రమేగాని ప్రయోజన 
ముండదు ఎండమావులను చూచునప్తుడు జలము గలదని తలంచి ఎంత 
పరుగెత్తిపోయినను నీరు దొరకక దాహశాంతి కాక క్షేశమును పొందునట్లు 
పైజెప్పిన వానియొక్క స్వభావమని (గ్రహించుకోవలయును 


నిర్విఘ్న యోగసిద్ది 121 


కందర్భస్య యథా రూపం తథా౭_స్యాదపి యోగినః | 
త|ద్రూపవశగా నార్యః కాంక్షంతే తస్య సంగమమ్‌ ॥ 


యది సంగం కరోత్యేష తస్య బిందుక్షయో భవేత్‌ | 
వర్జ్ణయిత్వా (స్తియాస్పంగం కుర్యాదభ్యాస మాదరాత్‌ ॥ 
యోగినో౭_౦గే సుగంధశ్చ్ళ జాయతే బిందుధారణాత్‌ । 


ఇట్టి యోగి మన్మధునివంటి అందము గలవాడుగ నుండును స్త్రీలు 
అతని యందమును చూచి మోహింతురు అప్పు డీయోగి (స్త్రీలతో చేరిన 
యింద్రియనష్టము కల్లును కావున స్త్రీసంగమును త్యజింపవలయును 
మిక్కిలి శ్రద్దతో యోగము నభ్యసింపవలయును ఇట్లు అభ్యసించుచు ఇంగ్రి 
యమును స్టలనము చేయకుండు యోగిశరీరమునందు మంచి పరి మళము 
కల్గును 


బ్రహ్మచర్యముచేతను, యోగధారణచేతను దివ్యదేహము గల్టుగును 
అప్పుడెటువంటి (స్త్రీలకైన ఆ యోగియొక్క సంసర్లమునకు అపేక్ష 
గల్గును అట్టి (స్త్రీలు మంచి స్వభావమున్ను, పుణ్యబుద్దియు కలవారైనను 
యోగియొక్క బ్రహ్మతేజస్సునం దట్టి ఆకర్షణశక్తి గలిగియున్నది 
అయస్కాంతము ఇనుము నేలాగున బలాత్కారముగ నాకర్షించునో అట్టి 
ఆకర్షణశక్తి సృష్టియందు గలదు ఒకడు బ్రహ్మచర్యవ్రతమును సేవించి 
తపమొనర్చుచుండెనేని అతడు తక్కువజాతి వాడైనను, రూపలావణ్యము 
లేకపోయినను, ఉన్నతప్టితిలో నుండు స్ర్తీలైన అతని సంస్పర్శ్మమును 
అభిలషించుదురు కావుననే బ్రహ్మచర్య వ్రతనిష్ట గలిగి ధ్యానయోగతపస్సు 
నొనర్భువాడు (స్త్రీలుండు స్టలంబున నుండరాదని శాస్త్రము తెలుపు 
చున్నది 

తతో రహస్యుపావిష్టః ప్రణవం ఫ్లతమాత్రయా । 

జపేత్పూర్వార్టితానాం తు పాపానాం నాశహేతవే ॥ 


ఏకాంతమున గూర్చుండి పూర్వజన్మకర్మ దోషములు నశించుట 


122 _శ్రీమలయాళసట్లురు గ్రంధావలి 


కొఅకు [పణవమును (ఓంకారము మూడు మాత్రల కాలము 
జపించవలయును 


ప్రణవమునుగాని, ఇష్టదేవతా మంత్రమునుగాని, చిత్తెకాగ్రతతో హృద 
యమున నిలిపి జపించవలయును ఆ దివ్యమంత్రము ప్రకాశమైనదై తన 
అంతఃకరణలో గల సమస్తదోషములను భస్మమొనర్చునదిగా భావన చేయ 
వలయును 


సర్వవిఘ్నహరో మంత్రః ప్రణవః సర్వదోషవి। 
ఏవమభ్యాసయోగేన సిద్ది రారంభసంభవా ॥ 


ప్రణవము బ్రహ్మభావముతో జపమొనర్చిన సకల విఘ్నములను, సకల 
పాపములను నశింపజేయును ఇట్లు జపించుటచేత ప్రారంభమునుండి అనెక 
దివ్యసిద్దులు గలుగును జ్ఞానముదయ మగును 


యామమాత్రం ప్రతిదినం యోగీ యత్నాదతం ద్రెతః । 
యథా వా చిత్రసామన్థం జాయతే యోగినో ధ్రువమ్‌ ॥ 


యోగియైనవాడు ప్రతిదినమును సోమరితనము లేక ఒక జాము 
అభ్యసించిన యెడల వానికి వివిధములగు దెవ్యసామర్ధ్యములు కల్లును 


మూడు జాములు ధ్యానము చేయుట యుత్తమ పక్షమనియు, రెండు 
జాములు మధ్యమ పక్షమనియు, ఒక జాము కనిష్టపక్ష మనియు (గ్రహించు 
కొనవలెను మూడు ఘంటల సమయము ఒక జామని [గ్రహించేది బ్రహ్మ 
ముహూర్తమున ప్రారంభించి పండ్రెండు ఘంటల సమయమువరకు ధ్యాన 
ములో నుండిన మూడు జాముల సమయ మగును ప్రాతఃకాలమునుండి 
తొమ్మిది ఘంటలకాలమువరకు ధ్యానములోనుండు బొక జావునం 
బడును ఇంతవరకైన చేయనిచో ఆత్మప్రబోధము కల్గ్లదు ఇట్టివారుకూడ 
ఇప్పుడు అరుదైరి అందువలన పూర్వికబుషుల, యోగీశ్వరుల, 
సిద్దపురుషుల ప్రతిని ఇప్పుడుండువారు పొందక పోవుచున్నారు 


నిర్విఘ్న యోగసిద్ది 123 


శిష్యాశ్చ స్వస్వకార్యేషు ప్రారయంతి న సంశయః । 
తత్తత్కర్మకరవ్య [గ్రస్యాభ్యాసో విస్పృతో భవేత్‌ ॥ 


శిష్యులు తమ తమ కార్యములు చేయుటకై ప్రానవ్టించుచుందురు 
ఆకార్యములందు బుద్దిని వినియోాగించుచుండిన యెడల యోగాభ్యాసము 
తరిగి పోవును 


ఈ భగవద్వాక్యమును టబ్రహ్మనిష్ణుడు బాగుగ నాలోచించుకొన 
వలయును ధ్యానయోగముచే కొంత ఆత్మశక్తి గలుగునప్పుడు కిష్యు 
లనేకులు చేరుదురు మరము కట్టుటకు లౌంవరును ఆశ్రమము స్టాపిం 
చుటకు మరికొందరును, సంస్కృతపారశాల నెలకొలుటకు వేరు కొంద 
రును, దేవాలయమును నిర్మించుటకు కొందరును, వార్తాపత్రికలను ఆరం 
భించుటకు కొందరును, ప్రచారముకొఅకు కొందరును, సత్రము కట్టుటకు 
కొందరును ప్రోత్సహించుచుందురు ఇత్తరి శిష్యుల వాక్యము లాలకించి 
అజా(గత్త పడక చూచుకొనుచుండవలయును లేనిచో గుమాస్తా ఉద్యో 
గమునకు తయారైనపుడు చదువు మాని యుద్యోగమునకు వెళ్ళినవాని 
గతియే కల్లును పాపమిత డేమి చేయగల్లును? పై చదువున్ను పోయినది 
గొపు యుద్యోగానికి అత లేకపోయెను చిన్నఉద్యోగము నాశింపక 
ఉన్నతమైన చదువు చదువుచుండిన గొప్ప యుద్యోగము వచ్చును కావలసిన 
ధనమును, ప్రజల ఆమోదమున్ను బడయవచ్చును అప్పుడెంత గొప్ప 
కార్యమైనను సులభముగా సాధింపవచ్చును అట్లు కానిచో (శ్రమ 
పడవలసియుండును ఈతత్త్వమును తీవ్ర ముముక్షుత్వము గలవారు జ్ఞప్తిలో 
నుంచవలయును యోగసిద్ది జీవన్ముక్తి గలుగువరకు అనుష్టానము 
విడనీయక చూచుకొనిన అనేక (శ్రీమంతులేగాక మహారాజులుకూడా తన 
ఆజ్ఞకు బద్దులై యుందురు అట్టి స్టితిలో ఎంత గొప్పకార్యమైనను 
ప్రయాసము లేక జరిగిపోవును 


అవిస్పృత్య గురోర్వాక్య మభ్యసేత్తదహర్షిశమ్‌ ॥ 


124 (శినులయాళసద్ద్లురు (గంధావలి 


కాబట్టి గురువాక్యమునందు మరుపులేనివాడై నిరంతరమును 
అభ్యాసము చేయవలయును 


పెచెప్పిన విఘ్నములు తొలగుటకు గురువాక్యమందును శ్వా న్త్రవాక్య 
మునందును ఏమరుపాటు కలుగక ఈశ్వరునియందు విశ్వాసము గలిగి 
అనుష్టానము చేయవలయును 


ఆసనం పాత్రలోపళ్ళ సంచయశ్శిష్యసం గ్రహః। 
దివాస్వాపో వృథాలాపో యతేర్చంధకరాణి షభ్‌॥ 


1 ఆసనము, 2 పాత్రలోపము, ౩ సంచయము, 4 శిష్యసం(గహము, 
5 దివాస్వాపము, 6 వృథధాలాపము అను నీయారును సన్యాసికి ప్రతి 
బంధకములు (విఘ్నములు) అని నారదపరివ్రాజకోపనిషత్తు 


వీటికిగల అర్థములు ఒక్కొక్క శ్లోకముచేత క్రింద వాయబడుచున్ఫవి 
దివాస్వాపమనగా పగటినిద్ర 


ఏకావార్చరతో (గ్రామే పంచాహాత్సరతః పురే | 
వర్ణాభ్యో౭ న్యత్ర యత్‌ స్థానమాసనం తత్ర్రకీర్తితమ్‌ ॥ 


1. ఆసనము 


(గ్రామములలో నొక దినముకంటిె, పట్టణములలో ఏదు దినముల 
కంటె అధికకాలము నిలువడమున్ను, చాతుర్మాస్యము నాలుగు మాసము 


లలో తప్ప ఇతర కాలములయందొకచోట విశేషకాలము నిలుచుట ఆసన 
మనబడును 


ఇది ధర్మబోధకులై సంచరించు బోధకులకు యతులను గురించి 
చెప్పుడమైనది ఒకే స్టలములోనుండి ధ్యానానుష్టానము చేయువారిని గురించి 
గాని, వేదాంతశా[స్త్రజశ్రవణము చేయువారిని గురించి గాని చెప్పినది కాదు 


2.పాత్రలోపము. 


నిర్విఘ్న యోగసిదై 125 


ఉక్తాలాబ్వాది పాత్రాణామేకస్యాపి న సంగ్రహః । 
భిక్షీర్సై క్యభుజశ్చ్సాపి పాత్రలోపస్ప ఉచ్యతే ॥ 


సన్న్యాసి యగువాడు భికాన్నము భుజించు నప్పటికి శాస్రమందు 
విధించిన సారకాయబుట్ణ, కమండలుపు, వెదురుకట్ట, మట్టి మొదలగు 
పాత్రలే యుండును విటిలో నేదైన నొక దానినైన (గ్రహింపక పోవుట 
పాత్రలోపమని చెప్పబడును 


పైజెప్పిన పాత్రలుండిన దొంగలభయముండదు లోహపాత్ర 
సంబంధముండిన ఎవరైన అపహరించుదురు అందువల్ల ధ్యానకాలములో 
గాని యాత్రాకాలములో నిద్రాసమయమందుగాని సంకల్పము గలుగుట 
కవకాశ ముండును 


౩.సంచయము. 


గృహీతస్య తు దండాదేర్దితీయస్య పరిగ్రహః | 
కాలాంతరోవభో గారం సంచయః పరికీర్పితః ॥ 


దండకాషాయాదులను పరి(గహించి అవి ఖీలమైన తరువాత తిరిగి 
థరించుటకుగాను రెండు మూడు దండములను, ఆలాగున కాషాయ 
వ(శ్త్రృములను సంపాదించి పెట్టుకొనుట సంచయ మనబడును 


ఎప్పుటి కెంత కావలయునో అంతమాత్రమే ఎ వస్తువైన దగ్గర నుంచ 
వచ్చును భావికాలమునకు కావలయునని తలంచి సంపాదించి యుంచ 
కూడదు ఇదియు యాక్రాపరుడైన సన్వ్యాసీకి విధించడమైనది ఆశ్రమము 
లను, మరములను స్తాపించి బ్రహ్మవిద్యను వృద్దిపరచుటకు తలంచిన 
వారైనచో బ్రహ్మచారులకును, సాధనోరులగు వారికిని తగిన యేర్పాటు 
చేసికొనవచ్చును 


4. శిష్య సంగ్రహము 
శుశూషాలా భపూజార్ధం యశోజ_ర్థం వా పరిగ్రహః । 


126 (శ్హీమలయాళసద్లురు గ్రంధావళి 


శిష్యాణాం తు న కారుణ్యాత్‌ స జ్లేయః శిష్యసం[గ్రహః ॥ 


శుశ్రూష లాభము, పూజు, కీర్ణి-అను వాని నపేక్షించి శిష్యులను 
చేర్చుకొనుట శిష్యసంగ్రహ మనబడును కేవలము దయచేత శిష్యులను 
కృతార్హులను చేయవలయుననెడి ఇచ్చచేత చేర్చుకొనుట శిష్యసం[గ్రహ 
మనబడదు 


బ్రహ్మనిష్పులైనవారు తగిన యోగ్యతలేని వారిని చేర్చుకొనిన వారివల్ల 
ఏదో లాభము గలుగునని తలంచినచో అది గొపుప్రతిబంధమే యగును 
ఆత్మశుద్దియు, వైరాగ్యమును లేనివారిని చేర్భుకొనిన మరల అనేక కష్టములు 
పడవలసియుండును 


5. దివాస్వాపము. 


విద్యా దినం ప్రకాశత్వాదవిద్యా రా త్రిరుచ్యతే । 
విద్యాభ్యాసే ప్రమాదో యః స దివాస్వావ ఉచ్యతే ॥ 


బ్రహ్మవిద్య ప్రకాశస్వరూప మైనందున దివా (పగలు అని చెప్పు 
బడును ఆజ్ఞానము అ(ప్రకాశమనందున రాత్రి యనబడును ఉపనిష 
ద్విద్యయనెడి పగటియందు ప్రమాదము ( అజూ[గత్తు గలిగియుండుటయే 
దివాస్వాప (పగటినిద్రు మనంబడును 


ఇపు డచటచట పురుషులలోను, (స్త్రీలలోను భక్తి వైరాగ్యములు గలిగి 
అనుస్థానము చేయువారు కొంతమంది యుండినను, విద్యయందు చాల 
అశ్రద్ద గలిగియున్నారు ఈకొెరతను తొలగించుటకు విద్యయందుకూడ 
కొంత శ్రద్దను వహించుకొనవలయును లేనిచో అట్టివారు పగలు నిద్ర 
పోయెడి వారివలె నుందురని శ్రుతి యుద్దోషించుచున్నది 


6. వృథాలాపము 


ఆధ్యాత్మికాం కథాం ముక్త్వా భైకవర్యాం గురుస్తుతిమ్‌ । 
అను[గగ్రహాతృథి (ప్రశ్నో వృథాలాపస్స ఉచ్యతే ॥ 


నిర్వఘు యోగసెద్ది 127 
రో 


లే 


అధ్యాత్మి విషయమైన కధలను దేహధారణార్దమైన భికాచరణమందు, 
భిక్షాందేహి అను శబజ్ఞోచ్చారణమును, పరమేశ్వర స్తవమును మాత్రము 
సన్నాసి చేయవలయును విటికంటె నిరతములైన లోకసమాచారములను 
అను[గ్రహముచేతనైన అడిగే వారికి చెపుటకూడ వృథాలాప మనంబడును 


యతులు అధ్యాత్మ జ్ఞానవిషయమై ధర్మబో ధనార్దమై మాత్రమే 
వాక్యము లుచ్చరించవలయును ఈళశ్వరకీర్తన, భజనాదులు, గీతా 
పారాయణ, ఉపనిషత్‌ పరనాదులు చేయుచుండవచ్చును భికాన్షమునకు 
వెళ్ళినప్పుడు ఒక్‌క్క సంప్రదాయ మనుసరించ ఒక్కొక్క వాక్యము 
నుచ్చరించుదురు 1 భవతి భిక్షాం దేహి, 2 హరిః ఓమ్‌, ౩ ఓమ్‌ తత్‌ సత్‌, 
4 అలర్‌, 5 నారాయణ- ఈలాటి పద్దతులు గలవు 


(ప్రతిగ్రహసమర్భ్హా£_పి ప్రసంగం తత్ర వర్జయేత్‌ । 

వ్రతిగ్రహిణ హ్యస్యాశు బ్రాహ్మం తేజః ప్రశామ్యతి ॥ 

ప్రతిగ్రహవుందు సవుర్దత గలిగియుండినను అట్టు స్వభావము 
మానవలయును పరవస్తు పరిగ్రహముచే శీఘ్రముగా తన బ్రహ్మతేజస్సు 
నశించును 

పరవస్తుపరిగ్రహముచే తన పుణ్యము నశించును కేవలము (బ్రహ్మ 
నిష్టగాన, అధ్యయనవ-ఎగాని చెయువారు, తమ కత్యవసరమునకు మాత్రము 
అన్నివస్రాదులను (గ్రహింపవచ్చును లేనిచో బ్రహ్మనిష్టయున్ను, అధ్య 
యనమున్ను, ధర్మబోధయున్ను జరుగదు 

కర్మత్యాగాన్న 'సన్న్యాసో న (ప్రషోచ్చారణేన తు । 

సంధౌ జీవాత్మనో రైక్యం 'సన్న్యాసః పరికీర్తితః ॥ 

విహిత కర్మానుష్టానములను మానుటవల్లగాని, “సన్వ్యస్తం మయా”? 
అని (ప్రైషోచ్చారణవలనగాని సన్యాస మేర్పడదు ప్రత్యగభిన్న బ్రహ్మాను 
భవమే సన్యాస మనంబడును 


128 (శాయమలయాళసద్లురు[గ్రంధావలి 


ఎవరెవరికి ఏ అనుష్టానము చెప్పబడియుండునో అట్టి దానిని విడిచి 
పెట్టుట సన్న్యాసము గాదు ఆలాగున సన్యాసము నను[గ్రహంచు సమయ 
మున (ప్రేషోచ్చారణమను పద్దతి యొకటి గలదు ఇది శాసస్రోక్తముగా 
సన్మ్యసించెడు గురుశిష్యులయందే గల్లును అందుచేతను సన్న్యాసము పూర్తి 
కాజాలదు ఆత్మసన్నాసమే, లేక మానసిక సన్న్యాసవే నిజమైన 
సన్యాసము 


ద్రవ్యార్థమన్న వస్రార్హం యః ప్రతిష్టార్థ మేవ వా! 

సన్న్య సేదుభయభ్రష్టః న ముక్తిం నాపుమ్మర్లతి ॥ 

ధనముక్‌ెఅకుగాని, అన్నవ(న్హ్రృములకుగాని, తనను అందరు గొరవిం 
తురనిగాని, తలంపుతో సన్చ్యుసించిన యెడల ఉభయలోక భ్రష్టత గలుగును 
ముక్తిగలుగదు అని మైత్రేయోపనిషత్తు 


పెజెప్పిన విధముగ సన్ఫ్యుసించువా రెక్కువగుటయే పతితు లగుదు 
రనుటకును, సన్న్యాసముయొక్క విలువ తగ్గుటకున్ను హెతువగుచున్నది 
సంపూర్ణ వైరాగ్యము, ఆత్మశుద్దియు గలిగి సన్న్యసించిన వారైనచో, సన్వ్యాస 
మున కింత పతనము కలుగదు 

యస్మిన్‌ శాంతిః శమః శౌచం సత్యం సంతోష ఆర్లవమ్‌ । 

అకించనమదంభళ్చ స కైవాల్యాశ్రమే వసేత్‌ ॥ 


ఎవనియందు శాంతి, శమము, శౌచము, సత్యము, సంతోషము, 
ఆర్లవము, దినత్వము లేకుండుట, దంభము లేకుండుట అను గుణములు 
గలవో వాడు మోక్షధామము నందుండుట కర్షుడగ్గును 

స్థాన్యుపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్ట్రప్రసంగాత్‌ | 


తన యోగసాధన మాహాత్మ్య్యమున స్వర్గవాసులు తన్ను బ్రీతిపూర్వ 
కముగా, తమలోకముల కాహ్వానించినను, వారి యాహ్వానమున బ్రీతి 
నుంచరాదు వారిచే బ్రార్టితుడనైతిని గాన కృతకృత్యుడ నైతినని తలంప 


నిర్విఘ్న యోగసిద్ది 129 


రాదు అట్లు చేసెనేవి మరల నాతడు సంసారాద్యనిష్రముల ననుభవించును 
(యోగదర్శనము) 


యోగసిద్ది ప్రారంభమగు కాలమున దేవతలు, అప్పరస్త్రీలు, దేవలో 
కములో నుండు అవ్బుతము, దివ్యరసాయనము, వుందారపుష్పము 
మొదలగు భోగ్యవస్తువులను తెచ్చి భక్తితో సమర్పించి తమ స్వర్గలోకమున 
కాహ్వానింతురు అప్పుడు మందబుద్ది గలవాడైనచో నాకు ఇంత గొప్పు 
ప్రభావము గలిగెనని తలంచి వారికి లోబడి పోయినచో యోగభ్రష్టుడై మరల 
జననమరణ క్షేశమగు సంసారములో బడిపోవును శుకబ్రహ్మ్నాది బుషులు 
తప మొనర్భెడి కాలమున రంభాద్యప్పరః స్త్రీలు చేసిన చేష్టలను జ్ఞాపకములో 
నుంచుకొనవలయును ఇచట దేవశబ్దమునకు అప్పరఃస్త్రీలకు, మనుష్య 
లోకములో గల శ్రీమంతులు, (ప్రభువులు, వధూమణులు అని (గ్రహించు 
కొనవలయును వీరు డివ్యపదార్దములను తెచ్చి సత్కరింతురు సుఖ భోగము 
లనుభవింపవచ్చునని తలంచి అట్టివారి పలము లోనికి వెళ్ళదలంచెడు 
యోగులు, తపస్వులు, వైరాగ్యనిష్ట గలవారలు ఈ పరమరహస్యమును 
జ్ఞప్తిలో నుంచుకొనవలయును ఈలాగున చెడినవారు చాలమంది గలరు 
కావుననే కరొపనిషత్తునందు ఈలాగున తెలుపడమైనది- 


శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత సౌ సంపరీత్య వివినక్తి ధిరః | 
శ్రేయో హి ధీరో౭._భి(్వపీయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే ॥ 


ఒకరు ఆత్మజ్ఞానమందు ప్రయత్నించు సమయమున శ్రేయస్సును 
(ప్రేయస్సును వానికి ప్రాప్తించును గ్రేయస్సనగా=మోకత్షము (ప్రయస్సు= 
ప్రాపంచిక భోగము అప్పుడు ధీరుడైనవాడు దినిని బాగుగా యోచించి 
(దోషములను గనిపెట్టి) అశాశ్వతములైన భోగమును త్యజించి శాశ్వతమైన 
వోక్షవును గోరును మందబుద్ది గలవాడు (ఆత్మశుద్ది లేనివాడు 
భోగమును గొప్పదని తలంచి విషయమందు ప్రవేశించును 


కరోపనిషత్తున మొదటనే ఈనిసయమంతయు తెలుపడమైనది ఈ 
కరోపనిషత్తు విరక్తులకు ఎంతో మేలు కలుగజేయును ప్రపంచములో 


130 | నీ మలయాళసడురు[గంధావుళలి 


నయమనియు, భయమనియు రెండు సాధనలవల్ల ఒక్కరిని లోబరచు 
కొనుదురు ఆలాగున తపఃసిద్ది, యోగసిద్ది ప్రారంభమగు కాలమున 
దేవతలు కష్టమును కలుగజేసియో, దానికి లోంగకపోయిన ఇష్టమును 
కలుగజేసియో ధభ్రష్టునిగా చేయుదురు మొదట అనేక కష్టములు 
కలుగజేయుదురు ధైర్యముతో దాని నెదుర్కొని నిష్టచేయుచుండిన మరల 
పైచెప్పిన భోగములచే భ్రష్టత్వము నానర్చయత్నము చేయుదురు 


చాలామంది కష్టమును సహించెదరు గాని సుఖము వచ్చునప్పుడు 
పడిపోవుదురు బ్రహ్మనిష్పుడు సుఖభోగములు అనేకములు వచ్చినను 
అవియు యోగవిఘ్న హేతువులని తలంచి జాగ్రత్త పడెనేని వాని నేమియు 
చేయజాలవు అట్టుగాక మనతపస్సుచేత యోగశక్తిచేత ఇవి యన్నియు 
గలిగినవని తలంచి దానికి లోబడినచో పతనము నిక్కము ఒకవేళ భోగము 
లనేకములు వచ్చినను తననిష్టకు భంగములేక, ఆహారాది నియమమును 
విడనాడక, వచ్చిన వస్తువులను భక్తులకొరకు వినియోగ పరచుచుండిన 
పతనము కలుగదు ముక్తి గలుగువరక ఇట్టి పరిస్టితి నెదుర్కొన 
వలసీయుండును తర్వాతయే విఘ్నములను దేవతలు చేయరు అంతేకాదు 
దాసులై భక్తులై సేవ చేయుచుందురు ఉపకార మొనర్హురు వైరాగ్యము 
గలవారియొక్కయు, లేనివారియొక్కయు లక్షణము ఈ శ్లోకము నిరూపణ 
చేయుచున్నది 

సాలంకారా చ యా నారి శోభితా సా సుతన్తుతా । 

యా నారీ నిరలంకారా శోభితా సా వితంతుతా ॥ 


త్యాగేన శోభతే యోగీ గృహీ భోగేన శోభతే । 
ఏతద్ది లక్షణమితి శృణు రాగవిరాగయోః ॥ 


పుష్పవస్రాభరణ కుంకుమాదులచే ముత్తెదువ స్త్రీ శోభించును 
ఆలాగున వితంతువైన (స్త్రీ ఎంత కెంతకు నిరలంకారముగ నుండునో 
దానికదే శోభించును ఎంత కెంతకు త్యాగియో అంతకంతకు యోగి 


నిర్విఘ్న యోగసిద్రి 131 
శోభించును గృహస్తుడు ధనధాన్య వస్తుగృహాదులచే శోభించును రాగి 
యొక్కయు, విరాగి యొక్కయు లక్షణ మీలాగున నుండునని గ్రహింపుడు 


ఈ శ్లోకము సన్నాసులకున్కు వితంతు (స్ర్రీలకును బాగుగా 
ఆలోచించదగినడి అప్పుడు సన్నాసి యెట్టుండవలెనో, వితంతు 
స్త్రీలెట్టుండవలెనో తెలిసికొనవచ్చును ముత్తైదువ యలంకారము వితంతువు 
నకు నెంత గ్షర్ల్యమో, నీచమో, గృహస్తునియొక్క భోగము సన్నాసి కంత 
పరమనీచము, నిందితము అని మరువకుందురు గాక! 


-ఆాపామమమోా అయమనైలు--- 


మూడవ భాగము 
యోగవిఘ్న నివారణోపాయములు 


ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్‌ ప్రాణశ్ళ్చక్షుః శ్రోత్రమథో 
బలమింద్రియాణి చ సర్వాణి |! సర్వం బ్రహో్మోపనిషదం। మాహం బ్రహ్మ 
నిరాకుర్యాం। మామా (బ్రహ్మ నిరాకరోత్‌! అనిరాకరణ మస్వునిరాకరణం మే 
అస్తు! తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు! తే మయి 
'సంతు। ఓం శాంతిః శాంతిః శాంతిః॥ 


ఆప్యాయంతు- వువు- అంగాని-వాక్‌- ప్రాణః- చక్షుః శ్రోత్రం- 
అధో- బలం- ఇంద్రియాణి-చ- సర్వాణి-సర్వం- బ్రహ్మ- ఉపనిషదం- 
మా - అహం- బ్రహ్మ- నిరాకుర్యాం-మా-మా - బ్రహ్మ- నిరాకరోత్‌- 
అనిరాకరణం- అస్తు- అనిరాకరణం-మే- ఆస్తు-తత్‌- ఆత్మని- 
నిరతే- యే- ఉపనిషత్సు- ధర్మాః- తే-మయి- సంతు- తే-మయి- సంతు 


మమ=నాయొక్క, అంగాని= అవయవములు, వాక్‌=వాక్కు, ప్రాణః= 
ప్రాణము, చక్షుః=నేత్రము, శ్రోత్రం= కర్ణము, అధః= అట్లే, బలం= బలము, 
సర్వాణి -'సమస్తములైన, ఇంద్రియాణి= ఇంద్రియములు, ఆప్యాయంతు= 
తృబ్రనొందునుగాక (శుద్దము లగునుగాక), సర్వం= సవుస్తము, 
ఉపనిషదం= ఉపనిష[త్రతిపా దితమగు, బ్రహ్మ= బ్రహ్మమే, అహం= నేను, 
(బహ్మ= పరమాత్మను, మా నిరాకుర్యాం= నిరాకరించకుందంనుగాక, 
మా=నన్ను, బ్రహ్మ= పరమాత్మ (ఈశ్వరుడు, మానిరాకరోత్‌= 
నిరాకరించకుందును గాక! అనిరాకరణం= ఆదరము, ఆస్తు= కలుగుగాక! 
మే= నాకు, అనిరాకరణం=విశ్వాసము, అస్తు=కలుగుగాక తదాత్మని= ఆ 
పరబ్రహ్మమునందు, నిరతే= ఆసక్తి గలవాని విషయమై, ఉపనిషత్సు= 
ఉపనిషత్తులయందు యే= ఏ ధర్మములు ప్రతిపాదింపబడినవో, తే= ఆ, 
థధర్మాః= ధర్మములు, మయి=నాయందు, సంతు= ఉండుగాక, తే= 
ఆధర్మములు, మయి=నాయందు, సంతు= ఉండుగాక! 


నాయొక్క వాగాదింద్రియము లన్నియు పుష్టిమంతములగుగాక! 


నిర్విఘ్పు యోగసెదై 133 
(సమరములగు గాక!) ఈ సర్వము నుపనిషద్వేద్య పరబ్రహ్మస్వరూపమే 
నేను బ్రహ్మము నుపేక్షింపకుందునుగాక! నన్ను బ్రహ్మము పరిత్యజించ 
కుండుగాక! నాయందు బ్రహ్మమునకు విశ్వాసము గలుగుగాక! బ్రహ్మము 
నందు నాకాదరణ గలుగుగాక! ఆ యాత్మస్వరూపమం దాసక్తి గలవారికి 
నుపనిషత్తులయందు ఏపవిత్ర ధర్మము లుపదేశింపబడినవో, ఆ ధర్మములు 
నా యందెల్లప్తుడు నుండును గాక! నాయందు సుపరములగుగాక! 


ఆదరాతిశళయవుకొజఅకు ద్విరుక్తి ప్రయోగము చేయబడినది 
దోషత్రయ శాంతికొరకు ముమ్మారు శాంతిమంత్రము ఏర్పడినది 


ఇటువంటి యుపనిషవ్రాంతిమంత్రములను ధ్యాననిష్టానంతరము భక్తి 
గలిగి యేకాగ్ర మనస్సుతో అర్దసహితముగా పరింపక పోవుటయె విఘ్న 
ములు నశింపకపోవుటుకు కారణము భక్తితో పరించెనేని అన్ని యోగవిఘ్న 
ములును నివారణము లగును 


యోగస్య ప్రథమం ద్వారం వాజ్నీరోధో£౬_.పరిగ్రహః। 
నిరాశా చ నిరీహా చ నిత్యమేకాంతశీలతా॥ 


యోగమునకు మొట్టమొదట నుండవలసినది 1 వాబ్నరోధము (మిత 
భాషణము) 2 పరవస్తు పరిగ్రహవర్ణ్లనము, ౩ దెనియందును ఆశ లేకుం 
డుట, 4 సంకల్పములను రహిత మొనర్చ్చుట, 5 ఎకాంతమందుండుట - 
ఇవి యైదును మోక్షమునకు ముఖ్య ద్వారములని వివేకచూడామణి 


పెజెప్పేన ప్రకారము ప్రవర్తింపక పొవుటయే విమఘ్ననివారణము కలుగక 
పోవుటకు కారణము 


సత్సంగో వాసనాత్యాగో2_ధ్యాత్మవిద్యావిచారణమ్‌ । 
ప్రాణస్పందనిరోధళశ్చే త్యుపాయాశ్చేతసో జయే ॥ 


మనస్సు నశించి పరబ్రహ్మబ్ద్బతి గల్లుటకె నాల్ను సాధనములు ముము 
తువుల కత్యావశ్యక ములు 1 సత్సురుషుల సహవాసము, 2 విషయ 


ర 


134 _(శ్రిమలయాళసద్లురు (గం థావలి 


వాసనాత్యాగము, ౩ అధ్యాత్మవిద్యావిచారణము, 4 ధ్యానయోగాభ్యాస 
ములు ముముక్షువుల కివి ముఖ్యముగా నుండవలసినవి అని వాసిష్టము 


మనోజయముకొరకు దినియందు కొంత ప్రాణాయామముకూడ 
విధించడమైనది స్పల్పప్రాణాయామము అందరికిన్నీ అత్యవసరము శరీర 
దార్ర్రము, మనోనిర్మలత్వమును, పాపక్షయమున్ను దినివల్ల త్వరలో సిద్దిం 
చును అయితే బ్రహ్మచర్యము, శుద్దాహారము,  ఏకాంతవాసము ప్రాణ 
యామమునకు ముఖ్యగా నుండవలసినవి 


అవిద్యాం (్రేష్టయా శ్రేష్టః తాళయన్నేవ తిష్టతి । 

మలం మలేనాపహరన్‌ యుక్తిజ్ణో రజకో యథా ॥ 

బుద్దిమంతుడైన వాకలివా డేలాగున భూమియొక్క మలమైన చవిటి 
మన్నుచే వ్యస్త్రముయొక్క మలినమును పోగొట్టునో, ఆలాగున అవిద్యా 
సంబంధమైన కర్మమును, విద్యాసంబంధమైన(జ్ఞానసంబంధమైన) శ్రేష్ట 
కర్మముచే పోగా ట్లవలయును అని వాసిష్టము 


శుద్దాశుద్దములు రెండును ప్రకృతి ధర్మములే చవుడున్తు వస్త్ర 
ములోగల మాలిన్యమును రెండున్ను ప్రకృతి ధర్మములే అయితే శుద్దకర్మచే 
అశుద్దకర్మము నశించును అప్పుడే విశుద్ద స్వరూపవుగు ఆత్మజ్ఞాన 
ముదయించును 


వివి క్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః । 
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపా శ్రితః ॥ 


ఏకాంత (ప్రదేశమున నుండువాడును, ధ్యాననిష్టకు భంగము 
రాకుండుటకై సాత్తికమైన శుద్దాహారమును మితముగ భుజించువాడును, 
వాక్కును, మనస్సును, శరిరమును స్వాథనములో నుంచినవాడును, ధ్యాన 
యోగ మందాసక్తి గలవాడును, లెస్సగా వైరాగ్యము గలవాడునై ఎవడు 


గలడో వానికి విఘ్నములు కలుగవు శీఘ్రకాలమున జీవన్ముక్తి సిద్దించును 
అని గీత 


నిది;ఘు యూగసద్ది 135 


ఇట్టి నియమములను పాటింపకపోవుటచేతనే విఘ్నములు కలుగు 
శున్నవి 


మితాశనో భవేన్నిత్యం భిత్తుర్మోతపరాయణః । 
కామక్రోధాదయో దోషా న భవంతి మితాశనాత్‌ ॥ 


మోకాపేక గలవాడు నిత్యము మితాశనుడై యుండవలయును 
అందువల్ల కామ(క్రోధాది దోషములు నశించును అని సన్యాస సంగ్రహము 


ఇట్టి నియవుము లేకపోవుటయే కామ(క్రోధాదులు గల్లుటకును, 
పతనము గల్లుటకును కారణము 


పథ్యమౌషధసేవా చ క్రియతే యేన రోగిణా | 

ఆరో గ్యసిద్దిదృష్టా౭_స్య నాన్యానుష్ట్రితకర్మణా ॥ 

పథ్యము, జాషథసేవయు ఏరోగిచే చేయంబడునో వానిచేతనే 
ఆరోగ్యసుఖ మనుభవింపబడుచున్నది ఇతరులు చేయు పథ్యాషధసేవచే 
పొందసాధ్యము గాదు తనకు గల భవరోగమునకు తానే ధ్యానానుష్టానము 


చేయక ఇతరులు చేసిన చాలునని తలంచుటయు అటువంటిదే (వివేక 
చూడామణి 


గురువు చేయు అనుష్టానము చాలునని తలంచి అనుష్టానము చేయని 
శిష్యునియొక్కయు, భర్త చేసిన అనుష్టానము చాలునని తలంచెడు భార్య 
యొక్కయు, లేక భార్య చేసిన అనుష్టానము చాలునని తలంచెడు భర్త 
యొక్కయు, ఆలాగున తండ్రి చేసిన చాలునని తలంచెడు పుత్రుని 
యొక్కయు, పుత్రుడు చేసిన చాలునని తలంచెడు తండ్రియొక్కయు జ్ఞుతి 
ఈలాగున నుండును అయితే భార్యాభర్తలు, గురుశిష్యులు, తల్లిదండ్రులు, 
కుమారులుచేయు పుణ్యకర్మానుష్టానములలో పరస్పరము (పేమ కలిగి 
యనుసరించియుండిన కొంతవరకు ఫలము గలుగవచ్చును ఈశ్వర 
జ్ఞానము, జీవన్ముక్తి మాత్రము వారికి వారే చేసికొనవలయును 


136 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


గురువు వెళ్ళునప్పుడు శిష్యునియొక్క నిడయు, శిష్యుడు పోవునపుడు 
గురువుయొక్క ఛాయయు ఒకటితో నొకటి సంబంధపడక వారి వారి నిడ 
వారివారితో నుండునట్లు అంత్యకాలస్టితియు నుండునని (గ్రహించుకొన 
వలయును భార్యాభర్తలయొక్క స్రతియు, తల్లి, తండ్రి కుమారుడు, 
కుమార్తెలయొక్క స్టితియును ఈలాగున నుండునని ఈశ్వరదృష్టియే మనకు 
చూపుచున్నది 

శుచౌ దేశే ప్రతిష్టాప్య స్టిరమాసనమాత్మనః। 

నాత్యుచ్రితం నాతినీచం చేలాజినకుశోత్తరమ్‌॥ 


తతైకా(గ్రం మనః కృత్వా యతచి త్రేంద్రియ(క్రియః। 
ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మ విశుద్దయే॥ 


నయం కాయశిరో [గ్రీవం ధారయన్నచలం స్టిరః। 
'సం్రేక్య నాసీకా[గ్రం స్వం దిశశ్సానవలోకయన్‌ ॥ 


పరిశుద్దమైన ప్రదేశమందు చలింపనిదియు, మిక్కిలి ఎత్తు గానిదియు, 
మిక్కిలి పల్లము గానిదియు నగు స్టలమున మొదట దర్భాసనము, దానిమీద 
కృష్ణాజినము, దానిమీద వనము మొదలైన ఆసనములను స్టాపించి ఆ 
యాసనవుందు కూర్చుండి చిత్రముయుొక్కయు, ఇంద్రియముల 
యొక్కయు వ్యాపారమును ని(గ్రహించినవాడై, మనస్సును ఏకా[గ్రముగా చేసి 
ఆత్మయొక్క పరిశుద్దతకొరకు ధ్యానయోగమును చేయవలయును 
దేహమధ్యభాగమును, శిరసున్ను, కంరమును సమముగా నిక్కించి చలనము 
లేనివాడై స్టీరుడై తన నాసికాగ్రము (భూూమధ్యమును చూచునట్లు దృష్టి 
నిలిపి ఇతర విషయములందు దృష్టినిగాని, మనస్సునుగాని పోనివుక పరమ 
శాంతుడై పరమాత్ముని ధ్యానము చేయవలయును అని గీత 


కొన్ని (గ్రంధములలో ఎకాంతఏప్రదేశము మొదలగు వానిని 
తెలుపడమైనది అది అందరికిని సాధ్యముగాదని తలంచి శ్రీకృష్ణభగవానుడు 
దయగలిగి శుద్దమైన ప్రదేశముండిన చాలునని తెలిపెను శుద్దమైన 


నిర్విఘ్న యోగసిద్ది 13 


ప్రలములనుండి ధ్యానము చేయువారికి విఘ్నములు గలుగవు పుణ్యభూమి 
వుంచిదని తెలుపుట కిదియే కారణము అచట పుణ్యజీవులుగాని, 
దేవతలుగాని, మహాత్ములుగాని సూక్మరూపముతో నుందురు మలినమైన 
పాపభూమి యైనచో అచట భూత[పీతపిశాచములు నివసించుచుండును 
అట్టి స్టలము యోగనిష్టకు విఘ్నము కలుగజేయును 


పవిత్రే నిర్మలే దేశే నిత్యానుష్థానతో£_పి వా | 
నిర్వేదనేన మౌనేన జపమేతత్పమారభఖేత్‌ ॥ 


ఆలాగున పవిత్రమైన ఏ స్టలమందుగాని ఆసీనుడై నిత్యానుష్టానము 
చేయువాడు చలనము లేనివాడై, మౌనముతో కూడి జపమాచరించవలెను 


ఏకవారం చరేద్చైక్యం న ప్రసజ్జేత విస్తరే । 
భెత్యప్రసకో హి యతిర్విషయేష్వపి సజ్జతి ॥ 


సన్వ్యాసియగువాడు (1బ్రహ్మనిష్ణుడు) ఏకకాలము మాత్రమే భుజిం 
చవలయును అధికముగా తినుటయే స్వభావముగా గలిగియుండరాదు 
అధికము తినుటలో ఆసక్తి గలవాడు నిశ్చయముగా విషయలోలు డగును 
వీనికి ఇం[ద్రియ నిగ్రహముండదు అని సన్యాస సంగ్రహము 

ఆహార నియమము లేనివానికి మనోనియమము గలుగదు 


మాత్రా స్వస్రా దుహిత్రా వా న వివిక్తాసనో భవేత్‌! 
బలవానింద్రియ[గ్రామో విద్వాంసమపె కర్షతి॥ 


విరక్తుడై (బ్రహ్మనిష్టచేయువాడు తల్లితోగాని, సోదరితోగాని, 
కువూరెతో గాని యేకాంత 'స్టలమున నుండరాదు ఎందుకనగా 
ఇం[దియవుల సవూహము వుహాబలము కలది, వుహాబ్రహ్మవేత్తల 
మనస్సునుకూడ ఆకర్షించి విషయములందు ప్రవేశపెట్టును ఆలాగున 
విరక్తులై బ్రహ్మనిష్ట చేయు (స్త్రిలుకూడా విజన ప్రదేశముందు తండ్రి, 
సోదరుడు, పుత్రుడు, వీరలే యుండు స్టలమందు ఉండరాదని చెప్పిన నిక 


138 (శ్రీవములయాళసద్లురు గ్రంధావళి 


తదితరులతో గలసియుండుట ఎంత ప్రమాదమో ఆలోచించవచ్చును ఏ 
విధమైన ప్రమాదమును కలుగకూడదని తలంచి శాస్త్ర మీలాగున చెప్పినది 
(మనుస్మృతి ) 

బోధాదూర్ద్యం చ తద్ద్వేయం జీవన్ముక్తి ప్రసిద్దయే । 

కామాది క్లేశబంధేన యుక్తస్య న హి ముక్తతా ॥ 

బ్రహ్మనిష్టా బలముచే తత్త్వబోధము కలిగినను జీవన్ముక్తి దృఢపడుట 
కొరకు మరల మరల బ్రహ్మచింతనమును, తదేకధ్యానమున్ను ఆవశ్యకముగా 
చేయవలయును అని పంచదశి 


తత్త్వం బుద్ద్వాపి కామాదిన్‌ నిళ్ళేషం న జహాసి చేత్‌ | 

యథేష్టాచరణం తే స్యాద్ధర్మశా స్రాతిలంఘినః ॥ 

బ్రహ్మనిష్పుడు పరతత్వము నెరింగి బ్రహ్మబోధ గలిగినను విషయాసక్తి 
మొదలగు కామాదులను నిశ్ళేషముగా విడువడేని ధర్మశా(న్ర్ర్రము నతి[క్ర 


మించిన కారణముచే జ్ఞాన బ్రష్టు డగును కావున యధేష్టాచరణము కూడనే 
కూడదు 


విద్యారణ్యు లిలాగున చెప్ప్తుటచే బ్రహ్మనిష్పులెంతో జాగ్రత్త వహించ 
వలసియుందురు ఇప్పుడు ప్రపంచములో యధేష్టాచరణమే జీవన్ముక్తి 
అడషణవంఎనియు, బంధవఐవఎక్తుని స్వభావవునియు, నియంవుమునకు 
లోబడియుండుట బంధవిముక్తి కాదనియు చెప్పువారు కొందరు లేక 
పోలేదు మీ దృష్టిలోనే అట్టివారు గలరు అట్టి శాస్రోలంఘనమే వారి 
అభివృద్దికి దట్టమైన అడ్డుగా నిలివియున్నదని గ్రహించుకొనవలయును 


విశుద్దాద్వైతతత్త్వస్య యథేష్టాచరణం యది | 

శునాం తత్తుదృశాం వైవ కో భేదో౭_శువిభకణే ॥ 

అద్వైత పరబ్రహ్మజ్ఞానవేత్త స్వేచ్చాచరణము గలిగి విధినిషేధముల నతి 
క్రమించి ప్రవర్తించినచో కుక్కకును, పరమపావనుడగు మహాత్మునకును ఏమి 
ఖీదమని సురేశ్వరాచారుులు వేదాంతవా ర్రికమందు వ్రాసిరి 


నిర్విఘ్న యోగసిద్ది 139 


వాసనాయా స్తథా వహ్నే బుణవ్యాధి ద్విషామపి । 
స్నేహవైరవిషాణాం చ శేష స్వల్ఫోఐ_పి బాధతే ॥ 


విషయవాసన, అగ్ని, అప్పు, వ్యాధి, శత్రువు, పుత్రకళత్రాదుల 
యందు (పేమ, ఇతరులయందు విరోధము, విషము - ఇవి కించిత్తెన 
మిగిలియున్నచో క్రమముగా వృద్దియై మిక్కిలి బాధించును కావున ఇవి 
నిశ్ళేషము నశింపజేసేలాగున చూడవలయును అని వాసిష్టము 


యథా నిరింధనో వహ్నిః స్వయోనావుపశామ్యుతి | 
తథా వృ త్తిక్షయాచ్చిత్తం స్వయమేవోపశామ్యుతి ॥ 


ఏలాగున కట్టెలు నశించినపుడు అగ్ని స్వయముగా నశించునో 
ఆలాగున వృత్తులు నాశమగునప్పుడు మనస్సు తనకు తానే మాయమై 
పోవును 


మనస్పనియు, కర్మమనియు, అజ్ఞానమనియు పర్యాయనామములు 
నిప్పు మండుచుండిన మాత్రమె కట్టెలు దహించును ఆలాగున అధ్యాత్మ 
జ్ఞానసిద్ది ప్రజ్వలించి రాగా రాగా కర్మకట్టైెలు కయించును అందువల్ల 
కర్మజనిత విఘ్నములును నశించును 


ప్రతిబంధో వ ర్తమానో విషయాసక్తి లక్షణమ్‌ । 
(ప్రజ్ఞామాంద్యం కుతర్కశ్చ విపర్యయదురా[గ్రహః ॥ 


ప్రతిబంధము లుండినచో జ్ఞానమునకు ఆటంకము గలుగును ప్రతి 
బంధములు మువ్వథధములు అవి వర్తమాన ప్రతిబంధథ మనియు, భూత 
ప్రతిబంధ మనియు, భావిప్రతిబంధ మనియు చెప్పుదురు ఇవి వేదాంత 
పంచదశిలో కనందగును వాటిలో వర్తవూనప్రతిబంధము గొప్పది 
అందులో అన్నిటికన్న గొప్పవి 1 విషయాసక్తి, 2 ప్రజ్ఞావాంద్యము, 
౩ కుతర్కము, 4 విపరీతవాదము, 5 అనవసరముగ విరోధము 
పెట్టుకొనుట 


140 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


ఇవి యన్నియు ముఖ్యమైన విఘ్నములని (గహంచుకొ నవలయును 


కాళయంతి మలేనై వ మలం కూళనకోవిదాః | 
వారయన్త్య(స్త్రమప్రేణ విషం ్రతివిషెణ చ ॥ 


భూమియందుండు పంకిలముచే గలిగిన మాలిన్యమును భూమియం 
దేర్పుడిన చవిటివుట్టిచే పోగొట్టునట్లును,  ఆగ్నేయా[న్హ్రమును వారు 
ణాధ్త్రుముచే నశింపజేయునట్లును , విషదోషమును స్సుటము చేసిన పాషా 
ణాది విషములచే రహితము చేయునట్టును, నాగా(న్ర్ర్రమును గారుడా 
(న్త్రుముచే భేదించునట్టును, ఇనుమును ఉక్కుతో నరుకునట్లును పాపకర్మము 
లచే కలిగెడు విఘ్నములను పుణ్యకర్మానుపష్టానముచే రహితము చేయ 
వలయును 


మృద్వాననే సమాసీనో జిత చిత్తేంద్రియక్షమః | 
ఓమిత్యుచ్చారయేత్తావన్మనో యావత్రసీదతి ॥ 


మెత్తని యాసనమందు కూర్చుండ యింద్రియాది వృత్తులను నిశ్చల 
ముగా చేసికొని మనసు లయమొంది (బహ్మాకారస్టితి గల్లు పర్యంతము 
ఓంకార మంత్రమును పరమాత్మపరముగా భావనచేసి ధ్యానము చేయ 
వలయును 


ప్రణవమును హృదయమున  పరబ్రహ్మభావముతో లేక ఈశ్వర 
భావముతో దివ్యప్రకాశభావన కలిగి జపించవలయును ఈలాగున చేసిన 
విఘ్నము లన్నియు నశించును మెత్తని యాసనమైన ఎంతసేపు ధ్యాన 
మందుండినను పాదములకు బాధ కలుగదు కరుకైన గట్టిదైన ఆసన మైనచో 
కొంచెము సమయమునకే పాదములకు నొప్పి కలుగవచ్చును 


అనన్యాశ్చి్ధంతయంతో మాం యే జనాః పర్యుపాసతే! 
తేషాం నిత్యాభియుకానాం యోగక్షేమం వహామ్యహమ్‌॥ 


ఎవరు ఇతరచింత లేనివారై నన్నే శరణుపొంది ధ్యానింతురో అట్టి 


నిర్విఘ్న యోగపెదై 141 


అచంచలనిష్ట గలవారల యోగక్షేవుములను నేనే వహించెదను అని 
భగవానుడు గీతయందుపదేశించినాడు 


పైజెప్పిన విశ్వాసముతో ధ్యానముచేయు పరవుభక్తుల విఘ్నము 
లన్నింటిని భగవానుడే రహితమొనర్సి రక్షించును అప్రాప్యమైన దానిని 
ప్రాపింపజేయుట యోగవునియు, ప్రాప్తించిన దానిని సంరక్షించుట 
క్షేమమనియు (గ్రహించుకొనవలయును 


తేషామహం 'సముద్దర్లా మృత్యుసంసారసాగరాత్‌ | 
భవామి న చిరాత్సార్థ మయ్యావేశితచేతసామ్‌ ॥ 


భగవద్ద్యానాసక్త చిత్తము గలవారిని అచిరకాలములోనే సంసార 
సాగరమునుండి నే నుద్దరించుచున్నాను అని భగవా డుపదేశించెను 


పరమభక్తులకు గల విఘ్నము లన్నిటిని అవిరకాలములో రహిత 
మొనర్చి రక్షించెదనను భగవత్ర్రతిజ్ఞాపూర్వక వాక్యములో విశ్వాసము కలిగి 
యుండుడు అన్ని విఘ్నములును క్షయించుటకు ఇదే యుపాయము 


తేషాం సతతయుకానాం భజతాం ట్రితిపూర్వకమ్‌ । 
దదామి బుద్దియోగం తం యేన మాముపయాంతి తే ॥ 


ఎల్లప్పుడును భగవంతుడనగు నాయం దేకా[గ్రచిత్తము గలిగి ప్రీతి 
పూర్వకముగా భజించునట్టి ధ్యానపరులకు పరవేశ్వరుడనగు నన్ను 
పొందుటకు ఏ జ్ఞానము కలుగవలయునో అట్టి జ్ఞానమును కలిగించు 
చున్నాను 

పరమభక్తితో సర్వేశ్వరుని ధ్యానించువారికి ఎ జ్ఞానమువల్ల మోక్షము 
సిద్దించునో అట్టి జ్ఞానమును భగవంతుడే కలుగజేయుచున్నాడని చెప్పిన 
వాక్యము లందు విశ్వాసము కలిగియుండుడు 


తేషామేవానుకంపార్ల మహమజ్ఞానజం తమః। 
నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదోపేన భాస్వతా॥ 


142 _శ్రీమలయాలళసద్దురు గ్రంథావళి 


ఎల్లపుడును ధ్యానముచేయు భక్తుల నను[గ్రబాంచుటకొరకు 
మాత్రము వారి యంతఃకరణ మందున్నవాడనై వారియొక్క అజ్ఞాన జన్యమైన 
వోహాంధకారమును వెలుగుచున్న జ్ఞానవునెడి దిపముచేత పోగొట్టు 
చున్నాను 

అంధకార నిబిడమైన గృహాంతరాళములో తనకు కావలసియుండు 
సమస్త పదార్దము లుండినను చీకటిచే (గ్రహంచుకొనుటకు సాధ్యము 
కానప్పుడు ఏలాగున ఒకడు మంచిదీపము వెలిగించిన ఏవస్తువు లెచ్చట 
నున్నవని తెలిసికొనవచ్చునో, తీసుకొనవచ్చునో, ఆలాగున భగవంతుడే 
భక్తుల హృదయములలో దివ్యజ్యోతిని వెలిగించి జ్ఞానమును చూపగల్లును 
కావుననే ఈ శ్లోకమునందు ““అనుకంపార్లమేవి” భక్తులయందుగల 
అనుగ్రహము మాత్రమే గాని మరియొక విధముగ కాదని వచించెను 


శక్నోతీహైవ యస్పోఢుం ప్రాకృరీర విమోజణాత్‌ | 
కామ క్రోధోడ్భవం వేగం స యుక్తస్ప సుఖీ నరః ॥ 


ఎవడు ఈదేహమును విడుచుటకంటె ముందిలోకమునందే కామ 
కోధములవలన బుట్టిన వికారములను సహించుటకొరకు సమర్హుడగు 
చున్నాడో వాడే యింద్రియ నిగ్రహముగల యోగియై ఆత్మజ్ఞానముతో 
నిత్యసుఖి యగుచున్నాడు 


దేహముతో కూడియున్నప్పుడే ప్రకృతిదోషము లన్నిటినుండియు 
ముక్తులు కావలయును జీవన్ముక్తియని చెప్పుటకు కారణమిదియే ఒక్క 
ముష్టి నవధ్యానములను భూమిలో చళ్లివేసిన ఏయే విత్తనము వే గియుండలేదో 
అది మొలకెత్తునట్లు అంత్యకాలమున ఏ సంస్కారము మిగిలియుండిన దాని 
కనుగుణమగు జన్మము తప్పక వచ్చును ఉడికిన విత్తనము అంకురించనట్టు 
జ్ఞూనా గ్నియందు దహించిన సంస్కారము గలవారికి మరల జన్మ ముండదు 
అట్టి యవస్థ జీవించి యున్నప్పుడే కలుగవలయును 


ఇహైవ తెర్టితస్సరో యేషాం సామ్యే స్థితం మనః । 


నిర్విఘ్న యోగసిద్ది 143 


నిర్జోషం హి సమం బ్రహ్మ తస్మాద్పహృణి తే సుతాః ॥ 


ఎవరియొక్క మనస్సు సకల భూతములయందును బ్రహ్మము సమ 
ముగా నున్నదను విషయమునందు నిశ్చులమై యున్నదో, అట్టివారు ఈలోక 
మందే జన్మమును జయించిన వారగుచున్నారు మరియు బ్రహ్మము ప్రకృతి 
దోషరహితమైనది కనుక అట్టి దోషరహితులు సదా బ్రహ్మమునందున్న 
వారగుచున్నారు 


ఇహైవ- యిచ్చటనే- జీవించి యున్నప్పుడు ప్రకృతిదోషము 
నశించినవారై యుండిన మాత్రమే బ్రహ్మాత్మైక్య జ్ఞానము కలిగి ముక్తు 
లగుదురు నీటిలో నీరు నూనెలో నూనె కలియునేగాని, నీటిలో నూనెయు, 
నూనెలో నీరును ఐక్యము గానట్లు పరమాత్మ స్వరూపమెంత శుద్దమైనదో, 
అంతశుద్దత జీవునికి కలిగినప్పుడే, జీవేశ్వరుల యైక్యము సిద్దించును 


జీవస్య తండులస్యేవ మలం సహజమప్యలమ్‌ | 
నశ్యత్యేష న సందేహస్తస్మాదుద్యమవాన్చవ ॥ 


పుత్రా! జీవునియొక్క మలము సహజసిద్దంబైనను తండులము 
యొక్క పొట్టు దంచుటవల్ల యెట్లు నశించుచుండునో, ఆలాగున పురుష 
ప్రయత్న పరమగు ధ్యానజ్ఞానములచేత జీవునియొక్క మాయామలము 
కూడ నశించును కావున ప్రయత్నవంతుడవు కమ్ము అని వాసిష్టము 


జీవుడు నిత్యశుద్ద జ్ఞానస్వరూపు డనియే వేదాంతము ఉపదేశించు 
చున్నది ప్రకృతిదోషము లన్నియు అంతఃకరణ ధర్మములే, అట్నుగాక 
జీవులకు ప్రకృతిగుణములు స్వభావములని యొకవేళ నెవరైన వచించిరను 
కొనుడు అట్టైనను పుట్టుకతో పొట్టు, తౌడు వడ్రయందు కలిగియుండినను 
దంచుటవలన వదలిపోవును కావున పురుషప్రయత్నముచే ప్రకృతిదోషము 
వదలిపోవును ఓహో! యెంత ధైర్యమును చెప్పిరి 


తండులస్య యథా చర్మ యథా తామ్రస్య కాలిమా! 
నశ్యతి క్రియయా పుత్ర! పురుషస్య తథా మలః ॥ 


144 _శీనులయాళసద్లురు గ్రంథావళి 


తండులము (బియ్యము యొక్క పైనున్న పొట్టు దంచుటవల్ల ఎట్లు 
వదలిపోవుచున్నదో, స్పుటముచేత రాగియొక్క చిలుమెట్లు నశించి సువర్ణ 
మగుచున్నదో, అట్లే యోగముచేతను, జ్ఞానముచేతను జీవునియొక్క అజ్ఞాన 
రూపమగు మలినము నశించుచున్నది అని వాసిష్టము 


న సౌఖ్యాల్లభతే పుణ్యం కాయక్షేశాదవాప్యతే । 
మంథనేన యథా క్షీరాన్నవనీతం ప్రజాయతే ॥ 


మర్దనాదిత్తుదండానాం రసో యద్వత్రజాయతే ॥ 
తద్వచ్చరీరదండేన మహాధర్మః ప్రజాయతే ॥ 


ఎవడు సోమరితనముచే శరీర సుఖమును మాత్రము గోరుచుండునో 
అట్టి వానికి పుణ్యము లభింపదు కాయక్షేశము సహించు వానికే పుణ్యము 
లభించును ఏలాగున మధనము వినా క్షీరమునుండి నవనీతము జనింపదో, 
మర్దనము లేనిచో చెరుకునుండి రసము జనింపదో, ఆలాగున శరీరపరిశ్రమ 
చేయనివానికి జ్ఞానము సిద్దించదు కాయక్షేశము సహించి అనుష్టానము 
చేయువానికి మహాధర్మమగు దైవము (ప్రత్యక్షమగును అని పద్మపురాణము 


మోక్షమార్గము సోవురులు పోవు దారికాదు, సో౭_ హంపరులు 
ప్రయాణముచేయు మార్గము చెరకునందు పంచదార కనబడకపోయినను, 
పాలయందలి వెన్న గోచరించక పోయినను చేయవలసిన క్రియలు చేయు 
నప్పుడు ఎట్టు గోచరించునో, దేహములోగల దైవజ్ఞానప్టితియు ఆలాగున 
నుండును పాలను తరచకపోయిన ఏలాగున కుళ్ళి చెడిపోవునో, చెరుకును 
సకాలమున కొట్టి గానుగాడనిచో ముదిరి యెట్లు బెండై పోనో ఆలాగున 
మంచి కాలములోనే యాత్మజ్ఞానము సంపాదించుటకు యత్నించవలయును 
ముదుసలికాలము వచ్చునపుడు జ్ఞానము సంపాదించు కొనవచ్చునని 
తలంచినచో పైజెప్పిన పాలు చెరకు గతియే సంభవించును 


యదా తే మోహకలిలం బుధ్రిర్యతిత రిష్యతి | 
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ॥ 


నిర్విఘ్న యోగసిద్ది 145 


ఓ యర్జునా! ఎప్పుడు నీయొక్క బుద్ది అజ్ఞానకల్మషమును దాటగలదో 
అపుడు ఇంతవరకు గురువులచేత గాని, శాస్త్రములచేతగాని నీ 
స్వబుద్దితో గాని చింతించిన దానియొక్క యర్దము గోచరమగును తరువాత 
నిక వినదగినది మరియొకటి లేదను బోధముకూడ గల్లును అప్పుడే 
వేదముచే బోధింపబడిన సత్యము గోచర మగును లేక సంపూర్ణముగా 
ప్రకృతి వదలిపోవును అని గీత 


ఈ స్టితి గలుగకపోవుటయే బ్రహ్మసాక్షాత్కార జ్ఞానము సిద్దింపక 
పోవుటకు హేతువు సము[దమునకు ఈవల నుండువారు ఆవలి 
దరియందున్న దానినెట్లు చూడగల్లుదురు? 


అన్నం పుంసాఇ_శితం త్రేధా జాయతే జరరాగ్నినా | 
మలం స్టవిష్టా భాగస్స్యాన్మధ్యమో మాంసతాం వ్రజేత్‌ ॥ 
మనః కనిష్టో భాగస్ప్యాత్తస్మాదన్నమయం మనః ॥ 


మనుజుడు భుజించెడు అన్నపానాదులు జరరాగ్నిచే త్రివిధములుగా 
మారుచుండును స్టూలభాగము మలమూత్రములుగాను, మధ్యభాగము 
రసమైై, రక్తమై, మాంసాడి సప్తధాతువులుగాను పరిణమించును కనిష్ట 
భాగము మనస్సుగా మారును అని సుశ్రుతము 


ఇప్పుడేది భుజించినను మనస్సి ప్రధానమని చెప్పెడువారి సిద్దాంత 
మును విజ్ఞులు తెలిసికొనవచ్చును కావున అన్నమును మార్పు చేసుకొనిన 
మాత్రమే మనస్సునకు మార్పు గల్లునని విజ్ఞులు గ్రహించుకొనవలయును 
ఆహారముయొక్క పృ ధివీతత్త్వము అహంకారముగాను, జలతత్తము చిత్తము 
గాను, అగ్నితత్తము బుద్దిగాను, వాయిత తము మనస్సుగాను, ఆకాశ 
తత్త్వము అంతఃకరణముగాను మారుచుండును అని ఆయుర్వేద మెంత 
దిరముగ ఆలోచించుకొని తెలిపెనో (గ్రహించుకొనుడు 


వివి క్షదేశ ఆసీనో వరాగో విజితేంద్రియః । 
భావయేదేకమాత్మానం తమనంతమనగ్య ధీః ॥ 


146 (శీమలయాళసద్లురు [గ్రంథావళి 


ఏకాంత ప్రదేశమున సానుకూలమైన ఆసనములో కూర్చున్నవాడై, 
సర్వవిషయములలోను వైరాగ్యమును కల్గినవాడై, ఇం(ద్రియములను 
జయించినవాడై, ఆత్మవ్యతిరి క్త వస్తువునందు బుద్దిని పోనివ్వని వాడై ఒక్కడై 
దేశకాల వస్తుపరిచ్చేద శూన్యమైనటువంటి తనయాత్మను సత్త్వజ్ఞానానంద 
స్వరూపునిగా ధ్యానము చేయవలయును 


“వివి క్త దేశే” అని చెప్పుటచేత నిష్టకు ప్రతిబంధములేని స్టలముండిన 
చాలును కేవల మేకాంత (ప్రదేశమని తలంచవలదు ఇట్టి ప్రలములో 
నుండుటచే విఘ్నములు గలుగవు 


ఆజీవితం త్రయస్పేవ్యా వేదాంతో గురురిశ్వరః | 
పూర్వం జ్ఞానాప్తయే పశాతృతమ్నత్వనివృత్తయే ॥ 


జీవించి యుండువరకు మూడు ధర్మములను ఆచరించుచుండ 
వలయును అవి యేవన, గురుభక్తి, దైవభక్తి, వేదాంతశా,స్త్ర, విచారణము వీని 
వల్లనే మొదట జ్ఞానము కలిగియుండును కృతజ్ఞత తెలుపుటకు ఈ 
మూడును ఆచరణీయములు, ఆచరింపనిచో కృతఘ్నుడగును అని 
సర్వవేదాంతసారసం గ్రహము 


జీవన్ముక్తునకు మరల అనుష్టించవలసిన దెద్దియు లేదని యొక అభి 
ప్రాయము కలదు శ్రేష్పుడైనవాని యాచరణ చూచియే శిష్యులును, తదితరు 
లును ఆచరింతురు అంతవరకైన తా ననుష్టించివచ్చిన మార్గము ననుసరించి 
యుండిన నితరులుకూడ చూచి అనుష్టింపగలరు ఇదియునుగాక యిట్టి 
పవిత్రధర్మము బుషిపారంపర్యముగా అనుష్టింపబడుచు వచ్చుచున్నది అట్లు 
చేయనిచో కృతఘ్నత్వదోష మాపాదించును ఆచరించుచు వచ్చిన నిపుడు 
కలిగియుండు జ్ఞానమునకు మరింత మెరుగు కలుగునే గాని లోపము లేదు 
ఆచరించనిచో నాకవేళ కీడు కలుగవచ్చును అదియునుగాక సంపూర్ణ 
వాసనాక్షయము, మనోనాశము, ఆత్మజ్ఞానోదయము గలుగని వారుండినచో 
తప్పక ప్రమాదములో పడిపోవుదురు అందువల్లనే శంకరభగవత్సాదు 


నిర్విఘ్న యోగసిద్ది 147 


లీలాగున తెలిపిరి కావుననే గీతలో ఈక్రింది విధముగ (శ్రీ, కృష్ణభగవానులు 
తెలిపరి 

యద్యదాచరతి శ్రేష్ట స్త త్త దేవేతరో జనః । 

స యత్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ 


క్రష్ణడైనవాని యాచరణచూచియే తక్కినవారు ఆచరింతురు శ్రేష్ట 
పురుషుడు దేనిని ప్రమాణముగా నంగీకరించునో లోకము గూడ దానిని 
అను సరించును 


సమాధి సిద్దిరీశ్వర వ్రణిధానాత్‌ ॥ 
పరమేశ్వరునియందు అతిశయమైన భక్తి గల్గుటవల్లను, సమస్తమును 


ఈశ్వరార్చణ చేయుటచేతను, నిర్విఘ్నముగా నిర్వికల్పసమాధి (బ్రహ్మ 
సాక్షాత్కార జ్ఞానము) కలుగును అని యోగదర్శనము 


విఘ్ననివృత్తి కీలాగున నుండుటయే యుపాయవుని [గ్రహించు 
కొనవలయును 

యస్య దేవే పరాభక్తిః యథా దేవే తథా గురౌ | 

తప్పైతే కథితా హ్యర్థాః (ప్రకాశంతే మహాత్మనః ॥ 

పరమభక్తుడైనవాడు ఎలాగున తన ఇష్టదైవమందును, మరియు 
గురుదేవునియందును సర్వోత్కృష్టమైన భక్తి గల్లియుండునో ఆలాగున అట్టి 


మహాత్ముడైన వానికి మాత్రమే ఈ వేదాంతార్హము స్పష్టముగా గోచరమగును 
అనిశ్వేతాశ్వతరొపనిషత్తు 


ఇట్టుండువారికి విఘ్నములు తొలగిపోవును 


యస్యవాజ్మనసీ శుద్దే సమ్యగ్గుప్తే చ సర్వదా । 
స వై సర్వమవాప్పోతి వేదాంతోపగతం ఫలమ్‌ ॥ 


ధర్మముయొక్క ఉన్నతిని గోరువారు సదా సత్యమందు వర్తింప 


148 _శ్రీమలయాళసద్దురు (గంధావలి 


వలయును ఎవనియొక్క వాణియును, మనస్సును శుడ్డములుగను, 
స్వాధినములుగ నుండునో అతడే సమస్త వేదాంతాద్యనుష్రానములయొక్క 
ఫలమును పొందగల్లును తక్కినది మరుభూమిలో గనుపించెడు ఎండ 
మావులను చూచి జలమని తలంచి పరుగెత్తిన వానివలె నుండును 


ఫలం కతకవృక్షస్య యద్యప్యంబు (ప్రసా దకమ్‌। 
న నామగ్రహణాదేవ తస్య వారి ప్రసీదతి ॥ 


కతకచూర్ణ్లము మట్టినీటిని నిర్మలపరచు శక్తి కలిగియుండినను దాని 
పేరుమాత్రము చెప్పిన బురదనీ రేలాగున శుద్దము కాదో, బురదనీటిలో 
అరగ తీసినమాత్రమే నిర్మలోదకము కాగలుగునో, ఆలాగున వాక్కుతో 
వేదాంతము చెప్పిన చాలదు, మనస్సు నెక్వపరచవలయును 

అనుష్టితం తు యద్దేవైర్మునిభిర్యదనుష్టితమ్‌ | 

నానుష్ట్రేయం మనుప్యైస్తవ్న్నిక్తం కర్మ సమాచరేత్‌ ॥ 


దేవతలును, మునులును చేసినట్టు సామాన్య మనుష్యులు చేయరాదు 
వారెట్లాచరించే లాగున చెప్పిరో ఆలాగున చేయవలసియుండును 


నిగ్రహానుగ్రహశక్తి గల రామకృష్టాది దేవతలు, సిద్దపురుషులు కొన్ని 
స్థలములలో అమానుషక్రియలు చేసియుందురు వానిని చూచి సామాన్య 
మనుష్యులట్లు చేయరాదు వారు జనులకు ఆచరించుటకు దేనిని చెప్పిరో 
ఆలాగుననే వర్తించవలయును (శ్రీశంకరాచార్యు లొక సమయమున మద్య 
పానము చేసినట్టును, మరియొక సమయంబున కరిగిన కంచును క్రాగి 
నట్లును చెప్పుదురు ఇప్పుడుకూడ పాషాణమును మూలికలో నూరి మింగు 
వారు గలరు కాని అది అందరికిని ఎట్టును సాధ్యము కాదు ఆలాగున జ్ఞూనికి 
విధినిషేధములతో సంబంథము లేదని చెప్పి తిరుగుచుండువారు కొందరు 
గలరు అట్టి ప్రమాదములో పడిపోకూడదని బుషులు కరుణ గలిగి 
ఉపదెశించియున్నారు 


వేదాంతశతరు(ద్రియ (ప్రణవాదెజపం బుధాః । 


నిర్విఘ్న యోగసిద్ది 149 


స త్వశుద్దికరం పుంసాం స్వాధ్యాయం పరిచత్షతే ॥ 


ఉపనిషత్తులుగాని, వేదములలో కొన్ని భాగములుగాని, ప్రణవము, 
గాయత్రి, శ్రీరామ, శివ, నారాయణాది మంత్రజపములుగాని గీతాపరనము 
గాని ఇవియన్నియు అధ్యయమునకు సంబంధించిన వనియు వీనిలో నేదైన 
నొకదాని యనుష్టానము వలననే మానవుల పాపము నశించి ఆత్మశుద్ది కలుగు 
ననియు (బ్రహ్మవేత్తలు వచించిరి 


పైజెప్పిన వానిలో నెవరికి దేనియందు విశ్వాసము గల్లునో దాని 
జపమువల్ల పాపము నశించును అప్పుడు విఘ్నములు తొలగిపోవును 

అజ్టోఇ_పి తజ తామేతి శన్రైళ్లాలో౬_పి చూర్చ్యతే | 

బాణో౭_ప్యేతి మహాలత్యం పశ్యాభ్యాస విజ్బంభణమ్‌ ॥ 

ఓ రామచంద్రా! అభ్యాసప్రభావ మెట్టిదో చూడుము అభ్యాసముచే 
అజ్ఞానియు క్రమముగా జ్ఞాని యగుచున్నాడు, పర్వతములు చూర్ణ మొనర్హ 
బడుచున్నవి బాణములును అతిసూక్ష్మమగు లక్ష్యమును భేదించుచున్నవి 
అని వాసిష్టము 

అభ్యాసముచే అజ్ఞానియు విజ్ఞాని యగుచున్నాడు విద్యావిహీనుడు 
గొప్పవిద్వాంసుడగుచున్నాడు పర్వతము రాళ్ళు తీయుటచేత తరుగు 
చున్నది స్తూలమైన గురిని భేదించి రాగా రాగా అతిసూక్మమైన లక్యమును 
కొట్టు శక్త గలుగుచున్నది కావున అభ్యాసముయొక్క ప్రభావము 
ఇటువంటిదని (గహంచునది 


బ్రహ్మహత్యాసహస్రాణి భూూణహత్యాశతాని చ । 

ఏకో హి ధ్యానయోగశ్చ దహత్యగ్నిరొవేంధనమ్‌ ॥ 

సహ(స్ర (బహ్మహత్యలును, వందలాది (భూణహత్యలును ధ్యాన 
యోగముచేత నశించును ఎట్లన కొండంత కట్టెలు గోరంత నిప్పుచే 
భస్మమగును గదా? 


F12 


150 _శ్రినులయాళసద్లురు (గంధావలి 


ధ్యానయోగముచే పాపరాసులన్నియు భస్మమైపోవును 


పురమేకాదశద్వార మజస్యావ[క్రచేతసః । 
ఆనుష్టాయ న శోచతి విముక్తశ్ళ విముచ్యతే॥ 


ఏకాదశ ద్వారములు గల ఈ పురము (శరీరము నిత్యవిజ్ఞాన 
స్వరూపుడైన యీశ్వరునికి నివాసగ్భృహము అట్టి సర్వేశ్వరుని ధ్యానయోగా 
నుష్టానముచే పొందువాడు మరల సంసారదుఃఖమును పొందడు వాడు 
ముక్తుడు మరల మోహము నొందడు అని కరోపనిషత్తు 


దీనియందు మానవునికి పదనొకండు ద్వారములు చెప్పుడమైనది 
జంతువులకును, సామాన్య మనుజులకును నవద్వారములు సమానములు 
దినియందు బ్రహ్మరం(ధ్రమొకటి రెండవది కుండలీబోధము అను రెండు 
విశేషద్వారములు తెలుపడమైనది ఈ రెండు ద్వారములు తెరువబడు 
నప్పుడే బ్రహ్మసాక్షాత్కారజ్ఞానము గల్లును ( ఈశ్వరదృ్ట. గలుగును 
జీవగుణములు నశించి దైవత్వగుణము లుదయమగును ఇవి తెరువబడని 
వారు సామాన్య వునుజులు కావుననే ఆత్మజ్ఞానము గలుగనివారు 
పశుప్రాయులని వర్ణింపబడరి దినికి దివ్యదృష్ట్రయనియు, జ్ఞాన దృష్టి, 
యనియు, యోగదపష్టైయనియు, సమ్యగ్రష్టియనియు పరులు దేవాలయము 
మూయబడినప్పుడు దేవుని దర్శనమెట్లు గలుగదో, తెరువబడునప్పుడెట్లు 
దర్శనమగునో, ఈ శరీరదేవాలయముయొక్క. సితియు అటువంటిదే 
కావుననే “దేహో దేవాలయః ఫప్రోక్తణ? అని వర్ణించిరి దీనియందు 
““విముక్తశ్చు విముచ్యతే”- రెండు విధములగు ముక్తులు తెలుపడమైనవి 
1 బాహ్యబంధముల నుండి విముక్తి గలుగవలయుననియు, 2 అంతటితో 
తృప్తిపడక ఆత్మబంధము తొలగినప్పుడే హృదయ (గ్రంధులు నశించునప్పుడే 
నిత్యముక్తి సద్దించుననియు (గ్రహించుకొనవలయును 

యుక్తాహారవిహారస్య య క్తచేష్టస్య కర్మసు । 

యు క్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥ 


నిర్విఘ్న యోగసిద్ది 151 


నియతమైన ఆహార విహారములు గలవాడును, కాలోచితకర్మను 
అనుస్టించువాడును, ఉచితమైన నిద్ర జాగరణ గలవాడును అగు యోగికి 
సమస్త విఘ్నములను నశింపజేయునట్టి యోగసిద్ది గలుగును అని గీత 


ఇచ్చట ఆహారమును గురించి బాగుగా జాగ్రత్తపడుటకొరకే ప్రధమ 
మున “యుక్తాహారి*యని పయో గించుటకు కారణమైనది ఆహారపు 
మార్పులవల్లనే పెజెప్పిన అన్నిటికిని మార్పు గలుగును ఆహార విషయము 
సామాన్య మని తలంచరాదు ఆ విషయమై ఆయుర్వేదమేమి చెప్పినదో 
చూడుడు- 


రసాద్రక్తం తతో మాంసం మాంసాన్న్మేదః (ప్రజాయతే । 
మేదసో2_స్రి తతో మజ్ఞా మజ్ఞా శుక్రస్య సంభవః ॥ 


అనగా అన్నజలాదులగు ఆహారపదార్ధ్హములు 1 రసము, 2 రక్తము, 
౩ మాంసము, 4 మేదస్సు, 5 ఎముకలు, 6 మజ్జ (కొవ్వు, 7 శుక్షము 
అని సప్తధాతువులుగా పరిణామము పాందుచుండును “తస్మాదన్నమయం 
మనళి మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారము ఈలాగున ఆహారము 
యొక్క సూక్షాంశముగా మారుచుండును కావుననే వీనిని సూక్షేంద్రియ 
ములని చెప్పిరి అందువల్ల మనోబుద్ది చిత్తాహంకారములు శుద్దములు 
కావలసియుండిన శుద్దాహారము తప్పక యుండి తీరవలయును 


ద్వౌ భాగౌ పూరయేదన్నైసోయేనైకం ప్రపూరయేత్‌ | 
మారుతస్య ప్రచారార్థం చతుగ్రమవశేషయేత i 


ముముతువులందరు ఉదరమును సగభాగము అన్నపదొర్దముల 
చేతను, పాతికభాగము జలముచేతను, పాతికభాగము వాయుసంచారార్దమై 
కాళీగాను ఉంచవలయును ఇది యాహార నియవుము దినికే 
యుకాహారమని పేరు వీరు నిరంతరము బ్రహ్మనిష్టయందు ఉండవచ్చును 


ఆత్మసంమితమాహారమాహరేదాత్మవాన్యతిః | 
అత్యంతక్షుధితస్యాపి సమాధ్గార్షైవ జాయతే ॥ 


152 _(శ్రిమలయాలసద్దురు [గ్రంధావళి 


ఆత్మనిష్టయందుండువాడు తనయాత్మ కెంతవరకు తృప్రయని 
తోచునో, అంతవరకే భోజనము చేయవలయును మిక్కిలి ఆకలితో 
కూడినవానికిని, మిక్కుటముగా భుజించిన వానికిని సమాధి సిద్దించదు 


హితం మితం సదాజ_శీయాద్యత్సుఖేనైవ జీర్యతే | 
ధాతుః (ప్రకువ్యతే యేన తదన్నం వర్ణ్లయేద్యతిః ॥ 


ఆహారము మితముగాను, శుద్దమైనదిగాను, ప్రితికరమైనదిగాను 
ఎల్లపుడు నుండవలయును ఏయాహారము భుజించిన సుఖముగాను, 
త్వరితముగాను జీర్ణమగునో అట్టి యాహారమునే భుజించవలయును ఏది 
భుజించిన ధాతుప్రకోపము గల్లునో అట్టి పదార్థమును దేనినికూడ 
బ్రహ్మనిష్టు డెప్పుడును భుజించరాదు 


ధాతుప్రకోపమనగా విషయాసక్తి, దాహమును గలుగజేయుట సరిగా 
జీర్ణము కాక నిద్రాభంగము అందువల్ల స్వప్నములో శుక్షనష్టము గలుగుట 
యగును. ఈలాటి ఉద్రేకవుగు ఆహారపానీయములను బ్రహ్మనిష్పుడు 
భుజింపరాదు ఎక్కువ నెయ్యి, నూనెగల పదార్ధములను త్యజింపవలయును 
నెయ్యి ఎక్కువవాడన శాంతి గల్లునని తలంచువారు కొందరు గలరు స్వయ 
ముగా ఈశ్వర సృష్టిలోనే శరిరమున కెంత క్రొవ్వు కావలయునో, అది ప్రతి 
పదారములోను గలదు ఒకవేళ పాలు ఎక్కువ వాడవచ్చునేగాని, నెయ్యి 
ఎక్కువ వాడకూడదు వాడినచో బ్రహ్మచర్యమును తప్పక నష్టపరచును అది 
పాలనుండి విడిపోయిన దగుటచే దేహములో నిముడదు నిజముగా వస్తు 
పరిశోధన చేసినచో మానవ శరీరమునకు కావలసిన చక్కెర, నెయ్యి, ఉప్పు 
మొదలైన వన్నియు పదాగ్టములలోనే సృష్టికర్త అమర్చియున్నాడు 

యదుహ వా ఆత్మసంమితమన్నం తదవతి తన్న హినస్తి । 

యద్భూయో హిన స్తి తద్యత్కనియో న తదవతి ॥ 


ఎంత అన్నము దేహమునకు చాలునో అంత అన్నము తన్ను 
రక్షించును దానికన్న అధికముగా తిను అన్నము తన్ను భకించును. 


నిర్విఘ్న యోగసిద్రి 153 


దానికన్న తక్కువ యగు అన్నము దేహమును పోషించుట లేదని శతపథ 
బ్రాహ్మణము 

విశేషకాలములో కొందరు ఎక్కువ భుజించుటచే అజీర్ణమునకు 
లోబడి బాధపడుట చూచుచున్నారుగదా! ఆహారము సరిగా లేనివారు 
శరీరదార్హ్యము కలిగి తాము నిర్వహించవలసిన పనులను చేయజాలకనే 
యున్నారు మితముగా భుజించువారు ఆరోగ్యవంతులై తాము చేయవలసిన 
కార్యక్రమములను చక్కగ నిర్వహించుచున్నారు శరీరమొక యంత్రము 
వంటిది నిప్పు నీళ్ళు ఎక్కువైన స్త్రీము అధికరించి బాయిలరును పగుల 
గొట్టును నిప్పు నీరు సరిగా లేనిచో యంత్రము పనిచేయజాలదు శరీరము 
యొక్క ప్రితియు ఈలాగున నుండును 


సాయం ప్రాతర్మనుష్యాణామశనం దైవనిర్మితమ్‌ । 
నాంతరం భోజనం దృష్టముపవాసీ తథా భవేత్‌ ॥ 


మనుష్యులకు భోజనము దైవనిర్మితము అది ఉదయము రాత్రి 
రెండు సారులు మాత్రమే అట్టివాని కేలాటి వ్యాధియు నుండదు ఈరెండు 
మారులు తప్పు నితర సమయములలో నేమియు భుజించనివాడు నిత్యోప 
వాసి యని చెప్పబడినది లేక ఈ రెండు సారులు తప్పు అధికముగ భుజించు 
వాడు ఉపవాసవ్రతము చేయవలయును 


శాంతిపర్వమందు ధర్మరాజు భీష్ముని ఆహారనియమ మడిగినప్పుడు 
ఈ లాగే చెప్పెను ఆయుర్వేదమందు మొదటనే యీలాగున తెలుపడమైనది 
ఈ ఆయుర్వేదశా(స్త్ర మెవరికొరకు నిర్మింపబడినది అని యడుగగా ఆహార 
నియమము, బ్రహ్మచర్యనియమము ఆచరింపని వారికని తెలుపడమైనది ఆ 
హారనియమము, బ్రహ్మచర్య నియమము గలవారికి వైద్యులును వెద్యశా 
(స్త్రమును అవసరము లేదని తెలియందగిన దనియు తలుపడమైనటి 


ఏకవారం చరే ద్పైెక్షం న ప్రసజ్జేత విస్తరే | 
ఖ్రజేప్రసకో హి యతిర్విషయేప్ప్వపి సజ్జతి ॥ 


సన్నాసి యగువాడు ఏకకాలము మాత్రవే భోజనము చేయ 
వలయును అధికముగా తినుట కూడదు అధికము తినుటలో ఆశ కలవాడు 
నిశ్చయముగా విషయలోలు డగును అట్టివానికి ఇంద్రియని[గ్రహ ముండదు 
అని సన్వ్యాస సంగ్రహము 

ఒకసారి భుజించువాడు యోగియనియు, రెండుసారులు భుజించు 
వాడు భోగియనియు(గృహస్టుడు మూడుసారులు తినువాడు రోగి 
యనియు, నాలుగు సారులు తినువాడు ప్రాణముతో కూడిన శవమనియు 
తెలియందగును ఏకభుక్తము చేయువారికి విశేష శారీరక మానసికమైన పని 
యుండిన మాత్రము రాత్రులలో ఏదైన పానీయముగాని, ఫలములుగాని, 
స్వల్ప ఫలాహారముగాని యుండవచ్చును బౌద్దమతములో భిక్షువులు భిక్షి 
ణులు మధ్యాహ్న మొక్కసారి మాత్రమే భుజింపవచ్చును ఇతర కాలములలో 
దాహముగా నుండిన మంచినీరు మాత్రమే త్రాగవలయును (శ్రీబుద్దదేవున 
కున్న సుకుమారత్వము దేవేంద్రునికి సహా లేదనియే బౌద్దగ్రంధములలో 
వర్గ్ణించడమైనది అటువంటి రారాజుయొక్క ఎకపుత్రుడును భిక్షుకులకు 
నియమించిన ప్రకారము ఒకపూట మాత్రమే భోజనము చేయుచుండెను 
గృహస్థులు నిమంత్రణము చేసిన రోజుమాత్రమే భిక్షువులతో వెళ్ళి భోజనము 
చేసి ధర్మోపదేశము సలిపి మరల ఏకాంతప్టలములోనికి వెళ్ళేవారు భిక్షకు 
ఆహ్వానించని రోజులలో బుద్దభగవానుడు భికాన్నముతోనే జీవించెను 


నానమానసహాయేషు నివసేద్యోగవిత్‌ క్వచిత్‌ | 
వసిత్సమానశీలేషు 'నుశీలేషు తపస్విషు ॥ 


ధ్యానయోగి తనకు సమానమైన గుణము కలవారుండు స్రలములో 
మాత్రమే యుండవలయును అట్లు సమాన గుణములేని స్టలములలో 
నొకప్పుడును ఉండరాదు నిర్మలశిలము, పుణ్యస్వభావము, తపస్సును 
కలవారుండు ప్రదేశమందే నివసింపవలయును 


సామాన్యముగా సాధకులు తనకన్న ఎక్కువ నియమనిష్ట గలవారి 


నిర్విఘ్న యోగసెద్రి 155 


స్థలములోనే యుండవలయును అట్టివారి సహవాసమే యుచితము తనకన్న 
తక్కువస్టితిలో నుండువారియొక్కయు, తక్కువ స్వభావము గలవారి 
యొక్కయు స్టలములో నుండరాదు ఎక్కువ గుణము గలవారు దొరకక 
పోయిన తనకు సమానమైన వారైనను ఉండవలయును లేనిచో ఏకాకియై 
యుండుటయే మేలు 


ముహూర్తమపి నాసీత దేశే సోపద్రవే యతిః | 
ఉప[ద్రవే తు మనసి సమాధి ర్నైవ జాయతే ॥ 


ఒక ముహూర్తసమయ మైనను ఉపద్రవ (శాంతిలేని ప్రలములో 
ధ్యానయోగి నివసించరాదు మనోబాధ గల స్టలములో నుండిన నిర్వికల్ప 
సమాధి సెద్దింపదు 

ముఖ్యముగా ఎప్రదేశములో నుండిన విషయవాసన గలుగునో, అట్టి 
ప్టలమును తప్పక (స్త్రీయైనను, పురుషుడైనను త్యజింపవలయును అనగా ఏ 
ప్రదేశమున విషయవాసన గల (స్త్రీ యుండునో, అచ్ఫోట పురుషుడును ఏ 
స్టలమున విషయవాసనగల పురుషుడుండునో ఆ ప్రదేశమున స్త్రీయును 
ఉండరాదు విఘ్నములలో నిదే మొట్టమొదటిది 


సమాధినా నయేత్కాలం వృథా చిన్లాం వివర్ణయేత్‌ | 
ధ్యానేన విలయం యాన్తి పాపాని బహుజన్మనామ్‌ ॥ 


కాలము కొంచెమేయని తెలిసి వ్యర్హము చేయక, వ్యర్ద్వమైన చిన్తలను 
హృదయములోనికి రానీయక సమాధినిష్టలో కాలమును గడుపవలయును 
ఇట్టి ధ్యానమువలన అనేక జన్మములలో జేసిన పాపములుగూడ నశించును 


ఇన్టియేషు చ సర్వేషు వాగుపస్తా మహాబలౌ । 

ఆదౌ తయోర్ణ్దయే యత్నం కుర్యాద్యోగీ విశేషతః ॥ 

ఇంద్రియము లన్నింటిలోను జొహ్వేంద్రియము, గుహ్యేంద్రియమును 
మహాబలము గలవి కావున ధ్యానాద్యనువ్రానము జేయువాడు మొట్టమొదట 


156 _శ్రీనులయాళసద్దురు గ్రంధావళి 


నీ రెండింద్రియములయొక్క విషయములను జయించుటలో మిక్కిలి 
యత్నము గలిగియుండవలయును 


ఈ రెండింద్రియములను జయించినచో, మణుల ప్రకృతి దగ్గరకు చేర 


జూలదు 


యధథైకం చ నువర్ణాది మిళితం రజతాదినా । 
అల్పమూల్యం ప్రజాయేత తథా జీవోల _వ్యహం యుతః ॥ 


యథైవ హి నువర్ణాది కూరాదేశ్ళోధితం శుభమ్‌ | 
పూర్వవన్మూల్యతాం యాతి తథా జీవో2.పి సంస్కృతేః ॥ 


ఏలాగున అపరంజి బంగారైనను రజతతామ్రాదులతో మిళితమైన 
దానికి స్వల్పమైన వెల గలుగునో, ఆలాగున శుద్దజ్ఞానశివ స్వరూపుడగు 
ఆత్మ దేహాద్యహంకారములతో గూడినవాడైన వానియొక్క శివత్వము నశించి 
జీవత్వమును బొందుచుండును మలినమగు బంగారమును స్పుటమువే సిన 
అపరంజి బంగారముగా మారి పూర్వముండిన విలువ యేర్హుడునట్టు భక్తి, 
ధ్యాన, జ్ఞానాదులచే జీవుడు సంస్కరింపబడినప్పుడు జీవత్వము నశించి 
శివత్వము గలుగుచుండును అని వాసిష్టము 


మలినమగు బంగార మెంతవరకు స్ఫుటము జేయబడదో అంతవరకు 
అపరంజి బంగారముయొక్క విలువ గలుగనట్లు జీవునియందుగల ప్రకృతి 
దోషముధ్యాన తపస్సులచే నెంతవరకు నశించదో, అంతవరకు జీవుడు దీనా 
వషస్టను బొందియుండును వసిష్టమునింద్రుడు ఎటువంటి దృష్టాన్తమును దెలి 
పిరి ప్రపషృములో పవిత్రాత్ములైన వారిని భగవంతునివలె పూజించుట జూచు 
చున్నారముగదా! ఆలాగున పాపజీవులను కారాగారములో కరినముగా 
శిషించి పశువులకంటెను నీచముగా జేయుటయు గానవచ్చుచున్నది గదా! 


వసష్టులు దెలిపిన యుపదేశమువళల్ల శ్రద్ధగలవారికి తరించుటకెంతో యుత్సా 
హము గలుగుచున్నది 


జ్ఞానేన తు తదజ్ఞూనం యేషాం నాశితమాత్మనః | 


నిర్విళ్నుయోగణథ్రై 157 


తేషా మాదిత్యవద్డానం ప్రకాశయతి తత్సరమ్‌ ॥ 


తనలోగల యజ్ఞానమును ఎవరు రహిత మొనర్చుచున్నారో అట్టివారికి 
ఆత్మజ్ఞానము సూర్యునవల ఆ పరబ్రహ్మస్వరూపమును ప్రకాశింప 
జేయుచున్నది 

మేఘముచే సూర్యుడుగాని చంద్రుడుగాని ఆవరింపబడియున్నప్పుడు 
కనిపించరు గాలివలన మబ్బు తొలగునప్పుడు ఎట్టు కనబడుదురో ఆత్మ 
జ్ఞానోదయముయొక్క ప్రితియు నాలాగున నుండును మేఘావరణము 
గలిగియుండు నపుడును సూర్యచంద్రులు పూర్ణముగనే ఉంటున్నారు 
వుబ్బువలన గోచరించక పోవుచున్నారు ఆలాగున అజ్ఞాన దశలోను 
ఆత్మజ్ఞానము పూర్ణముగనే యుంటున్నది జ్ఞానులకును, అజ్ఞానులకును 
ఇంతియే భేదము మేఘముతో గూడియుండునట్లు అజ్ఞానులును, మేఘము 
తొలగిపోయినరితి జ్ఞానులును ఉంటున్నారు మజియు సూర్యోదయములేని 
కారుచీకటిలో ఏమియు గనిపించదు భాస్కరోదయము గలిగిన తదుపరి 
అంతయు గనిపించెడు తీరున అజ్ఞాూనావస్టలో ఈశ్వరసృష్టిశక్తి ఏమియు 
తెలియదు జ్ఞానోదయము కాగానే ఈశ్వరసృష్టైశక్తి కనిపించును 


న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా | 
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్‌ ॥ 


ఓ యర్జునా! స యొక్క యీ మాంసచకువువలన విశ్వరూపథరుడ 
నగు నన్ను జూడజాలవు కావున అప్రాకృతమైన దివ్యనేత్రము నిచ్చు 
చున్నాను ఈ దివ్యదృష్టిచే నాయొక్క యోగమహిమను (ఈశ్వరశక్త ని 
జూడుము 


పంచభూతాత్మకమైన ఈనేత్రము పంచభూతవుయములైన 
వస్తువులను జూచుశక్తిని మాత్రమే గలిగియున్నది ఈశ్వరత్వమును 
జూడజాలదు రత్నములైనను దీపము నేలాగున ప్రకాశింపజేయజాలవో, దీప 
మేలాగున స్వ (ప్రకాశమై రత్నాది వస్తువులను ప్రకాశింపజేయునో, ఆలాగున 


158 శిమలయాళసద్దురు గ్రంధావళి 


జడమునకును, చెత న్యమునకును తారతమ్యము గలదు పైజెప్పిన 
వాక్య్వమువలన జీవునికి దివ్యదృపై. కలుగవలసియుండిన ఈశ్వరుని 
యను[గ్రహముచేత మాత్రమే కలుగవలసియున్నదని గోచరించుట లేదా? 
ఈశ్వర భక్తివల్ల గలిగెడి ప్రయోజన మిట్టిది 


త్రవిధం నరకస్యేదం ద్వారం నాశన మాత్మనః । 
కామః క్రోధ స్తథా లోభ స్తస్మాదేతత్రయం త్యజేత్‌ ॥ 


సర్వదోషములకు మూలము కామము, క్రోధము, లోభము, కనుక 
నీ మూడును నరకమును బొందుటకును, ఆత్మనాశమునకును కారణ 
ములు అందువలన నరకమునుండి విడివడదలంచినవారు ఈ మూడింటిని 
వదలవలయును 

ఏతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారె(స్త్రిభిర్నరః | 

ఆచరత్యాత్మనశ్రేయ స్తతో యాతి వరాం గతిమ్‌ ॥ 

ఓ యర్జునా! నరకద్వారమునకు హెతువులైన ఈ మూడుదుష్టగుణ 
ములచే విడివడిన నరుడు తనకు శ్రేయస్సును గలుగజేసెడి దైవభక్తి జీవకా 
రణ్యధ్యానాదులను జేసికొనుచో సర్వోత్కృష్టమైన మోక్షగతిని బొందు 
చున్నాడు 

పాపమునుండి యేలాగున విమోచనము గలుగునో అను చింత 
గలవారికి భగవానుడే ఉపాయమును తెలిపియున్నాడు కావుకోధ 
లోభములు నరకద్వారములనియు, ఈ మూడు గుణములను త్యజించి 
యాత్మశ్రయస్సుకొఅకు యత్నించువాడు మోకద్వారమును తెరచిన 
వాడనియు నుపదేశించిరి దీనికంటె నుపాయమును ఎవరేమి వచించగలరు? 


యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్‌ । 
యజ్ఞో దానం తప్పూవ పావనాని మనీషిలామ్‌ ॥ 


యజ్ఞ దాన తపంబులు ఫలాభిలాషలేని ప్రజ్ఞాశాలురకు చిత్తశుద్దిని 


నిర్విఘ్న యోగసిద్ది 159 


గలుగజేయును గాన యజ్ఞ దాన తపోరూపమగు కర్మలను తప్పక చేయ 
వలయును 


పాపకర్మ లుండుటచేతనే విఘ్నములు గలుగుచున్నవని పలుసారులు 
తెలుపడమైనది అట్టి పాపశాంతి గలుగునప్పుడే విఘ్నములు నశించును అట్టి 
పాప శాంతిక్‌అకు పెజెప్పున మూడువిధులను ఆచరించవలయును కావుననే 
“న త్యాజ్యం కార్యమేవ తతొ?” తప్పక చేయవలయుననియు, ఉపేక్ష చేయరా 
దనియు తెలిపిరి తనకుగల దోషములు, లేక దుఃఖములు నశించుట 
కొఅికును, సుఖములు పుణ్యములు గలుగుట కొఅకును పైజెప్పిన యజ్ఞ 
దాన, తపస్సుల నాచరించునప్పుడు మనస్సున బాగుగ ధ్యానము జేసినచో 
అట్టి ఫలము బొందగలరు అయితే ఇది కామ్యకర్మతో గూడినది గదాయని 
సందియపడ నక్కరలేదు దుఃఖనివృత్తి గలుగుటకొజకు పరమాత్ముని 
ధ్యానించి చేయు కర్మయు, బంధనివృత్తిక్‌"అకు గాగలది గాన దానివలన 
దోషము లేదు లాభప్రాప్తి నిమిత్తము చేయునది ఫలమును గలుగజేయునే 
గాని దానిచే దైవప్రితి గలుగదు అయితే నిష్కామ కర్మయోగము కేవలము 
ముముక్షువులకుమాత్రమె చెల్లును తక్కిన పుణ్యకర్మలు సాధారణ జనులు 
చేయుటలో విరోధము లేదు 


సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్య్వాపా[శ్రయః । 
మత్ర్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్‌ 1 


నన్నాశ్రయించెడి వాడెల్లప్పుడు సర్వకర్మలను చేయుచున్నవాడైనను 
నాయను[గగ్రహవమువలన నిత్యవైనదియు, నాశము లేనిదియు నగు 
మోతమును బిొందుచున్నాడు 


దీనియందు 'సర్వకర్మాణి యని చెప్పుటచే విధిచోదితవుగు 
గృహస్తాశ్రమమునందుండినను లేక విరక్తుడై యేకాంతమునందున్న 
వాడైనను విరోధము లేదు *వుత్రసాదాదవాప్పోతి శాశ్వతం పదము 
వ్యయమ్‌? అని భగవంతుడు చెపుటచే భగవదనుగ్రహమువల్లనే విఘ్నము 


160 (శీమలయాళసద్లురు [గ్రంథావళి 


లన్నియు తొలగి శాశ్వతమగు మోక్షపదము లభించునని గ్రహించవలయును 
భగవదనుగ్రహము గలుగవలసియుండిన భగవ త్రీతికర కార్యములను 
భగవదర్శిత భావముతో జేయవలయును 


మచ్చిత్తస్సర్వదుర్తాణి మషత్రుసాదాత్తరిష్యసి । 
అథ చే త్త్వమహంకారాన్న శ్రోష్యసి వినజ్‌త్యసి ॥ 


ఓ యర్షునా! నన్ను ధ్యానించుచున్న, నీవు నా యనుగ్రహమువలన 
సకలములైన సంసారబంధములను (సమస్త విఘ్నములను) దాటగలవు 
అట్టుగాక యహంకారము గలిగి, విననొల్లవేని చెడియెదవు అనగా 
మోకభ్రష్టుడ వగుదువు 

“మచ్చిత్తస్సర్వదుర్గాణి మత్ర్రనాదాత్తరిష్యసా* ఇచట సర్వదురాణి 
అని సర్వనావు ప్రయోగమును జేయుటవలన సవుస్త విఘ్నములను 
దాటగలవు అను భగవద్వాక్యమున విశ్వాసమును గలిగియుండుడు 


తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత । 

తత్రసాదాత్పరాం శాన్తిం స్థానం ప్రాప్వుసి శాశ్వతమ్‌ ॥ 

ఓ యర్జ్లునా! అన్నివిధములచే నా సర్వేశ్వరుని రక్షకునిగ వేడు 
కొనుము ఆ సర్వేశ్వరుని యనుగ్రహమువలన సర్వోత్కృష్ట్రమగు పరమ 
శాంతిని (ప్రకృతి రహితమగు నుపరతిని, శాశ్వతమగు మోక్షమును 
బొందగలిగెదవు 


ఈ శ్ఞాకములోను “తమేవ శరణం గచ్చు” అనియు, “తత్రసా 
దాత్సరాం శాన్తిం” అనియును ఉపదేశించుటవలన పరమేశ్వరాను[గగ్రహము 
వల్లనే విఘ్నము లన్నియు తొలంగును గితయొక్క యంతిమస్టితిలోను 
నిట్టుపదేశించుటవలన మిక్కిలి జాగరూకతతో నిది (గ్రహించవలసియున్నది 
పైజెప్పన ప్రకారము అర్జునుడు మొదలగువారు చేసకొనుటవలననే 
భగవంతుడు వారికిగల సమస్త విఘ్నములను రహిత మొనర్చి సామ్రాజ్య 
పట్టాభిషక్తులనుగా చేసేను యుద్దములో భీష్మ, ద్రోణ, కర్ణాదులను 


నిర్విఘ్న యోగసిద్ది 161 


జయించుట భగవదను[గ్రహమునగాక వురేమున్నది? అంతియగాక 
అర్జునునకు భగవంతుడే సారధిగా నుండి విజయమును గలుగజేసెను 
భగవదను(గ్రహబలమును దీనిచేతనే (గ్రహించుకొనవచ్చును ఇచట 
సామ్రాజ్యవిజయము, పట్టాభిషేకము ముముక్షువులకు మోక్షసామాజ్యాభి 
శేకమని గ్రహంచదగినది అంతరాయములు ఆటంకములే 


మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు । 
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రీయో౭_సి మే ॥ 


నాయందర్శిత చిత్తము గలవాడ వగుము నాయందు భక్తి గలవాడవు 
గమ నన్న నమస్కరించు వాడవు గమ్ము సకలమును నాయందు సమర్శీం 
చితివేని నన్ను బొందెదవు నాకిష్టుడవైనందున నీకు సత్యముగా ్రతిజ్ఞచేసి 
చెపుచున్నాడను 

“సత్యం తే ప్రతిజానే” - ఇచట భగవంతుడు ప్రతిజ్ఞజేసి (ఆనపెట్టి 
చెప్తుటయు, ఇది సత్యమని పలుకుటయు జూచినచో సర్వవిఘ్నములనుండి 
విముక్తి గలుగవలసి యుండినను, “*మామేవైెష్యసి* భగవంతుని (మోక్ష 
మును పొందవలసియుండిను ఇది యొక్కటియే యుపాయమని తప్పక 
(గహించవలసియుండును ఈశ్వరవిశ్వాస మొకటి లేనిచో జీవునకు 
ఆత్మశాంతి గలుగుటలో వేరొండుపాయము లేదు 


కష్టావస్టలో ఉన్నప్పుడిట్టి ఈశ్వరవిశ్వాస మొక్కటియే ఆత్మశాంతిని 
గలుగజేయును అయితే ఈశ్వర విశ్వాసము గలవానివలతె నటించి 
యధర్మమును గావించిన నతనికి ఈశ్వరకరుణ గలుగునా? యనెడి ప్రశ్న 
యొక్కటి లోకమున నిలిచియున్నది ఈశ్వర విశ్వాసము గలవాడైనచో 
నతడీశ్వర ధర్మమునకు భిన్నమైన కార్యమును జేయడనియే దానికి 
సమాధానము ఈశ్వర భక్తునివలె వేషములు భాషణములు గలిగియుండి 
అధర్మకార్యమును జేయుచుండిన, నతని హృదయములో నిశ్వర విశ్వాసము 
లేదనియే వనము (గ్రహించవలయుక అతడు సీతాపహరణకొజకు 


162 (శ్హీమలయాళసద్లురు గ్రంధావళి 


రావణుడు ధరించిన పరవముర్దివేషమువంటివాడని వమునము (గ్రహించ 
వలయును 


ఆపత్కాలములో ఈశ్వర విశ్వాస మొక్కటి లేనిచో మనస్పమాధా 
నము గలుగుటకు వేరు మార్గము లేదు సముద్రములో పడిపోయినవాడు 
నావికుని సహాయము లేనిచో నెట్టు తీరము జేరగలుగును? అగాధమైన 
పాడునూతిలో బడినవాడు రెండవ వాని సహాయము లేనిచో నెట్టు వెలుపలికి 
రాగలుగును? ఆలాగున నీ విఘ్నములనుండి విముక్తి గలుగవలసియుండిన 
ఈశ్వరాను[గ్రహము తప్పక గలిగియుండవలయును గజేంద్రుని చరిత్రయే 
ఇందులకు దార్మ్కాణము 


ఐతే వేదాంతములయొక్క నిజస్వరూపము చక్కగ తెలియని వా రీ 
విషయమై ఇది భక్తియోగమేగాని తత్త్వవిచారణ పరమగు జ్ఞానవిచారణ 
గాదనియు, తక్కువ మెట్టనియు బలుకుదురు వేదాంతసత్య మెజింగిన 
వుహనీయులందరు ముఖ్యముగా శంకరాచార్యులుగూడ ఈశ్వరాను 
[గ్రహము లేనిచో ఈశ్వర తత్త్వమును బొందజాలరని వక్కాణించిన భాగముల 
నుండి కొంతవరకు ఈ [గ్రంధములో నిరూపించడమైనది ఇక నీ విషయమై 
విస్తారముగా వ్రాయవలసి యుండిన అదియే ఒక గొప్ప గ్రంధమగును ఇట్టి 
ఈశ్వరకృపకు దూరులై '“*“అహంబ్రహ్మాస్మా” యను మహావాక్యమును 
జెప్పువారలలో చాలవుంది పతితు లగుటకును, విఘ్నబాహుళ్యముచే 
బద్దులగుటకున్ను ఇదియే కారణము నిజముగా లోతులోనికి దిగి ద్నీర్రముగా 
నాలోచించిన వేదాంత తత్త్వమగు “అహం బ్రహ్మాస్మి” యొక్క ఫలమే 
కలుగును ఏలన నతడు తనయొక్క జీవభావమును త్యజించి బ్రహ్మభావన 
జేయుటయు నొక విధమగు ఉపాసనయే యగును అట్టి బ్రహ్మభావములో 
రూఢిగ నిలుకడ గలిగినవారు ధన్యులే 


అయితే బ్రహ్మము ప్రకృతిరహిత మగుటచే అట్టివాని నుండి ప్రకృతి 
గుణము లెపాయు బయలుపడగూడదు ఆలాటి స్తితి గలుగుటకు మహో 
ప్రజ్ఞావంతులకు మాత్రమే సాధ్యమగును తక్కిన వారలందరు ఇట్టి యీశ్వర 


నిర్విఘ్ప యోగసిడ్డై 163 
భక్తిపరమగు బ్రహ్మాత్మైక భావమును బొందుటయే సులభమార్గము దీనినే 
(శ్రీ శంకరభగవత్పాదులు “భేజే భ్రమర కీటవతొ* అను భ్రమరకీటక 
న్యాయమని తెలిపెరి పైజెప్పిన విధముగ వేదాంతతత్తు బ్రహ్మసిద్రిలో 
ఆరూఢప్రతి గలిగియుండిన మహాత్ముడైన తనయొక్క సర్వేంద్రియముల 
ద్వారా రోవుకూపములతో సహా ఉచ్చ్వాస నిశ్య్వాసములతో సహా 
బ్రహ్మభావమున కనువైన ప్రకృతివాసనగాని, గుణముగాని గలిగియుండ 
రాదు ఉండినచో గిల్టునగను బంగారునగయని చెప్పి విక్రయమునకు 
తెచ్చినవానివలె నుండునని మనము (గ్రహించుకొనవలయును 


ఈశ్వరాను[గ్రహాచ్నాన్లి దాన్యాదిగుణసంయుతమ్‌ । 
జన్మ చేల్లభ్యతే తస్మిన్‌ విద్యయా మోక్షమాపుయాత్‌ ॥ 


ఈశ్వరాను[గ్రహమువల్లనే జీవునికి శమదమాది గుణములతో గూడిన 
జన్మము లభించును అట్టి శాన్తిదాన్యాది దైెవగుణములు గల జన్మమందే 
జ్ఞానము గలుగును అట్టి జ్ఞానమువల్లనే జీవన్ముక్తి (మోక్షము) సిద్దించును 
అని అనుభూతి ప్రకాశము 


వనం తు సాత్తికో వాసో (గ్రామో రాజస ఉచ్యతే | 
తామసం ద్యూతసదనం మన్నికేతం తు నిర్గుణమ్‌ i 


సాత్తికులకు వనవాసము, రాజసులకు గ్రామవాసము, తామసులకు 
జూదమాడు స్టలమును, నిర్లుణులకు నా స్టానమును (పరమేశ్వర స్థానము) 
ఇష్టములు 


దేవానామమృతం నాణామృషీణాం చాన్న మోషధిః | 
దె త్యరకఃపిశాచాదేర్దత్తం మద్యామిషాది చ ॥ 


బ్రహ్మదేవుడు సృష్టికాలమున ఎవరెవరి కేయే యాహారములను 
విథధించెనో, వాని నీశ్లోకము నిరూపించుచున్నది 1 దేవతలకు అమృతము, 
2 మానవుల కన్నము, ౩ బుషులకు కందమూల ఫలాదులు 4 భూత(ప్రత 
పిశాచ రాక్షసాదులకు మద్యమంసాదులును బ్రహ్మదేవునిచే నేర్చరుపబడెను 


164 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


కావున మద్యమాంసాదులను ఎవరికొర కేర్చరచిరో విజ్ఞులు తెలిసికొనగలరు 


దీనియందు సత్త్వ్వగుణము గలవారి కేకాంత ప్రదేశమును విధించెను 
ఆలాటి స్టలములో నుండిన విఘ్నములు గలుగనేరవు 


ఇన్టియాణాం జయే యోగం సమాతిష్టేద్దివానిశమ్‌ | 
జితేన్రియో హి శక్న్నోతి వశే స్థాపయితుం (ప్రజాః ॥ 


ఇం|దెయధథములయొక్క జయవుక్‌అకు రాత్రింబవళ్ళు యోగా 
నుష్టానమును గలిగియుండవలయును ఇంద్ర్రియజయము గలవాడు 
మాత్రమే ప్రజలను స్వాధీనములోనుంచి నడుపుటకు శక్తిమంతుడగును అని 
మనుస్కృతి. 


ప్రభువు ప్రజలను, బోధకుడు జనులను, గురువు శిష్యులను ధర్మ 
మార్గములో నడుపుటకు ఇంద్రియజయము గలుగవలయును వ్యష్టికిని, 
సమష్టకిని పరస్పర సంబంధము గలదు తన దేహములోగల ఇంద్రైయము 
లను తన యిష్టానుసారముగా నడుప శక్తిగలవాడు మాత్రమే లోకమున గల 
జనులను న్యాయమార్గములో నడుపగలుగును రాజాలకును ఇట్టి భక్తి 
గలిగియుండిన మాత్రమే ప్రజలను న్యాయమార్షములో నడుప సమర్ధత 
గలుగును 


ఆసాధ్యః కస్యచిద్యోగః కస్యచిజ్ఞాన నిశ్చయః | 
ఇళట్టం విచార్య మార్తా ద్వౌ జగాద పరమేశ్వరః ॥ 


ఒకానొకనికి యోగము సాధ్యము గాదు కాని జ్ఞానము సాధ్య 
మగును మతీయొకనికి జ్ఞానము సాధ్యము గాదు కాని యోగము 
సాధ్యమగును. ఈ ప్రకారము భగవాను డాలోచించి రెండైన యోగజ్ఞాన 
మార్గములను సృష్ట్యాదియందే ఎర్పాటుచేసెను 


జీవులకు పూర్వజన్మ సంస్కారము ననుసరించియే యోగమునందు 
గాని జ్ఞానమునందుగాని, భక్తియందుగాని, నిమ్మామకర్మయందుగాని 


నిర్పిఘ్న యోగసదై 165 


ప్రవృత్తి గలుగుచుండును ఆయా 'సంస్కారముల ననుసరించి యభిరుచి 
పుట్టును ప్రకృతిగుణములు నశించిన నెవ్వరైనను ముక్తు లగుదురు 


యోగాత్సరతరం పుణ్యం యోగాత్సరతరం శివమ్‌ । 
యోగాత్సరతరం సూక్ష్మం యోగాత్సరతరం న హి ॥ 


ధ్యానయోగమునకంటెను శగ్రెష్టమైన పుణ్యము వేరొండు గానం 
బడదు థ్యానయోగముకన్న అథికతరమగు మంగళకరము మజీియొకటి 
లేదు ధ్యానయోగమునకన్న శ్రేష్టమైనది, గ్రహించందగినది సూక్ష్మతరము 
నైన జ్ఞానము మణతియొకటి లేదు ధ్యానయోగమునకన్న ఉత్కృష్ట్రమగు 
వస్తువు మజియొకటి గానంబడదు 


శ్రవణం మననం ధ్యానం విద్యాయాస్సాధనం త్రయమ్‌ | 
అజ్ఞానం సంశయో భ్రాన్తి రిత్యేతేషాం నివర్తకమ్‌ ॥ 


శ్రవణముచే నజ్ఞానము, మననముచే సంశయము, నిదిధ్యాసముచే 
(భాన్సియు నశించును బ్రహ్మవిద్యయొక్క సాధనత్రయము దీనివలన 
నిరూపించడ మైనది 


శ్రుత్వా తత్త్వమసీత్యేవం బోధ్యమానో2_ప్యనేకశః | 
న విజానాత్యయం తత్త్వమిశాను[గ్రహవర్షితః ॥ 


బహుకాలము తత్త్వమస్యాది మహావాక్యములను శ్రవణము గావించి 
నను, బహువిధములుగా దేశికేంద్రునిచే బోధింపబడినను ఈశ్వరాను 
(గ్రహము లేనివాని కీతత్త్వము బోధపడనేరదు అని సర్వవేదాన్తసార 
సంగ్రహము (శ్రిశంకరాచార్యులు) 

పతిహీనా యథా నారీ మాతృహీనో యథా శిళుః । 

గురుహీన స్తథా ప్రాణీ తస్య జన్మ నిరర్ధకమ్‌ ॥ 

భర్తలేని (స్త్రీయు, ఆలాగున తల్లిలేని శిశువును, తద్విధముగనే గురు 
వులేని మానవుని జన్మయు నిరద్దకము 
F13 


166 (శ్రామలయాళసద్లురు (గ్రంధావళి 


బ్రహ్మనిష్పుడైన గురువు లభించిన విఘ్నములు గలుగనీయక తగు 
మార్గము నుపదేశించును 

శైలే శైలే న మాణిక్యం మౌక్తికం న గజే గజే | 

సాధవో న హి సర్వత్ర చవ్చనం న వనే వనే ॥ 


ఎచట చూచిన కొండలలో రాళ్ళు గనిపించునేగాని వాటిలో మాణిక్య 
మెంత దుర్లభమో, ఆలాగున గజము లనేకములు గోచరించును గాని గజము 
త్యముగల యేనుగెంత దుర్లభమో, ఆలాగున ఎచట చూచినను విస్తారముగ 
వనములలో పలువిధములగు వృక్షములు గనిపించునుగాని (శ్రీగంధపు 
చెట్టెంత యరుదుగ నుండునో, ఆలాగున నెచట జూచినను సాధువు లనేకులు 
గనుపించినను నిజవుగు సాధనానుష్టానము గల సాధువు లభించుట 
కడుంగడు దుర్లభము అని అష్టావక్రగిత 


దుర్గభో విషయత్యాగో దుర్గభం త త్త్వదర్శనమ్‌ । 
దుర్లభా సహజావస్తా సద్గురోః కరుణాం వినా ॥ 


విషయనివృత్తి వుహాదుర్లభము, తత్త్వుదర్శనముగూడ అట్టు 
దుర్గభము సహజామనస్కష్టతి మిక్కిలి దుర్లభము ఇవన్నియు సద్ద్లురు 
దేవునికృప వలననే గలుగవలసియున్నవి అని హరయోగ ప్రదిపిక 

విరక్తుడైన శిష్యునకు వైరాగ్యపురుషుడగు గురువు దొరకుట కన్న 


మించిన భాగ్యము లేదు ఆలాగున పుణ్యవతియగు నారీమణికి ఉత్తముడగు 
భర్త లభించుటకన్న మించిన భాగ్యము లేదు 


బహుజన్మ కృతైః పుళ్వైః వైరాగ్యం ఖలు జాయతే | 
చెరాగ్యేణ వినా జ్ఞానం కదాచిన్నోపజాయతే ॥ 


అనేకజన్మములలో జేసిన నిష్కామ పుణ్యకర్మలచేతనే జీవులకు 
వైరాగ్యము జనించును అట్టి వైరాగ్యము లేకయే బీవికిని జ్ఞాన 
మేకాలమందైనను గలుగుట లేదు. 


నిర్విఘ్న యోాగసెద్ది 167 


రోగులు, దారి[ద్రపీడితులు, అనేక సంతానములు గలవారు, వార్దక్యా 
వస్తలో నుండువారు, తక్కువజాతిలో జనన మొందిన వారు, నివసించుట 
కొక గుడిసెయైనను లేక తిరిగెడివారు, నిరాధారులైన వారుగూడ విరక్తిని 
బొందక మణుల మజల సంసారవిషయములలోనే పడియుండుట జూడ 
ఉత్తమకులములో బుట్టి, సర్వావయవములు పూర్ణముగా గలిగి, ఆరోగ్య 
వంతుడై, సర్వసౌఖ్యములుండి, యౌవనదశయం దున్నప్పుడే, విషయాదుల 
యందు విరక్తి గలిగియుండిన ఆ జీవి యెంత పుణ్యాత్ముడో యోచించ 
వచ్చును 


నాస్తి శ్రద్దాసమం పుణ్యం నా స్తి శ్రద్దాసమం సుఖమ్‌ । 

నాస్తి శ్రద్దాసమం తీర్ధం సంసారే ప్రాణినాం నృప ॥ 

ఓ రాజా! శ్రద్రగల స్వభావమునకు సమమగు పుణ్యము వేరొండు 
గానరాదు శ్రద్రగల స్వభావమునకన్న సుఖము మజియొకటి లేదు శ్రద్దగల 
స్వభావమునకన్న వేరొక తీరస్నాన ఫలము ఈ ప్రపళ్రుమున గానరాకున్నవి 

యుంజీత వ్రణవే చేతః ప్రణవో బ్రహ్మ నిర్బయమ్‌ । 

(ప్రణవే నిత్వయు కస్య న భయం విద్యతే క్వచిత్‌ ॥ 


ఇట్టి ప్రణవమునందు సాధకుడు మనస్సును బొాందింపజేయ 
వలయును ప్రణవమే నిర్భయమగు బ్రహ్మము, ప్రణవమునం దెల్లప్పుడు 
మనస్సును లయముగావించి ధ్యానము జేయువాని కెచోటను భయ 
ముండదు వాని కెల్లప్తుడును మంగళమే గలుగును, విఘ్నము లుండవు 


ఆథాతస్సంప్రవక్ష్యూమి శుద్దకెవల్యము క్రిదమ్‌ | 

అను(గ్రహాన్మహిశన్య భవదుఃఖస్య కనషజమ్‌ ॥ 

ఓ మునివరులారా! నేను శ్రీపరమేశ్వరుని యనుకంపాతిశయంబున 
పరమపవిత్ర మైనదియు, సంసారమను రోగమునకు నౌషథ మగునదియు 
(బహ్మరూపకమగు ముక్తినిచ్చు కైవల్యప్రదమునగు జ్ఞానమును జెప్పుచున్నా 
డను(శివ గీత) 


168 (శ్రీ మలయాళసద్లురు [గ్రంధావళి 


“ అను[గ్రహాన్మ హెశస్యః'* - ఈశ్వరాను(గహము వల్లనే విఘ్నము 
లన్నియు దొలగి ముక్తి గలుగును 

కంచితాలముమామహశ భవతః పాదారవిందార్చనైః 

కంచిద్దానసమాధిభిశ్చ నతిభిః కంచిత్కథాకర్ణనైః | 

కంచిత్కంచిదవేక్షణైశ్ళ నుతిభిః కంచిద్దశామిదృశీం 

యః ప్రాప్నోతి ముదా త్వదర్శితమనా జీవన్‌ స ముక్తః ఖలు ॥ 


ఓ ఉమామహేశ్వరా! కొంతకాలము నీ పాదార్భనచేతను, కొంత 
కాలము నీ ధ్యానసమాధులచేతను, కొంతకాలము నీ నమస్కారముల 
చేతను, కొంతకాలము నీకధాశ్రవణములచేతను, కొంతకాలము నీదర్శన 
ములచేతను, కొంతకాలము నీసోత్రములచేతను కూడి సంతోషముచేత 
నీయందుంచబడిన మనస్సు గలవాడెవ్వడో వాడు జీవించియుండినను 
ముక్తుడే (శివానందల హరి- (శ్రిశంకరాచార్యులవారి వాక్యము) 

పై జెప్పిన ప్రకారము చేయువారి మనస్సు ఎల్లపుడు ఈశ్వర 
భావములో నుండుటచే నిరతములగు చెడు సంకల్పమున కవకాశమే 
కలుగదు రాత్రికాలమున నింటిలో దీపము వెలుగుచుండిన చీకటి ప్రవేశింప 
జాలనట్లు అతని హృదయమందును తమస్సు ప్రవేశింపజూలదు 


ఆశ్రమధ్యాననిరతః 'సంశయచ్చిత్సు బుద్దిమాన్‌ | 
నిత్యానుష్థానసంయుక్తస్వాచార్యః పరికీర్తితః ॥ 


తన యాశ్రమమునకు తగిన ధ్యానానుష్టానములు గలవాడును, సంశ 
యమును ఛేదించువాడును, నిర్మలమైన బుద్దిగలవాడును, నిత్యానుష్టానము 
నందు వుంచి నిష్టగలవాడును ఆచార్యు డనంబడును (గురుగీత- 
ఈశ్వరవాక్యము ) 


భావహీనో నరస్పర్వం కృత్వా౭_పి న విముచ్యతే । 
భావయుక్తః పునస్పర్వమకృత్వా౭_పి విముచ్యతే ॥ 


లను నతి యోగంద్రై 169 


ఆత్మభావనాశుద్ది లేనివాడు ఎన్ని పుణ్యక ర్మానుష్టానములను, (బ్రహ్మ 
విచారణను చేసినను మోక్షమును బొందజాలడు ఆత్మయందు శుద్దమైన 
స్తితి గలిగి బ్రహ్మభావన జేయువాడు పైజెప్పిన క్రియల నేవియు చేయకుండి 
నను జీవన్యుక్తుడగును 


భావనతో జేయకపోవుటయే జపధ్యానాదులచే పొందెడి ఫలమును 
బొందకుండుటకు గారణము హృదయమందు పవిత్రత గలిగి దైవభావన 
గలవా డేక్రియలను జేయకుండినను ముక్తుడగును పూర్విక బుషులు 
జపించిన మంత్రములను ధ్యానములను ఇపుడుండు వారు చేసియు ఆ 
మహనీయులు బొందిన స్టితిని బొందకుండుటకు వారు భావనప్రకారము 
చేయకపోవుటయే కారణమగును 


ఈ విషయమై పతంజలి మహర్షి యోగదర్శనమున నిట్లు వచించిరి 

తజ్జపస్తదగ్ధభావనమ్‌ । 

ఏ మంత్రమును జప మొనర్భునో దానియొక్కయకర్టమును దైవ 
భావమును గలిగి జపము చేయవలయును 

మంఠత్రార్ధం మంత్రచైతన్యం యో న జానాతి సాధకః | 

శతకోటిప్రజపో£_పి తస్య సిద్దిర్న సిధ్యతి ॥ 

సాథకుడు తాను జపించు వుంత్రార్షమును, ఆవుం|త్రా ధివ్వాన 
దెవమును భావనచేయక నూరుకోట్ల జప మొనర్చినను దానియందు 
చెప్పబడిన సద్దిని బొందజాలడు 

సాధకుడు, జపధ్యానపరాయణు డీసత్యమును బాగుగ జ్ఞప్తిలో 
నుంచుకొని ప్రవర్తించవలయును 

బ్రహ్మజ్ఞూనాత్సాశహానౌ త్లీణక్లేశో న జన్మభాక్‌ | 

పాశాళ్చ్ళతుర్విధాక్హైవ శా(స్తేషు ప్రతిపాదితాః ॥ 


బ్రహ్మజ్ఞానమువలన పాశములు నశింపగానే క్లేశములు లేనివాడై 


170 _శ్రిమలయాళసద్లురు (గంధావలి 


జీవుడు మరల జన్మించడు పాశములు నాల్లువిధములని శా(స్త్రములయందు 
చెప్పబడినవి 

మలో మాయా కర్మ తత్త్వతిరోధానం చ తే మతాః | 

మలో జ్ఞాన క్రియాశక్యోశ్ళాదకో దోష ఉచ్యతే ॥ 

మలము, మాయ, కర్మ, తత్త్వము మూతబడియుండుట - యని పాశ 


ములు నాల్లువిధములు మలమనగా జ్ఞాన క్రియాశక్తులను మూతవేసియున్న 
దోషమునకు పేరు 


రాగాది హేతుర్మాయోక్తా కర్మ పుణ్యం చ పాతకమ్‌ । 
మూఢై స్తత్తుతిరో ధానం సక్రైరప్యనుభూయతే ॥ 


రాగద్వేషాదులను కలిగించునది మాయ యనబడును పుణ్యము, 
పాపము కర్మ యనబడును తత్త్వతిరోధానము నిజము తెలియకుండుట 
మూఢులందరికిని అనుభవసిద్దమే 


ఈ దోషములు నశించుటకు ఈశ్వరాను [గ్రహము తప్ప వేరు మార్గము 
లేదని అనుభూతిప్రకాశము 


ఉపాయః ప్రణవేనాత్మధ్యానం తేనైష లభ్యతే । 

తిలాత్రలాదయో యద్వల్లభ్యా స్తత్తదుపాయతః ॥ 

ఓంకారముతో ఆత్మను ధ్యానించ ట యుపాశుము దానిచేత 
బ్రహ్మము తెలియబడును తిలలనుండ నూనె మొదలగునవి ఆయా 
యుపాయములతో నెట్టు తీయబడునో అట్లు 

సర్వవ్యాపినమాత్మానం తీరే 'సర్పిరివార్పుతమ్‌ । 

ఆత్మవిద్యాతపోభ్యాం తముపలభ్య విముచ్యతే ॥ 


పాలలో నేయివలె సర్వత్ర జగత్తులో వ్యాపించియున్న ఆత్మను ఆత్మ 
జ్ఞానముచేతను, తపస్సుచేతను దెలిసికొని ము కిని బొందును 


నిర్విఘ్న యోగసిద్ది 171 


యదు క్తం ప్రణవధ్యానం స యోగ స్తత్ర యత్నవాన్‌ । 
మనో బ్రహ్మణి యుంజాన స్తత్సాక్షాత్కురుతే ధియా ॥ 


ఎ ప్రణవధ్యానము చెప్పబడినదో అది యోగ మనబడును దానికై 
యత్నించువాడు మనస్సును బ్రహ్మమునందు గూర్చిన వాడగుచు బుద్దితో 
బ్రహ్మమును సాక్షాత్కరించుకొనును 


ఉరో£౬_.౦సమూర్చస్ట్రానేషు త్రిషు దేహం 'సమున్నతమ్‌ । 
ఆవస్థాప్యాసనం జిత్వా ప్రత్యాహారం సమాశ్రయేత్‌ ॥ 


వక్షఃస్టలము, భుజము, శెరస్సు- ఈ మూటియందు దేహము నున్న 
తముగా నుంచి యాసనమును జయించి అనగా లొంగదిసుకొని ప్రత్యావాో 
రము చేయవలయును 


హృద్యక్షాణాం నిరోధో యః (ప్రత్యాహారః స ఉచ్యతే | 
జయేత్రాబల్యమకాణాం ప్రాణాయామేన ధైర్యవాన్‌ ॥ 


ఇంద్రియములను హృదయమందు నిలుపుటయే ప్రత్యాహార మన 
బడును ప్రాణముల ప్రాబల్యమును ప్రాణాయామముచేత ధెర్యవంతుడై 
జయింపవలెను 


ప్రాణా ధీనవ్యాప్పతానామత్షాణాం ప్రాణరోధనాత్‌ | 
నిరోధః స్యాత్తతశ్చిత్తం ధారయేతాప్రమాదతః ॥ 
ప్రాణమున కథినమైన వ్యాపారముగల యింద్రైయములకు ప్రాణ 


మును నిరోధించుటయే నిరోధము పిమ్మట పొరపాటులేక మనస్సును 
నిలుపవలెను 


సమే శుచౌ శర్కరాది మశకాది వివర్ణితే । 
మనో౭_నుకూలేఐ_వస్తాయ దేశే ధ్యానం సమాచరేత్‌ ॥ 


హెచ్చుతగ్గులు లేనిది, శుచి యగునది, రాళ్ళు మొదలయినవి 
లేనట్టిది, దోషములు మొదలగులయినవి లేనట్టిది తన మనస్సున 


172 _శ్రీమలయాలళసద్ద్లురు గ్రంధావళి 


కిష్టమునగు ప్రదేశమునందు ధ్యానము చేయవలయును 


నాడీరూపాణి నీహారధూమాన్య త్ర విభాంతి చేత్‌ | 
బ్రహ్మసన్నిధిమాప్తా ధీరితి నిశ్చీయతాం తదా ॥ 


మంచుపాగవలె నాడీరూపములు కనబడనట్లయిన బుద్ది బ్రహ్మ సరీ 
పమునకు జేరెనని యపుడు నిశ్ళయించవలయును 


నిర్ణరత్వవితృష్ణత్వ శుభగంధాది చేద్భవేత్‌ | 
యో గసిద్దిః (వ్రవృత్తేతి జ్ఞాత్వా యోగే స్టిరో భవేత్‌ ॥ 
ముసలితనము లేకుండుట, దాహము లేకుండుట, సుగంధము 


వాసించుట మొదలగునవి గలిగిన యోగసిద్ది ప్రారంభించినదని తెలిసి 
యోగమందు నిలకడ గలవాడు గావలయును 


మేఘచ్చన్నం చంద్రబింబం మేఘాపాయే౬తినిర్మలమ్‌ । 
తథైవ బుద్రిచాంచల్యశాంతావాత్మా (ప్రసీదతి I 


మేఘముతో గప్పబడిన చంద్రబింబము మేఘము పోయిన పిమ్మట 
అతినిర్మల మగునట్లు బుద్దిచాంచల్యము శాంతించగా నాత్మ నిర్మల మగును 

స్వాత్మతత్త్వ ప్రసాదేన బ్రహ్మత త్వం ప్రసీదతి | 

శాస్రాద్భుద్దం బ్రహ్మత త్త్వమాత్మత్వేనానుభూయతామ్‌ ॥ 

తన యాత్మతత్త్వము ప్రసన్న మగుటచేత బ్రహ్మతత్తము ప్రసన్న 
మగును అంతవజకు శా(స్త్రమువలన దెలిసికొనిన బ్రహ్మతత్తము తానే 
యని యనుభవము నొందగలుగును 

అజం (ధ్రువం మాయికై స్తెః కార్యః సర్వైర్వివర్షితమ్‌ । 

జ్ఞాత్వా దేవం పరాత్మానం సర్వపాపైర్విముచ్వతే ॥ 

జన్మము లేనిది, నిత్యమైనది, ఆయా మాయాకార్యములు లేనిదియు 
నగు దానినిగా పరమాత్మను దెలిసికొని సర్వపాపములచే విడువంబడును 


చ 


నిర్విఘ్స యోగసిదై 173 


ఏష దేవః సర్వదిక్షు వహ్వ్యాదిష్వ్రఖిలేషు చ | 
వర్తతే తం విచింత్యాథ ప్రణమేత్ప్సర్వదైవతమ్‌ ॥ 


ఈదెవుడన్నిదిక్కులయందును, అగ్ని మొదలయిన అన్ని వస్తువు 
లయందును గలడు అతనిని ధ్యానించి సర్య్వకాలములందును అతనికి 
నమస్కరింపవలయును 


ఇక మనుమహర్షి మనుసృతియందు కట్టకడపటి యభథ్యాయము 
నందు తెలిపిన భావమును గుటించి చూడుడు - 


యథోక్తాన్యపి కర్మాణి పరిహాయ ద్విజోత్తమః । 
ఆత్మజ్ఞానే శమే చ స్యాద్వేదాభ్యాసే చ యత్నవాన్‌ ॥ 


మానవుడు శా(స్త్రవిహితములగు ఇదివరలో జెప్పబడిన అగ్నిహోత్ర 
నిత్యనైమిత్తిక కర్మల నాచరించక పాయినను పరవూత్మచింత నము, 
ఇం(దియజయము, ప్రణవజపము (ఉపనిషదాది పారాయణము) - 
వీనియందైనను ప్రయత్నము గలిగియుండవలయును 


అన్ని యనుష్టానములను జేయకపోయినను పైజెప్పిన మూడింటి 
యందనను ప్రయత్నవంతుడై యుండవలయునని మనుపుపదేశించెను ఇది 
సామాన్యజనులకు సయితము సాధ్యమైనదే అంతమా[త్రముగూడ జేయక 
పోయిన ఆత్మశుద్ది యెట్లు గలుగును? మోక్షసాఖ్యమును ఎట్లు బొంద 
గలుగును? 


సర్వధర్మాన్స రిత్యజ్య మామేకం శరణం వ్రజ | 
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥ 


సమస్త ధర్మములను విడవని నన్నాకనినిమాత్రము శరణుబొందుము 
అట్లయిన నేను నిన్ను సమస్త పాపములనుండి విముక్తునిగా జేసెదను, దుఃఖిం 
పకుము 


వమునువుహర్షి సముస్తథర్మములను సం(గ్రహంచి ఆత్మజ్ఞానము, 


174 శామలయాళసద్లురుగ్రంధావళి 

ఇం(ద్రియ నిగ్రహము, (ప్రణవజపము అను మూడు వషయములనెన తప్పక 
యనుష్టించు విధమును ఉపదేశించెను శ్రీకృష్ణభగవానుడు ఇంకను 
ధర్మములను సంక్షేపమొనర్చి యొక్క అనన్య భగవచ్చిన్తనమునే 
యుపదేశించెను వునువు కృతయుగవుందుండినవాడు అందువలన 
పెజెప్పీన మూడు ధర్మములనైన ఆచరించు లాగున దెలిపెను 


శికృష్ణభగవానుడు ద్వాపరాంతమునందుండిన వాడగుటచే కాలగతి 
నాలోచించి వునువు చెప్పిన మూడు వాక్యములనుగాడ మానవు 
డనుష్టించలేడని తలంచి ఒక్క అనన్యభక్తి నైన గలిగియుండు లాగున 
నుపదేశించెను ఇది శ్రీ భగవద్గీత యొక్క యంతి మోపదేశము (అ 18 శ్లో॥ 
66) గీతయొక్క బుమాది న్యాసములలో దినిని గీతయొక్క శక్తియనియు, 
గీతయొక్క కీలకమనియు తెలుపడమైనది ““సర్వధర్మాన్సరిత్యజ్య మామేకం 
వరణం వ్రజేతి శక్తిః 


“ ఆహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ ఇతి కీలకమ్‌ *॥ 


అనన్యభక్తి యనగా సామాన్యమని తలంచరాదు దినికే చరమశ్లోక 
మని పేరు గలిగియున్నది బాదయములో నొకే దైవచింతన దప్పు, దైవ 
భావము దప్పు ఇతర సంకల్పములుగాని భావములుగాని జనింపగూడదు 
ఇట్టవారికి భగవళత్రాప్తె గలుగుటకు గల విఘ్నము లన్నిటిని దొలగించి 
భగవానుడే మోక్షమును గలుగజేయును సంశయము లేదు 


x x 


తావ భాగము 
నిరతితఈయానం౦ంద (బ్రహ్మ హపాప్ర్తి 


పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్స్పూర్టముదచ్యళే । 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥ 


ఓమ్‌ శాన్తిః శాన్తిః శాన్నిః 


పూర్ణం- అదః- పూర్ణం- ఇదం-పూర్జాత్‌-పూర్ణం- ఉదచ్యతే - 
పూర్ణస్య - పూర్ణం - ఆదాయ - పూర్ణం - ఏవ - అవశిష్యతే॥ 


అదః = పరోక్షవుగు పరబ్రహ్మము, పూర్ణం=అంతటను నిండి 
యున్నది, ఇదం= నామరూపాత్మకమై ప్రత్యక్షముగు బ్రహ్మము, పూర్ణం= 
పరమాత్మ రూపముతో నంతటను వ్యాపించియున్నది పూర్ణాత్‌ = 
కారణబ్రహ్మమునుండి, పూర్ణం = కార్య(బహ్మము ఉదచ్యతే = (ప్రకట 
వుగుచున్న్నది పూర్ణస్య = కార్యాత్మక బ్రహ్మముయొక్క, పూర్ణం = 
ఆత్మస్వరూపత్వమును, ఆదాయజ= గ్రహించి, _పూర్ణమేవ= పరిపూర్ణ 
పరబ్రహమే, అవశిష్యతే=మిగులుచున్నది 


ఈ పరబ్రహ్మము, ఆకాశమువలె సర్వత్ర వ్యాపించి నిరుపాధికమై 
యున్నది వ్యవహార యోగ్యమైన ఈ సోపాధిక బ్రహ్మము పరమాత్మ 
స్వరూపముతో వ్యాపించియున్నది నిరుపాధిక కారణబ్రహ్మమునుండి 
సోపాధిక కార్యబ్రహ్మము ప్రకటమగుచున్నది కార్యబ్రహ్మమునకు ఆత్మ 
స్వరూపైకరసత్వమును బొందించి (జ్ఞానముచే తత్తదుపాధిగత సంబం 
ధమును దూరీకరించి పరిపూర్ణ బ్రహ్మమే ప్రజ్ఞానఘనమై శేషించియున్నది 
దోషత్రయ నివారణకొజకు శాన్తిత్రయ మేర్పడినది అని మొదటనే 
వ్రాయడమైనది 


జా(గత్సవ్న సుషుప్యాది ప్రవంచం యత్రకాశతే । 
తద్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబవ్దైః ప్రముచ్యతే ॥ 


జా([గ్రత్ప్వప్ప్నసుషుప్తులు మొదలుగా గల ఈదేహేంద్రైయ ప్రపంచము 


176 _శ్రమలయాళసద్లురు (గంధావలి 


లను ఏ యాత్మ ప్రకాశింపజేయుచున్నదో, అట్టి యాత్మను పరమాత్మ 
స్వరూపముగా దెలిసికొనినవాడు సమస్త బంధములనుండి విముక్తుడై పర 
బ్రహ్మాకార స్టితి గలవాడగుచున్నాడు (కైవల్యోపనిషత్తు) 


ఇట్టి భావన ఒక్కదానివలన సమస్తబంధములును, విఘ్నములును 
దొలగిపోవును మొట్టమొదట అట్టి భావన గలుగుటకు కొంత ప్రయాసగా 
నుండినను ఎప్పటికినైన నిట్టి స్తితి గలుగనిచో బంధనములుగాని, విఘ్నములు 
గాని తొలగవు నిరతిశయానంద [బ్రహ్మ [ప్రాప్తియు సెద్దించదు ఇది 
న్‌ (ప్రజ్ఞానం బ్రహ్మ” అను మహావాక్యమునకు సంబంధించినది యగును 


గాలిలేని ప్టలమున ప్రమిద, తైలము, వత్తియు నమర్శిన తదుపరి 
దీపమును వెలిగించిన నెట్లు వెలుగునో, ఆలాగున నిర్వాసనస్టలవును 
వాయువులేని ప్రదేశము, వైరాగ్య వను ప్రమిద, అనన్యదైవభక్తియను 
తైలమును ఏర్పడిన పిమ్మటనే “తత్త్వువుసి” అను వుహావాక్యము 
నుపడేశించిన “అహం బ్రహ్మాస్మి యను జ్ఞానజ్యోతి వెలుగుచుండును 
దీపము వెలిగిన వెంటనే చీకటి పారిపోవునట్లు ఆత్మజ్యోతి వెలిగిన తత్‌ క్షణమే 
యవిద్య హృదయమునుండి వెడలిపోవును ప్రమిద, తైలము, వత్తి సరిగా లేని 
గాలి గల స్టలములో వెయ్యి నిప్పుపుల్లలు గీచి వెలిగించినను దీపము మండని 
విధమున పెజెప్పున నాలుగు సాధనలు గలుగనిచో తత్త్వమసి మహావాక్యము 
నెంతకాలము శ్రవణము చేసినను బ్రహ్మజ్ఞానోదయము గలుగదు పూర్విక 
బుషులకును, వర్తమాన జనులకును ఇచటనే భేదమెర్పుడినది అందువలననే 
నాలుగువేదముల సారవముగు నాలుగు మహావాక్యములను ఇప్పుడుండు 
ముముతువులు శ్రవణ, మనన, నిదిధ్యాననాదులు చేసియు ఫలమును 
బొందకవోవుచున్నారు మజీయు ప్రస్తుత జనులలో చాలమంది శ్రవణము 
మాత్రముచేతనే తృప్తులగుచున్నారు మనన, నిదిధ్యాసనలను జేయువారు 


చాల అరుదైరి ఆ కారణమువలనను పూర్విక బుషుల స్టానమును 
బ్‌”ందజాలరైరి 


దీనియందు మటియొక రహస్యముగూడ గలదు బంగారము, వెండి, 


నర్విఘ్న యోగసిద్రి 177 


రాగి, ఇత్తడి మొదలైన లోహములతో జేయబడిన ప్రమిదలైనను విరోధము 
లేదు తైలము, వత్తి, గాలిలేని ప్రదేశముండి వెలిగించినచో దీపము వెలుగు 
చుండును అట్లయిన బదరికాశ్రమమునందుగాని, హృపీకేశమునందుగాని, 
కాశియందుగాని, స్వగృహమందుగాని యుండినను దిపము వెలుగును 
పైసాధనలు నాలుగు గలిగి యుండినచో ఎచ్చోట నుండినను ఆత్మజ్ఞానజ్యోతి 
వెలుగును లేనిచో నెచ్చట నుంచినను వెలుగదు వుటీయు నాలుగు 
విధములగు లోహములను చెప్పినట్లు బ్రాహ్మణ, క్షత్రియ, వెశ్య, 
శూద్రులైనను విరోధమేమియు లేదు సాధనములు నాలుగింటిని కలిగి 
యుండిన చాలును ఇంకను వినుడు ఆపాత్రలు ఎజుపు, తెలుపు, పసుపు, 
నలుపు రంగులను కలిగియున్నను బాధ ఏమియు లేదు ఆలాగుననే 
సన్నాసి, వానప్రస్థ, గృహస్ట, బ్రహ్మచారులైనను విరోధ ముండనేరదు 
సాధనములు నాలుగు గలిగియుండిన చాలును 

శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః 

శృణ్వాంతోఅ_ప బహవో యం న విద్యుః | 

ఆశ్చర్యో వక్తా కుశలోఐ._స్య లబ్బా 

ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః ॥ 


ఈ ఆత్మ యనేకులచేత శ్రవణమునకును పొందబడుట లేదు ఈ 
యాత్మను అనేకులు వినుచున్నను తెలిసికొనజూలరు ఈ ఆత్మనుగూల్చి 
చెప్పువా రరుదు ఈ ఆత్మను నిపుణముగా (గ్రహించిన వారును అరుదు 
నిపుణుడైన ఆచార్యునిచే సుశిక్షితుడైన జ్ఞాతయు అరుదు (కరోపనిషత్తు) 


వేలకొలది జనులలో పుణ్యవిశేషముచేతను, ఈశ్వరుని యను 
(గహముచేతను ఆత్మసంస్కారము గల జీవు లరుదు వారిలో నుత్తమ, 
మధ్యమ, మంద, తీవ్రాధికారులను తారతమ్య ముంటున్నది కావుననే 
కొందరు శ్రవణము మాత్రమే చేయుదురు మతీికొందరు మననమును 
గొంతవరకు శీలింతురు ఇకకొందరు నిదిధ్యానములోనికి ప్రవేశింతురు 
సాక్షాత్కారము వరకు అనుస్టించువారు చాల అరుదుగా నుందురు అయితే 


178 _శ్రీనులయాళసద్లురు [గ్రంథావళి 


దినియందొక రహస్యము గలదు ఏ ఏ జన్మములో ఏయే పస్టితిలోనికి 
వచ్చునప్పు డేయే కారణములచే ఈ దేహము పతనమై పోయినను మజల 
వచ్చెడి జన్మలో నిపుడు గలిగియుండు ప్రతిబంధములు లేని జన్మము తప్పక 
గలుగును ఇది |బ్రహ్మవిద్యానుష్టానములో గల ఫలితము గీతయందును 
శ్రీకృష్ణభగవాను డీలాగున వచించెను- 


మనుష్యాణాం సహ(స్రేషు కళ్చిద్యతతి సిద్దయే | 
యతతామపి సిద్దానాం కళ్ళన్మాం వే త్తి త త్త్వతః ॥ 


మనుష్యులలో వేలకొలది సంఖ్యలయం దొకానొకడు పూర్వపుణ్య 
విశేషములచే ఆత్మజ్ఞానసిద్రికి యత్నించుచుండును అట్లు యత్నము 
జేయువారలలో జ్ఞానసిద్రిని బొందినవారిలో సయితము ఒకానొకడు నన్ను 
(పరమాత్మను బొందగలుగుచున్నాడు 


ఇచటగూడ ప్రారంభించినవాడు పూర్ణత్వమును బొందక పోయినను 
విరోధము లేదు పుణ్యాత్ముల లోకమును బొంది మజల పూర్ణత్వమును 
బొందుటకు దగిన (ప్రజ్ఞయు, జ్ఞానమును, బలమును గల జన్మము నొందును 

ప్రాప్య వుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీస్పమాః | 

శువీనాం (శ్రీీమతాం గేహే యోగభ్రష్ట్రో2_భిజాయతే ॥ అని గీత 


యదా సర్వే ప్రముచ్యన్తే కామా యేఇ_స్య హృది శ్రితాః | 
ఆథ మర్యోఇ_.మృతోభవత్యత్ర (బ్రహ్మ సమశ్చ్నుతే ॥ (కరోపనిషత్తు) 


ఎవనియొక్క అంతఃకరణములోగల సవుస్త ప్రపంచ వాసనా 
రూపమగు వృత్తులు సంపూర్ణముగా వదలిపోవునో, అట్టి బ్రహ్మనిష్పు డిచటనే 
యమృతత్వమును బొందుచున్నాడు ఈ దేహముతో గూడియున్నప్పుడే 
బ్రహ్మమును బొందుచున్నాడు అని కరవల్లి శ్రుతి 


ముక్తియనగా విడుదల అని యర్లము దేనినుండి విడుదల? ఆత్మ 
కనాత్మ వస్తువులతోగల బంధములనుండి విడుదల యని భావము అది 


ఇర్వొఘ్న యోగుదై 179 


ఇచట జీవించి యున్నప్పుడే గలుగవలయును కావుననే ఆముక్తి జీవ న్ముక్తి 
అని పెర్కొనబడినది మరియు “అత్ర బ్రహ్మ సమశ్నుతే?” అని చెప్పబడినది 
ఏకాకీ రమతే నిత్యం స్వభావగుణవర్షితః | 
బ్రహ్మజ్ఞానరసాస్వాదీ జీవన్ముక్తస్స ఉచ్యతే ॥ 


ఎవ డేకాంతమునందు ఏకాకియై ఇదివరలో గలిగియుండు ప్రకృతి 
గుణములను విడిచి బ్రహ్మజ్ఞానామృతముచే తృప్త్పుడగునో వాడు జీవన్ము 
క్తుడని వచింపబడుచున్నాడు అని జీవన్ముక్త గీత 


స్వభావగుణ మనగా నిది నా జాతిస్వభావము, నా దేహ స్వభావము, 
నా వాక్కుయొక్క స్వభావము నా యాశ్రమస్వభావము, నా మానసిక 
స్వభావము, నాదేశస్వభావము అని యూలాగున స్వభావమును గురించి 
గొప్పగా జెప్తుక్‌నువారు కొంతమంది గలరు ఈ స్వభావములను త్యజించ 
వలయు నని విజ్ఞా లుపదేశించినను, ఇది నా పూర్వజన్మకర్మస్వభావమని 
వీరముగా బలుకువారుగూడ లేకపోలేదు ఆత్మజ్ఞాని యీ స్వభావమును 
దెహసంబంధథము, మానసిక స్వభావవుని తలంచి అతనిని ననాత్మ 
స్వభావము గలవానినిగా గుర్తించి ఆత్మయొక్క స్వభావము బిెత్తిగా 
తెలియని వాడనియే తలంచును 


ఆత్మానాత్మ విచారణచే, పైజెప్పిన స్వభావము లన్నియు అనాత్మ 
స్వభావములని త్యజించి, తన యాత్మస్వరూపముయొక్క లక్షణమును 
(గహించుకొన్నప్పుడే ముక్తి గలుగును అట్లుగాక ఒకడు ధరించియుండు 
తెలుపు, నలుపు , ఎబుపు, పసుపు రంగులుగల ఉడుపులను జూచి నీ వెవరవని 
యడిగినచో తాను ధరించిన యుడుపుల యాకృతిని రంగులను జూపి అదే 
తానని చెప్పినచో అట్టి వానిని జూచి జనులేమి తలంతురు? ఇతడు పచ్చివాడని 
(గ్రహింతురు అట్టి భ్రమలేని మానవుండైన తన పేరును, జాతినిమాత్రమే 
చెప్పును ఆలాగున అజ్ఞాన భ్రాన్సిగల మానవుడు పైజెప్పిన స్వభావము తానని 
వచించును ఈ విషయమై శంకరాచార్యులు తెలిపినది చూడుడు- 


130 (శీమలయాళసద్దురు గ్రంథావళి 


(వ్రకాశో£_.ర్కస్య తోయస్య శ్రైత్యమగ్నేర్యథోష్టతా । 

స్వభావస్పచ్చిదానంతనిత్యనిర్మలతా£_2_.త్మనః ॥ 

సూర్యునకు ప్రకాశమును, నీళ్ళకు చల్లదనము, అగ్నికి ఉష్ణత్వమును 
స్వతస్పిద్దమైన స్వభావ మైనట్టు, ఆత్మకు సత్‌ చిత్‌ ఆనందాదులే స్వభావమని 
ముముక్షువు తెలిసికొనవలయును 


ప్రశాన్తమనసం హ్యేనం యోగినం 'సుఖముత్తమమ్‌ | 
ఉపైతి శాన్తరజుసం బ్రహ్మభూతమకల్మషమ్‌ i 


ప్రశాన్తమైన మనస్సు గలవాడును, రజోగుణము నశించినవాడును, 
కల్మషరహితుడును, బ్రహ్మమే తనయాత్మ యను నిశ్చయము గలవాడు నగు 
యోగిని ఉత్తమమైన నిరతిశయానందము వచ్చి పొందును 


ఈశ్లోకమున చెప్పిన గుణములు గలవానిని నిరతిశయానందము 
స్వయముగా వచ్చి వరించునని తెలుపడమైనది విరక్తుడై యాత్మనిష్ట 
గలవాడు మోక్షముకొఅకు ప్రయత్నింప నక్కరలేదు మోక్షము వచ్చి వీనిని 
వరించును ఇట్టి విరాగిని బ్రహ్మనిష్ణని ముక్తికాంత స్వయముగా వచ్చి 
వరించును అట్టు గానివాడు మోక్షము కొకు వెదకి వెదకి ప్రార్దించినను 
లభించదు రాచకన్య ధథిరుడైన రాకుమారుని వరించునేగాని, రోగిష్పుడు, 
హీనకుల సంజాతుడగు వాడు కోరినను దొరకునా? మోక్షలత్మి యను 
ముక్తికాంతయొక్క స్టితి యీలాగున నుండును మటీయు బ్రహ్మచర్య 
వ్రతనిష్టగలవాడును, వేదాధ్యయన పరుడును, ఇం[ద్రియజయవు 
గలవాడును నగు బ్రాహ్మణునికి శ్రేష్టకులజులు (శ్రీమంతులును నగు విప్రులు 
సుగుణనిధియు, విద్యావతియునగు తమకన్నెను దానము చేయుదురేగాని 
హినజాతిసంజాతుడును, దుర్గణభూయిపష్టుడునగు వాడెంత ధనమిచ్చినను, 
ప్రాధయపడినను ఇవ్వనేర్తురా? బ్రహ్మజ్ఞానముయొక్క స్టితియునీలాగున 
నుండును 


అఆచ్యుతో£_.హమననో£_హం గోవిందోజ హమహం శివః | 


ఆచ మ కు 181 


ఆనన్స్‌ఇ_హమశేషోఐ హమజోఇ హమమృతోల..స్మృహమ్‌ ॥ 


నిత్యోఇ_.హం నిర్వికల్ఫ్పో౭_హం నిరాకారోణ. హమవ్యయః । 
సచ్చిదానందరూపో2_హం పరిపూర్గో2_స్మి సర్వదా ॥ 


(బ్రహ్మావాహం న సంసారి ముకో£_.హమితి నిశ్చయః | 
శుద్ధబోధస్వరూపో2_హం నిర్మలో౭ హం సనాతనః ॥ 


నేనచ్యుతుండను, నేననంతుండను, నేను గోవిందుడను, నేను 
శివుడను, నే నానందస్వరూపుడను, నే నశేషుండను, నే నజుడను, నే నమృత 
స్వరూపుడను అగుచున్నాను నేను నిత్యుండను, నేను నిర్వికల్పస్వరూపు 
డను, నేను నిరాకారుండను, నే నవ్యయుండను, నేను సచ్చిదానంద 
స్వరూపుడను, నే నెల్లప్పుడు పరిపూర్ణ స్వరాపుండనుగా నుంటున్నాను 
నేను పరబ్రహ్మస్వరూపుడను, నేను సంసారినిగాను, నేను ముక్తుండను ఇది 
నిశ్చయము నేను శుద్దబోధస్వరూపుండను, నేను నిర్మలుండను, నేను 
సనాతనుడనై యుంటున్నాను ఇట్లు (శ్రీవేదవ్యాసులు మానసిక స్నానవిధి 
యందు భావనచేయుట కుపదేశించిరి ఇట్టి బ్రహ్మభావనవలననే జీవుని 
యొక్క అజ్ఞానము నశించునుగాని వేరుమార్లమున నశించదు జలస్నాన 
ముచే దేహమలము నశించునేగాని ఆత్మమలము నశించదు 


ధ్యానహ్రదే జ్ఞానజులే రాగద్వేషమలావహే | 
యః స్నాతి మానసే తీరే స యాతి పరమాం గతిమ్‌ ॥ 


ధ్యానవును అగాధవుగు వుడుగునందు, రాగద్వేషములనెడి 
మలినమును పోగొట్టు జ్ఞానజలమందు ఎవడు స్నానమాచరించునో అతడు 
అజ్ఞానవును మాలిన్యము లేనివాడై సర్వోత్తవువుగు బ్రహ్మమును 
బొందుచున్నాడు 


కావున బాహ్యాతీర్ణములలో స్నానమాచరించినందుచే కృతార్చుడ 
నెతినని తలంచి మోసపోక ఆత్మతీర్థ్ణములో స్నానము చేయులాగున జూడ 


వలయును భారతమున ధర్మరాజా, భీష్ముని తీర్ధమాహాత్మ్య్యమును అడిగి 
F14 


182 (శీమలయాళసద్లురు గ్రంధావళి 

నప్పుడు సమస్తతీదర్రములయొక్క మహిమయు, స్నానవిధియు, అనంతరము 
జేయవలసిన దాన ధ్యానములను గుటీంచి తెలిపి చివరి కీయాత్మతీర్దమును 
గురించిన ఒక శ్లోకము నుపదేశించెను తీర్టయాత్ర చేయువారు స్నానము, 
దానము, ధ్యానము అను నంతిమ నకారత్రియమును గలిగి యుండవలయు 
నని వచించిరి శాంతిపర్వమున భీష్ముడు చెప్పిన శ్లోకము- 


ఆత్మానది సంయమతోయపూర్ణా సతృహహ్రదా శీలతచాదయోర్శిః | 
తత్రావగాహం కురు పాణ్డుపుత్ర న హ్యన్యథా శుధ్యతి చాంతరాత్మా ॥ 


ఆత్మ యనునది యింద్రియముల 'సంయవుమను జలములతో 
నిండినది సత్యమను మడుగుతో గూడినది పవిత్రశీలమను తీర్చములతో 
గూడినది జీవరాసులలో కరుణయను నలలతో గూడినది ఓ ధర్మరాజా! 
అట్టి నదిలో స్నానమాచరింపుమా! వేరు ఏ విధమైన దానివలనను అంత 
రాత్మశుద్ది కాజాలదు 

ఆత్మా కేత్రజ్ఞసంజ్ఞో2_యం సంయుక్తః ప్రాకృతైర్లుణైః | 

తై రేవ విగతళ్ళుద్దః పరమాత్మేతి గద్యతే ॥ 

ఆత్మయనియు, జీవాత్మయనియు, క్షేత్రజ్ఞాడనియు పేరు గల ఈ 
యాత్మవస్తువు ప్రకృతిగుణములను సత్త్వరజస్తమస్సులచే బద్దుడై జీవుడను 
పేరు గలిగియుండును అట్టి ప్రకృతిసంబంధ త్రిగుణములనుండి బ్రహ్మ 
నిష్టానుష్టానముచే శుద్దుడై విడుదల పొందునప్పుడు పరమాత్మ యని చెప్ప 
బడుచున్నది అని విష్ణుపురాణము 


ప్రకృతితో గూడియున్నప్పుడు జీవుడనియు, ప్రకృతినుండి విముక్తిని 
బొందినప్పుడు శివుడనియు [గ్రహించదగినది ఈవిషయమై యిదివరలో 
అపరంజి బంగారపు దృష్టాంతము తెలుపడమైనది 


యల్ధాభాన్నాపరో లాభో యత్సుఖాన్నాపరం సుఖమ్‌ | 
యద్ద్నానాన్నాపరం జ్ఞానం తద్పహ్మేత్యవధారయేత్‌ ॥ 


మహ్‌ హా ఇ న క 
ఆ ఆ టల oe "ii 
గు పన 


183 


ff) 


ఎ యాత్మలాభముకంటె అనగా బ్రహ్మప్రాప్రెకంటె వేరు లాభము 
లేదో, యే జ్ఞునసుఖముకంటె వేరుసుఖము లేదో, యే యొక్క జ్ఞానమును 
తెలిసి కొనుటకంటె వేరుగ తెలియందగినది లేదో, అదియే బ్రహ్మమని 
నిశ్చయముగా తెలిసికొనవలయును అని యాత్మబోధము 


బ్రహ్మప్రాప్తకి మించిన లాభముగాని, సుఖముగాని, జ్ఞానముగాని 
వుజీయొకటి లేదని [గ్రహించినవాడే ఆత్మజ్ఞానముయొక్క మహివును 
ఎటీంగినవాడు ఏలన తక్కినవన్నియు నశించును ఈ యాత్మజ్ఞాన 
మొక్కటియే నాశము లేనిది 


జ్ఞానయజ్టోడుపేనై వ బ్రాహ్మణో వాన్తజోఐ_ప వా | 
సంసారసాగరం తీర్వా ము క్రిపారం హి గచ్చతి ॥ 
ర్మనిష్టాపరమగు జ్ఞానయజ్ఞమనెడి యోడచే బ్రాహ్మణుడైనను సరి, 
అంత్యజాజైనను సరి ఈ దుఃఖసాగరమను సంసారమునుండి తరించినవాడై 
నిత్యశాంతియు, శాశ్వతసుఖమగు మోక్షమును బొందగలుగును 


(బహ్మజ్ఞానము గలవా డెవ్వడైనను సంసారసాగరవమును దాటి 
మోక్షపుదరిని జేరగలుగును 


ధర్మమేఘమిమం ప్రాహుస్పమాధిం యోగవిత్తమాః | 

వర్షత్యేష యతో ధర్మామృతధారాస్పహస్రశః ॥ (వంచదశి 

బ్రహ్మజ్ఞానులగు మహాత్ములు నిర్వికల్పసమాధిని ( ఆత్మసాక్షాత్కా 
రజ్ఞానమును ధర్మమేఘమునుగా వర్ణించియున్నారు మేఘము కుంభవృష్టి 
చేయునట్లు ఈనిర్వొకల్పసమాధి పుణ్యలక్షణములైన యమవమ్బృుతథారలను 
అపరెిబుతముగాను, సహస్ర సంఖ్యాకములుగాను వర్థించుచున్న ది 


ఇట్టి మహిమాతిశయ మీ యాత్మజ్ఞానమునందు లేనిచో రారాజులు, 
చక్రవర్తులు సహా వార్దక్య దశారంభమునందు రాజ్యమును, రాజభోగమును 
త్యజించి వనమునకగి యోగనిష్ట నవలంబింతురా? 


184 _శ్రిమలయాళసద్దురు (గ్రంధావళి 


ధన్యోఇ_హం ధన్యో£_హం నిత్యం స్వాత్మానమంజసా వేది | 
ధన్యోఐ_హం ధన్యోణ_హం [బ్రహ్మానన్టో విభాతి మే స్పష్టమ్‌ ॥ 


సర్వదా నాయొక్క నిజరూపమగు దేశకాలాద్యనవచ్చిన్న ప్రత్య 
గాత్మను సాక్షాత్తుగా నెణీగితిని అందువలననే నేను కృతార్జుడనైతిని 
కృతార్జుడనైతిని మజియు బ్రహ్మస్వరూపవుగు ఆనందము నాకు 
స్పష్టముగా స్ఫురించుచున్నడి అందువలన నేను కృతార్జుడనైతిని. నేను 
కృతార్ణుడనైతిని 

ధన్యో£_.హం ధన్యోఐ..హం దుఃఖం సాంసారికం స వీచే2..ద్య | 

ధన్యో£.హం ధన్యోఇ.హం స్వస్యాజ్ఞానం వలాయితం క్వాపి ॥ 


మటీయు నిప్పుడు దుఃఖస్వరూపమగు సంసారమును నేను చూచు 
చున్నవాడను గాను అందుచే నేను కృతార్చుడనైతిని నేను కృతార్హుడనైతిని 
నాయొక్క అనేక జన్మకర్మవాసనా సమూహము గల అజ్ఞానము ఎక్కడనో 
పారిపోయెను (నశించెను)ు అందుచేత నేను కృతార్ణుడ నైతిని నేను 
కృతార్జుడ నైతిని 

ధన్యోణ_ హం ధన్యో£_హం కర్తవ్యం మే న విద్యతే కించిత్‌ । 

ధన్యోఇ_హం ధన్యోఐ._హం ప్రాప్తవ్యం సర్వమద్య సంపన్నమ్‌ ॥ 


మతీయు నాకు జేయందగినది కొంచెమైనను ఇప్పుడు లేనందున 
నేను కృతార్జుడ నైతిని నేను కృతార్జుడ నైతిని మజీయు పొందదగిన ఫలవర్ల 
మంతయు ఇప్పుడు నాచే పాందబడినట్లాయెను కనుక నేను కృతార్జుడ 
నైతిని నేను కృతార్చుడ నైతిని 


ధన్యోఇ_.హం ధన్యోఐ_హం తృప్తేర్మే కోపమా భవే లోకే | 
ధన్యోఇ_హం ధన్యోఇ_హం ధన్యో ధన్యః పునః పునర్రన్యః ॥ 


మటీయు నాయొక్క తృప్తికి సమానమైన వస్తువెద్దియు లోకము 
నందు లేదు అందువలన నేను ధన్యుడ నైతిని నేను ధన్యుడ నైతిని. ఈ 


నిర్వఘ్న యోగసిద్ది 185 
తృప్రకంటె మణీ యొకటి చెపందగినది కనబడని కారణముచేత నేను 
కృతార్చుడ నైతిని నేను కృతార్దుడ నైతిని మాటిమాటికి కృతార్జుడ నైతిని 
నేను కృతార్చుడ నైతిని, కృతార్చుడ నైతిని 

అహో పుణ్యమహోా పుణ్యం ఫలితం ఫలితం దృఢమ్‌ | 

అస్య వుణ్యస్య సంపత్తే రహై వయమహో వయమ్‌ ॥ 


ఆహా! నాయొక్క పుణ్యము దృఢముగా ఫలించెను ఓహో! నా 
యొక్క పుణ్యము దృఢముగా ఫలించెను ఈ పుణ్యసంపత్తివలన నోహోూ 
మేము ధన్యులము, అహో మేమే ధన్యులము 


అహో శ్రా(స్త్రృమ హూ శా(న్త్హ్రమహోా గురురహోా గురుః | 
అహో జ్ఞానమహో జ్ఞానమహో సుఖమహో సుఖమ్‌ ॥ 


(దళ్తాత్రేయోపనిషత్తు. 
వేదాంతశా(స్త మెంత మనోహరము! వేదాంతశా[న్త్రము ఓహో, 
ఎంత సారమైనది! ఓహో, వేదాంతగురు వెంత గొప్పవాడు! ఓహో, 
మాగురు వెంతగొప్పవాడు! ఓహో, అద్వైతాత్మ తత్త్వ్వజ్ఞానమెంత మంచిది! 
అహో, అద్వైతాత్మ తత్త్వజ్ఞానమెంత సారమైనది! ఓహో మా యాత్మసుఖ 
మెంత గొప్పది! ఒహో! మా సుఖ మెటువంటిది, ఓహో! ఆశ్చర్య 
మాశ్చర్యము!! 
దతాత్రేయులకు కలిగిన యానందావిర్భావవు పట్టజాలక 
తాండవము చేసి యిట్లు వచించిరి నిరతిశయానందమనియు, అతిహర్హ 
మనియు దీనికి పేరుగలదు అందువల్ల ద్విరుక్షప్రయోగ మిచ్చోట దోషము 
గాదు ఆత్మజ్ఞానముయొక్క మహిమ యెట్టిదియో దీనివలన తెలిసికొన 
వచ్చును ఇట్టి వుహివు దినియందు లేనిచో శ్రీబుద్ద, (శ్రీశంకర, 


శ్రీదయానంద, శ్రీవివేకానంద ప్రభృతులు బాహ్యలోకమును త్యజుంచి, 
ఆత్మలోకములో ప్రవేశింతురా? 


136 _శ్రినులయాళసద్దురు (గంధావలి 


వాంతి జన్మ మానుష్యం భువి దేవాళ్ళతక్రతుః ! 
చిద్విద్యాయాం వరో౭_పాస్తో యతో నాన్యో£_ధికారభాక్‌ ॥ 


ఇంద్రుడును, దేవతలును ఎప్పుడెపుడు భూలోకములో మనుజ 
జన్మము లభించునాయని వాంఛించుచుందురు ఎలన బ్రహ్మవిద్యను సాధించి 
ముక్తిని బిందుటకు మనుష్యశరీరము తప్ప వేరు ఏ జన్మము నెత్తినవారికిని 
సాధ్యపడదు 


దీనివల్ల మానవజన్మముయొక్క మహిమ యెట్టిదో తెలిసికొనవచ్చును 
దేవతలు ఒకానొకప్పుడు భూలోకమున మనుష 3 యుండి యజ్ఞాది 
క్రతువు లొనర్చి స్వర్లలోకమును బొందిరి “కీణేవుణ్యే మర్శ్యలోకం విశ న్తి* 
ఆపుణ్యము నశించిన వుజల భూలోకములో వునుష్యులై పుట్టవలసి 
యుందురు ఇచటనే తపమొనర్భి జ్ఞానమును బొంది ముక్తులు గావలసి 
యున్నారు ఈ విషయమై కరోపనిషత్తు నుడివినది చూడుడు- 


యథా౭._ఇ_దర్శే తథాఐ2._౭2_త్మని 

యథా స్వప్నే తథా పితృలోకే। 

యథా£ి_ప్పు వరీప దదృ శే తథా గన్హర్వులోకే 
ఛాయా£_.2_.తవయోరివ |బ్రహ్మలోకే॥ 


ఏవిధముగా అద్దమునందు తన ప్రతిబింబము స్పష్టముగా గనబడు 
చున్నదో, అదే విధముగా నిర్మలమైన మనుష్యబుద్దియందు ఆత్మదర్శనము 
స్పష్టముగా నగుచున్నది స్వప్నమునందు తన దేహమేలాగున వికార రూప 
ముగా కనబడుచుండునో, పితృలోకమందును ఆలాగుననే యుండును 
నీటియందు తనముఖ ప్రతిబింబము స్పష్టముగా దెలియక ఎట్లు విభ 
కావయువములుగ కనబడుచుండునో, అట్లే గవ్టర్వలోకమున (స్వార్లలో 
కమున) ఆత్మదర్శనము స్పష్టముగా గలుగజాలదు వుతీయు బ్రహ్మలోక 
వుందుగూడ ఛాయా౬_౬తపములవలె అనగా తనయొక్క నీడవలె 
అస్పష్టముగానే కనబడును కావున దీనిని బట్టి యాలోచించిన మానవుని 


నిర్విఘృ యోాగసిది 187 


జన్మ యెట్టి గొప్పతనమును గలిగినదో గ్రహించుకొనవచ్చును 


కుక్కకు టెంకాయ దొరకినట్లును కోతికి రత్నహారము లభించి 
నట్లును సామాన్యమానవులు మానవ జన్మము దొరకియు దానిచే బొందెడి 
ఫలమును బొందకయున్నారు 


సృష్ట్వా పురాణి వివిధాన్యజయా£_౬_త్మశక్యా 
వృక్షాన్‌ సరీస్ఫపపశూన్‌ ఖగదంశుమత్స్వ్యాన్‌ | 
తైస్తరతుష్టహృదయః పురుషం విధాయ 
బ్రహ్మావలోకధిషణ ముదమాప దేవః ॥ 


బ్రహ్మదేవుడు తనశక్తిచే వృత, సర్ప, పశు, పక్వాది వివిధ జంతువు 
లను సృజించి సంతోకి.ం౦పక, మానవుని సృజించి యతడు పరబ్రహ్మస్వరూప 
మును తెలిసికొనుటకు తగిన బుద్దిగలవాడని తలంచి సంతసించెను అని 
భాగవతము 


బ్రహ్మదేవుడు సమస్త చరాచర ప్రాణికోటు లన్నిటిని సృష్టించిన 
తదుపరి వాటికి, వేటికిని ఆత్మజ్ఞానస్వరూపమును తెలిసికొనెడి శక్తి 
లేకపోవుట చేత తనసృష్ట నిరుపయోగమ్రైనది గదా యని తలంచి 
విషాదపడెనట తరువాత మతీంత తపస్సుచేసి, ఆత్మశక్తి ని కేంద్రీకరించి 
బ్రహ్మస్వరూపమును తెలిసికొనే లాగున మానవుని సృష్టించెను అతనిని 
పరీక్షించి బ్రహ్మావ లోకమును జేయందగిన బుద్దిగలవాడని తలంచి, ఇప్పుడు 
తన సృష్టి సాద్దక మైనదని తలంచి యానంద భరితుడాయెను పైకరోపనిషత్తు 
వాక్యమును ఈ భాగవత వాక్యమును గ్రహించిన మానవజక్మయొక్క 
యుత్మృష్టత ([గ్రహించుకొనవచ్చును (శ్రీశంకర భగవత్చాదాచార్యులవారు 
“జంతూనాం నరజన్మ దుర్లభమ్‌?” అనియు, ఉత్తరగితయందు 
(శ్రీకృష్ణభగవానుడు - 


ఆహారనిద్రాభయమైథునాని సామన్యమేతత్సశుభిర్షరాణామ్‌ । 
జ్ఞానం నరాణామధికో విశేషో జ్ఞానేన హీనాః పశుభిస్ఫమానాః ॥ 


188 (శ్రాములయాళసద్దురు (గ్రంధావళి 


అనియు వచించిరి మరియు “దుర్లభో మానుషో దేహః ప్రాణినాం క్షణ 
భంగురజ అని భాగవతము తెలుపుచున్నది ఇక నీ విషయమై యెన్నియో 
ప్రమాణములు గలవు 


అహం బ్రహ్మేతి వాక్యార్ధబోధథో యావద్ద్రఢీభవేత్‌ । 
శమాది సహితస్తావదభ్యసేచ్ర్రవణాదికమ్‌ ॥ 


బ్రహ్మాత్మైకృజ్లానము దృఢముగ గలుగవరకు శవముదమాది 
ధర్మములతో గూడినవాడై వేదాంత శ్రవణ, మనన, నిదిధ్యాసములను 
బ్రహ్మనిష్పులు తప్పక యభ్యసంపవలయును 
రోగియైనవాడు సంపూర్ణారోగ్యము గలుగువరకు బౌషధపధ్యాదు 
లెట్లు గలిగియుండవలయునో, ఆలాగున భవరోగముగల జీవులుగూడ 
ప్రకృతిదోషము నశించువరకు బ్రహ్మాభ్యాసము, ఆహార నియమము, 
నివాసస్టల యోగ్యతయు గలిగియుండవలయును పూర్వక బుషు 
లాలాగున నుండిరి వర్తమాన ముముక్షువు లట్లు చేయకపోవుటయే సంపూర్ణ 
భవరోగ విముక్తులు గాకపోవుటకు గారణము 


భావితం తీవ్రవేగేన యద్వస్తు నిశ్చయాత్మనా । 
పుమాం స్తద్ది భవేచ్చీఘ్రం జ్లేయం భ్రమరకీటవత్‌ ॥ 
నిశ్చయబుద్ది గలవానిచేత నేవస్తువు తీవ్రవేగముతో రేయింబవళ్ళు 


భావింపబడుచున్నదో అట్టి జ్లేయవస్తువును భ్రమరకీటకమువలె నతడు 
పొందు చున్నాడు (అపరోక్షానుభూతి) 


కీటకము ఎడతెగక భ్రమరమును భావనచేయుటచే తుమ్మెదగా 
మారునట్లు జీవుడున్ను ఎడతెరపిలేక బ్రహ్మభావన చేయుచుండవలయును 


అఖండైక రసం బ్రహ్మ చాఖండైకరసం వ్రతమ్‌ | 
అఖండైక రసో జీవ శ్వాఖండైకరసో హ్యాజుః ॥ 1 


ఆఖండైక రసో బ్రహ్మా చాఖండైక రసో హరిః | 


నిర్విఘ్ప యోగసి 


{ 
(౧0 


ఆఖండైక రసో రుద్ర శ్చాఖండైక రసోఇ_స్మ్యహమ్‌ ॥ 


ఆఖండైక రసో వ్యోత్మా హ్యఖండైక రసో గురుః | 
అఖండైక రసం లక్యమఖందడైక రసం మహః | 


ఆఖండైక రసో దేహ శ్వాఖండైెక రసం మనః । 
అఖండైక రసం చిత్తమఖండైక రసం సుఖమ్‌ 1 
అఖండైక రసం కించి దఖండైక రసం పరమ్‌ | 
అఖండైక రసాదన్యత్‌ నాస్తి నాస్తి షడాసన ॥ 


అఖండైక రసం సర్వం చిన్మాత్రమితి భావయేత్‌ । 
చిన్మాత్రమేవ చిన్మాత్రమఖండైకరసం పరమ్‌ ॥ 


భవవర్ణిత చిన్మాత్రం సర్వం చిన్మాత్రమేవ హి | 
ఇదం చ సర్వం చిన్మాత్రమయం చిన్మయమేవ హి ॥ 


చిత్తవృత్తివిహినో2ఇ_.హం చిదాత్రైెకరసోఐ..స్మృహమ్‌ । 
సర్వదృశ్యవిహీనోఐ_హం దృ([గ్రూపో2_స్మ్యృహమేవ హి ॥ 
చిద్ర్రూపమాత్రబ్రహ్మైవ సచ్చిదానందమద్వాయమ్‌ | 
ఆనందఘన ఏవాహమహం ([బ్రహ్మాణ_ స్మి కేవలమ్‌ ॥ 


సత్యానందస్వరూపో2_హం జ్ఞానానందఘనో౭_స్వ్వహమ్‌ | 
విజ్ఞానమాత్రరూపోఐ._హం సచ్చిదానంద లక్షణః ॥ 


బంధముక్తి విహినో£_.హం శాశ్వతానంద వి(గ్రహః | 
ఆదవైతన్యమాత్రో£.హ మఖండైక రసోఇ_స్మహమ్‌ ॥ 


ముకోణ హం మోక్షరూపోఐ_హం నిర్వాణసుఖరూపవాన్‌ 
నిత్యవిజ్ఞానమాత్రోల._ హం సన్మాత్రానందవానహమ్‌ ॥ 


అహంటబహ్మాస్మి మంత్రో£యం దేహదోషం వినాశయేత్‌ | 
అహంటబ్రహ్మాస్మి మంత్రో౭౬యం జన్మపాపం వినాశయేత్‌ ॥ 


189 


190 (శీమలయాళసద్లుగు గ్రంధావళి 


అహం(బ్రవ్మాస్మి మంత్రో2_.యం మృత్యుపాశం వినాశయేత్‌ । 
అహం(బ్రహ్మాస్మి మంత్రోజ౭.యం ద్రఫోతదుఃఖం వినాశయేత్‌ ॥ ౧ 


అహం(బ్రహ్మాస్మి మంత్రో2.యం భేదబుద్దిం వినాశయేత్‌ । 
అహంబ్రహ్మాస్మి మంత్రో£_.యం చిన్తాదుఃఖం వినాశయేత్‌ ॥ 3 


అహం[బ్రహ్మాస్మి మంపత్రో౭_.యం కోటిదోషం వినాశయేత్‌। 
అహం బ్రహ్మాస్మి మంత్రోఇయం జ్ఞానానందం ప్రయచ్చతి ॥ 4 


అహం బ్రహ్మాస్మి మంత్రో2_.యం సర్వశోకం వినాశయేత్‌ | 
అహంబ్రహ్మాస్మి మంత్రోజ.యం దృశ్యపాపం వినాశయేత్‌ ॥ ర్‌ 


అహంబ్రవ్మాస్మి మంత్రో£.యం క్రోధశక్తిం వినాశయేత్‌ | 
అహంటబ్రహ్మాస్మి మంత్రో£౬.యం బుద్రివ్యాధిం వినాశయేత్‌ ॥ 6 
(ధ్యానబిందూపనిషత్తు. ) 
ఇది ధ్యానానంతరము పగలు పారాయణచేయుటకు తగినది అర్హయు 
సులభగ్రాహ్య మగుటచేత తాత్పర్యము వ్రాయలేదు 
అనాదిమాయయా సుపో యదా జీవః ప్రబుధ్యతే । 
ఆజమనిద్రమస్వప్నమద్వైతం బుధ్యతే తదా ॥ 


(మాండూక్య ఉపనిషత్తు) 


ఈ జీవుడెప్పుడు మాయారూపమైన నిద్రనుండి మేలుకొనుచున్నాడో 
అప్పుడే జన్మాదులు లేని అద్వయస్వరూపమైన స్వయం ప్రకాశకమగు 
నాత్మను తెలిసికొనుచున్నాడు(పొందుచున్నాడు) 

మానవు డెంతవరకు నిద్రయందున్నాడో అంతవరకు తానెవ్వడు, 
ఎచ్చట నుంటున్నాడు, దేనికై యేతెంచెను అను మూడు విషయములను తెలి 
సెకొనజూలడు నిద్రనుండి మేల్కాంచిన వెంటనే తానెవ్వడు, ఎచటనున్నాడు. 
ఎందుల్లై వచ్చెను- ఇవన్నియు నెజుంగుచున్నాడు ఆలాగున మాయా 


నరాఘు యోగం 191 


మోహముండువర కాత్మస్వరూప మిట్టిదనియు, జన్మమునకు గారణమును, 
జన్మాంతరప్రతియును తెలిసికొనలేడు ఇది అందరికిని నమభవమే పండితు 
డైనను, సార్వభాముడైనను, సన్నాసియైనను, గృహస్టుడైనను, (స్త్రీయయి 
నను, పురుషుడైనను, అ(గజన్మము గలవాడైనను, అంతిమ కులజ ండైనను, 
ఆత్మ(ప్రబోధ జ్ఞానోదయము గలుగువరకు నెవ్వరును తన నిజుస్వరూపము 
నెఖుంగజాలరు 


మటీయు నిద్రలో నుండువారు పై నిరూపించిన వారైనను నిద్రలో 
నుండు మరియొకనిని ఎట్టు లేపంజూలరో, నిద్రనుండి లేచినవాడు పైజెప్పిన 
వేలాదిజనులను నిద్రనుండి యెట్లు లేపగలుగునో, ఆలాగున ఆత్మ 
ప్రబోధము గలుగనివాడు అజ్జాననిద్రలో నుండువారిని ప్రబోధము గావించ 
జాలడు గురువులుగా నుండు వారందరును ఈసత్యము నెరుంగవలయును 


ఇది బ్రహ్మణాది జాతులకును, సన్నాసాది ఆశ్రమములకును, స్త్రీ 
పురుషులకును సంబంధించినది గానేరదు కావున సన్వ్యాసియే గురువుగా 
నుండవలయును బ్రాహ్మణుడే యుపదేశాధికారము గలిగియుండవల 
యును పురుషుడే అర్హుడు అని చెప్పునది సరిగాదు దేహధర్మము లన్నియు 
గురుత్వమునకు సంబంధించినవి గావు ఆత్మ(ప్రబోధమే కారణమని 
(గహించుకొనవలయును జాషథమును, రోగమును ఎరిగినవాడే వైద్యుడు 
గాని తక్కినవారెవరును కానట్లు ఈ (బహూూపదేశవిషయుము గూడ 
తెలిసికొనవలయును 


ఘటమధ్యే యథా దీపో బాహే నైవ ప్రకాశతే । 
భిన్నే తస్మిన్‌ ఘటే చైవ దీపజ్వాలా చ భాసతే ॥ 
స్వకాయం ఘటమిత్యు క్తం యథా జీవో హి తత్సదమ్‌ । 
గురువాక్యసమాభిన్నే బ్రహ్మజ్ఞానం ప్రకాశతే ॥ 


ఏలాగున కుండలోనుండు దీపము బాహ్యమున ప్రకాశింపనేరదో, 
అట్టి ఘటమును భేదించిన దిపజ్వాల యేలాగున బాహ్యమునకు 


192 (శీమలయాళసద్లురు గ్రంథావళి 


ప్రకాశించునో, ఆలాగున హృదయగుహయందు ఆవరింపబడియుండు 
అజ్ఞానమునకు ఘటమని శేరు దానియందు వెలుగుచుండు ప్రజ్ఞాన 
స్వరూపమై యుండు ఆత్మను దీపమని (గ్రహించవలయును గురుబోథైక 
జ్ఞానమనెడి దండముచే ఉపాధిని పగులగొట్టునప్పుడు పరబ్రహ్మస్వరూప 
మగు జ్ఞానజ్యోతి ప్రకాశించును 

కొందరు ఆత్మ స్వప్రకాశస్వరూప మైనది కావున దానిని తెలిసి 
కొనుటకు మతీయొక సాధనమేలయని యడుగుచున్నారు ప్రకాశించు 
చుండు దీపమును ప్రకాశింపజేయుటకు వమురియొక దిప మేలాగున 
అవసరము లేదో ఆలాగున మరియొక గురు వవసరము లేదని వచింతురు 
ఇక కొందరు ఘటములోపల దీపము వెలుగుట సత్యమైనను, ఘటావరణ 
మును ధ్వంస మొనర్భకపోయిన దిపముండియు నేలాగున ప్రయోజనము 
లేదో, అది ప్రకాశింపజాలదో, ఆలాగున అజ్ఞానరూపమగు ఆవరణమును 
రహిత మొనర్భుటకు దగిన యనుష్టాన మవసరమునియు, గురువాక్య 
ముండవలయుననియు జెప్పుదురు ఈ మూలశ్లోకమున, “గురువాక్య 
'సమాభిన్నే బ్రహ్మజ్ఞానం ప్రకాశతే?* అని యుండుటవలన గురువాక్య 
వువసరవుని తేలుచున్నది ప్రైవాక్య్కద్వయమునకు ఈ శ్లోకమున 
సమాధానము గలదు ఆత్మ స్వప్రకాశ మైనదియు సత్యమే ఆవరణ 
గలిగియుండుటయు నిజమే యగుచున్నది 


అహో జ్ఞానస్య మావీత్మ్యం మయా వక్తుం న శక్యతే । 
అత్యల్పో£_.పి యథా దిపస్సుమహన్నాశయేత్తమః ॥ 
జ్ఞానాభ్యాస స్తథా£_.ల్పోఇ_పి మహత్సాపం వ్యపోహతి ॥ 


ఆత్మజ్ఞానమును గురించి సాక్షాచ్చంకరుండు సూతసంహితయందు 
వర్ణన చేయుచున్నాడు ఓహో! పరమాళ్చర్యము జ్ఞానముయొక్క మహి 
వును జెపుటకు నాకే యలవిగాదు దీపము చిన్నదైనను గృహాంత 
రాళములోనుండు గొప్పదగు చీకటిని ఏలాగున విలయ మొందించునో 
ఆలాగున నీ యాత్మజ్ఞానా భ్యాసము కొంచెమైనను అజ్ఞాన మనెడి మహాపాప 


నిర్విఘ్న యోగసెద్ది 193 
మును ఎలయ మొందెింప గలుగును 


జ్ఞానముయొక్క వహెవును గుతీంచియు, అభ్యాసముయొక్క 
పయోజనమును గుటవీంచియు వమహ్హశ్యరుండు నవకాది యోగుల 
కుసదేశించినది చూడుడు- 


యథా వహ్నిర్మహాది ప్తశ్ళుష్కమా॥ర్దంచ నిగ్దహేత్‌ | 
తథా శుభాశుభం కర్మ జ్ఞానాగ్నిద్దహతి క్షణాత్‌ ॥ 


ఎలాగున మిక్కిలి ప్రజ్వలించుచున్న యగ్ని యెండినను గాని, ఎండ 
కుండిననుగాని కట్టెలనన్నింటిని భస్మ మొనర్చుచుండునో, ఆలాగున ఈ 
జ్ఞానాగ్ని పాపపుణ్యములనెడి కర్మకట్టైల నన్నింటిని దహింపజేయుచుండును 

పుణ్యపాపములను గూడ జ్ఞానాన్ని దహింపజేయునని చెప్పుటలో 
వేదాంతతత్తము లెస్పగా తెలియని వారికొక సందేహము కలుగును, 
“పుణ్యముగాడ నశించునా? పుణ్యముకొబకుగదా ఈసత్కర్మలను 
వునవము చేయుచున్నాివుని తోచును ఇచట సకావుముగా జేసిన 
పుణ్యకర్మగూడ పునర్ణన్మమునకు హేతువగుచున్నది మంచి విత్తనముగాని, 
చెడువిత్తనము గాని భూమిలో పాతినచో రెంటింటికిని నంకురించు స్వభావ 
మెట్టు గలిగియుండును? వేగిన విత్తనములైనచో అంకురించక జీర్లించి 
పోవును. ఆలాగున సకామ పుణ్యకర్మలకు పునర్ణన్మము గలుగును కావున 
జన్మ రాహిత్యము గలుగదని భావము 


మానవుండు ప్రప్రధమమున కొంత ఆత్మశుద్ది గలుగునప్పుడు 
పాపకర్మముల నన్నింటిని మానును పుణ్యకర్మలను ఫలాసక్తితో జేయును 
అధికమగు ఆత్మశుద్ది గలుగునప్పుడు ఫలాసక్తిని విడిచి ఈశ్వరా ర్చణబుద్రితో 
సత్కర్మ మొనర్భును అందువలన మనస్సు మిక్కిలి శుద్దమగుతరి ఆత్మోద 
యమగును అత్తరి జేయు పుణ్యకర్మలన్నియు నిష్మామముగా జేయునవి 
యగుటచే పునర్ద్షన్మమును గలుగజేయవు మహనీయు లందరీలాగుననే 
చేయుచుందురు ఈ సత్యమును తెలిసక“"నశాలక శా(స్త్రజ్ఞానములేని 


194 (న్రీమలయాళసద్దురు గ్రంథావళి 


కొందరు వేదాంతులు “పుణ్యకర్మగూడ చేయరాదు, ఆ కర్మఫల 
వునుభవించుటకుగాను వుజల జన్మమును ఎత్తవలసయుండు?”* నని 
పలుకుదురు ఇది వారి బుద్దిమాంద్యముచే కలిగిన ప్రమాదము అయితే 
గురుసేవ లెస్సగా జేయవలెననియు, ధన, తను, మనములను గురుస్వాముల 
వారికి సమర్పింప వలయుననియు చెప్పుదురు దినికి మాత్రము ఫలమెద్దియు 
లేదా? యని విజ్ఞాలెవరైన నడిగిరేని శేషం కోపేన పూరయేత్‌ లేక మౌనేన 
ఇంతియే సమాధానము దొరకును 


రాజయోగస్య మాహాత్మ్యం కో విజానాతి తత్త్వతః । 
తజ్బో నివసతే యత్ర స దేశః పుణ్యభాజనమ్‌ ॥ 


దర్శనాదర్చనాదస్య త్రిస పకులసంయుతాః | 
అజ్ఞా ముక్తి పదం యాని కిం పునస్తత్సరాయణాః ॥ 


అంతర్యోగం బహిర్యోగం యో జానాతి విశేషతః | 
త్వయా మయా౭_వ్యసౌ వంద్య శ్శేషైర్వంద్వస్తు కిం పునః ॥ 


ఆత్మసాక్షాత్కార జ్ఞానముయొక్క మాహాత్యమును ఉన్నదున్నట్లు 
ఎవ్వడెటుంగగలుగును? అట్టి మహాత్ము డెచ్చట నివసించుచున్నాడో ఆ 
దేశము పుణ్యభూమి యగును. ఈ యోగిని దర్శించుటచేతను, పూజించుట 
చేతను ఇరువదియొక్క తరములవా రజ్ఞానులైనను తరింతురు అంతర్యోగ 
మును, బహిర్యోగమును ఎవడు తెలిసికొనుచున్నాడో వాడు నాచేతను, 
నీచేతను నమస్కరింపదగినవాడు ఇట్లుండగా తదితరులచే పూజింపద గిన 
వాడని మఅల చెప్పవలయునా? అని సూతసంహితయందు పరమశివుడు 


వామదేవాదులకు తెలిపెను 
సర్వపాపప్రసక్తో£_పి ధ్యాయన్నిమిషమచ్యుతమ్‌ । 
భూయ స్తపస్వీ భవతి పంక్తిపావన పావనః ॥ 


పాపము గలవాడైనను ఒక నిమిషము నారాయణ మూర్తిని ధ్యానము 
చేసిన యెడల సమస్త పాపములు నశించినవాడై పాపములనుండి విముక్తి 


నర్గొభఘు యోగసిద్తి 195 


గలిగినవాడై మఅల గొప్ప తపస్వి యగును అట్టి మహాత్ముడెప్పు డేపంక్తిలో 
గూర్చొని భోజనము చేయునో, ఆ తరుణమున నా పంక్తిలో గూర్చొనిన 
వారందరును పావను లగుదురు 


ఇట్ట కారణమువలననే మహనీయుల పంక్తిలో నందరును భోజనము 
చేయుటకు వాంఛింతురు అయితే భోజన సమయములో ఇతర భావము 
లెవ్వియు మనస్సులోనికి రానీయక, ఆ మహనీయుని చూచుచు వారెట్టి భావ 


మును గలిగియున్నారో అట్టి దైవభావము గలిగి మౌనముతో భోజనము 
చేయవలయును 


యద్యేకో బ్రహ్మవిద్భుం క్షే జగ త్రరృయతే2_ భిలమ్‌ । 
విధేయమపి సత్కారం యద్యల్పమపి తడ్భహు ॥ 


బ్రహ్మవేత్తయగువా డొకనికి భోజనముచే తృప్తిని గలుగజేసిన యెడల 
ప్రపంచమున కంతయు తృ్పప్తని గలుగజేసిన వాడగుచున్నాడు అట్టి 
బ్రహ్మవేత్తకు అతి స్వల్పమయిన సత్కారము నాచరించినను అదియే మిక్కుట 
మగుచుండును 


బ్రహ్మవేత్త చరాచరములలో వ్యాపించియుండు బ్రహ్మమునే తన 
యాత్మగా దైవభావన చేయుటచే నిట్టి ఫలితము గలుగుట కవకాశ మగు 
చున్నది 


యచ్చ కామసుఖం లోకే యచ్చ దెవ్యం మహత్సుఖమ్‌ | 
తృష్టాక్షయసుఖస్వైతే కలాం న్వార్ల న్తి షోడశీమ్‌ ॥ 


ప్రపంచములో సకల సంకల్పములను పూర్తిగా అనుభవించిన వాని 
కేసుఖము గలదో, స్వర్గలోకమం దేమహత్తయిన దివ్యసుఖములు గలవో, 
అవన్నియు అంతఃకరణములో గల తృష్టా దిదోషములు నశించిన సంయమి 
యొక్క నిర్వాణసుఖములో పదునారవ భాగము సుఖము నైనను 
గలుగజేయజాలవు 


196 _శ్రిమలయాళసదడ్లురు (గం ధావళి 


సమాధినిర్ణాతమలస్య చేతసో నివేశితస్యాత్మని యత్సుఖం భవేత్‌ । 
న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదన్హఃకరణేన గృహ్యతే ॥ 


సమాధినిష్టచేత చక్కగా శుద్దము చేయబడినదియును, ఆత్మ 
యందుంచబడినదియును అగు వునస్సున కబ్రహ్మసుఖవు గలుగు 
చున్నదో, దానిని వాక్కుచే నుడువుట కెవ్వరికిని అలవిగాదు అనుభవైక 
వేద్యమై యున్నది 

మందబుద్దిగల యొక శిష్యుడు గురుదేవులతో కలకండ గుణమెట్టిదని 
యడిగెను మధురమే దాని స్వభావమని గురు డుపదేశించెను తదుపరి ఆ 
శిష్యుడు మధురమెట్టిదని యడిగెను మధుర మిట్టిదని చెప్పుటకు వేరు 
పదము లేదు అది మధురమే కావున నీవు స్వయముగా తిని చూడవలసినదే 
యని గురుమూర్తి సమాధాన మొసంగెను ఈ బ్రహ్మాత్మానందముయొక్క 
బ్లతియు ఆలాగున నున్నది 


సంసొరార్లవమగ్నానాం జన్తూనామవివేకినామ్‌ । 
ఆగతీనాం గతిస్పాకూడ్డానమేవ హి కేవలమ్‌ ॥ 


జననమరణమను భవార్లవమున మునింగిన వారికిని, అవివేకులగు 
మానవులకును, ఏ సహాయము లేనివారికిని, కేవల మీ యాత్మజ్ఞాన 
మొక్కటియే గతి యగును అనగా నిది యొకటియే దరిజేర్భును 


అయమాత్మా స్వయంజ్యోతిర్మహానందమయళ్శివః । 

అయోగినః పరోక్షస్స్యాదపరోక్షశ్చు యోగినః ॥ 

ఈ యాత్మ స్వయంజ్యోతిస్ప్వృరూపము, వుహానందవముయము, 
ప్రకృతిదోషములు లేని శివస్వరూపము యోగనిష్ట లేనివారికి అప్రత్యకము, 
ధ్యాననిష్ట గలవానికి (ప్రత్యక్షము. 


ఆత్మజ్ఞానానుభవము గలుగక పోవుటకును, కలుగుటకును కారణ 
మిచట నిరూపించడమైనది 


సక 197 


సంసారదుఃఖతప్తానామాత్మజ్ఞానామృతాంభసా 
తాపశాంతిర్న చాన్యేన సత్యమేవ న సంశయః ॥ 


సంసారదుఃఖమనెడి తాపత్రియాగ్నిచే తపించెడు జీవకోట్లకు అత్మ 
జ్ఞానమనియెడు అమృత మొక్క దానివల్లనే తాపశాంతి గలుగునుగాని వేరు 
మార్గము లేదు ఇది సత్యము, సంశయ పడకుము 


ముక్తిస్తు బ్రహ్మత త్వజ్ఞానాదేవాస్య న చాన్యథా | 

స్వప్రబోధం వినా నై వ స్వస్వప్నో హీయతే కథమ్‌ ॥ 

జీవన్ముక్తి కలుగవలయునని సాథనచేయునానికి, బ్రహ్మసాక్షాత్కార 
జ్ఞాన మొక్కదానిచేతనె అడి సిద్దించును ఎట్లన స్తూప్నావస్తలో నుండువానికి 
జాగ్రదవస్ట గలుగకపోయిన స్వప్నములో గనిపించిన దృశ్యము లన్నియు 
మిధ్వయని బోధ యెట్లు గలుగును? 


సర్వగం సవ్చిదాత్మానం జ్ఞానచకుర్నిరీక్షతే । 
అజ్జానచక్షుర్నేకేత భాస్వన్తం భానుమంధవత్‌ ॥ 


లోకమందు సర్వత్ర ప్రకాశించుచుండు సూర్యుని, గుడ్డివాడు తప్ప 
అందరును చూచినప్పటికిని, వాడాసూర్యుని చూడనేరనట్లు సచ్చిదా 
నందాత్మ సర్వత్ర వ్యాపించియున్నప్పుటికిన్ని శ్రవణాదులవలన విచారించి 
తెలిసికొనిన ఆత్మజ్ఞాని ఆ యాత్మను చూచుచున్నాడు అజ్ఞాని చూడలేడు 
(ఆత్మ బోధము) 


ఈశ్వరుడు ఆత్మ యొకటి యుండిన ఎల కనిపించుటలేదను ప్రశ్నకు 
అనేకవేల సంవత్సరములకు పూర్వమే సమాధానము చెప్పడమైనది అట్టి ఆర్ష 
(గ్రంధములను చదువకపోవుట చేతను, అట్టి బుషిసదృశులతో సహవాసము 
చేయకపోవుట చేతను ఇట్టి సందేహములు గలుగుచున్నవి 


నిమిషం నిమిషార్రం వా యత్ర తిష్టన్తి యోగినః | 
తత్రైవ సర్వగ్రేయాంసి త త్తీర్ణం తత్తపోవనమ్‌ ॥ 
F15 


198 (నిమలయాళసద్లురు గ్రంధావలి 


ఒకనిమిషముగాని, అర్దనిమిషముగాని ఆత్మసంయములగు యోగులు 
ఎచట బ్రహ్మనిష్ట చేయుచుందురో అచట సర్వశ్రేయస్సులు గలుగును ఆ 
స్తలము పుణ్యతీర్ణముగను, తపోవనముగను అగుచున్నది 

ఇపుడు ప్రపంచములో కానిపించెడు పుణ్యాశ్రమములు, పుణ్య 
తీర్షములు, పుణ్యక్షేత్రములు ఒక కాలమున మామూలు ప్రదేశములుగా 
నుండినవి అచోట మహనీయాత్ములు తపస్సు జేయుటచేతను, బ్రహ్మనిష్ట 
చేయుటచేతను బ్రహ్మవిచారణ సలుపుటచేతను ఇప్పుడు పుణ్యక్షేత్రము 
లైనవి 

బాహ్యస్సర్శేష్వనక్తాత్మా వివ్రత్యాత్మని యత్సుఖమ్‌ । 

స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్చ్నుతే ॥ 

బాహ్యములగు ఇంద్రియసుఖములయం దాసక్తి లేని యంతఃకరణము 
గలవాడై తనయాత్మయందు ఏ జ్ఞానసుఖమును బొందునో అట్టి యకయ 
మగు సుఖమును బ్రహ్మయందు నిశ్చలమైన యంతఃకరణము గలవాడు 
బొందగలుగును అని గీత 

స్నాతం తేన సమ స్తతీర్ధనివయే ద త్తం మహీమణలం 

విప్రేభ్యః పితృ్సదేవతాస్పురగణాస్పర్వే2£_పఏ సంతర్పితాః । 

జపా మంతసహ(స్రకోటిరమునా తప్తం చ తీవ్రం తపో 

యస్య బ్రహ్మవిచారణే క్షణమపి ప్రాప్నోతి స్టైర్యం మనః ॥ 

ప్రపంచములోగల సమస్త తీర్ణములలో సంకల్పదాన పూర్వకముగా 
స్నానము చేసిన ఫలమేది గలదో, చక్రవర్తి యయినవాడు పుణ్యకాలములో 
కాశ్యాది క్షేత్రములలో వేదవేదాంత పారంగతులగు బ్రాహ్మణులకు 
భూమండల మంతయు దానమిచ్చిన ఫలమేది గలదో, విప్రులను, పితృ 
దేవతలను, సంతృప్తిగా ప్రతిష్టించి పూజించిన ఫలమేది గలదో, గాయత్ర్యాది 
మహామంత్రముల నన్నింటిని వెయ్యికోట్ల సారులు జపించిన ఫలమేది గలదో, 
కృద్హ్రచాంద్రాయణాది తీవ్రతపస్సుచే గలిగెడు ఫలమేది గలదో- అవన్నియు 


వా నా ఒల్లో యు జి 
WNIT DPF ne 
yn | 


199 


tif 


నొక్క కణకాలము వృత్తిరహితమై బ్రహ్మాకార వృత్తిలో నుండెడు ఫలమునకు 
సరి కానేరవు (యోగవాసిష్టము 


వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్సుణ్యఫలం ్రదిష్టమ్‌ ! 
అత్యేతి తత్పర్వమిదం విదిత్వా యోగీ వరం స్టానముపైతి చాద్యమ్‌ ॥ 


నియవు పూర్వకముగా వేదవేదాంతములను జదువుటవలనను, 
సాంగోపాంగములుగా యజ్ఞముల నన్నిటిని ఆచరించుటవలనను, కాయ 
శోషణాదులగు కృద్రచాంద్రాయణాది తపముల నొనర్భుటచేతను, దేశకాల 
పాత్రానుసారముగా సమస్తదానముల నాచరించుటవలనను కలిగెడి పుణ్యఫల 
మేది గలదో, ధ్యానయోగి వీటన్నిటివలన గలిగెడు ఫలమునకన్న యధికమైన 
ఫలమును బొందుచున్నాడు పై నిరూపించిన వారు పొందెడు ఫలమునకన్న 
ఎక్కువైన మోక్షమును బొందుచున్నాడు అని గీత 


(బహ్మనిష్టచే గలిగెడు ప్రయోజన మెట్టిదియో, దినియందు 
నిరూసించడమైనది పైజెప్పిన సత్కర్మలను జేయ శక్తిలేదని తలంచి 
వ్యాకులమును బొందు బీదలు కొందరు గలరు అట్టివారిపై కరుణగలిగి 
భగవాను డీ శ్లోకమును ఉపదేశించెను అక్షర పరబ్రహ్మమును బొందెడు 
అష్టమాధ్యాయమున నిది చెప్తుటవలన శాశ్వత బ్రహ్మప్రాప్తికి ధ్యానయోగమే 
యుపకరించునని తెలుపడమైనది దీనికి విద్యతోగాని, ధనముతో గాని, 
జాతితో గాని ఎలాటి సంబంధమును లేదు కేవలము ధ్యానయోగ మొకటియే 
చాలును ఇది సర్వజనులకు సులభము, అనుష్టియమున్ను అయియున్నది 

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే | 

తత్ప్వయం యోగసంసిద్దః కాలేనాత్మని వివ్షతి ॥ 


ఈ లోకముందాత్మజ్ఞానముతో సమానమగు పవిత్రమైనది మటథీ 
యొకటి లేదు అట్టి జ్ఞానమును యోగనిష్పుడు అనుష్టానము పరిపక్వ 
మగునపుడు తానే తనయందు బొందుచున్నాడు అని గీత 


“కాలేనాత్మని వినతి” అని తెలుపుటచే కాలము పరిపక్వదశను 


200 _శ్రీమలయాళసద్ద్లురు గ్రంధావళి 


బొంది నప్పుడు, అట్టజ్ఞూన ముదయ మగుచున్న దనియు, కాలపరిపక్యత 
గలుగువరకు అనుష్టానమును విడువరాదనియు నుపదే శించడమైనది. 
మజీయు అట్టి జ్ఞానము ఇతర లోకములలోగాని, స్రలములలోగాని పాంద 
బడునది గాదనియు, తనలోనే కలుగవలయుననియు [గ్రహించు 
కొనవలయును 


యథాఇ...గాధనిధేర్గాభే నోపాయః ఖననం వినా । 
మల్గాభేఇ_పి తథా స్వాత్మచింతాం ముక్త్వా న చాపరః ॥ 


భూమియొక్క అగాధ భాగమునందుండు నిక్షేపమును తీయుటకు 
గడ్డపారచే త్రవ్వుటగాక మజీయొక యుపాయ మెట్టు లేదో, ఆలాగున 
బుద్దిగుహయందుండు జ్ఞానధనము లభించుటకొజకు తదేకధ్యానమగు 
నిరంతర చిన్తనము వినా, వేరుపాయము లేదని ఆత్మగిత చెప్పుచున్నది 


స తు దిర్ణకాలనైరంతర్యసత్మారాసేవితో దృఢభూమిః ॥ 

బ్రహ్మాభ్యాసమన్ననో చాలకాలమువరకును ఎడతెగని తపముచేతను, 
బ్రహ్మచర్యముతో డను, శ్రద్దతో డను, అనుష్టింపబడినదై దృఢజ్ఞానానుభవము 
(సమాధిస్టితిన్సి గలుగజేయును 

శ్రిపతంజలిమహర్షియు పై జెప్పిన యభిప్రాయమునే యోగదర్శ 
నమునందు తెలిపిరి 

న తత్సుఖం సురేంద్రస్య న సుఖం చక్రవర్తినామ్‌ । 

యత్సుఖం వీతరాగస్య మునేరేకాంతవాసినః ॥ 

ఎకాంతవాసియై, రాగరహితుడై, మౌన (వునన) శీలుడగు 
మహాత్మునికి ఎయొక్క బ్రహ్మానందము గలదో, అట్రిసుఖము దేవేంద్రునికి 
గాని చక్రవర్తులకు గాని లేనే లేదు (గురుగీత. 

రసం బ్రహ్మ పిబేద్యళశ్చ తృపో యః పరమాత్మని । 

ఇంద్రం చ మన్యతే రంకం నృపాణాం తత్ర కా కథా ॥ 


నిర్విఘ్న యోగసి 201 


ఎవడు (బ్రహ్మానంద రసామృతమును పానముచేసి పరమాత్మధ్యానము 
నందు తృప్త్పుడగుచున్నాడో, ఆ మహాత్ముడు దేవేంద్రునిగూడ పేదవాడైన 
భృత్యునివలె చూచుచున్నాడు అట్టుండ రాజులయొక్క గతి యేమున్నది! 


నాతస్సుఖతరం కించిత్రిషు లోకేషు విద్యతే । 
వీతతృష్ణస్య కామేభ్యో ముక్తసంగస్య యత్సుఖమ్‌ ॥ 


సమస్తమైన కామాది విషయములను వదలినవాడై నిస్స్పంగుడైన వాని కే 
యొక్క (బ్రహ్మానందము గలదో, దానికి సరియయిన మతీయొక సుఖము 
మూడు లోకములయందును లేదు( గురుగీత ) 


తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కైవల్యమ్‌ ॥ 
పరవైరాగ్యముగలిగి అనుష్టానము చేయు యోగిచిత్తమున నింతకు 


ముందున్న క్షశబీజములు, వేగినవడ్డు మొలకలెత్తని చందమున, సంపూర్ణ 
ముగా నశించిపోవును (యోగదర్శనము ౨) 


అనేక జన్మములనుండి వచ్చిన సంస్కార బీజములన్నియు జ్ఞానాగ్ని 
యందు దహంచిపోయినందునచే, జ్ఞానులకు ప్రకృతిగుణము లుండవు 
ఉండినచో వేగని విత్తనములవలె జ్ఞానాగ్నియందు కర్మబీజములు దహించ 
బడలేదని గ్రహించుకొనవలయును 


సత్త్వపురుషయో శ్శుద్రిసామ్యే కైవల్యమ్‌ । 


బుద్దిసత్త్వమునకు వివేకఖ్యాతి యుదయించుటవలన పురుషుని 
(ఆత్మ తో సమానమగు నైర్మల్య మొదవును అట్టి బుద్దినైర్మల్యము 
సిద్దించెనేని సిద్ద్వ్యంతరాపిక లేకయే కైవల్యము లభించును 


బుద్దియందుగల సత్వరజస్తమోగుణములు ఎననించ్లు “నప్పుడును, 
ఆత్మయందుగల అవిద్యాక్లేశములు నశించుళ్లప్పుడును | క్రైవల్యప్రోప్టే 
గలుగును జీవుడు శుద్దజ్ఞూన స్వరూపుడైనను మూల విద్యే గూడియుండు 
వరకు శుద్దజ్ఞానస్వరూపుడు గాజాలడు శుద్దజ్ఞా కాశుడ్రుగా జావుడును 


202 _గ్రీమలయాళసద్దురు [గ్రంథావళి 
త్రిగుణదోషములు నశించినదిగా హృదయమును ఎప్పుడేర్పుడునో అప్పుడే 
మోక్షము సిద్రించును ఇందువల్ల ఆత్మస్వరూపము తెలిసికొనిన చాలు 
ననియు, ప్రకృతిగుణములతో నేమి సంబంధమనియు, గుణములు దృశ్య 
ములుగదా, దృక్కయిన తనకు ఏమి బాధ గలదనియు చెప్పు వేదాంతము 
యొక్క రహస్యము ముముక్షువులు తెలిసికొనందగినది 


మైత్రీ కరుణా ముదితోపేక్షాణాం సుఖదుఃఖ పుణ్యావుణ్య 
విషయాణాం భావనాతన్చిత్తప్రసాదనమ్‌ ॥ 


సుఖవిషయమున, దుఃఖవిషయమున, పుణ్యవిషయమున, పాపవిష 
యమున (క్రమముగా) 1 మైత్రి, 2 కరుణ, ౩ ముదిత, 4 ఉపేకలయొక్క 
భావనవలన చిత్తము నిళ్ళలముగును అనగా నిర్మల మగును అనగా 
పుణ్యాత్ములతో మైత్రియు, డినులయందు దయయు, తనకన్న యధికులను 
జూచి యానందించుటయు, పాపాత్ములయం దుపేక్షయు (సంబంధము లేక 
యుండుట) గలి గియుండవలయును అట్లయిన మనోనిర్మలత్వమున కేలాటి 
మార్పును గలుగదు 


లోకములో నేదైన నొక సంస్టను నిర్వహించు వాడెల్లరతోను సమ 
త్వము గలిగియుండుట అసాధ్యమగునని తలంపుగల మహనీయాత్ములు 
గూడ చాలమంది గలరు దుష్ట, శిష్ట భేదము లేక అందరిని సమానముగా 
జూచుట గదా జ్ఞానము భేదముతో జూచిన నజ్ఞాన మగును. కార్యము 
నిర్వహించు నప్పుడు రాజ్యమును పాలించునప్పుడు, సంస్థను నడపునప్తుడు 
దుష్టులను, శిష్టులను వేరు వేరుగా జూడకపోయిన కార్యము జరుగదు గొప్ప 
వివేకజ్ఞానులకు గూడ నిది గొప్పధర్మసంకట మగు గండముగా నున్నది 
కావున (శ్రీపతంజలిమహర్షి చెప్పిన ఈ చతుర్విధోపాయములచేత గొప్ప 
సంస్టను నిర్వ హంచుకొని ఆత్మశాంతికి భంగములేక యుండవచ్చును శ్రీ) 
యోగవాసిష్టమున శ్రివసిష్ణలకును, (శ్రీరావుచంద్రులకును గలిగిన 


వాద(ప్రతివాదములు దినిని గురించియే యేరృ్పడెను ఆ ఘట్టవఎ 
యోగవాసష్టమున గనందగును 


నిర్విఘ్ప యోగసదై 203 


కులం పవిత్రం జననీ కృతార్జా విశ్వంభరా వుణ్యవతీ చ తేన । 
అపారసవ్చిత్సుఖసా గరే2_స్మిన్‌ లీనం వరే బ్రహ్మణి యస్య చేతః ॥ 


ఎవని మనస్సు ఒక్కక్షణ కాలమైనను అపారజ్ఞానసారమగు పరమాత్మ 
ధ్యానమందు లినమగునో, అట్టివాని కులము పవిత్రమగును తల్లి కృతార్టురా 
లగును తండ్రియును కృతార్దు డగును వాడు నివసించు భూమియు 
పుణ్యక్షేత్ర మగును అని సూతసంహిత 


మహాత్ములయొక్క జన్మముచే గలిగెడి ఫలితమెట్రిదో ఇచట నిరూపిం 
చడమైనది 


సమాధిమథ కర్మాణి మా కరోతు కరోతు వా | 
హృదయే నాస్తి సర్వాస్థా ము క్త ఏవో తమాశయః ॥ 


జీవన్ముక్తప్టతి గలిగిన పిమ్మట నిరంతర సమాధినిష్టలో నుండినను 
సరి, లేక పరప్రాణుల కుపకారము చేయుచుండినను సరి, హృదయమునం 
దేలాటి విషయభావములును, దృశ్యవాసనలును లేనందుచే వారు సర్వదా 
ముక్తు లగుచున్నారు ఇదియే యుత్తములయొక్క యాశయము 


నివృత్తిరపి మూఢస్య ప్రవృత్తిరుపజాయతే । 
(ప్రవృత్తిరపి ధీరస్య నివృత్తిఫలభాగినీ ॥ 


మూఢబుద్దిగలవా డే(ప్రవృత్తి చేయకున్నను, అతని మనస్సు 
నిరంతరము (ప్రపంచవిషయములలో ప్రవర్తించుచునే యుండును ఆత్మ 
సాక్షాత్కారము గల ధీరుని యింద్రియములు సత్కర్మలో ప్రవర్తించు 
చుండినను, ఫలాపేక్ష లేక ప్రవర్తించుచుండుటచే అవి నివృత్తిఫలమునే గలుగ 
జేయుచుండును 


వేదాంతముయొక్క కీలక మిచట నిరూపించడ మైనది ఆత్మశుద్ది లేక 
కొందరు ఏకర్మమును జేయకయుండుటయే గొప్పతనమని తలంతురు 
ఆత్మజ్ఞూనులు ఫలాపేక్షను విడిచి, పరప్రాణులకు మేలుచేయునది చూచి, అట్టి 


204 (స్తీమలయాళసద్లురు గ్రంథావళి 


శుద్దాత్ములను ప్రవృత్తిగల వారివలె తక్కువగా జూచెదరు ఎద్యా వివేకములేని 
లోపమే వారికిట్టి విపరీత భావము గలుగుటకు కారణము వేగిన విత్తనములు 
ఎచట చల్లీనను మొలకలెత్త నేరవు పచ్చివిత్తనములను మూటగట్టి ఏకాంత 
ములో నుంచినను నీరుతిడి గలిగిన వెంటనే మొలకలెత్తు విధముగ, పైజెప్పిన 
యుభయులయొక్క స్టితియు నుండును అయితే అంతఃకరణ శుద్దిగలిగి 
ఆత్మజ్ఞానము దృఢముగ గలుగువరకు తననిష్టకు విఘ్నము గలుగని లోక 
సేవగాని, పరోపకారములుగాని, దైవకైంకర్యము గాని, పుణ్యకర్మగాని చేసిన 
జాలును లేనిచో, అసలు మూలమునకే మోసము వాటిల్లును మూలము 
చెడిన వృక్షము వ్యర్దమగు నట్లు తన నిష్టనుండి పతనము గలిగినచో అంతయు 
వ్యర్ణమగును ఈ రహస్యము బుద్దిమంతు డెణీం గియుండవలయును 


సర్వభూతష్థతం యో మాం భజుత్యే కత్వమాస్థితః | 
సర్వథా వర్తమానో£_పి స యోగీ మయి వర్తతే ॥ 


సమస్త భూతాంతరాత్ముడగు నన్ను సర్వచరాచరములలో వెలుగు 
చుండు ఒకేయాత్మగా తెలిసినవాడై యెవడున్నాడో, అట్టి జ్ఞానయోగి సర్వ 
ప్రకారముగా వర్తించుచున్న వాడైననుు, ఎల్లపుడు నాయందున్న వాడగు 
చున్నాడు అనగా పైజెప్పిన ప్రకారము నిరంతరము సమాధినిష్ట 
యందుండినను, లేక ఫలాపేకలేక పరప్రాణుల కుపకారము జేయు 
తరత నన గృహస్త్టాశ్రముమునందుండినను, లేక సన్నాసా శ్రవువు 
నందుండనను, వనమందుండినను, పట్టణమునందుండినను విరోధము 
లేదు అతడు దేశకాల దేహేంద్రియముల కతీతస్థితిలో నుండుటవలన 


పైజెప్పున వేవియు అతని కడ్డు రాజాలవు ఆమార్చులన్నియు నతని ప్రారబ్ద 
కర్మానుసారముగా నుండును అని గీత 


బ్రహ్మవేత్త తన జీవనాధారమునకు తగిన ధనమున్నచో నేలాగున 
జీవయాత్ర గడుప వచ్చునో, ఆ విషయము నిరూపించబడుచున్నది 


అత్రాహారార్ధ్థం కర్మ కుర్యాదనివ్యం 


ఇదఘు యోగసెదై 205 


Bw ద 


కుర్యాదాహారం ప్రాణసంరక్షణార్ధమ్‌ | 
ప్రాణాస్పంధార్యా స్తత్త్వసంపాదనార్థం 
తత్త్వం సంపాద్యం యేన భూయో న జన్మ॥ 


ఆహారముక్‌ "అకె థర్మఎరుద్దముగాని కర్మను చేయవలయును ప్రాణ 
సంరక్షణకొఅకు మాత్రమే ఆహారమును భుజింపవలయును ప్రాణసం 
రక్షణము తత్త్వసంపాదనకొజకే యగును పునర్దన్మరా హత్యమునకై తత్త 
మును సంపాదింపవలెను అని వాసిష్టము 


నిరాశీర్యతచిత్తాత్మా త్య క్త సర్వపరి[గ్రహః । 
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్పోతి కిల్చిషమ్‌ ॥ 


దేనియందును ఆశలేనివాడును, వునోని[గ్రహవఎ గలవాడును, 
పరవస్తు పఠి[గ్రహవు లేనివాడును దేహధారణకు వూ(త్రము విధి 
ననుసరించిన కర్మను జేయువాడు పాపమును బొందడు అనిగీత 


పూర్వముండు వుహర్వ్షలు అరణ్యవములోనుండి యీలాగుననే 
జీవించిరి గృహస్వులైన జనకుడు, తిరవళ్ళూరినాయన, కబీరుదాసు, 
ఘూరాకుంభారు, వీర[బహ్మయ్యగారు మొదలగు మహనీయులు 
గృహస్థా[శ్రమములో నుండియు నిట్టివిధి ననుసరించియే జీవించిరి పరవస్తు 
పరిగ్రహముచేత పుణ్యము నశించి దాతయొక్క పాపము తనలో చేరు 
చుండును అందువలననే పరవస్తు పఠిగ్రహమునుగురించి మనువు చెప్పిన 
వాక్యము ఈ (గంధమున నిరూపించినది జూడుడు భుక్తి కిమాత్రము 
నిషేధము లేని పనిని చేయుట ముక్తికి అడ్డు గాజాలదు భోగముపెరిగిన 
యోగము తరుగునని (గహించుకొనిన చాలును అయితే నిరంతరము 
బ్రహ్మనిష్ట యందుండువారిని, తీవ్రతర బుద్దితో నధ్యయనము చేయువారిని 
ఈ విధి బాధింపజాలదు సామాన్యు లందరును పెజెప్పున విధముగా 
జరుపుటయే మంచిది 


ఇక చెపుబోయెడి విషయము త్రిపుటిరహితమైనది దృద్త్రశ్యముల 


206 (శిములయాళసద్ద్లురు (గం ధావలి 


యేకత్వము దీనినే నిర్వికల్ప సమాధియనియు, అద్వైత బ్రహ్మసాక్షాత్కార 
స్పితి యనియు [గ్రహించుకొనవలయును ఇది వేదాంతముయొక్క విచారణచే 
గలిగెడి పరమకాష్ట యని తెలియందగును ఈ స్టితిలోనికి వచ్చుటకే జప, 
జ్ఞాన, భక్తి యోగములన్నియు నేర్చడినవి 


అజ్ఞానాద్చాసతే సర్వం త్వయి రజ్బా భుజంగవత్‌ | 
(వ్రజ్ఞానాల్లీయతే సర్వం త్వయి రజా భుజంగవత్‌ ॥ 


అజ్ఞానముచేత నీయందు రజ్ఞువునందు సర్పమువలె నీ దృశ్యము 
ప్రతీతి యగుచున్నది ప్రజ్ఞానమువలన నీయందు, రజ్ఞావునందు కల్పింప 
బడిన సర్పము లీనమై రజ్ఞావుమాత్రము ప్రతీతి యగునట్లు దృశ్యము లీనమై 
నీవు మాత్రము శేషింతువు 

ఒక యవస్టయందు త్రాడుప్రతీతి గాక సర్పప్రతీతి గలుగుచున్నది 
మతీయొక యవప్రయందు త్రాటియందు సర్పము లేనిదై త్రాడు మాత్రమే 
ప్రతీతి యగునుగాని సర్పప్రతీతి గలుగదు ఇదియే అజ్ఞాన జ్ఞానావస్టలలో 
గలిగెడి యవస్టయని [గ్రహించదగినది వాస్తవముగా త్రికాలములందును 
రజ్ఞావునందు సర్పము లేనప్పుటికిని ఆవిచారణచే సర్పము గోచరించుచున్నది 
భయము గలుగుచున్నది దీపసహాయముచే పరిశోధన సలుపునప్పుడు త్రాడు 
వ్యక్త వుగుచున్నది సర్పభీతి నశించుచున్నది ఇది వేదాంతములో 
వివర్తవాదమునియు, వేదాంతముయొక్క తుదిస్టితి యనియు (గ్రహించు 
కొనవలయును 


రజ్ఞాసర్పవదాత్మానం జీవం జ్ఞాత్వా భయం వహేత్‌। 
నాహం జీవః పరాత్మేతి జ్ఞాతళ్ళేన్నిర్భయో భవేత్‌ ॥ 


త్రాటిని పామువలె సత్యజ్ఞానానంద స్వరూపియగు నాత్మను కించిద్‌ 
జ్ఞాడగు జీవునిగా భ్రమించి భయమును బొందుచున్నాడు శ్రుతి, యుక్త్య 
నుభవములచేత నేను కించిజ్ఞుడనగు జీవిని గానేరను, ఇక నేమన 
సర్వపరెపూర్ణ స్వరూపుడనని గుర్తెతీంగి నట్టయిన భయ మేమాత్ర మైనను 


ఆ అఘము య ాగంట్తు 207 


లేనివాడు కాగలడు 


కారుచీకటిలో త్రాడు కనిపించదు ప్రాతః సంధ్యాకాలములలో మంద 
ప్రకాశమందు త్రాటిని చూచి సర్పమను భయము గలుగుచున్నది మటల 
సూర్యుడు ప్రకాశించుతరి త్రాడుగానే గోచరించుచున్నది సర్పభ్రాంతి గలు 
గదు ఆలాగున గాఢాజ్ఞానప్టితిలో నుండువారికి ఆత్మను గుతీంచిన విచారణ 
చేయనందుచే సంశయము గలుగదు సూర్యోదయమైన పిమ్మట నుండు 
వారికిని సందేహ ముండదు ఇంకెవరికి సంశయము గలుగుచున్న దనగా 
వుందప్రకాశముగ అరుణోదయ ప్రతిలో నుండువారి కేర్పడుచున్నది 
ఆలాగున కేవల బద్దాత్ములకును కేవల ముకాత్ములకును సందేహము 
గలుగదు జిజ్ఞాసువులకే కలుగుచుండును అట్టి సందేహము గలవారు 
తమ్ము పాపులని గాని, హీనులనిగాని తలంచవలదు వీరు మధ్యమస్తితిలోనికి 
వచ్చినవారు అరుణోదయ స్తితిలో నున్నవారు అరుణోదయముయొక్క 
స్తితిలో సూర్యోదయము గాబోవుచున్నదనియు, కాలరాత్రి తొలగిపోయిన 
దనియు ఎట్టు [గ్రహించుచున్నారమో, ఆలాగున కొలది కాలములోనే 
సంశయము నశించి పూర్ణబ్రహ్మాత్మైక జ్ఞానము గలిగి ధన్యులు గాగలరనియు 
తలంచవలయును 


రజ్ఞారూపే పరిజ్ఞాతే సర్పఖండం న తిష్టతి । 
అధిష్టానే తథా జ్ఞాతే (ప్రపంచః శూన్యతాం గతః ॥ 


రజ్జువుయొక్క యభధార్దజ్ఞానము గలుగుచుండగా రజ్ఞావునందు 
తకాలములయందును సర్పము ఉండలేదని దృఢథముగ జ్ఞానమెట్లు గలుగు 
చున్నదో ఆలాగున నధిష్టానమగు యాత్మయొక్క దృఢజ్ఞానము గలుగు 
చుండగా కల్పితమగు జగద్ర్ర్రాంతియు నశించును 


గృహత్వేనైవ కాష్టాని ఖడ్గత్వేనైవ లోహతా । 
వినిర్లీతా విమూఢేన దేహత్వేన తథాత్మతా ॥ 


కొయ్య యొక్కటైనను అనేక గృ హోపకరణములుగా నేర్పుడి 


208 శీమలయాళసద్దురు గ్రంధావళి 


నట్లును, ఇనుమొక్కటైనను అనేక యం[త్రములుగాను, ఖడ్లాదులుగాను 
ఏర్పడి నట్లును, మాయచే నాకేబ్రహ్మము అనేకములుగా గనిపించుచున్నది 
గృహపరికరములయొక్కయు, యంత్రములయొక్కయు నామరూపములు 
తీసివేసిన నొకే కట్టెయు, నొకే లోహ మెట్లగుపడుచుండునో, ఆలాగున 
మూఢత్వముచే అనేకత్వమును, జ్ఞానిత్వముచే నేకత్వమును గలుగుచున్నవి 


ఒకే కట్టచే అనేకములగు బొమ్మలను జేయునట్టు మాయచే నానాత్వ 
మేర్పడినది విచారణ చేసిన నొకే సద్వస్తువు మాయచే ననేక వస్తువులైనట్ను 
(గ్రహంచుకొనవచ్చును ఆలాగున బాహ్యదృట్టచే అనేక విధములుగా గనపడిన 
ఈ జగత్తు ఆంతరదృష్టినే జూచువారికి నొకే సద్వస్తువుగా గోచరించును 
ఆలాగున నొక వృక్షమును చూచినప్పుడు ఫలము, పుష్పములు, విత్తన 
ములు, గుజ్ఞులు, రసములు భిన్న భిన్నముగా గనిపించినను, విచారణ సలిపిన 
అవన్నియు నొకేబీజమునుండి యేర్పడినట్లు తెలిసికొననగును ఆత్మవిచారణ 
చేయని వారికి జగత్తు అనేకముగానే గోచరించును విచారణచేయువారి 
కేకముగా గనిపించును 


యథాతరంగకల్లోలైర్దలమేవ స్పురత్యలమ్‌ | 

పాత్రరూపేణ తామ్రం హి బ్రహ్మాండౌఘైస్తథాత్మతా ॥ 

సముద్రమునందుగల తరంగ, బుద్భుద, ఫేనాదులు సముద్ర 
జలమున కన్యములుగా నుండవు ఒకేతామ్రము పంచపాత్ర, కమండలువు 
మొదలగు అనేక పాత్రములుగా గనిపించినను, నిజముగ విచారించిన నొకే 
తావురూపముగా నెట్టుండునో, ఆలాగున నీ ప్రపంచములో గనిపించెడు 
నానా త్వము ఒకే బ్రహ్మ యగుచున్నది అని అపరోక్షానుభూతి 


మర్ష్యో£_హమితి 'సంధాయ మైయతే జాయతే చ సః | 
బ్రహ్మా£_హమితి 'సంధాయ ముచ్యతే న చ జాయతే ॥ 


మర్త్యుడను బుద్ది యెంతకాలమువజకు మానవుడు గలిగియుండునో 
అంతవరకు మరణంచుటయు, జన్మించుటయు జరుగుచుండును బ్రహ్మమే 


నిర్విఘ్న యోగసెడై 209 


తాననియెడి అనుసంధానము గలిగియుండిన తప్పక ముక్తుడ గును వాడు 
మణల జన్మించడు 


ఇప్పుడు [గ్రంధము పూర్తి చేయబడుచున్నది నిజస్వరూపములో మన 
స్సును ఎల్లప్పుడు నిలుపశక్తి లేనివారికి యోగధారణతో గూడిన ధ్యానమును 
గీత అర, శ్లొ॥ 27,28, లలో పరమరహస్యముగా శ్రీభగవాను డుపదే 
నించెను 


స్పర్శాన్‌ కృత్వా బహిర్పావ్యోంశ్చక్ష్య్పూవాంతరే భ్రువోః । 
ప్రాణాపానౌా సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ॥ 
యతేంద్రియ మనోబుద్దిర్మునిర్మోకపరాయణః | 
విగతేచ్చాభయ॥క్రోధో యస్పదా ముక్త ఏవ సః ॥ 


ఎవడు బాహ్యములగు స్పుర్శాదివిషయములను బయలున నుంచి 
మనస్సునందు జొరనీయక దృష్టిని కనుబొమలయొక్క మధ్య ప్రదేశమునందే 
నిలిపి ముక్కులోపల సంచరించునట్టి ప్రాణాపానవాయువులను సమముగా 
జేసి *స్వాధినములైన యింద్రియములు, మనస్సు, బుద్దియును, నశించిన 
యాశయు భయమును, క్రోధమును గలవాడో, మోక్షమునం దాసక్తిగల 
వాడును, వుననశీలము (మౌనము గలవాడునగునో అతడెల్లపుడు 
ముక్తుడే 


ఏతదాలంబనం గ్రేష్టమేతదాలంబనం పరమ్‌! 
ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే! 


* ఇది కేవల కుంభకమును గుజించిన యోగసాధన యగును దీని యందు ఏలాటి అపాయ 
మును గలుగదు దీనికి కేవల కుంభకమని పేరు పద్మాసనమందుండిగాని సిద్దాసన మందుండిగాని 
మూలబంధ, ఉడ్యాణబంధ, జాలంధరబంధమును జేసికొని ప్రాణాపానములను ఎకముజేసి 
ప్రణవమునుగాని, సో౭_.హం మంత్రమునుగాని భావనజేసికొని స్వ(ప్రకాశానందమయాత్మలో 
నుండులాగున అభ్యాసము చేసికొనవలయును ఈ విషయమై వ్యాసాశ్రమమువారిచే వ్రాయబడిన 
గీతార్టప్రకాశమను గ్రంధమున అర్‌, శ్లో!27,28లోను, రజతోత్సవసంచిక 35-వ పేజీలోను 
జూడందగును రజతోత్సవ సంచికలో ఫోటోతో గూడ జూడవచ్చును 


210 (శీమలయాళసడ్డురు (గం ధావళి 


ఈ ఓంకారరూపమగు బ్రహ్మప్రాప్తేి సాధనము శ్రేష్టమయినది ఈ 
ఓంకారరూపమగు ఆలంబనమే పరబ్రహ్మ సంబంధమైనది ఈ యోంకార 
రూపమగు ఆలంబనమును తెలిసికొని బ్రహ్మలోకమును పొందుచున్నాడు 
అనగా బ్రహ్మ॥్రాప్తి గలవాడగుచున్నాడు 

ఆలంబన మనగా సహాయమని యర్దము నడువశక్తిలేని వాడు కట్ణ 
సహాయముతోగాని వుటీయొకని సహాయముతోగాని యెట్లు నడుచు 
చుండునో, ఆలాగున స్వయముగ “అహం బ్రహ్మాస్మి” అను భావన 
చేయుటకు మనః పరిపక్వత లేనివారు ఈ ప్రణవముయొక్క సహాయముతో 
బ్రహ్మప్రాప్తిని ప్రయాసము లేక పొందవచ్చును అనగా ఓంకారమును 
ఉచ్చరించి ఓంకారముయొక్క నాలుగవపాదమును అర్డమాగత్రయగు 
పరబ్రహ్మమును తన యాత్మగ భావన చేయుచుండవలయును 
ఇట్లభ్యసించుచు రాగా రాగా ఓంకారశబ్రము సహా లీనమై ఓంకారార్ష 
పరబ్రహ్మము మాత్రము మిగిలియుండును(కరోపనిషత్తు) 


జుపేచ్చు ప్రణవం నిత్యం జితాత్మా విజొతేంద్రియః | 
పరేదుపనిషద్వాక్యం వేదానార్డాంశ్చ చి నయేత్‌ ॥ 


ఎవడు నియమము గలవాడై మనోజయము, ఇంద్రైయజయము గలిగి 
యర్రముతో గూడి ప్రణవమును జపించునో, మతీయు ఉపనిషత్సారా 
యణము వేదాంతార్దవిచారణయు చేయునో- అట్టివాడిచటనే ఈ దేహముతో 
నుండునపుడే మోత్షమును బొందగలుగును 


బ్రహ్మనిష్ణులయొక్క యంతిమస్థితి యీలాగున నుండవలయును 
ఇంద్రైయజయము గలిగి ప్రణవముయొక్క నాల్గవ పాదమును భావనచేసికొని 
యోంకారమును జపించుటయు, ఉపనిషత్తారాయణయు, వేదాంత విచార 
ఇయు గలిగియుండవలయును 


ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్‌ । 
జ్ఞాననిర్మథనాభ్యాసాద్దేవం పశ్యేన్నిగూఢవత్‌ ॥ 


నిరిఘు యోగసిద్షి 211 


తనయాత్మను క్రింది అరణిగాను, ప్రణవమును పై అరణిగాను 
చేసికొని జ్ఞాననిర్మధనము చేయునప్పుడు, అరణినుండి అగ్ని యుదయించు 
నట్టు ఆత్మలో పరమాత్మను దర్శింపగల్నును 
కజ్ఞలో నిప్పు నిగూఢమై యున్నప్పుటికిని అరణిగాచేసి తరచునప్పుడు 
నిప్పు పుట్టి కొయ్యను కాల్చివేయునట్లు పైజెప్పిన అభ్యాసమువలన జ్ఞానము 
గలిగి అజ్ఞానమును నశింపజేయును ఆలాగున క్షీరమున నవనీతము 
నిగూఢమై యుండినను చిలుకుటచే వెన్న బయలుదేరునట్లు, ఆత్మలో పర 
మాత్మయు ధ్యానమధనమువలన గోచరించును 


ఓంకారాది జపో2_.ప్యేవం భావగర్చో హ్యుదాహృతః । 
ధ్యయవస్తుస్వరూపస్య దార్జ్యాయ హి జపో మతః ॥ 


(ప్రణవము మొదలగు మంత్రజపములు తత్తద్దవభావ గర్భితములుగా 
నుండవలయును ధ్వ్యేయవస్తువుయొక్క దృడజ్ఞానముకొరకు జప 
మేర్పడినది 


4 ధ్యయవస్తు స్వరూపస్య దార్హ్యాయ హి జపో మత” అని చెప్తుటచే 
సాకార రూపమైనను నిరాకార రూపమైనను ధ్యానించువారు ధ్యేయా 
కారముయొక్క దృఢత కలుగుటకొజ కాయా మంత్రములను జపం 
చవలయునని యేర్చడినడి ఆలాగున జపము ధ్యానమై మారునప్పుడు జప 
ముగూడ ఆగిపోయి ధ్యేయాకారమాత్ర వస్తువై నిలుచును అట్టి స్టితి 
గలుగువరకు జపధ్యానాదులు గలిగియుండవలయును 


(వ్రణవస్సర్వవేదాదిః ప్రణవశ్శివవాచకః | 
మంత్రాధిరాజరాజుశ్చ మహాబీజ మతఃవరమ్‌ ॥ 


ప్రణవము సర్వవేదములకు ఆదిమూల మైనది ప్రణవము ఈశ్వర 
వాచకము (మంగళస్వరూపము) ప్రణవము మంత్రము అన్నిటికి రాజాధి 
రాజుగా నుంటున్నది దీనికే మహామంత్రమనియు, మంత్రబీజమనియు పరు 
గలదు దీనికి మించిన మహామంత్రము మణీ యొకటి లేదు 


212 _శ్రీమలయాళసద్దురు గ్రంధావలి 


ఓమితీదం సర్వమితి శ్రుతిరాహ సనాతనీ | 

భవంతో£_పి విదిళ్వైవం ప్రణవార్హమహేశ్వరమ్‌ | 

వేదగుహ్యం చ సర్వస్వం తారకం బ్రహ్మ ముక్తిదమ్‌॥ 

సర్వమును ఈ ప్రణవస్వరూపమని సనాతనమగు వేదము పలుకు 
చున్నది. అందువలన మీరందరును ఈ ప్రణవస్వరూపమును ఈశ్వర 
స్వరూపముగా నెలటుంగవలయును ఇది వేదములలో నిగూఢమైనది సమస్త 
మును దీనియందు గలదు ఇదియే ముక్తి నిచ్చెడి తారక బ్రహ్మస్వరూపము 
అని సూతసంహిత మహేశ్వరుండు సనకాదిబుషుల కుపదేశించెను 


జపంతః ప్రణవం నిత్యం ముచ్య న్తే సర్వపాత కైః | 
సదాభ్యాసేన సంయుక్తాః పరం మోక్షం లభన్తి చ ॥ 


ప్రణవమును బ్రవ్మానుసంధానముగా జపమాచరించువారు సర్వపాప 
ములనుండి విముక్తు లగుదురు అట్టి ప్రణవాభ్యాసముతో గూడిన వారు 
శ్రేష్టమగు మోక్షమును బొందుచున్నారు 


ఓంకారశ్వా థశబ్దశ్ళ్చ ద్వావేతా బ్రహ్మణః పురా ! 
కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్మాంగళికావుభౌ | 


సృష్యాది బ్రహ్మదేవుని కంరమునుండ వెలువడిన శబ్దములు రెండు 
మొదటిది “ఓంకారము” రెండవది “అధి” అనెడి శబ్దము కావున నివి 
రండును పరమపవిత్రములైన మంగళ శబ్దములు 


ఓం శాంతిః శాంతిః శాంతిః 
సంపూర్ణము 
లోకాస్సమస్తాస్సుఖినో భవస్తు 
ఓమ్‌ తత్‌ సత్‌ 
నే రే ర 


F16 





ఓమ్‌ 
అరక 


““నాంతో2._స్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప! "= 


ఓ అర్జునా! నాయొక్క దివ్యములైన విభూతులకు అంతము లేదని (శ్రీ) 
కృష్ణభగవాను డుపదేశి ంచడమైనది భగవంతు డేలాగున అనంతుడో, 
ఆలాగున భగవచ్చక్తియు అనంతమే యని మనము గ్రహించుకొనవలయును 
ఆలాగున “అనంతా వై వేదాః” వేదములుగూడ అనంతములు అపుడు 
వేదార్టములు గూడ అనంతములని అంగీకరించవలయును భగవద్గీత 
జ్ఞానరత్నముల ఖని గులో త్రవ్వగ త్రవ్వగ రత్నములు బయటబడునట్లు 
గీతను ధ్యానించగ, చింతించగ జ్ఞానరత్నములు బయలుపడుచుండును 
అయితే దీనికి భగవదనుగహము గలిగియుండవలయునని మరువకూడదు 
ఆకాశము వర్జాకాలమున మేఘావృతమై యుండగ ప్రకాశముగల 
చంద్రుడుగాని, సూర్యుడుగాని కనిపించరు శరదృతువు వచ్చునపుడు 
మేఘము తెల్లబడుటవల్ల సూర్యచంద్రులు సుమారుగ గోచరింతురు వసంత 
[గ్రీష్మ బుతువులు ఆవిర్భవించినపుడు ఆకాశ మెంత నిర్మలముగా నుండునో, 
అపుడు నక్షత్రములు, అతి సూక్మనక్షత్రములు గూడ ఎట్టు దృష్టికి 
గోచరించునో, ఆలాగున హృదయము నిర్మలమై, వినిర్మలమై రాగా రాగా 
సూక్ష్మమైన ఈశ్వరశక్తి, నిగూఢమైన గీతానము మనకు గోచరించును 
ఇదివరలో గీతాశయము, గతాప్రభావము వ్రాయడమైనది ఇపుడు 
“గీతాగమనము” అను దానిని గూడా వాయ తలంపు గలిగినది ఇక ఈ 
విషయమై విస్తరింపం బూనలేదు. (ప్రస్తుత విషయములోకి ప్రవేశించెద 


భగవద్గీతా మాహాత్మ్యము మామూలుగా వరాహపురాణమందు 
భూదేవికి శ్రీవిష్ణుమూర్తి యుపదేశించినది అన్ని గీతలలోను 23 శ్లోకములు 
గలది మాత్రమే కలదు నైమిశారణ్యవుందు శౌనకాది మహర్షులకు 
సూతమహర్షి గీతామాహాత్మ్యము నుద్దేశించి 52 శ్లోకములు చెప్పెను ఇది 
మహాభగవద్గీతయందు గలదు 


216 (నీమలయాళసద్లురు గ్రంథావళి 


ఒుపషిరువాచ - 


గితాయాశ్లైవ మాహాత్మ్యం యథావత్సూత! మే వద | 
పురాణమునినా ప్రోక్తం వ్యాసేన క్రుతిచోదితమ్‌ ॥ 


అనేకవిధములైన కధలను వినుచు శౌనకబుషి సూతమహర్షి నిట్లు 
ప్రశ్నించెను “ఓ సూతమహర్షి! శ్రీ వ్యాసమహర్షిచే చెప్పబడిన ప్రకారము 
వేదోక్తమగు (శ్రీ) మద్భగవద్గీతా మాహాత్మ్యృమును నాకు చెప్పుము” 
సూత ఉవాచ - 


ప్పష్టం వె భవతా యత్తన్మహద్లోవ్యం పురాతనమ్‌ । 
న కేన శక్యతే వక్తుం గితామాహాత్మ్య ముత్తమమ్‌॥ 


శానకవుహర్షియొక్క (ప్రశ్నను విని సూతుడిట్లు వచించెను ఓ 
శానకమహర్షి! నీవు ఏ గీతామాహాత్మ్యమును గురించి అడిగితివో, అయ్యది 
అతిగోప్యమై, ప్రాచీనమైనదిగా ఉంటున్నది అందువలన గీతయొక్క 
అత్యుత్తమమైన మాహాత్మ్యమును సంపూర్ణముగా ఎవ్వడును చెప్పుటకు 
సమర్హుడు కాడు 

సూతుడు చెప్పిన ఈ క్రింది శ్చాకమును (గ్రహించిన గీతార్ట మెటు 
వంటిదో అందరున్నూ [గ్రహించుకొనగలరు 

కృష్ణో జానాతి వై సమ్యక్‌ క్వచిత్కాన్తేయ ఏవ చ । 

వ్యాసో వా వ్యాసపుత్రో వా యాజ్ఞవల్యో2_థ మైథిలః ॥ 

ఈ గీతామాహాత్మ్యమును సంపూర్ణముగా (శ్రీకృష్ణభగవాను డొక్కడే 
యెరుగుచున్నాడు మరియు అర్జునుడు కొంచెము ఎరుగుచున్నాడు అట్లే 
కొంచెము శ్రీ) వ్యాసవుహర్షి శుకమహర్షి, యాజ్ఞవల్య్యమవముహర్షి, శ్రీ, 
జనకచ క్రర్తులు ఎరుంగుచున్నారు. 


గీతాజ్ఞానం శ్రుతం నైవ సదైవాభ్యాసయోగతః | 
మోకమిచ్చతి మూఢాత్మా యాతి బాలకహాస్యతామ్‌ ॥ 


(శా భగవదీతా గమనము 217 

ఎవడైతే గతాసంబంధమైన జ్ఞానము నెల్లప్పుడు అభ్యాసయోగముచే 
వినుట లేదో, ఆ మూర్చుడు మోక్షమును కోరినట్లయినచో బాలకునివలె 
పరిహాసాస్పదు డగుచున్నాడు 

బాలకుడు నేను మోక్షమునకు పోవుచున్నానని చెప్పినచో అది యెంత 
అర్థశూన్యమైనదో గదా! ఏలన బ్రహ్మనిష్టులైన వేదార్థ మెటీంగిన వారినే 
పొందదగినది మోక్షము ఆలాగున గీతాశాన్త్రమును చదువక మోక్షము 
గలుగునని చెపుటయు అటువంటిదే 


మోతస్థానం పరం పార్ట! సగుణం వా£_థ నిర్గుణమ్‌ । 

సోపానాష్ట్రాదశైరేవం వరం [బ్రహ్మాధెగచ్చతి ॥ 

ర్వ అర్జునా! సగుణమైనట్టి లేక నిర్ణుణమైనట్ట మోక్షస్తానమునకు 18 
అధ్యాయములను సోపానములుగా చేసికొని మనుష్యుడు పరబ్రహ్మమను 
మోక్షమును పొందచున్నాడు 


(శ్రీకృష్ణభగవానుడు సగుణ నిర్గుణోపాసనలు రెండున్నూూ 
మోక్షహేతువులని తెలుపడమైనది 


దేవకీనందనః కృష్ణో గితాపారేన తుష్యతి | 
యథా న వేదైర్దానైశ్చు యజ్ఞ తీర్ధవ్రతాదిభిః ॥ 


ఎటుల దేవకీనందనుడైన (శ్రీకృష్ణభగవానుడు గీతాపరనముచే 
సంతుష్టు డగుచున్నాడో, అటుల వేదాధ్యయనముచేగాని, దానముచేగాని, 
తీరయాత్రచేగాని, వ్రతముచేగాని సంతుష్టు డగుట లేదు 


గీతాప్రభావము ఎటువంటిదో దీనివల్ల తెలిసికొనవచ్చును 
పిత్సానుద్దిశ్వ యః శ్రాద్దే గీతాపారం కరోతి వై 
సంతుష్టాః పితరస్తస్య నిరయాద్యాంతి సద్గతిమ ॥ 


ఎవడు శ్రాద్ద్రమునందు పితృదేవతలను గూర్చి గీతాపరము చేయునో, 
యతనియొక్క పితృదేవతలు సంతుష్టు లగుచున్నారు మరియు నరక 


218 శిమలయాళసద్దురు (గ్రం ధావళి 


విముక్తులై పుణ్యలోకమును పొందుచున్నారు 


శ్రాద్దకాలములో, గురువుయొక్క ఆరాధనకాలములో గీతా 
పారాయణము చేసిన కలిగెడు ఫలము ఇచట నిరూపించడమైనది 


గీతాపారేన 'సంతుష్టాః పితరః శ్రాద్రతర్చితాః | 

పీతృలోకం ప్రయాంత్యేవ పుత్రాశీర్వాద తత్పరాః ॥ 

ఇవ్విధముగా పితృదేవతలు శ్రాద్దముచే మరియు గీతాపరనమువచే 
ప్రసన్నులై పుత్రునికి ఆశీర్వాదమిచ్చుచు పుణ్యలోకమునకు పోవుచున్నారు 

తల్లిదండ్రులైన పుత్రులకున్నూ, గురువైన శిష్యులకున్నూ, దేవతలైన 
భక్తులకున్నూ ఆశీర్వాదమిత్తురు పితరులు పుత్రుల నాశీర్వదించి 
పితృలోకమునకు వెళ్ళుదురు 


శతపుస్తకదానం చ గీతాయాః ప్రకరోతి యః । 

పితృలోకం ప్రయాంత్యేవ పుత్రాశీర్వాద తత్సరా ః ॥ 

ఎవడు నూరు గీతాపుస్తకములను దానము చేయునో, వాని 
పితృదేవతలు వీనిని ఆశీర్వదించి ఈ గీతాదాన పుణ్యఫలముచే పుణ్య 
లోకమును పొందుచున్నారు 


గీతాదానముయొక్క పుణ్యము ఈ శ్లోకమున నిరూపించడమైనది 
ఇదె పూర్ణదానముయొక్క ప్రయోజనము ఇక వారి వారి శక్తి ననుసరించి 
చేసిన దానికి తగిన ఫలమును పొందగలరు 


సమ్యక్‌ శ్రుత్వా చ గీతార్టం పుస్తకం యః ప్రదాపయేత్‌ । 
తస్మై ప్రీతోవి_స్మి భగవాన్‌ దదామి మనసేప్పితమ్‌ ॥ 
ఎవడు గీతార్టము విని గీతాపుస్తకమును దానము చేయుచున్నాడో, 


వానికి మనొవాంఛిత ఫలమిచ్చెదనని శ్రీకృష్ణభగవానుడు స్వయముగా 
పలికెను 


(శ్‌ భగవద్నితా గమనము 219 


పారాయణము చేయ శక్తి లేనివారు శ్రవణము చేయుచు గితాదానము 
చేయవచ్చును వారు కోరిన ఫలమును పొందగలుగుదురు ఫలమును 
కోరనిచో మోక్షము ఇవ్వబడునని (శ్రీ) కృష్ణభగవానుడు స్వయముగా 
చెప్పెను ఫలమును గోరిన సకామకర్మ యగును ఫలమును కోరనిచో 
నిష్కాకర్మ యనంబడును 


భూతప్రేత పిశాచాద్యాస్తత్ర నో (ప్రవిశంతి వె । 
ఆభిచారోద్భవం దుఃఖం పరేణాపి కృతం చ యత్‌ ॥ 
ఏ యింటియందు గీతాపారాయణము జరుగుచున్నదో అచ్చట 


భూత, (ప్రేత, పిశాచాదులు మరియు శత్రువుచే చేయబడిన మంత్ర, 


యం॥[తాదెక అభిచార(ప్రయోగమువల్ల కలిగెడు బాధలెవ్వియు 
ప్రవేశింపజాలవు 


గీతాపారాయణము స్వగృహములోగాని లేక యితరస్టలములో గాని 
చేయుచుండిన యాస్రలములోనికి పై జెప్పిన దోషము లెవ్వియు 
ప్రవేశింపజాలవు ఓమ్‌ 
లోకాస్సృమస్తాస్సుఖినో భవన్తు 
ఓమ్‌ తత్సత్‌ 
చరాచర సుఖాభిలాషె 
మలయాళన్వామి 


ప 


రో 
శ్రీ రీతాగమనము 


(ుధమ కాండము - కర్మయోగము 


గీతాగవునవునియు, గీతామార్గవునియు, గీతయొక్క నడత 
యనియు, గతాప్రయాణమనియు, గీతయొక్క పోకడ యనియు ఈ 
శబ్దములన్నియు పర్యాయపదములే యగును (శ్రీ, భగవద్గీత వేదసారమనియే 
మహనీయాత్ములందరున్నూూ పండితప్రవరు లందరున్నూ అంగీకరించియే 
యున్నారు అయినను వుతప్రవక్తలలో కొందరు గీత దైవోపాసననే 
తెలుపుచున్నదనియు, వురికొందరు కర్మయోగమునే వచించుచున్న 
దనియు, ఇంకకొందరు యోగమార్గమునే యుపదేశించుచున్న దనియు, వేరు 
కొందరు జ్ఞానమునే నిరూపించుచున్నదనియు తెలుపుదురు వీర్లలో ద్వైత 
విశిషాద్రైత అద్వైతమతస్టులందరున్నూ అంతర్భ్చూతులై యుంటున్నారు 
త్రమతస్టులున్నూ వీరిలో చేరినవారలే 

ఇక వేదార్టనిర్ణేత లగువారు కర్మ, భక్తి, జ్ఞానములతో మిళితమై 
యుండినదే భగవద్గీత యని వక్కాణింతురు ఏలన, వేదము కాండత్రయా 
త్మకము అనగా కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగములతో కూడినది 
అప్పుడు వేదముయొక్క సారమే గీత యైనచో కాండత్రయమున్లూూ 
గీతయందు ఉండేతీరవలెను సముద్రమునుండి ఒక్క జలబిందువును తీసి 
పరిశోధించిన ఆ మహాసముద్రమునకున్న ఉప్పుగానుండుట, ద్రవత్వము 
మొదలగు గుణములు తప్పనిసరిగా ఆ బిందువునందు కూడా ఉండే 
తీరవలెను ఆలాగున వేదసముద్రము యొక్క యంశమే గీత యైనచో 
కాండత్రయాత్మకవుగు వేదసారము గీతలో నుండవలెను కదా! 
మహామేరువునుండి తీసి ఒక్క చిన్న రాతిముక్కను పరిశో ధించిన మేరుపర్వత 
శిలయందు గల లక్షణమంతయు ఆ చిన్న రాతి ముక్కయందు కూడా 


222 (శీమలయాళసద్గురు గ్రంధావళి 


కనుపంచును. 


ఆలాగున మేరువంత గొప్పదగు వేదముయొక్క యంశమే 
శ్రీభగవద్గీత యైనచో ఆ లక్షణమంతయు సూక్మముగా గీతయందు 
కనబడవలెను అయితే పై చెప్పిన త్రిమతస్టులున్నూ, కర్మోపాసనను జ్ఞాన 
మునూ గీతలో అంగీకరించినను, కొందరు కర్మయోగమే ఢశ్రీ)కృష్ణసిద్దాంత 
మనియు, మరికొందరు ఉపాసన యనగా భక్తియోగమే (శ్రీకృష్ణమత 
మనియు, వేరుకొందరు జ్ఞానమే కృష్ణభగవానుని లత్యమనియు వచింతురు 
వారంగీకరించిన భాగమునకు అన్యములగు రెండునూ వారు నిర్ణయించిన 
దానిని జేరుటకు మార్గములనియు వాదింతురు వారు అంగీకరించిన 
మార్గమే ముఖ్యవునియు, తక్కినవి రెండున్నూ గెణములనియు 
నువన్యసింతురు వారనుసరించునదే సాత్షాన్మోతసాధనమనియు, తక్కినవి 
రెండున్నూ పరంపరామోక్షమును కలుగజేయునవనియు వాదింతురు ఈ 
సత్యము ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతుల గీతాభాష్యములలోను, మతా 
సంప్రదాయ (గంథములలోను చూడందగును అయితే భావములో 
ముగ్గురికిని అభిప్రాయభేదములుండినను వారందరున్నూ వేదములను, 
వేదసారమగు భగవద్గీతను పరమప్రమాణములని నమ్మువారలే, పారమారి 


కులే, భగవదంశభూతులే, జగద్గురువులే, మనందరికిన్నీ వంద్యులే 
సంశయము లేదు 


పండితులు పై జెప్పినవారిని కర్మకాండోద్దారణ కొరకున్నూ, 
ఉపాసనాకాండోద్దారణకొరకున్నూ, జ్ఞానకాండోద్దారణ కొరకున్నూ 
భగవదంశసంభూతులై యవతరించిన వారలనియే తలంతురు వీరిలో (శ్రీ 
మధ్వాచార్యులు కర్మకాండోద్దారణ కొరకున్నూ, (శ్రీరామానుజాచార్యులు 
ఉపాసనకాండోద్దారణ కోరకున్న (శ్రీశంకరులు జ్ఞానకాండోద్దారణ 
కొరకున్నూ అవతరించివారలే యని నమ్ముదురు 


జీవులయొక్క సంస్కార గుణములను బట్టి ఈ ముగ్గురున్నూ 
లోకమునకు అత్యవసరమైనవారని వారు తలంతురు దేహేంద్రియముల 


(న్స భగవద్దితా గమనము 223 


యొక్క శుద్ది యుత్తమసంస్కారమగు కర్మయోగముచేతనే సిద్దించును. 
జీవుల యొక్క యాత్మశుద్రి దైవోపాసనాయోగముచేతనే కలుగును. ఆత్మ 
పరమాత్మల యొక్క ఎకత్వమనెడు జ్ఞానము బ్రహ్మవిచారణముచేతనే 
సిద్దించును అపుడే సంశయ, విపర్యయ, అసంభావనలనెడు మూడు 
దోషములును నశించును వైరాగ్యాది సాధనచతుష్టయ సంపత్తి బ్రహ్మవిద్యకు 
బహిరంగ సాధన మనియు, శ్రవణ మనన నిదిధ్యాసనములు అంతరంగ 
సాధనవులనియు వేదాంతశా(న్ర్రముయొక్క సిద్దాంతము సె 
నుదాహరించిన ఉపాసనాకాండమున  శెవవైష్ణవాదు లందరున్నూూ 
అతర్బూతులు యోగముకూడా ఉపాసనాకాండములో అంతర్భ్ఫూతము 
పాతంజలాది యోగ(గ్రంధథములలో ఇది కనందగును ఇక ఈ విషయమై 
యెక్కువ చెప్పందలంచలేదు 


ప్రస్తుత కార్యక్రమములోనికి మరలెద ఈ విషయమై శ్రీమధు 
సూదనసరస్వతీ స్వాములవారు తవు గీతా భాష్యమునందు ఈలాగున 
(వ్రాసిరి 

సహేతుకస్య సంసారస్యాత్యంతోపరమాత్మకమ్‌ | 

పరం నిశ్రాయసం గీతాశా స్తస్యోక్తం ప్రయోజనమ్‌ ॥ 


సచ్చిదానందరూపం తత్ఫూర్డం విష్ణోః పరంపదమ్‌ । 
యశ్రాప్తయే 'సమారబ్దా వేదాః కాండత్రయాత్మకాః ॥ 


కర్మోపాస్తి స్తథా జ్ఞానమితి కాండత్రయం [క్రమాత్‌ 
తద్రూపాష్టాదశా ధ్యాయైగ్గీతా కాండత్రయాత్న్మికా ॥ 


సహేతుకమైన సంసారముయొక్క నివృత్తిరూపకమైన మోక్షము 
నాసంగుటయే. గీతాశా(స్త్రమునకు పరవుప్రయోజనవుని చెప్పబడినది 
సచ్చిదానందరూపమగు పరిపూర్ణపరమపద ప్రాప్తికొరకే వేదములుకూడా 
కాండత్రయాత్మకముగా నారంభింబడినవి కర్మ, ఉపాసన, జ్ఞూనకాండము 
లని వానికి పేరు ఆ వేదరూపమై అష్టాదశాధ్యాయములతో కూడిన భగ 


224 (శీమలయాళసద్దురు గ్రంధావళి 


వద్గీతయు (క్రమముగా కర్మ, ఉపాసన, జ్లానకాండ (త్రయాత్మమై యున్నది. 


ప్రధమాధ్యాయమునుండి షష్టాధ్యాయాంతము వరకు నిమ్మామకర్మ 
యోగమును, సప్తమాధ్యాయమునుండి ద్వాదశాధ్యాయాంతము వరకు 
(ఉపాసన) భక్తియోగమునూ, త్రయోదశా ధ్యాయమునుండి అష్టాదశా 
ధ్యాయాంతమువరకు జ్ఞానయోగమును తెలుపడమైనది షష్టాధ్యాయాంత 
మున ఆత్మసంయమయోగమును అనగా యోగమును తెలుపుటచేత 
యోగముగూడ డీనియందంతర్భాగముగా నుంటున్నది నిష్కామకర్మ 
యోగాంతమున ఈ యోగశా(న్తము నుపదేశించుటవల్ల యోగసాధనచే 
దేహేంద్రియ మనస్సులయొక్క శుద్ది కావలసియుండునని స్ప్మృష్టమగుచున్నది 
అట్టి యంతఃకరణశుద్ది కలిగిన తరువాత ఉపాసనాయోగమగు భక్తియోగము 
ఆరంభించబడినందుచేత ఉపాసనవల్లనే జీవునియొక్క ఆవిద్యకమగు మలము 
నశించవలయునని తెలియుచున్నది తర్వాత పదమూడవ అధ్యాయము 
నుండి జ్ఞానయోగము నారంభించినందుచే కర్మ ఉపాసన, జ్ఞానములనెడు 
కాండత్రయముయొక్క అర్ధము స్పష్టపడుచున్నది 

అంతఃకరణములో మల విక్షేప ఆవరణములని మూడు దోషములు 
గలవు (1) మలము- పాపముతో కూడినది ఇది పూర్మజన్మకృతముగా 
నుండవచ్చును వర్తమానజన్మకృతముగా నుండవచ్చును ఇది తమోగుణ 
సంబంధము (2) విక్షేపము - ఇది రజోగుణసంబంధము ఇట్టి గుణము 
గలవారి మనస్సు చంచలత గలిగియుండును, వీరికి నిశ్ళలత్వముండదు (3) 
ఆవరణము - ఇది ఆత్మను తెలియనీయక ఆచ్చాదనము చేయుచుండును 
అంతేగాక ఆత్మస్వరూపమును మరుగుపరచి తెలియనీయక అవిద్యాశక్తి వల్ల 
దేహాత్మబుద్దిని కలుగ జేయుచుండును 


(1) నిమ్మామపరమగు పుణ్యకర్యచే మలనివృత్తియు, దైవోపాసనచే 
విక్షేపనివృత్తియు, సాధనచతుష్ట్రయ సంపన్నుడై మహాత్ములగు గురువుల వద్ద 
వేదాంతవిచారణ చేయుటవల్ల ఆవరణ నివృత్తియు నగును ఈ మూడు 
దోషముల నివృత్తికొరకై కర్మోపాసనా జ్ఞానములను మూడు మార్గము 


(శ్ర భగవదీతా గమనము 225 


లేర్చడనవ ప్రతివారున్నూ తప్పనిసరిగా ఈ మూడున్నూ అనుష్టించియే 
తీరవలెను 


అయితే పాపము సంపూర్ణముగా నశించినవాడైనచో ఉపాసనా 
యోగమున్నూ, విక్షేపము నిశ్ళేషముగా నశించినవాడైనచో జ్ఞానయోగ 
మున్నూ అవలంబించిన చాలును అయితే ఈ మూడు దోషములు 
తనయందు నశించినవా యని ప్రతి ముముక్షువు, సాధకుడు, బ్రహ్మ 
విచారణాపరుడు తనలో తానే విచారణ చేసుకొనవలయును లేనిచో 
ప్రమాదములో పడిపోవుటకు అవకాశము గలుగును జ్ఞానయోగావలంబు 
లైనవారు గూడ పెనుదాహరించిన కర్మోపాసనా యోగములను 
అవలంబించిన దోషము లేదు గాని మల విక్షేప జనిత దోషములు తమయందే 
దెన ఉండినచో, ఈ రెండు యోగములను అనుసరింపకపోయిన తప్పక 
ప్రమాదము కలుగును ఇదే దీనియందుగల నిగూఢ రహస్యము పూర్విక 
బుషులకున్నూ, వర్తమాన జ్ఞానులకున్నూ గల భేదమిదే ఈ విషయము 
గీతాప్రభావవును (గంధమున చూడందగును దానియందు గీత 
త్రిషట్కవుందును అన్ని అధ్యాయములోను నిష్కావుక ర్మయోగవు, 
భక్తియోగము, జ్ఞానయోగమును తెలుపు టకు గల కారణములను 
నిరూపించి ఆయా యధ్యాయములలో గల శ్లోకములనుకూడ నిరూపించడ 
మైనది శ్రీ శంకరభగవత్సాదులు గూడ వేదాంత డిండిమమందు ఈ 
సత్యమును నిరూపించిరి 


కర్మాణి చిత్త శుద్ద్వర్ధమైకా (గ్రార్ధ ముపాసనా । 
'మోక్షార్ధం బ్రహ్మవిజ్ఞాన మితి వేదాంతడిండిమః ॥ 


హృదయనై ర్మల్యముకొ”రక సత్కర్మలు విధింపబడనవి వునస్సు 
యొక్క ఏకా[గ్రతకై ఉపాసనాకాండ నియమింపబడినది దుఃఖలేశమును లేని 
పరమసుఖరూపమగు మోక్షమును బడయుటకు బ్రహ్మజ్ఞానము ఏర్పడినది 
అని వేదాంతభేరి యోగుచున్నది 


226 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


ఇప్పుడు కాండత్రయాత్మకమగు వేదముయొక్కయు, షట్కుత్రయ 
మగు గీతయొక్కయు, వేదాంతాచార్యులగు శంకరునియొక్కయు 
యభిప్రాయమును ముముక్షు జనులారా! తెలిసికొన్నారుగదా! ఇక దిని కన్న 
పరవముప్రమాణ మేమికావలయును? ఈ సత్యమును తెలిసకొనకనే 
వేదాంతులలో కొందరు నిష్కావుకర్మయోగమును, భగవదుపాసనా 
యోగమును చిన్న చూపుతో చూచుచున్నారు ఒకవేళ వారిలో ఎవరికైన మల 
వికేపములు నశించియుండునుగాక! అయితే వారుగూడ పై జెప్పిన 
మార్గములవల్లనే ఇప్పుడు ఈ జ్ఞానస్టితిలోనికి వచ్చియున్నారని మరచి 
పోవుటవల్ల కృతఘ్నతా దోషమునకు పాత్రులగుదురని మాత్రము మరువక 
యుందురుగాక! 


సూర్యుడు అంతట ఒకే విధముగా ప్రకాశించుచుండువాడైనను, 
నిర్మలముగను, నిళ్ళలముగను, నిరావరణముగ నున్న పాత్రలో మాత్రమే 
కనిపించును. చంద్రుడున్నూ ఆలాగుననే నీటిలో తనముఖమును 
చూచుటయును ఆలాగుననే యుండును అట్లు హృదయనిర్మలత్వమున్నూ, 
నిశ్చలత్వమున్నూ, నిరావరణత్వమున్నూ గలుగునపుడే హృదమునకు 
సాక్షియై వెలుగుచుండు ఆత్మను, దైవమును చూడగలుగును పాత్రము ఏ 
లోహముతో ఎ యాకృతిలో చేయబడినదైనను విరోధము లేదు నీటికి 
నిర్మలత్వ నిశ్చలత్వ నిరావరణత్వములు కలిగియుండే లాగున మీరు చూచు 
కొనిన చాలును బ్రాహ్మణాది ఏ జాతులలో, సన్నాసాది ఏ యాశ్రమము 
లలో నుండిన (స్త్రీ పురుషులైనను పై జెప్పిన విధముగా అంతఃకరణములో 
గల మూడు దోషములు లేనివారైనచో మీలో గల దైవమును మీ యాత్మ 
స్వరూపముగా తెలిసికొనగలరు దర్శించగలరు అదే మీరై యుండగలరు 
మరియు దీపము వెలుగవలసియుండిన - ప్రమిద, తైలము, వత్తి మూడు 
నుండవలయును, ఆలాగున జ్ఞానజ్యోతి వెలుగవలసియుండిన నిష్కామ 
కర్మయోగమును ప్రమిదగాను, తైలమును ఉపాసనాయోగముగాను, 
జ్ఞానమును వత్తిగాను నిశ్చయించుకొనవలయును అప్పుడు జ్లేయమగు 


(శీ భగవడ్తీతా గమనము 227 


యాత్మజ్యోతి వెలుగుచుండును అత్తరి అజ్ఞానమనెడి చీకటి తొలగిపోవును 
ఆలాగున మీరు మోక్షస్థాపనవును గమ్యుమును చేరవలసియుండిన 
బాయిలరు అను కర్మయోగమును, జలమగు భక్తియోగమును, అగ్నియగు 
జ్ఞానయోగమును, అన్నియగు జ్ఞోయోగమును అవలంబించి ప్రయాణము 
చేయవలయును అప్పుడు మంచి యింజన్‌ తగిలించిన రైల్వేపెట్టైలో 


ప్రయాణించినట్టుండును త్వరితముగా గమ్యుస్థానవుగు మోక్షమును 
పొందవచ్చును 


ఆలాగున ఒక దేవాలయములో ప్రవేశించి దేవుని దర్శనము 
చేయవలసియుండిన 1 ముఖమండపము, 2 అంతరాళస్టలము, ౩ మూల 
స్థానముయొక్క ద్వారము దాటిపోవలయును ఆలాగున శరీరమనెడు 
దేవాలయములో నుండు దేవుని చూడవలసియుండిన కర్మయోగమనెడు 
ముఖమండపమును, భక్తియోగమనెడు అంతరాళస్టలమును, జ్ఞానయోగ 
మనెడు మూలస్థాన దేవాలయ కవాటమును దాటవలయును కావున కర్మ 
యోగముచే దేహేంద్రియ శుద్ది గలిగి, ఉపాసనాయోగముచే 'సూక్మదేహ 
మున్నూ, జ్ఞానయోగముచే కారణదేహమును దాటవలయును కనుకనే 
గీతలో “ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రిమిత్యభిధీయుతే”” యని యుపదేశించిరి 
““క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారతి” యని యుపదేశించుటకు 
కారణమిద్దియే 


జ్ఞాన లభ్యం పరం మోక్షం ప్రాహుస్తత్వార్ల చింతకా | 
తద్‌జ్ఞానం భక్తిమూలం చ భక్తిః కర్మవతాం తథా ॥ 


వేదావేదాంతార్ట తత్వము నెరింగిన పరమబుషులు పరమోత్మృష్ట 
మగు మోక్షము ఆత్మజ్ఞానముచేతనే గలుగుననియు, అట్టి జ్ఞానము 
అనన్యదైవభక్తి వలననే సిద్దించవలెననియు, అట్టి భగవద్భక్తి నిష్కామ 
కర్మయోగానుష్టానము వలననే లభించవలసియుండుననియు వచించిరి ఇది 
కాండ త్రయాత్మకవుగు వేదముయొక్క, సిద్దాంతము సూక్మముగా 


228 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


తెలుపడమెనది మరియు ఆత్మబోధయందు శ్రీ) శంకరాచార్యులు తెలిపినది 
చూడుడు 


సదా సర్వగతో£౭_.ప్యాత్మా న సర్వత్రావభాసతే । 
బుద్దావేవావభాసేత స్వచ్చేషు ప్రతిబింబవత్‌ | 


సూర్యుండు భూమి యంతటను ప్రకాశించినను రాళ్ళు, మట్టి 
మొదలగు స్టలములలో ప్రతిబింబించుటలేదు ఆలాగున ఆత్మ అందరిలోను 
ఉన్నప్పటికిన్నీ ప్రకాశించుట లేదు నిర్మలమైన దర్భణమునందు సూర్య 
బింబము ఎట్లు బాగుగా ప్రతిబింబించునో, ఆలాగున ఆత్మయు అందరిలోను 
సమానముగా నున్నప్పటికిన్నీ స్వచమైన బుద్దియుందు మాకత్రమే 
ప్రకాశించును ఇందువల్ల ఆత్మ అందరిలోను సమానముగా నుండునది 
సత్యమైనచో అందరికిన్నీ ఆత్మజ్ఞానము కలుగవలసినదిగదా! ఈశ్వరుండు 
ఏల పత్నపాతముగా సృష్టించవలయునన్న ప్రశ్నకు సమాధానము 
లభించడమైనది ఇచట మలవిక్షేపావరణములు మూడున్నూ తొలగ 
వలయునని గ్రహించేది మరియు ఈ విషయమై అమృత బిందూపనిషత్తు 
తెలిపినది చూడుడు 


ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః । 
ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్‌ ॥ 


"3 


పై చెప్పిన విధముగా ఇచట చంద్రబింబమును గురించిగూడా 
నిరూపంచడమైనది చంద్రుడు సమముగా భూలోకమంతట ప్రతిబింబించు 
చున్నను గోడ, పలక మొదలగు వానిలో కనిపించుటలేదు స్వచ్చమైన 
నీటిలోను, అద్దములోను స్పష్టముగా గోచరించుచున్నాడు ఆలాగున ఆత్మ 
లేక ఈశ్వరుడు అందరిలోను పక్షపాతము లేక వెలుగుచుండినను నిర్మల 
హృదయములందు మాత్రమే గోచరించుచుండును కావున హృదయశుద్ది, 
ఆత్మశుద్ది అందరున్నూ చేసికొనవలయును అప్పుడు ఈశ్వరసాకా 
త్కారము, ఆత్మసాక్షాత్కారము అందరికిన్నీ గలుగును 


లం భగవదితా గమనము 229 
4% 


ఇక ప్రస్తుత విషయిములోనికి మరలెడ కాండత్రయాత్మక మగు 
వేదముయొక్క మొదటిభాగమగు కర్మయోగమున్ను, గీత యొక్క ప్రథమ 
షట్కువుగు ఆరుఅ ధ్యాయములున్ను నిమ్మావుక ర్మ యోగమును 
ఉపదేశించుటవల్ల గీత వేదముయొక్క సారమని యిదివరలో తెలుపడమైనది 
ఈ ఆరు అధ్యాయములలో నిష్కామకర్మయోగమును గురించిన ముఖ్యము 
లైన ప్రమాణములు మాత్రము ఇచట చూపబడును వేదమని చెప్పుటవల్ల 
వేదాంతమని కూడా గ్రహించుకొనవలెను 


న కర్మణామనారమ్బాన్నైష్కర్మ్యం వురుషోఐ_శ్చుతే । 

న చ సన్న్యసనాదేవ సిద్దిం సమధిగచ్చతి ॥ 

పురుషుడు చేయవలసిన యనుష్టానములను చేయకపోవుటచేత, 
నిష్కామకర్మముచేత పొందవలసిన పదవిని పొందడు నిష్కామ కర్మాను 
ష్వానవమును వదలుటచేతను లేక దేహసన్నాస మాత్రముచేతను 
నైెష్కర్యసిద్దిని పొందడు 

నైెష్కుర్య్యసిద్ది యనగా నిష్కావుకర్మయోగముచే పొందవలసిన 
జ్ఞానవుని అర్థము సురేశ్వరాచార్యులు వ్రాసిన నైష్కర్మ్యసిద్ది యను 
(గ్రంధములో కర్మయోగమును దూరీకరించినట్ను కొందరు చెప్పుదురు ఆ 
(గంధము నామూలా[గ్రము చదివి పూర్వాపరములను పరిశోధించిన ఈ 
సత్యము బోధపడును అపుడు శ్రీకృష్ణభగవానుని ఆశయము నను 
సరించియే సురేశ్వరాచార్వులు (ప్రవర్తించినట్లు గోచరము గాగలుగును 

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః | 

శరీరయాత్రావి పి చ తే న ప్రసిద్ద్యేదకర్మణః ॥ 

ఎవరెవరు ఏయే స్థితిలో నుందురో, వారికి తగిన యనుష్టానము 
చేయకుండుటకన్న చేయుట మేలైనది కాబట్టి నీవు శా,స్త్రముచే నియమింప 
బడిన అనుష్టానము చేయుము ఏలయనగా కర్మము చేయకుంటివేని 
జీవయాత్రకూడా చక్కగా జరుగదు 
F17 


230 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


శ్రీకృష్ణభగవానుడు సామాన్యముగా మోటు జనులగురించియు 
ఇచట తెలుపడమైనది అట్టుండగా గ్రెషులను గురించి మరల చెప్పవలయునా! 
ప్రత్యక్షముగా ప్రపంచమున చూడుడు అనేకులు సోమరులు, యాచకులు 
జీవనోపాయమునకు తగిన కర్మగూడా చేయక అన్నము, వనము, నివాస 
స్టలముకూడ లభింపక (శ్రమపడుచున్నారు గదా! ఇచటనే ఈ లాగున 
నుండువారు పరమున శాశ్వత సుఖమగు కైవల్యమును ఎట్టు పొందగలరు? 
వీరే ఈలాగున నుండగా ముముక్షువులని, సన్నాసులని చెప్పి తిరుగుచుండు 
అనుష్టానము లేనివారి గతిని ఏమని చెప్పవలయును? నిష్మామ కర్మయోగ 
పరులై, అనుష్టానపరులైన వారు సుఖజీవితము గలిగి ఎట్టు గౌరవార్లులై 
యుంటున్నారో ఈ సత్యమును గూడా చూడుడు 


తస్మాదసక్తస్పతతం కార్యం కర్మ 'సమాచర । 
అసకో హ్యాచరన్‌ కర్మ పరమాప్నోతి వూరుష్య ॥ 


ఫలాభిలాషను వదలి విధిచోదితమైన కర్మను చేయువాడు 
పరమపురుషార్ధమగు మోక్షమును పొందును. కనుక నీవు ఫలాభిలాషను 
వదలి చేయదగిన కర్మను చేయుము 


కర్మయోగముయొక్క కీలకము శ్రీకృష్ణభగవానుడు ఇచట 
నిరూపించడమైనది ఫలాసక్తితో కూడిన కర్మయే బంధించును ఫలాసక్తి 
వదలి చేయు కర్మ ముక్తిని కలుగజేయును. ఇదే గీతయొక్క ఆశయమని 


గ్రహించవలయును. గాంధీగారు వ్రాసిన (గంథమునకు అనాసక్తియోగమని 
పేరిడుటకు కారణ మిదియే 


త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృపో నిరాశ్రయః । 
కర్మణ్యభివ్రవృత్తోవి.పి నైవ కించిత్కరోతి సః ॥ 
కర్మఫలము నందలి యాసక్తిని విడిచిపెట్టి యెల్లప్పుడును ఆత్మ 
యందు తృప్తి బొందిన మనస్సు గలవాడును, దేనినీ ఆశ్రయింపని వాడు 
నగుచు కర్మమునందు ప్రవర్తించినవాడైనను, కొంచెమైనను ఏ కర్మము నైనను 


శ) భగవదీతా గమనము 231 
చేయనివాడే యగును 


సోమరులు కర్మము చేయకనే బద్దులగుచున్నారు సో౭_హంపరులు 
నిష్కామ బుద్దితో కర్మయోగమును చేయుచు కూడా ముక్తులగుచున్నారు 


నిరాశీర్యతవిత్తాగ్మా త్యక్త సర్వపరి[గగ్రహః | 
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్పోతి కిల్చిషమ్‌ ॥ 


దేనియందును ఆశలేనివాడును, చిత్తమును దేహమును స్వాధీన 
ములో నుంచువాడును, సమస్తవస్తుసంపాదనయందు ప్రీతి లేనివాడునునై 
శరీరము మాత్రము నిలుచుటకు తగిన నిషిద్దముగాని పనిని చేయు 
చుండినను అజ్ఞానస్వరూపవుగు సంసారబంధమును పొందడు అట్టి 
కర్మవలన  సంయమికి సంసారమాలిన్యముగాని, కర్మబంధముగాని 
గలుగదు 


విరక్తులై ఆపఠ[గ్రహవ్రతనిష్ట గలవారు ఎట్లు జీవింపవలయునో, 
ఆవిషయము నిచట తెలుపడమైనది “శారీరం కేవలం కర్మ”* అని 
తెలుపుటవల్ల శరీర సంరక్షణకొరకు వూత్రవుని [గ్రహించవలయును 
యోగపరుడై యుండవలయునే కాని భోగపరుడై యుండరాదు 
జీవించుటకు మాత్రము తినవలయునుగాని తినుటకొరకు జీవించరాదు 

యుక్తః కర్మ ఫలం త్యక్యా శాంతిమాప్నోతి నైష్టికీమ్‌ । 

అయుక్తః కామకారేణ ఫలే సకో నిబధ్యతే ॥ 

నిష్మ్కావుకర్మయోగి ఫలాభిలాషను వదలి కర్మలను చేయుచు, 
చిత్తశుద్దిద్వారా ఆత్మనిష్ట గలిగినందుచేత మోక్షమును పొందుచున్నాడు 
ఫలాభిలాషతో కర్మను చేయువాడు కోర్కెచేత ఫలమునం దాసక్తి గలవాడై 
కర్మచేత బద్దుడగును 


ఇది కర్మయోగముయొక్క రహస్యము 


యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ! 


232 (కీమలయాళసద్లురు గ్రంథావళి 


ఏకాకీ యతవిత్తాత్మా నిరాశీరవరిగ్రహః ॥ 


యోగము నభ్యసించువాడు నియమింపబడిన మనోబుద్రీంద్రియ 
ములు గలవాడును, ఆశలేనివాడును, దేనిని సంపాదించుటయం దిచ్చ 
లేనివాడును, ఏకాంతస్టలమునం దొంటరిగా నున్నవాడగుచు ఎల్లప్పుడును 
మనస్సును ఆత్మయందు లయపరచి ధ్యానించువాడుగా నుండవలయును 


ఈ అధ్యాయమున్నూ, 4వ అధ్యాయమున కెంతభాగమున్నూ 
అష్టాంగయోగమును గూర్చి నిరూపించినవి ఇందువల్ల కర్మ, ఉపాసన, 
జ్ఞానములనెడు కాండత్రయమును గురించే వేదము తెలుపడమైనదనియు, 
వేదసారవుగు గీతయు కాండత్రయమునే ప్రతిపాదించడమైనదనియు, 
యోగమును గురించి తెలుపలేనిదనియు తలంచనక్కర లేదు యోగము 
ఉపాసనాంతర్గతమని మొదటనే తెలుపడమైనది ఈ అధ్యాయమున యోగ 
సాధనను గురించి, సాధకుని గురించి విపులముగా వర్ణించడమైనది 
పాతంజల, హరయోగ, ఘేరండసంహిత మొదలగు యోగ([గ్రంధములలో 
గల సారము సం(గ్రహించి యిచట శ్రికృష్ణభగవాను డుపదేశించడమైనది 
కావుననే ప్రతిఅధ్యాయాంతమందును “ఇతి శ్రీభగవద్గితాసూపనిషత్సు 
బ్రహ్మవిద్యాయాం యోగశా (స్తే శ్రీకృష్ణార్ణునసంవాదే”? యని ప్రయో గించిరి 
దీనియందు యోగశా(న్రము కూడా నిరూపించడమైనది 

యుంజన్నేవం సదాఐ_ఇ_త్మానం యోగి నియతమానసః । 

శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి ॥ 


మనోనియమముగల యోగి పై చెప్పబడిన ప్రకారము ఎల్లప్పుడాత్మను 
పరమాత్మయందైక్యపరచి ధ్యానించెడు అలవాటు గలవాడై బ్రహ్మసాక్షాత్కార 
జ్ఞానమే అంత్యముగా గలదియు, నాయందుండునట్టియునగు ప్రకృతి 
శమించిన పరమశాంతియగు నిర్వాణమును పొందుచున్నాడు 


చంచలం హి మనః కృష్ణ! ప్రమాథి బలవద్ద్రఢమ్‌ । 
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్‌ ॥ 


ని భగవదితా గమనము 233 
శీ 


ఓ (శ్రీకృష్ణమూర్తి! మనస్సు చపలస్వభావము గలది, దేహేంద్రియము 
లను బలముగా క్షోభ పెట్టునది, వురియు ఎవనిచేతను నిరోధింప 
ప్రయాసకరమైనది కావున అట్టి మనస్సును, వాయువును నిరోధించుట 
ఎట్టు శక్యము కాదో, ఆలాగున ని[గ్రహించుటకు అశక్యమైనదిగా నేను 
తలంచుచున్నాను 


అర్జునుని వంటి వానికే మనోనిగహము దుస్పాధ్యమై యుండగా ఇక 
సామాన్యుల గురించి చెపువలయునా! అయినను వునోనిరోధవమున 
కుపాయము గలదని భగవాను డుపదేశించియున్నాడు 


అసంశయం మహాబాహో! మనో దుర్నిగ్రహం చలమ్‌ | 
అభ్యాసేన తు కౌంతేయ! వైరాగ్యేణ చ గృహ్యతే ॥ 


ఓ అర్జునా! మనస్సు నిగ్రహింప శక్యము కానిది, మిగుల చపలమైనది 
అనునట్లి విషయమునందు సందేహమేమియు లేదు అయినను ఓ అర్జునా! ఆ 
మనస్సును అభ్యాసము చేతను, వైరాగ్యముచేతను నిగ్రహింపవచ్చును 


దీనియందు “మనో దుర్శి(గహంి? అని చెప్తుటవల్ల మనోని(గహము 
ప్రయాసముతో కూడినదని తెలిపిరే గాని యసాధ్యమని తెలుపలేదు అది 
అభ్యాసవైరాగ్యముల వల్ల ని[గ్రహించుకొనవచ్చునని కూడా భగవానుండు 
తెలిపెను దేనికి ప్రభావము గలదో యది ప్రయాసముచేతనే సాధింప 
దగును ఇపుడు ప్రధమషట్క్కమగు కాండత్రయములో మొదటి దానిని 
సంక్షిప్తముగా వ్రాయడమైనది ఓమ్‌ 


ద్వితియ కాండము - ఉపాసనాయోగము 


కాండ(త్రయాత్మకవుగు వేదమున మొదట కర్మయోగమును 
ఉపదేశించడ మైనదని తెలుపడమైనది గీతయున్నూ ఆలాగున మొదట 
కర్మయోగమును ఉపదేశించి ద్వితీయ షట్కుమగు 7వ అధ్యాయమునుండి 
12వ అధ్యాయమువరకు భక్తి యోగమును గూర్చి తెలుపడమైనది కావుననే 


234 (శ్రీమలయాళసద్లురు గ్రంథావళి 


12వ అధ్యాయమున భక్తియోగమును ఉపదెశించడమైనది నిషమ్మ్కామకర్మ 
యోగముచే అంతఃకరణ శుద్ది గలుగకపోయినచో నిత్యానిత్యవస్తు 
వివేకజ్ఞానము కలుగదు హృదయనైర్మల్యము గలుగునప్పుడు ఈశ్వరు 
డొకడే శాశ్వతుడనియు, ఈ దేహాది జగత్తంతయు ఆశాశ్వతమనియు బుద్ది 
యుదయమగును అప్పుడు ఈశ్వరకృపచేతనే తరించవలసియుండునని 
తత్త్వముదయమగును జీవుడు ప్రకృతికి అథినుడనియు, అట్టి ప్రకృతి 
ఈశ్వరా ధీనమనియు రహస్యము గోచరమగును అందువలన పరమేశ్వరుని 
కృప గలుగకపోయిన ప్రకృతినుండి విమోచనము గలుగజాలదను తత్త్వము 
అవగాహనము గాగలుగును ఇదే భగవద్బక్తిచేత గలిగాడు ప్రయోజనము 


మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ! । 
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥ 


నాకంటె గ్రేష్టతరమైనది లేక అన్యమైనది మరియొకటి కొంచెమైనను 
లేదు పూసల సమూహములు దారమునందువలె ఈ సమస్త ప్రపంచము 
నాయందు కూర్చు బడియున్నది 


మొదటిపాదములో పరమాత్మకన్నా అన్యమైనది, ఉత్కృష్టమైనది 
కొంచెమైనను మరియొకటి లేదని తెలిపి, అట్ట పరబ్రహ్మము మణిగణములో 
దారమువలె అన్నిటిలోను అంతర్యామియై యుండి అన్నిటిని ఆ 
పరవేశ్వరుడే భరిస్తున్నాడని తెలుపడమవ్పైెనది పూసలనేకరకములుగా 
ఉండినను, నూలు ఒకటిగా నున్నట్లు ఈ చరాచర ప్రపంచము అన్నిటిలోను 
ఒకే పరమాత్మ అంతర్యామియై వెలుగుచున్నట్లు నిరూపించ డమైనది 
ఉపాసనాకాండమందు ఉపాస్య ఉపాసకభేద ముండును అనగా జీవుడు 
వేరు, ఈశ్వరుడు వేరని భేదము గలదు మొదట చెప్పునది జీవేశ్వరుల యొక్క 
ఎకత్వమును గురించినదనియు, రెండవది ద్వైతమును గురించినదనియు 
గ్రహంచుకొనవలయును అద్వైతవేదాంతము తప్ప తక్కిన మతము లన్నియు 
ఈ రెండవ మార్గమును అవలంబించియే యుండును 


శ భగవద్దితా గమనము 235 


దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా । 
మామేవయే (ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే ॥ 


ఈ త్రిగుణాత్మకమైన నాయొక్క ప్రకృతి దేవసంబంధ మైనది అనగా 
నావలన కలిగినది కనుక సామాన్యులు దాటు శక్యము కానిది ఎవరు నన్ను 
శరణుపొందుచున్నారో వారు ఈ మాయను ప్రయాసము లేకనే 
దాటుచున్నారు 


దెవమాయ యనియు, విష్ణుమాయ యనియు, శివమాయ యనియు 
చెప్పునది యొకటియే కావుననే దైవనానుగ్రహము గలుగనిచో మాయను 
దాటుట సాధ్యము కాదని వచించెడు రహస్యము 


అంతకాలే చ మామేవ స్మరన్ముక్వా కళేబరమ్‌ । 
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్రత్ర సంశయః ॥ 


ఎవడైతే మరణకాలమునందు నన్నే స్మరించుచు లేక ధ్యానించుచు 
దేహమును విడిచిపోవుచున్నాడో, వాడు నాయొక్క విష్ణుస్వరూపమును లేక 
మోక్షమును పొందుచున్నాడు ఈ విషయమునందు కొంచెమైనను 
అనుమానము లేదు 


లత్యమును గురిపెట్టి విడిచిన బాణము లత్యములో చేరునట్లు 
పరమేశ్వరథ్యానముతో దేహము విడిపోయినవాడు పరమేశ్వరునే చేరును 


యం యం వా2.పి స్మరన్భావం త్యజుత్యన్తే కళేబరమ్‌ । 

తం తమేవైతి కౌంతేయ! సదా తద్భావభావితః ॥ 

ఓ యర్జ్హునా! ఎవండు మరణకాలమందు, ఏయే భావన గలవాడై 
దేహమును విడుచుచున్నాడో, వాడెల్లపుడున్నూ ఆయా రూపముయొక్క 
స్మరణముచేత కలిగిన సంస్కారము గలవాడైనందున ఆయా స్వరూపమునే 
పొందుచున్నాడు 


ఈ శోకము పె జెప్పిన దానిని దృఢపఅచుచున్నది. అయితే 


236 (శీమలయాళసడద్ద్లురు గ్రంథావళి 


అంత్యకాలమున దెవభావము గలిగియుండిన చాలునుగదా! ఇప్పటినుండి 
యేల చేయవలయును అని సంశయించవలదు అంత్యకాలమున కలిగిన 
మంచిదే, అయితే కలుగునా? లేదా యని ఎవరు చెప్పుగలరు కావుననే 
“సదా తద్భావ భావిత** యని ప్రయోగించరి అనగా మరణకాలమునకు 
పూర్వము హృదయమున ఎట్టి భావన గలిగియుండునో అదే అప్పుడు 
స్మృతికి వచ్చును ఒకవేళ అంతిమ స్థితిలో వాత పిత్త కఫాది దొషములచే 
స్కృతి లేకపోయినను, దేహము వదలిన పిమ్మట పూర్వముండెడు జ్ఞప్తి 
గలుగును ఒక ఉత్తరముపై అడ్రసు సరిగా వ్రాసి పోస్టులో వేసిన మన 
ప్రయత్నము లేకనే ఏ దేశములో ఎవరికి చేరవలయునో పోష్టల్‌ వారు ఆ 
జాబును వారికి చేర్భినట్లు అంత్యకాలమునకు ముందుగా హృదయములో 
గల, భావితస్టలములోనికి దైవదూతలు చేర్చుదురు 


ఓమిత్యేకాక్షరం (బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్‌ | 
యః ప్రయాతి త్యజవ్దేహం స యాతి పరమాం గతిమ్‌ ॥ 


బ్రహ్మమును ప్రతిపాదించునట్టి ఎకాతరమగు “ఓమ్‌? అనునట్టి 
ప్రణవము నుచ్చరించినవాడై, ఆయోంకారమున కర్ణమైన పరమాత్మయగు 
నన్ను స్మరించుచున్నవాడై, శరీరమును విడిచి ఎవడు పోవుచున్నాడో 
అట్రివాడెవడైనను సర్వోత్తమమైన మోక్షమును పొందుచున్నాడు 


ప్రణవమును అందరున్నూ జపెంచవచ్యునా? అని కొందరు 
అడుగుదురు ఓంకారమను (గ్రంథమును చదివిన ఈ సంశయము నివృత్తి 
గాగలదు దీనియందు *“*వూవునుస్మరన్‌?* అని ప్రయోగించుటవల్ల 
ఓంకారార్హమగు పరబ్రహ్మమును, పరమాత్మను భావనలో కలిగియుండ 
వలెనని నిరూపంచడమైనది భావనలేని మంత్రము జపము, తుపాకుముందు 
గూర్చి గుండువేయక (పీల్చిన వచ్చు శబ్దమువలె నుండును అది పట్టి శబ్దమే 
గాని లక్యమును భేడింపజాలదు కేవలము మనస్సులో భావము మాత్రము 
కలిగి మంత్రము నుచ్చరించకపోయినను విరోధము లేదు మంత్రము 
నుచ్చరించి భావన లేనిచో పూర్ణఫలమును గలుగజేయదు మరియు “యః 


ల భగదదితా గమనము 237 


ప్రయాత? * అని ఉండుటవల్ల మై చద చమన ఎవరైనను ధ్యానించిన 
బ్రహ్మపదమును పొందవచ్చును 


అనన్య చేతాస్సతతం యో మాం స్మరతి నిత్యశః | 
తస్యాహం సులభః పార్ట! నిత్యయుక్తస్య యోగినః ॥ 


ఓ యర్దునా! ఏ యోగి యితర విషయమైన చింత లేనివాడై 
బ్రతికియున్నంతవరకును ఎడతెగక నన్ను స్మరించుచుండునో, సర్వ 
కాలములయందును సమాహిత చిత్తుడైన యబ్రి యోగికి నేను సులభుడనై 
యుందును 


ఈ శ్లోకము భక్తులపై కరుణ గలిగి శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించెను 
పె నుదాహరించిన ప్రణావధ్యానముతో బ్రహ్మభావన గలిగి యుండడము 
అందరికిన్నీ సాధ్యము కాదని తలంచి “యో మాం స్మరతి నిత్యశః” అని 
తెలుపడమైనది ఇచట భగవత్‌స్మరణ నావుసంకీర్తన భజనయని 
(గహించదగినది కావుననే ““తస్యాహం సులభః పార్టి? అని ప్రయోగించుట 
ఇది సులభమార్గమని చెప్పటంవల్ల పైజెప్పినది ప్రయాసమని ధ్వన్యర్దముచే 
(గహించుకొనవచ్చును కావుననే పై శ్లోకమునకు పై భాగమున నుండు 12వ 
శ్లోకమున “సర్వద్వారాణి సంయమ్యు?? యని ప్రయోగించిరి ఈభగవత్‌ 
స్మరణ చేయువారికి కొన్ని విశేషణములు భగవానుడు నిరూపించి నాడు 
అవి ఎవ్వియన అనన్యచేతాః, సతతం, నిత్యయుక్తస్య, యోగినః - అనునవి 
భజనపరులు, సంకీర్తనపరులు ఈ పదములయొక్క అదర్రమును బాగుగా 
యోచించుకొనవలయును, లేనిచో మందుమూత్రము సేవించి పధ్యము 
చేయనివారి గతియే గలుగును 


అనన్యాశ్సింతయనో మాం యే జనాః పర్యుపాసతే | 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌ ॥ 


ఏ పరవుభక్తులు ఇతరచింతలు లేనివారై  పరవుదైవవుగు 
పరమాత్మనగు నన్ను ఎల్లప్పుడును ధ్యానించువారై సేవించుచున్నారో, అట్టు 


238 (శీమలయాళసద్దురు గ్రంధావళి 


సర్వకాలములయందు సమాహితవిత్తులైన వారియొక్క యోగక్షేమములను 
నేను వహించుచున్నాను 

“యోగక్షేవుం వహామ్యహంి”- తదేకనిష్ట గలవారికి గలిగెడు 
ప్రయోజనమేమియో, పరమభక్తులకు భగవంతుడు గలుగజేయునదేదియో 
యిచట నిరూపించడమైనది అవి యోగక్షేమములే అపస్రాప్తమైన దానిని 
ప్రాప్తింపజేయుట యోగవునియు, ప్రాప్తమైనదానిని సంరక్షించుట 
క్షేమమనియు చెప్పబడును భగవత్రాప్తికి గాని మరి దేనికైన గాని, ఏమి 
కావలయునో దానిని భగవంతుడు కలుగజేయుననియు, ప్రాప్తించిన భక్తి 
జ్ఞాన, వైరాగ్యములను ఇక మరి ఏదైన ఉండిన దానిని భగవంతుడే చెడనీయక 
సంరక్షించుననియు ప్రతిజ్ఞా పూర్వకముగా వాగ్దానముగా చేయడమైనది 
కావుననే “'వహామ్యహంి అని పలుకడమైనది 

తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతి పూర్వకమ్‌ | 

దదామి బుద్రియోగం తం యేన మాముపయాంతి తే ॥ 

ఎల్లప్పుడును భగవంతుడనగు నాయందేకా(గ చిత్తులును, ప్రీతి 
పూర్వకముగా నన్ను భజించువారునునైన నిరంతర ధ్యానపరులకు 


పరమేశ్వరుడనగు నన్ను పొందుటకు సాధనమగు ఏ జ్ఞానము కలుగవలెనో 
అట్ట జ్ఞానమును గలిగించుచున్నాను 


తదేకనిష్టులగు పరమభక్తులకు మోక్షముకొరకై యే బ్రహ్మజ్ఞానము, 
యే యాత్మజ్ఞానము గలుగవలయునో అట్టి జ్ఞానమును భగవంతుడే 
గలుగజేయుచున్నాడని తెలపడమైనది కావున అనన్య భక్తియోగముచేతను 
అత్మజ్ఞాన ముదయము గాగలుగును అని భగవంతుడే తెలిపెను 
భగవద్వాక్యములో విశ్వాము కలుగనిచో మరల ఎట్టు తరింప గలుగును? 


తేషామేవానుకమ్చార్ధ మహమజ్ఞానజం తమః । 
నాశళశయామ్యాత్మభావస్థో జ్ఞానదోపేన భాస్వతా ॥ 


(నై భగవదితా గమనము 239 


నిరంతరము ధ్యానముచేయు భక్తుల ననుగ్రహించుటకొరకు వారి 
యంతఃకరణవుం దున్నవాడనై, వారియొక్క అజ్ఞాన జన్యవ్వున 


మోహాంధకారమును వెలుగుచున్న జ్ఞానవునెడు దిపముచేత పోగొట్టు 
చున్నాను 


చికటిగదిలో గల వస్తువులు అంధకార నిబిడమై యున్నప్పుడు 
ఏలాగున ఎవరికిన్నీ గోచరింపవో, దీపము వెలిగించిన వెంటనే చీకటి 


పారిపోయి వస్తువులన్నిటిని స్పష్టముగా ఎట్లు చూడగలుగునో పై జెప్పిన 
వాక్యమున్ను ఇటువంటిదే 


భగవద్చక్తివల్ల కలిగెడు ప్రయోజనము ఇట్టిదని భక్తులు గ్రహించేది 
కావుననే “అనుకంపార్ద్టం * అని ప్రయోగించిరి అనుకంపార్ల మనగా 
నిర్హేతుక కరుణతో అని అర్దము 


నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా | 
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్‌ ॥ 


ఓ అర్జునా! నీయొక్క ప్రాకృతమైన ఈ నేత్రముచేత విశ్వరూప 
ధరుడనగు నన్ను చూచుటకు శక్తుడవు కావు కావున అప్రాకృతమైన 
దివ్యనేత్రము నిచ్చుచున్నాను ఈ దివ్యనేత్రముచేత నాయొక్క యోగ 
మహిమను (ఈశ్వ రశక్తిని చూడుము 


పంచభూతాత్మకమగు ఈ నేత్రము పంచభూత నిర్మితవస్తువులను 
మాత్రమే చూడగలుగును ఆత్మ లేక ఈశ్వరుడు అప్రాకృత దివ్య 
స్వరూపము దానిని దివ్యదిష్టిచేతనే చూడవలయును అనగా దివ్యోపదేశము 
చేతనే కననగును అది ఈశ్వరానుగ్రహముచేతగాని, దివ్యత్వముపొందిన 
గురువులచేతగాని కనుగొనవలసియుండును ఈసత్యమును తెలియక 
పోవుటచేతనే కొందరు ఈశ్వరుడుండిన ఏల కనుపించుట లేదని 
ప్రశ్నింతురు 


న వేదయజ్ఞాధ్యయనైర్నదానైర్న చ క్రియాభిర్న తోపోభిరు[ః | 


240 (శీమలయాళసద్గురు[గ్రంధావళి 


ఏవం రూపళ్ళక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ॥ 

ఇటువంటి విశ్వరూపముగల నన్ను నీకంటె ఇతరు లెవ్వ్వరున్నూ 
చూచియుండలేదు వురియును బుగాది వేదములను అధ్యయనము 
చేయుటచేతగాని, యజ్ఞాదికర్మల నాచరించుటచేతగాని దానముల 
చేయుటవేతగాని, అగ్నిహోత్రాది కర్మలను చేయుటచేతగాని, యుగ్రము 
లయిన తపస్సులు చేయుటచేతగాని నన్ను చూచుటకు శక్యము గాదు 


పె జెప్పిన కర్మలుమాత్రము చేసినను భగవద్చక్తి లేనిచో భగవద్‌ 
జ్ఞానము గలుగదని గ్రహించేది ఈశ్వరభక్తి యొకటిమాత్రము కలిగి 
యుండినచో పై జెప్పిన కర్మలు చేయక పోయినను మోక్షము గలుగును ఇది 
పరమభక్తులపై కరుణ గలిగి చెప్పిన వాక్యము ఏలన పైజెప్పిన యజ్ఞాది 
క్రతువులు వేదాధ్యయనము అందరు చేయజాలరు కావున పెజెప్పిన 
కార్యవులు చేయలేమని భక్తులు చింతించవలదు 


నాహం వేదైర్నతపసా న దానేన న చేజ్యయా । 
శక్య ఏవం వధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ॥ 


భక్తా త్వనన్యయా శక్య ఆహమేవం విధో£_ర్జ్హున | 
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్ణుం చ పరంతప ॥ 


నన్ను ఏ విధముగా నీవు చూచితివో యిటువంటి రూపము గల నేను 
వేదాధ్యయనములచేతను, తపస్సుచేతను, దానముచేతను, యాగముచేతను 
కూడా చూచుటకు శక్యుడను కాను ఇట్టి రూపమును ధరించిన నేను 
మదేకనిష్టమైన భక్తిచేతనే యధార్టముగా తెలిసికొనుటకున్ను, దర్శించుట 
కున్ను, నాయందైక్య మగుటకున్ను సాధ్యమైనవాడ నగుచున్నాను 


పై జెప్పిన 49వ శ్ల్‌కమునందలి “న వేదయజ్ఞాధ్యయనైఐ* అను 
వాక్యమునే మరల పునరుద్దరించి యిచట “నాహం వేదైజ* అని చెప్పుటకు 
కారణమేమన పై నుదాహరించిన కర్మలు చేయలేదని పరమభక్తులు సంశయ 
పడనక్కరలేదని తెలుసుకొనుటకు వెప్పడమైనది ఈ 54వ శ్లోకములో 


(౨, భగవదీతా గమనము 241 
is 


పరమభక్తిచేత గలిగెడు మూడు ప్రయోజనములు వచించడమైనది అదేమన 
“జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టువు”*= బ్రహ్మతత్తమును ఈశ్వరతిత్త్వమును 
తెలిసక్‌నుటకున్నూూ, దర్శంచుటకున్నూూ, ఐక్యవెఎందుటకునవన్నా ఈం 
లనన్యభక్తి యొక్కటియే చాలును 


అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ । 
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ॥ 


1 సకలభూతముల పట్ల ద్వేషికానివాడును,2 అందరిలోను 
మిత్రత్వము గలవాడును, ౩ జీవకారుణ్యము గలవాడున్నూ, 4 మమత్వము 
లేనివాడును, 5 అహంకారము లేనివాడును, 6 సుఖ దుఃఖములయందు 
సమత్వము గలవాడును, 7 ఓర్పుగలవాడునై ఉండవలయును 


దినివల్ల భక్తి ఒకటి మాత్రము గలిగియుండిన చాలదనియు, భక్తులకు 
గల భాగవత ధర్మముకూడా గలిగియుండవలెననియు నిరూపించడమైనది 
భక్తిమాత్రము గలిగి భాగవతుల ధర్మము లేనిచో బౌషధసేవమాత్రము చేసి, 
పధ్యము చేయనివాని గతియే గలుగునని భక్తులు మరువకూడదు 


యో న హృష్యతి న ద్వేష్టిన శోచతి న కాంకతి | 
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యస్స మే ప్రియః ॥ 


ఎవడు ఇష్టవస్తువులు లభించినపుడు సంతోషింపనివాడును, అనిష్టస్టితి 

సంభవించినపుడు ద్వేషింపనివాడును, ప్రియవస్తువుల వియోగమునందు 
పరితాపము నొందనివాడును, ప్రాప్తముగాని వస్తువులను కోరని వాడును, 
శుభాశుభకర్మలచే విడువబడినవాడును, భగవంతునియందు సదా భక్తి 
గలవాడు నగుచున్నాడో అట్టివాడు నాకు మిక్కిలి ప్రియుడు అని 
భగవంతుడు స్వయముగానే చెప్పెను 


ఇది (ప్రపన్నుడు, లేక జీవన్ముక్తుడైన వానియొక్క స్టితియని 
గహించుకొనవలయును ఇది సామాన్యభక్తులకు గాని, సాధకులకుగాని, 
సాధ్యము గాదు ముక్తావస్థలో మాత్రమే యిట్టి స్టితి గలుగును ముక్తులమని 


242 _శ్రీమలయాళసద్దురు గ్రంధావలి 


తలంచువారు తవుకు ఇట్టి స్థితి గలిగినదా లేదా యని నిరంతర 
మాలోచించుకొనవలయును. కలుగనిచో కలుగజేసెలాగున ఎల్లప్పుడు 
విచారించుకొనవలయును దీనితో ఉపాసనాకాండమగు భక్తయోగమున 
ద్వాదశాధ్యాయము పూర్తియగుచున్నది 


«xXx 
తృతీయ కాండము - జ్ఞానయోగము 


వేదము కాండ త్రయాత్మకవునియు, వేదార్లనిరూపకవుగు 
భగవద్గీతయు త్రిషటష్కముతో కూడినదనియు ఇదివరలో తెలుపడమైనది 
ప్రధవుషట్కము కర్మయోగమును, ద్వితీయషట్కము ఉపాసనా 
యోగమును, తృతీయషట్కము జ్ఞానయోగమును గురించియు తెలుపు 
చున్నవని యిదివరలో నిరూపించడమైనది క్రమముగా ఈ మూడు 
యోగములను అందరున్నూ అభ్యసించవలయును దానికి కారణము 
మొదటనే నిరూపించడమైనది. జన్మాంతర సంస్కారముచే కర్మోపాసనలు 
లెండున్నూ్నూ గలిగిన సంస్కారజీవి యైనచో జ్ఞానయోగమున ప్రవేశించ 
వచ్చును అయితే అట్టివానికి కర్మోపాసనలచే అంతఃకరణశుద్దియు, 
విజేపనివృత్తియు గలిగియుండవలయును అట్షివానిని గురుదేవుండు తప్పక 
పరిశోధించి యే యోగమున కర్టుడో దానిని ఉపదేశింపవలయును 


విద్యార్టియైన వాడు కాలేజీలో చేరవలయునని తలంపుతో వచ్చినను 
ప్రిన్సిపాల్‌ అయినవారు ఈ విద్యార్ది దానికి తగినవాడా అని పరీక్షించియు, 
సన్లిఫికెట్టును చూచియు ఎట్టు నిర్హయించునో అట్లు పరిశోధించి చేర్చనిచో 
క్రింది తరగతిలో చదువవలసిన పారమును చదువక పై తరగతిలో చేర్చిన 
ఎట్టు వ్యర్థమగునో జ్ఞానయోగముయొక్క స్టితియు ఆలాగున నుండును 
అయితే హైస్కూలువరకు చదివిన వానిని ఆ తరగతిలో గాని, దానికన్న 
క్రింది తరగతిలో గాని ఉంచుటయు సరికాదనికూడా ప్రిన్సిపాల్‌ గ్రహించు 
కొనవలసియుండును పైజెప్పిన మూడు యోగములయొక్క. స్టతియు 


శ భగవద్గీతా గమనము 243 


గురుదేవుడు తెలిసికొనియుండవలయును అప్పుడే యది శోభించును, 
అభివృద్దిని పొందును ఈ విషయమై శా స్రాంతరము చెప్పినది చూడుడు 


యథా సౌధాదినిర్మాణం గగనే వితథం భవేత్‌ ॥ 
తథా యోగాదికం త్యక్షా జ్ఞానసిద్దిం సువివ్దత ॥ 


ఎలాగున మూడంతస్తులతో నిర్మించదలంచిన సౌధమునకు 
రెండంతస్తులు కట్టిన పిమ్మట మూడవ అంతస్తు కట్టిన నిలుచునే కాని 
రెండంతస్తులు కట్టకనే బారువులు వేసి ఆకాశమధ్యమున ఇటుకరాయి, 
సున్నముతో కట్టదలంచిన ఏలాగున నిలువజాలక క్రిందికి జారిపడిపోవు 
చుండునో, యాలాగున నిష్కామకర్మ, ఉపాసన చేయక జ్ఞానయోగము 
నభ్యసించిన ధ్యేయాకారములో మనస్సు నిలువక (ప్రపంచవృత్తిలో నికి 
సంకల్పములోనికి జారిపోవుచుండునని ముముక్షువులు (గహించుకొన 
వలయును 


జ్ఞేయం యత్తత్రశ్యామి యద్‌ జ్ఞాత్వామి.మృత మశ్ళుతే । 

అనాది మత్సరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే ॥ 

ఎది తెలియదగినదో దేని తెలిసికొని మోక్షమును పొందుదురో 
అట్టిదానిని స్పష్టముగా జౌప్పెదను వినుము ఆది లేనిదియు, నిరతిశయము 
నగు ఎ బ్రహ్మము సత్పదార్ధము కాదనియు, అసత్పదార్హము కాదనియు 
చెప్పబడుచున్నదో దానిని స్పష్టముగా చెప్పుచున్నాను 

ఇచట తాను పొందవలసినది జ్లేయబ్రహ్మమనియు, అది “సత్‌ గాని 
“అసత్‌ొిగాని కాదనియు, సదసత్‌ విలక్షణవునియు (గ్రహించుకొన 
వలయును ఇది వేదాన్తశా(న్రముచేతనే తెలియుటకు సాధ్యమగును అసత్తు 
అయిన జడమునకన్నను, సత్తు అయిన జీవునికన్నను అది విలక్షణము ఈ 
జేయ బ్రహ్మమును పొందుటకు జ్ఞానము కావలయునని నిరూపించడమైనది. 
ఇచట జ్ఞానమనగా జ్ఞానికి ఉండవలసిన గుణములని గ్రహించదగును దానిని 
ఈ అధ్యాయమున 8వ శ్లోకమునుండి 12వ శ్ళోకమువటికు 


244 (శ్రీమలయాళసద్గురు గ్రంధావళి 


ఉపదేశించడమైనది బ్రహ్మజ్ఞానము పొందదలంచువారు అమానిత్వాది 20 
లక్షణములు గల జ్ఞానమును పొందవలయును ఈ జ్ఞూనమునకే క్టేయమని 
పేరు గలదు ఈ జ్లేయము ఉన్నత ఉద్యోగమనియు, జ్ఞానము దానికి తగిన 
పరీక్ష యనియు (గ్రహించుకొనవలయును ఉద్యోగము కావలసిన దానికి 
తగిన పరీక్షలో ఉత్తీర్ణుడు కావలసియుండునుకదా! మరియు జ్ఞానము, 
అనగా ఈ జ్లేయము పండు అనియు, ఉపాసన పుష్పమనియు, నిష్కామ 
కర్మయోగము మ్రాననియు ముముక్షువులు ([గ్రహించందగినది 


సమం సర్వేషు భూతేషు తిష్టంతం వరమేశ్వరమ్‌ । 

వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ॥ 

బ్రహ్మాది స్తంబపర్యంతములగు సమస్త వస్తువులయందును సమముగా 
నుండునట్టి పరమేశ్వరుని ఎవండు సర్వము నశించినను నశింపని వానినిగా 
చూచుచున్నాడో, వాడే చూచువాడు 


దేహేంద్రియములు నశించునవి ఆత్మ నాశము లేనిది. అట్టి ఆత్మను, 
ఈశ్వరుని ఎవండు చూచుచున్నాడో వాడే నేత్రము గలవాడు తక్కినవానిని 
చూచేవాడు కన్ను ఉన్నప్పటికిన్నీ లేని గ్రుడ్డివానితో సమానము ఏలన వాడు 
చూచేది నశ్వరవస్తువులనే, శాశ్వతమైన ఆత్మను ఈశ్వరుని చూడనివాడు 
గ్రుడ్డివాడే 

సమం పశ్యన్‌ హి సర్వత్ర 'సమవస్థితమీశ్వరమ్‌ । 

న హి నస్యాత్మనాఇ_ఇ_త్మానం తతో యాతి పరాం గతిమ్‌ ॥ 


సకల ప్రాణులయందును సమముగా నుండునట్టి పరమేశ్వరుని 
సర్వసమునిగా తెలిసికొని తనచేత తన్ను చంపుకొనని వాడగుచున్నాడు 
అట్టు పరమాత్మను సమముగా సర్వములో చూడనివాడు తనయాత్నను 
తాను చంపుకొనినవానితో సమానుడు అట్టి దైవమును సాక్షాత్కరించిన 
వాడు మోక్షమును పొందుచున్నాడు 


బహుజన్మసుకృతపుణ్యకర్మలచే లభించదగిన మానవజన్మ 


Uy భగవదితా గజనెనెదితరే 245 
లభించియు, దానిచే పొందవలసిన దైవమును, మోక్షమును పొందనివాడు 
ఆత్మహత్య చేసుకొనినవానితో సదృశుడని (గ్రహించేది 


పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్‌ । 

యడ్డ్హాత్వా మునయస్సర్వే పరాం సిద్ది మితో గతాః ॥ 

దేనిని తెలిసికొని మునులు, బుషులు, యోగులు, పరమభక్తులు 
ఉత్తమమైన మోక్షమును పొందిరో, అట్టి జ్ఞానము పరమాత్మ విషయక 
మగుటవలనను, జ్ఞానము లన్నిటిలో నుత్తమ మైనదగుటవలన నికను 
చెప్పెదను 


ప్రపంచ సంబంధజ్ఞానము గలవారు పలువురు గలరు అట్టి జ్ఞానముచే 
కనుగొను సూత్య్మాది సూక్మ విషయములన్నియు నశించునవే ఆత్మజ్ఞాన 
మొక్కటియే నాశము లేనిది దానిని కనుగొన్నవారు ఇహవుందును, 
పరమందును నిర్మలశాంతిని పొందగలరు కావుననే యిది ““జ్ఞానానాం 
జ్ఞానముత్తమలి+* అని నిర్ణయించబడనది 


ఇదం జ్ఞానముపా శ్రిత్య మమ సాధర్మ్యమాగతాః | 
సర్గేణ_పి నోవజాయన్తే ప్రళయే న వ్యథన్తి చ ॥ 


ఈ జ్ఞానము నాశ్రయించి నా సాయుజ్యమును పొందినవారు 
జగత్సృప్రకాలమునందును జన్మించరు ప్రళయకాలమునందును దుఃఖము 
నొందరు 


ఆత్మజ్ఞానముచే గలిగెడు ప్రయోజనమేమని కొందరు తలంతురు 
అది యిచట నిరూపించడమైనది దుఃఖములన్నిటిలోను మరణ దుఃఖము 
గొప్పది జ్ఞానులట్టి దుఃఖమును పొందరు మరల గర్భవాసములో పుట్టుట 
గూడా మహాభయంకర దుఃఖము కావున ముక్తాత్ములు మరల పుట్టరు అదె 
జ్ఞానమువల్ల గలిగెడు గొప్పలాభము, గొప్ప ఆనందము 


యతనో యోగినశానం వశ్యన్యాత్మన్యవస్థితమ్‌ | 
F18 


246 (శీమలయాళసద్లురు గ్రంథావళి 


యతంతో౭._వ్యకృతాత్మానో నైనం పశ్యన్యచేతసః ॥ 


జ్ఞానసిద్దికొరకు యత్నించుచున్న ధ్యానయోగానుష్యానపరులు 
తనయందున్నట్టి యాత్మను చూచుచున్నారు ఆత్మసంనస్కారము లేని 
మలినబుద్ది గలవారు పై యోగులవలె వేషము వేసుకొనినను ఈ యాత్మను 
దర్శింపజాలరు 


మహనీయులు తాము వేసుకొనిన వేషము ననుసరించి యత్నించు 
వారగుటచే వారు అంతఃకరణకశుద్ది గలిగి మోక్షమును పొందుచున్నారు అట్టి 
వేషమును వేసియు మహాత్ముల యనుష్టానము లేనివారు ఆత్మసంస్కారము 
లేనివారగుటచే ఆత్మదర్శనము గలుగక బద్దులగుచున్నారు సుక్షేత్రము 
లోను, ఊషరక్షేత్రములోను ఒకేరకమగు విత్తనము వేసినప్పుటికిన్ని 
భూమియొక్క మంచిచెడుగులవల్ల ఒక దానిలో బాగుగ పండుట, మరియొక 
దానిలో పండకపోవుట ఎటువంటిదో, అద్దము ఒకేరకమైనను నిర్మల 
దర్పణమునంచు తన్ను బాగుగా చూచుటయు, మలినమైన యద్దమునందు 
చూడకపోవుటయు ఎటువంటిదో, హృదయముయొక్క శుద్దత్వాశుద్దత్వ 
ముల ననుసరించి ఫలమునూ ఈ లాగుననే యుండును 


యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్‌ | 
యజ్ఞో దానం తవశ్లౌవ పావనాని మనీషిలామ్‌ ॥ 


యజ్ఞ దాన తపంబులు ఫలాభిలాషలేని ప్రజ్ఞాశాలురకు చిత్తశుద్దిని 
గలుగజేయును గాన యజ్ఞ దాన తపోరూపమగు కర్మమును ఎియువక తప్పక 
చేయవలయును 


సన్న్యాసయోగమున ఇట్లు చెపుటవల్ల యజ్ఞ దాన తపములు 
నిమ్యావువఎతో చేయనిచో అంతఃకరణశుద్ది గలుగదని భగవంతుడు 
ఇచ్చటనూ హెచ్చరించడమైనది 


బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంతతి । 
సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్‌ ॥ 


5) భగవదధదితా గప 247 


జీవన్నుక్తు డగువాడు పొందబడిన యధ్యాత్మప్రసాదమను ప్రకాశము 
గలవాడుగుటవల్తు దుఃఖింపడు, దేనిని కోరడు సమస్తప్రాణులయందును 
సమభావము గలవాడును, నాయందలి శ్రేష్టమైన భక్తి గల్లి, అన్నిటిలోను నన్నే 
చూచువాడుగానుండ (బ్రహ్మ ప్రాప్తిని పొందుచున్నాడు 


ఇది బ్రహ్మజ్ఞానియొక్క లక్షణమని (గహించుకొనేది ఆత్మజ్ఞానులు 
ఇట్టి ప్రతి తమకు కలిగినదా లేదా యని తమలో దాము చూచుకొనచుండ 
వలయును 


ఈశ్వరస్పర్వభూతానాం హృద్దేశే2_ర్హున తిష్టతి | 

(భామయన్సర్వభూతాని యన్రారూఢాని మాయయా ॥ 

తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత । 

తత్రసాదాత్సరాం శాన్సిం స్థానం ప్రాప్వుసి శాశ్వతమ్‌ ॥ 

ఓయర్వునా! సర్వాంతర్యామియగు ఈశ్వరుండు సకల(ప్రాణుల 
యొక్క హృదయములందుండి మాయచేత సకలభూతములను, వారివారి 
జన్మాంతర సంస్కారము ననుసరించి త్రిపుచు ఆయాకర్మములందు 
ప్రవర్తింపజేయుచున్నాడు ఓ యర్జునా! అన్నివిధములచేత నా సర్వేశ్వరునే 
రక్షింపువుని వేడుకొనుము ఆసర్వేశ్వరుని యను[గ్రహమువలననే 
సర్వోత్మృష్టమగు పరమశాంతిని, శాశ్వతమగు మోక్షమును పొందగలవు 


ఈ అధ్యాయము ముగింపు చేయబోవుచున్నాడు ఇది జ్ఞానయోగ 
మైనను కర్నోపాసనలు రెండును లేనిచో ఇట్టి యాత్మజ్ఞానమును 
పొందజాలరని తలంచి పైనుదాహరించిన 5వ శ్లోకమున “యజ్ఞ దాన తపః 
కర్మలను విడువరాదనియు, 61, 62 వ శ్లోకములలో *ఈశ్వరస్సర్వ 
భూతానాం”, “తమేవ శరణం గచ్చు” అనియు ప్రయోగించడమైనది ఇది 
ఆత్మవేత్తలైనవారు బాగుగ జ్ఞప్తిలో నుంచదగినది 


ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గహ్యతరం మయా । 
విమృశ్వాతదశేషేణ యథేచ్చసి తథా కురు ॥ 


248 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


రహస్యము లన్నిటికంటె నతిరహస్య మైనదియు, ఆత్మజ్ఞానపరము 
నగు ఈగీతాశా(న్త్రమును నేను నీకు చెప్పితిని నేను చెప్పియున్న యాత్మజ్ఞూన 
సాధనమగు నట్టి దినియొక్క సకలార్ధములను చక్కగా నాలోచించి పిమ్మట 
నీకేది యిష్టమో దానిని చేయుము 

““'యధేచ్చసి” అని ప్రయోగించుటవల్ల భగవానుండు నిష్కామ 
కర్మయోగ కీలకమును ఇచ్చట తెలిపినాడు లేకపోయిన ఇది నిష్కామ 
కర్మయోగము కాజాలదు ఇక గీతాశా(న్త్హ్రవును, ఆత్మజ్ఞానమును 
జనులకు బోధించువానికి కలిగెడు ఫలితమును నిరూపించుచున్నాడు 


య ఇమం పరమం గుహ్యం మద్యక్తేష్వభిధాస్యతి । 
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ॥ 


ఎవ డీపరమరహస్యమగు గీతాశాన్రమును నా భక్తులకు చెప్పు 
చున్నాడో, వాడు సంశయరహితుడై నాయందు సర్వోత్కృష్టమైన భక్తిని చేసి 
నన్నే (మత్సాయుజ్యమునే పొందుచున్నాడు సంశయము లేదు 

““మవుద్భక్తషు?” అని భగవానుడే స్వయముగా చెప్తుటవల్ల ఈ 
గితాశా(న్త్రుము, ఒక జాతికి గాని, ఒక మతమునకు గాని ఒక ఆశ్రమమునకు 
సంబంధించిన వారికి మాత్రము గాని కాదనియు, భగవంతునియందు 
భక్తిగల వారందరికిన్నీ ఏర్పడినదనియు, అందువల్ల భక్తిగల సర్వజనులకు 
దినిని బోధించవలసినదనియు (గ్రహించవలయును కావుననే సప్తమీ 
బహువచనములో ““మద్బక్తేషు? అని ప్రయోగించడమైనది 

న చ తస్మాన్మనుష్యేషు కళ్చిన్మే ప్రయకృత్తమః । 

భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి ॥ 

మనుష్యులలో నాభక్తులకు గీతను చెప్పువానికంటె నధిక ప్రియమును 


చేయువాడొక్కడున్నూ నాకు లేనే లేడు భూమియందు వానికంటె నితరుడు 
మిక్కిలి యిప్పుడు నాకు గలుగనుకూడా గలుగడు 


(శ) భగవధితా గమనము 249 


గీతాశా(న్త్రుమును భక్తులకు చెప్పువానికన్న నాకు మిక్కిలి ప్రీతి 
గలవాడు భూలోకమున ఇదివరలో ఒక్కడున్నూ ఉండి ఉండలేదు 
ఇప్పుడున్నూ ఉండుట లేదు ఇకను ఉండుబోడు అని భగవానుడు 
స్వయముగానే చెప్పెను దీనికన్న పరమప్రమాణము ఇకఏమి కావలయును? 


యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్గో ధనుర్టరః । 

తత్ర శ్రీ) రిజయోభూతి 'ర్తువానీతిర్మతిర్మమ ॥ 

ఓ ధృతరాష్టమహారాజా! యోగసిద్దులకు ప్రభువగు నీశ్వరుడను, 
విల్లును ధరించిన యర్జునుడు నున్నటువంటి పకవేదో యచ్చటనే 


రాజ్యలక్మీయు, జయలక్ష్మియు, వైశ్వర్యాబివృద్దియు న్యాయమును తొలగక 
నిలుచునని నాయభిప్రాయము 


ధ్వన్యర్హముగా సంజయుండు ధృతరాష్టమహారాజానకు కట్టకడపటి 
తన అభిప్రాయమును తెలిపినాడు దీనివలన ఎవరియందు భగవంతుని 
అను[గ్రహము గలిగియుండునో వారికే విజయము గలుగును ఇది ఒకటే 
భక్తులు (గ్రహించిన చాలును దీనితో తృతీయకాండవుగు జ్ఞానము 
సంపూర్ణమయ్యెను 

గొప్పదైన పర్వతము గాని, సముద్రము గాని చిన్నదైన మానవ 
నేత్రములో ఎట్టు కనపడునో యాలాగున కర్మోపాసన జ్ఞానములనెడు 
గీతాషట్క త్రయము ఈ చిన్న వ్యాసములోనే కనందగును [గగంధాంతరము 
నందలి కాండత్రయాత్మకమగు కర్మ, భక్తి, జ్ఞానములను గురించిన ఈ 
క్రింది శ్లోకములను నిరూపించి విరమించెద 


ఫలస్యకారణం పుష్పం ఫలం పుప్పవివర్ణితమ్‌ | 
జ్ఞానస్య కారణం కర్మ జ్ఞానం కర్మవివర్ణితమ్‌ ॥ 


ఫలమునకు పుష్పము కారణము, పుష్పమునకు వృక్షము కారణము 
ఇచలు నిష్మావు కర్మయోగమును వృక్షముగాను, అనన్యదైవ భక్తిని 


250 _(బృనులయాళసదట్లురు (గంధావళి 


పుష్పముగాను, జ్ఞానమును ఫలముగాను వర్ణించడమైనది ఫలముయొక్క 
మాధుర్యమును, రుచిని ఆరోగ్యమును, రంగును, సుగంధమును మాత్రము 
కూర్చుండి వర్ణించిన ఏ కాలమందైనను పండ్లు దొరుకునా? భుజింప గలరా? 
ఆలాగునే జ్ఞానమాహాత్మ్య్యమును, ప్రభావమును, ఆనందమును కూర్చుండి 
మాట్లాడిన అది యెప్పటికినీ లభించునది గాదు వృక్షమును పోషించిన అదే 
స్వయముగా పుష్పించి పండ్లు పండ క్రిందికి రాలుచుండును ఆలాగున 
అనుష్టానము సరిగా చేయుచూ వచ్చినచో అదే దైవకృపకు పాత్రమై 
జ్ఞానపలమును గలుగజేయును అయితే ఫలావస్టలో పుష్పముగాని, 
వృతముగాని కనపడకపోయినను, వృత్షమునుండియే పుష్పమున్నూ, 
ఫలమున్నూ గలిగినట్లు విజ్ఞులు కనుగొనగలరు 


నివృత్తిరపి మూఢస్య ప్రవృత్తిరుపజాయతే । 
ప్రవృత్తిరపి ధీరస్య నివృత్తి ఫలభాగినీ ॥ 


మూఢుడైన వానియొక్క నివృత్తియు ప్రవృత్తియే యగును. 
ఆత్మజ్ఞానము గల ధిశాలికి ప్రవృత్తికూడా నివృత్తిఫలమునే కలుగజేయును 
అని అష్టావక్రమునీంద్రుడు జనకవుహారాజుగారికి ఉపదేశించెను ఇది 
అమ్రావక్రగీత గితాసారముంతయు ఈ రెండు శ్లోకములలో గర్భితమై 
యుంటున్నది 

(శ్రీ సురేశ్వరాచార్యులు నైష్కర్య్యసిద్దియందు కర్మను ఖండించినట్లు కొందరు 
తలంతురు ఈ క్రింద వ్రాయబడిన సురేశ్వరాచార్యుల వాక్యములు నైష్కర్యసిద్దియందు 
చూచిన దినియొక్క సత్యము బోధపడగలదు కర్మ కాండమును అచటచట ఖండించుదానికి 
కారణము (శ్రీ) శంకరవిజయమున చూచినచో బోధపడును ) 


(శ్రీ సురేశ్వరాచార్యులవారు దీనిని సాకల్యముగా నిరూపించి 
యున్నారు ఇది అందరికినీ ఉపాదేయమగును, గమనింపుడు 

నిత్యక ర్మానుష్వానాద్ద ర్మోత్పత్తిః ధర్మోత్పత్తేః పాపహానిః, తతళ్చిత్త 
శుద్ది, తతస్సంసార యాధాత్మ్యావబోధః, తతో వైరాగ్యం, తతో 


న భగవదీతా గమనము 251 
వుముతుత్వం, తతస్తదుపాయపర్యేషణం, తతస్సర్వకర్మ తత్పాధన 
సన్న్యాసి తతో యోగాభ్యాసః, తతళఖ్చిత్తస్య ప్రత్యక్ర్రవణతా, 
తతస్తత్త్వ్వమస్యాదివాక్యార్ద పరిజ్ఞానం, తతో౭_విద్యోచ్చేదః, తతస్ప్వాత్మన్యే 
వావస్తానమ్‌ (నై సి 135వాక్య ) 

నిత్యనైమిత్తికాది కర్మల నాచరించి వాని ఫలమును పరమేశ్వరునకు 
సమర్పించుచుండిన యెడల కొంతకాలమున కావ్యక్తియొక్క చిత్తమున 
పాపములను నశింపజేయునట్టి యదృష్టము జనించును దానివలన 
చిత్తమునందలి పాపములు నశించిపోవును అందువలన చిత్తము దర్పణము 
వలె నిర్మలమై నిత్యవస్తువును వివేకించి తెలిసికొనెడి సామర్ధ్యము కలదై 
యుండును అప్పడాచిత్తమునకు సంసారముయొక్క వాస్తవప్టితి తెలియును 
అనగా సంసారము అనిత్యము, అశుచి, దుఃఖమయము, హేయము నగునని 


తెలియునని భావము సంనారముయొక్క యభథాద్ద స్వరూపము ఇదియే 
యగునుసుమూ! 


ఇట్టుండగా సంసారము నిత్యము శుచి, సుఖరూపము, ఉపాదేయ 
వుని తలంచుట చిత్తదోషమువలననే యని యెరుగవలయును ఇట్లు 
సంసారముయొక్క యాధార్యము నరయుట వలన, దానియందు వైరాగ్య 
ముత్సన్నమగును పిమ్మట నిత్య, నిరతిశయ సుఖస్వరూపమగు మోక్షమును 
సంపాదించవలయునను నిచ్చు జనించును పిదప నా మోక్ష సాథనముల గూర్చి 
విచారించును విచారించి యెరింగిన తరువాత వాని ననుష్టింప నిశ్చయించి 
నిత్యాది కర్మలు, ఆ కర్మలకు సాధనములైన గృహస్రశ్రమాద-లునూ 
ప్రతిబంధకములుగా దోచుటవలన, వానినన్నిటిని యభధాశా(న్హవఎగా 
పరిత్యజించి వివిదిమాసన్వ్యాసమును స్వేకరఠించును తరువాత సద్దురు 
సన్నిధియందు వేదాన్తవులయెొక్క శ్రవణవునన నిదిధ్యాసములను 
యోగము నభ్యసించును మిక్కిలి శ్రద్దతో చిరకాలము చక్కగా 
నాచరించబవిన ఈ యోగాభ్యాసమువలన సంశయ అసంభావనా ఎపరీత 
భావనలు నశించును అందుచేత చిత్తము శబ్బ్దాదెవిషయములనుండ మరలి 


252 (శీమలయాళసద్గురు గ్రంధావళి 
శుద్ద చిద్రూపుడైన ప్రత్యగాత్మయందు (ప్రవర్తించి తదెకాయత్తమై 
యుండును 

అనంతరము వేదాంతములయందు తత్తుమస్యాది మహావాక్యములచే 
బోధితమైన జీవబ్రహ్మైక్యసాకాత్కారము, అపరోక్షముగా ననుభూత 
వుగును అట్టి యపరోకానుభవమువలన ననాదినుండి ప్రవృత్తమైన 
యజ్ఞానము, సూర్యోదయముచే నంధకారమువలె మటు మాయమగును 
అనంతరము స్వరూపాపస్తానము సిద్దించును అనగా నిత్య, శుద్ద, బుద్ద, 
ముక్త, కేవలాఖండ పరిపూళ్ణంబై యుండును ఇదియే మోత్షవుని 
తాత్పర్యము శ్రీశంకరాచార్యుల అభిప్రాయమున్నూ అపరోక్షానుభూతి 
యందు తెలిపినది చూడుడు 


స్వవర్థాశ్రమధర్మేణ తపసా హరితోషణాత్‌ । 

సాధనం ప్రభవేత్సుంసాం వైరాగ్యాది చతుష్టయమ్‌ ॥ 

తనయొక్క వర్థాశ్రమధభర్మము బ్రహ్మార్హణముగా జేయబడిన కర్మాను 
ష్థానమువలన గలిగిన పుణ్యముచేతను, తపస్సుచేతను, భగవంతుని 
సంతోషింపచేయుటవల్ల భగవదను[గ్రహవు గలుగును స్వవర్జాశ్రవు 
ధర్మమనగా తానుదేన్ని పొందుట కిచ్చగించి యనుష్టించుచున్నాడో దానికి 
సంబంధించిన కర్మయని తెలియవలెను అపుడు వైరాగ్యాది సాధన చతుష్టయ 
సంపత్తి ఆవిర్భవించును ఈ అపరోక్షానుభూతి గ్రంధమున మొట్టమొదట 
చెప్పినది నిరూపించడమైనది ఇక కట్టకడపట తెలిపినది చూడుడు 

పరిపక్వం మనో యేషాం కేవలో£_.యం చ సిద్దిదః | 

గురుదైవత భక్తానాం సర్వేషాం సులభో జవాత్‌ ॥ 

పరిపక్వహృదయము కలవారికి కేవలము ఈ బ్రహ్మాత్మైక్యసాక్షాత్కార 
జ్ఞానము త్వరలో గలుగును అట్లే గురువునందును, దైవమునందును భక్తి 
గల సకల జనులకును సులభముగను శీఘ్రముగను సిద్దించును 


గురుభక్తియొక్కయు, దైవభక్తియొక్కయు (ప్రభావము చూచితిరా?! 


_శ్రిమలయాళమతి న గీతా 253 


“*కించితృక్వకమోణాం హరయోగేనసంయుతఃి* పై జెప్పిన విధముగా 
సంపూర్ణముగ అంతఃకరణశుద్రి కలుగని వారికి హరయోగమున చెప్పిన 
అష్టాంగ యోగము అనుష్టింపదగినది శ్రిశంకరులు, వారి ముఖ్య శిష్యులగు 
సురేశ్వరాచార్యులు జీవులపరిపక్వత ననుసరించి చెప్పినడి చూడుడు ఇదియే 
కాండ త్రయాత్మకవుగు వేదముయొక్కయు, షట్కత్రయవుగు గీత 
యొక్కయు ఆశయము కట్టకడపట సర్వకర్మపరిత్యాగమున్నూూ, 


సన్నాసమున్నూ, జేయ ([బహ్మవుందు నిలకడయు గలుగవలెనని 
యుపదేశించిరి ఓమ్‌ 


i rt 


న iis SPR, pe PC CE న a gia ఆ 
1 < SP య య i: స్తే న్‌ శ ఏ Ps వే వ్‌ 
య. a NN \ Nf సల. NV Lf iv vw eae A, Wy (న, FN మ త. గ 
| ల యర NE Le Te Tern Ir En nr Sy 
3 Ui ith fh in thd heather trier నేయ న. Hit oP Cnt iT 





ie 
Cpe 







ఓం సత్యం శాస్త్రం ఏయి 


న్‌ పతివారు ఏ కార్యమునైన ప్రారంభించు 3 


2 నపుడుగాని, మాట్లాడునపుడుగాం పై ఇ 


హ్‌ జెప్పిన నాలుగు సదములను మూడు సార్లు: 
వై దచ్చరించి అర్రమును భావన చెసి ప్రారంజ్ల 


క్ష బించిన ఆ కార్యము నిర్వొఘము గాను = 


iz: 


వే ంరోసము గాను జరుగును. ఓంకారమునుక 
1 ఉచ్చరించునపుడు వారి వారి ముతానునార 


క్ర ముగా ఇష్రదైవమును భావన చసుకొనక్ఞ 


|| 













VA VV 


INN 





= 


ఈ ఘమఘఅఆయాూఆఈయత్తు వ్రలీతా 


మీరిక 


(శ్రీగురుధ్యానము 


ప్రకృతివికృతిశూన్యాం సవ్చిదానందరూపాం 
'సదమలహృది దివ్యాం జ్ఞానతేజఃప్రదిప్తామ్‌ । 
అనుపమగుణరాశిం భావయేదార్యవన్ట్యాం 
'సకలకలుషహన్రీం 'సద్గురోః పాదుకాం తామ్‌ ॥ 


పరిశుద్దాత్మ స్వరూపులారా! 


మహావుహివు సంపన్నుడగు (శ్రీసర్వేశ్వరుని దయ అపారము 
కరుణామయుడగు భగవంతుడు అనన్తసంసార సముద్రమును దాటుట 
కయ్యే యీ మానవశరీర మను దృఢనౌక నొసగియున్నాడు మనుష్య 
జన్మము జ్ఞానవు సంపాదించి భగవత్సాన్నిధ్యవుఎను (మోక్షమును) 
బడయుటకయే్యే వచ్చినదని మరువకూడదు అప్పుడే మన జన్మము 
సార్టకమగును ఏలననగా పుణ్యాతిశయముచే దేవతాదు లూర్త్వలోకమున 
నున్నవారలై సుఖా ధిక్యముచే బద్దులయిరి ఆలాగున పాపాధిక్యముచే 
పశుపత్యూదులును సంసార బంధములో జిక్కి జ్ఞానహీనములై యుంటున్నవి 
మనుష్యజన్మము మాత్రము సర్వశగ్రేష్టమై జ్ఞానారనమునకు కడుంగడు 
యోగ్యమై ముక్తిని గలుగజేయునదిగా ఉన్నది దేవతలుగూడ మనుష్య 
జన్మము వచ్చి మేమెప్పుడు ముక్తుల మగుదుమా అని కోరుచున్నారని 
శ్యాన్ర్రములు వచించుచున్నవి కనుక దిని యుత్మృష్టత మరి చెప్పవలయునా! 
మానవజన్మమును గురించి శ్రీఆదిశంకరు లీలాగున నుడివిరి- 


దుర్లభం త్రయమేవైతద్దెవాను గ్రహహేతుకమ్‌ । 

మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుషసంశ్రయః ॥ 

వూనవజన్మము, మోక్షేచ్చ, వుహాపురుషుని ఆశ్రయము- ఈ 
మూడును మిక్కిలి దుర్గభములు అవి దైవానుగ్రహముచేతనే లభించు 
చున్నవి 


మటీయు సకలమానవకోట్లు తరించుటకై ఆభగవంతుడు జ్ఞానము 
లనదగు వేదముల నను[గ్రహించియున్నాడు వేదములనగా ప్రకృతి 


258 _శ్రీమలయాళసద్లురు [గ్రంధావళి 


విలక్షణుడగు సర్వేశ్వరునియొక్క యప్రాకృతబుద్దితో వెలువడిన శాశ్వత 
సత్యములు ఆ వేదములయొక్క గభీరార్రములనే మహర్షులును ప్రకృతిరహిత 
బుద్దిచే స్వాత్మజ్ఞానమహిమచే గ్రహించి వ్రాసిరి అవియే స్పృతులనబడును 
తరువాత వేదముల సారములయిన యుపనిషత్తులయొక్కయు, వేదార్టమునే 
ప్రతిపాదించు సృతులయొక్కయు విషయము లన్నిటిని క్రోడీకరించి 
జనులకు సులభముగా నర్హమగునటుల రచించిన గీత లేర్చడినవి గీత 
యనుశబ్దవునకు గానవుని యర్థము గావున సకలఎషయములను 
సందేహము లేకుండా, పరస్పర విరోధము లేకుండా ఉన్రైస్నరముతో 
సారముగా నుద్దోషింపబడినవే గీతలని వ్యవహరింపబడుచున్నవి 


కావున వుహాశయులారా! లోకములో భగవత్సంబన్టములైన 
భగవద్గీత, శివగీత, బ్రహ్మగీత, శ్రీరామగీత మొదలగు కొన్ని గీతలు గలవు 
ఆలాగున పరమ బుషిసంబవ్షములైన వ్యాసగీత, సూతగీత, బుభుగీత 
అవధూతగీత, అష్టావక్రగీత మొదలగునవియు గలవు వీనిలో భగవద్గిత, 
వ్యాసగీతాదులు భారత సూతసంహితాదులలో నన్తర్గతములై యున్నవి 
అవధూతగీత అష్టావక్రగితలు స్వతన్త గ్రంధములు ,శ్రీదత్తాత్రేయులవారు 
అవధూత గీతకున్ను, అష్టావక్ర మునివరులు అష్టావక్రగీతకున్ను కర్తలు. 
ఈలాటి గీతలు ముప్రెయాజు ప్రస్తుతము లెక్కలోనికి వచ్చుచున్నవి 


(శ్రీవివేకానందస్వాములవారు ఇంగ్లీషున శ్రీయతిగీత యని యొక 
చిన్నపొత్తమును రచించి యున్నారు [శ్రీరమణ గీతయను పవిత్ర[గ్రంధమొకటి 
యుంటున్నది అది శ్రీరమణ మహర్షులచే చెప్పబడి (శ్రీ గణపతిశా (స్తుల 
వారిచే ఛన్గ్జోబద్దము (శ్లోకరూపము చేయబడినది ఇకను అనేక 
గీతలుండవచ్చును జ్ఞాపకములోనికి వచ్చిన వినోట వ్రాయబడినవి. 


పై జెప్పనవిధముగా శ్రీసద్గురు మలయాళ స్వాములవారిని గూడ 
కొందు (బ్రహ్మనిష్ణులు, సాధువులు, పండితులు, నారీమణులు తమ 
ఉత్తవాశయయముల నన్నింటిని ఒక గీతారూపముగా (ప్రవచించిన 
ప్రస్తుతకాలమున కెంతో యుపయోగ ముండునని ప్రార్టించిరి అందచే నీ 
మలయాళయత గ్ర గీత యను [గ్రంధరాజ మావిర్భవించెను 


(స్రామలయు శయ తి వ్రగతా 259 


“లోకమున భగవత్తత్త్యము నుద్దరించుటకై భగవంతుడే స్వయముగా 
నవతరించుచున్నాడు మజీయు నట్టి మహానుభావులను లోకమునకు 
భగవంతుడు పంపుచున్నాడు ఈ తత్త్వమును భగవద్దీతాది శాన ములలో 
గాగుగా నిరూపించియున్నారు కావున లోకోద్దరణ తత్సరులగు 
మహాపురుషు లెవరు గలరో, వారందటును భగవద్దర్మమును నిలబెట్ట వచ్చిన 
వారనియు, సాక్షాద్భగవత్స్వరూపులే యనియు తలంచవలయును కాబట్టి 
కృత, త్రేతా, ద్వాపరాది యుగముల ననుసరించి యనేకులు భగవదవతార 
పురుషులు, బుషిపుంగవులున్ను గీతలను వ్రాసిరి వర్తవూనకాలము 
ననుసరించి సర్వజనులున్ను తరించు లాగున ధర్మమును ప్రతిపాదించెడు 
(గంధము కొఅతగా నుండుటచే అకొజంతను పూర్తిచేయుటకయ్యే తాము 
జన్మించితిరి, భగవంతునిచే పంపబడితిరి అని వూ అందటియొక్క 
యాశయమై యున్నది” అని భక్తులు విజ్ఞాపనము జేసికొనుటవలననున్ను, 
బ్రాహ్మణాది వర్ణములయొక్కయు, సన్వ్యాసాద్యా శ్ర్ర్యుములయొక్క యు, 
సత్యాది యుగములయొక్కయు ధర్మములు సంకరములైపోయినందుచే 
యభధార్హమగు బ్రాహ్మణ లక్ష్షణమున్ను, సన్నాసి లక్షణమున్ను యుగ 
ధర్మమున్ను తెలియవలసియుండునని యనేకధర్మతత్త్వజ్ఞాలు ప్రార్షించుట 
వలననున్ను ఈ యతీనవ్రగీత వ్రాయవలసివచ్చెను కావున సత్యాదియుగముల 
గురించియు, బ్రాహ్మణాది జాతుల గురించియు, సన్నాసాద్యాశ్రమముల 
గురించి గల నిజతత్త్వమును ఈగీతవలన సర్వులు తెలిసికొని తరించగలరు 


ఈగీతయందు ప్రన్నించినవారి నామధేయముల నీ[గ్రప్టమునందే మీరు 
చూడగలరు ఈ ప్రశ్నలన్నిటికి శ్రీవారిచ్చిన సమాధానములను గద్య 
రూపముగాను, కొంత పద్యరూపముగాను 18 అధ్యాయముల మొదట 
వ్రాసియిచ్చిరి తరువాత నిది ఛన్టోబద్దము గావింపబడెను అందులో 3,4,6, 
13,14,15- అధ్యాయములను శ్రీకాశిలో ఉంటున్న వేదాంతశిరోమణి, 
న్యాయమిమాంసాశా[స్తులగు శ్రీమాధవచైతన్య బ్రహ్మచారిగారును, 
5,7,11,16,17 అధ్యాయములను ఆ వారణాశియందే నివసించుచున్న 
సాహిత్య విద్యాప్రవీణ, సాహిత్యాచార్య వేదాంతాచార్యులగు (శ్రీబి కృష్ణ 
చరణముగారున్ను శ్రీగురుశాసనమును పరవుపవిత్రముగా శిరమున 


260 _శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


నిడికొని ఛన్లోబద్దముగా శ్లోకరూపముగా వ్రాసి పంపిరి నేనును (శ్రీసద్గురు 
దేవుని యనుగ్రహముచేతను, అపారకరుణానిధియగు సర్వేశ్వరు డొసంగిన 
జ్ఞాూనమువచేతను, మిగత యేడు అధ్యాయములను ఛన్స్‌ రూపముగా వ్రాసితిని 

ఇందులో మా సామర్హ్య మేమియు లేదు దయాసముద్రులగు శ్రీసద్గురు 
స్వాములవారి అపారకరుణాకటాక్షమే, సంకల్పసిద్దియే సమస్తమును జేసెను 

మేము నిమిత్తమాత్రులము 


హరిహరవిధిరూపస్స ద్గురుశ్ళాన్తమూర్తిః 
నిరువమసుఖరాశిర్షిత్య సత్యస్వభావః | 
సదమల నిజయోగాద్భాసమానః కృపాళుః 
కిమపి కిమపి కుర్వ్పన్కారయత్యేష ఈశః ॥ 


ఈ|గంధము గద్యరూపమయిన మూలము ననుసరించియే సాధ్య 
వుయినంతవరకు వ్రాయబడెను ప్రమాదవశమున నేవైన దొసగులు 
దొరలియుండిన అది మా యజ్ఞాన విలసితమేగాని వేరు గాదు శుద్దనిర్గుణ 
పరబ్రహ్మస్వరూపులగు శ్రీసద్లురుదేవుని వాగమృతమందేలాటి దోషము 
లుండవని మా నమ్మకము ఈ విషయమును పారకులు గమనింతురుగాక! 
వుజీయు నీ(గశన్లరచనయందు (శ్రీవ్యాసాశవు సంస్కృతోన్నత 
పారశాలా ప్రధానోపాధ్యాయులు సాహిత్యశిరోవుణి, ఉభయవేదాన్త 
ప్రవర్తకులు శ్ర్రీపి స గోపాలాచార్యులవారును నాకెంతో సహాయము 
నొనర్చిరి వారికి నా ధన్యవాదములు దీనిలో ఏవైన లోపము లుండిన 
తెలిపెడు పండితోత్తములకు, సాధుపురుషులకు, బ్రహ్మనిష్పుల కెల్లప్పుడు 

కృతజ్ఞులము వానిని మరుము[ద్రణమున సవరించి ముద్రించగలము 

లోకాస్పమస్సాస్సుఖినో భవన్తు 
ఓం తత్‌ సత్‌ 
ఇట్లు (శ్రీసద్గురు పాదధూళి 
సాహిత్యశిరోమణి, సాహిత్యసుధాకర, 
శివచరణము 


(శ్రీసద్గురు సర|బ్రహ్మణే నమః 


శ్రమలయాకళక యతీన్తగీతా ప్రస్తావన 


ఓంకారవాచ్యమాత్మానం సచ్చిదానందవి(గ్రహమ్‌ । 
సర్వవేదాన్తసంవేద్యం సద్గురుం తమహం భజే ॥ 
కింకారముచే వచింపఒడువాడుశను, పరమాత్మ యయినవాడును, 
సచ్చిదానంద స్వరూపుడును, సకలోపనిషత్తులచే బాగుగా దెలియదగిన 
వాడును అయిన సద్గురుదేవుని భజించుచున్నాను 


అస్తి వ్యాసాశ్రమః ఖ్యాతస్పత్యధర్మ (ప్రచారకః | 


స్వానుష్టానైకనిష్టానాం జిజ్ఞాసూనాం సమాథశ్రయః ॥ 1 
ధర్మైః కృతయుగఖ్యాతైెరంచితో౭._స్మిన్కలౌ యుగే । 
కాశీబుగ్గమహాతీర్థ పూతస్పద్బక్తసేవితః ॥ 2 


సత్యధర్మములను |ప్రచారమొనర్చ్భు చున్నదియు, అనుష్టానపరులైన 
జిజ్ఞాసువులకు ఆశ్రయమైనదియు, ఈ కలికాలములో కూడ కృతయుగ 
ధర్మముతో కూడినదియు, కాశీబుగ్గయును తీర్దబితో పవిత్రమైనదియు, 
సదాచరణపరులై* భక్తులచే సేవింపబడున దియునగు సుప్రసిద్దమైన 
(శీవ్యాసా శ్రమము విరాజిల్లుచున్నది 

కైలాసవాసిగణ సేవితమూద్దభాగో 

నవ్వ ద్రిరిత్యభిహితో2_స్తి మహాగిరీన్షః | 

యస్ర్యైవ పర్వతవిభో స్పదుపత్యకాయాం 


వ్యాసా(శ్రమో విలసతి ప్రథితస్రభావః ॥ 3 
బుద్దాదిమతకర్తార స్సర్వే గచ్చన్తి వూజ్యతామ్‌ । 

యత్ర ప్రబోధ్యతే సర్వమతధర్మసమన్వయః ॥ 4 
ఉతారకశ్ళ్శివో యత్ర లింగరూపేణ పూజ్యతే 

యేన సా౭£_నుగృహీతా£_భూజ్ఞపాలాఖ్యా తపస్వినీ ॥ ర్‌ 
కూర్మపుష్కరిణీదివ్యతీర్దేన చ విరాజితః । 

యత్ర స్నాన్సి తపోనిష్ణాస్సా భనాభ్యాసశాలినః ॥ 6 


F19 


262 శిమలయాళసద్లురు గ్రంధావళి 


ళీ 


వర్కటీ తరుణా దేవతావాసేన విభూషితః | 


యత్ర వూర్వమతవ్యంత తపస్తీవ్రం మునీశ్వరాః ॥ 7 
న్యగ్రోధనారికేళామ్ర ముఖ్యవృక్షై ర్విరాజితః । 
సర్వత్ర శారికాకీర మంజుల ధ్వనిశోభితః ॥ 8 
జాత్యాది భేదభావస్తు యత్ర నైవానుమన్యతే । 
గుణప్రధానతాం బుద్దా ప్రవర్తనే బుధ్‌త్తమాః i g 


మటీయు నా యాగ్రమము, కైలాస వాసెయగు మహేశ్వరునియొక్క 
ప్రవుధగణములతో సేవింపబడుచున్న శిఖరభాగము గలిగినట్టియు, 
నందిపర్వతమని పర్కానబడుచున్నదియు నగు మహాపర్వతముయొక్క 
పాదప్రదేశమునందు సుప్రసిద్ద ప్రభావము గలదై ఐరాజిల్టుచున్నది అచ్చట 
శ్రీబుద్దదేవుడు, (శ్రీశంకరాచార్యులు మొదలగు మతకర్తలందరు పూజింప 
బడుచున్నారు వురియు సకల వుతధర్మములకు సవున్వయము 
బోధింపబడుచున్నది పూర్వము జపాల అను తపస్వినిని అను[గ్రహించిన 
ఉత్తారకేశ్వరుడు అచ్చట లింగరూపముతో అర్చింపబడుచున్నాడు మరియు 
నా ఆగ్రవుము కూర్మపుష్కరిణి తీరర్రముతో విరాజమానమ్లై, మిగుల 
చల్లనిదైయున్నది తపోనిష్ణలు, సాధువులును అచ్చట స్నానము 
చేయుచుందురు దేవతలకావాసమైన గొపు జూవ్విచెట్టుచే 
ఆచోటు అలంకరింప బడియున్నది పూర్వము అచ్చోట మునీశ్వరులు తీవ్ర 
తపము చేసి యుండిరి వటవృక్షము, నారికేళము, మామిడి మొదలగు 
మహావృత్షములతో గూడినదై, ఆశ్రమ ప్రదేశము శోభాయమానమైయున్నది 
అన్నిచోట్లను శుక పిక శారికాది పక్షుల యొక్క మనోహరధ్వనులవచే 
నింపైనది ఆయాశ్రవవమనందున్న వారందటును జాతివర్జాశ్రవు 
ఖేదములను పాటింపరు అచ్చట బుధులు గుణప్రాధాన్యమునే యెంచువార్డ, 
జ్ఞానవంతులై, థన్యాత్యులె యుంటున్నారు 


యత్ర క్షేత్రే తు తిష్టన్తి భక్తా విజ్ఞానినస్తథా | 
అధ్యాత్మజ్ఞాన సంపన్నా మహిళామణయో౭ పి చ॥ 10 


(స్‌ దులయాభకుత పైగీలా 263 


మహాపురుష 'సంసేవ్యే సర్వసమ్మాన శోభితే | 

సర్వత్ర హోమధూమైళ్ళ పరివ్యాప్తె సువాసితే॥ కల. 
నిత్యకల్యాణపూజా భిస్పన్తుష్టాఖిలదైవతే ॥ 

ప్రసన్నజంతుతతిభిః పక్షిభిస్పేవితే2_.నిశమ్‌ | 12 
మహావవిత్రగిర్వాణ భాషాభ్యసనపావనే ॥ 

సర్వవర్హస్పృసంస్తుత్యే రాగద్వేషమలావహే ॥ 13 


ఇకను ఆ కాశీబుగ్ని వంహాక్షేత్రము భక్తులకును విజ్ఞానులకును 
నిలయమై యున్నది ఆత్మజ్ఞాన సంపున్నలైన నారిమణులు కూడా అందు 
గలరు సర్వాతిధుల సల్కారాదులచే  కోభిల్హునదియు, సర్వత్ర 
హోవుధూవుములు వ్యాపించి పరివుళవంతముగా జేయబడినదియు, 
నిత్యకళ్యాణ  పూజలచే సంతసించిన శివకేశవాది దైవములు గలదియు, 
భయములేక సంచరించు మృగములతోను పక్ష్సులతోను సదా సేవింపబడు 
చున్నదియును, పవిత్రమైన సంస్కృత భాషయొక్క అభ్యాసముచే పరమ 
పావనవుయినదియును, సకల వర్గా[(శ్రముస్టులచే సేవింపబడునదియు, 
రాగద్వేషాది మాలిన్యమును పోగొట్టునదియు (పై శ్రొకముతో అన్వయము 


వ్యాసాశ్రమ మహాతీర్హమారాన్నైర్భతికోణకే | 

ధ్యానయోగ్యః ప్రశాంతశ్చ కుటీరః పరిదృశ్వతే ॥ 14 
రాగద్వేషాదిరహిత శ్నాన్త స్పద్నక్తతోషకః | 

తపశ్చర్యావిధానాది యోగసాధనపోషకః ॥ 15 
అఖండబిల్వతరుభిః పలాశోదుమ్మరాదిభిః | 
దాడిమీకంటకి ఫల్తెర్ల రీతక్యా దిభిర్యుతః ॥ 16 


తులసీవనసంశోభీ తథా£_.మలకభూరుహైః 1 
సంకీర్ణశ్ళ ప్రసన్నళ్చ స్నిగద్చాయాసుశీతలః ॥ 17 


భక్తిగమ్యశ్చ విజ్ఞాన నిలయో మునివందితః । 
ప్రపన్నార్తి హరశ్శానో విశుద్దో హర్షదాయకః ॥ 18 


264 శుములయాళసద్లురు గ్రంథావళి 


యస్య దర్శననూ్రేణ యస్య కస్యాపి మానసమ్‌ | 

ప్రసన్నం జాయతే తూర్ణం విరక్తిగుణభూషితమ్‌ ॥ 19 

ఇట్టి పవిత్రమైన శ్రీవ్యాసాశ్రమమందు శ్రి కాళశీబుగ్గతీర్థముయొక్క 
సమీపమున నైరృతి భాగమునందు విజున (ప్రదేశమున ధ్యానించుటకు 
మిగులతగువైన కుటీరము కనిపించుచున్నది ఆ పర్ణశాల రాగద్వేషాదులచే 
శూన్యమై పరవు ప్రశాంతమై సదృక్తులరు తోషకమై జపతపాదుల 
నాచరించంటకు మిగుల యోగ్యమై, యోగసాధశలకు పోషకమై సర్వ 
విధముల నొప్పుచున్నది మటీయు నడి అనేక బిల్వవృకములతోను, 
మోదుగ, మేడి, దానిమ్మ, పనస, కరక మొదలగు వృకషవులతో 
తులసీవనముతో శో భిల్లుచున్నది మరియు ఉసిరిక చెట్లతో అలలారుచున్నదై 
దట్టమగు చెట్ల నీడతో చల్లగా నుంటున్నది ఆ ప్రశాంతమగు పర్ణ కుటీరము 
భక్తిగమ్యము, విజ్ఞాననిలయము. మునులచే నమస్కరించ దగినదియును, 
ఆశ్రితుల ఆర్తిని పోగొట్టునదియును విశుద్దమైనదియును, శాంతి నొసగునది 
యును, నిత్యము సంతోషమును కూర్చునదైయున్నది దాని సందర్శన 
మాత్రిముచే నెట్టివాని మానసముగూడ శీఘ్రముగా ప్రసన్నమగుచున్నది 
త్వరలో పరమ వైరాగ్య గుణ భూషితమగుచున్నది 


తతైకదేశే విమలే ప్రశాన్తే సిద్దాసనస్టం మునిసార్వభౌమమ్‌ । 
విజ్ఞానభూత్యా హృది రాజమానమాత్మానమాత్మన్యవలోకయన్తమ్‌ ॥ 20 


అట్ట మిగుల నిర్మల ప్రశాంతమగు నేకాంత ప్రదేశమందు సిద్దాసనా 
సీనుడును, ముని శ్రేష్టడును, హృదయమందు విజ్ఞాన విభూతితో విరాజిల్లు 
చున్నవాడును, ఆత్మలో నాత్మను సందర్శించువాడును, 


యాగిశ్వరం తం నిగృహిత వృత్తిం జితేన్రియం భాసితవస్తుతత్వమ్‌ । 
సర్వాత్మభావైకసమాధినిష్టం పరే పదే స్వస్య విరాజమానమ్‌ ॥ 21 


యోగిడ్రపుడును, సకల వృత్తులను నిగ్రహించిన వాడును, సకలేన్దియ 
ములను జయించినవాడును, ఆత్మతత్తుము నెరెింగినవాడును సమాథి 
నిష్కడును, స్వప్టితిలో నున్నవాడును, 


గ్‌తా 26వ 


(ral న 
భా జ రల అలలు కాట ర క్యు 
Co ప అత్రి లచే యు 


తేజ్‌"నిధానం నిరుపాఖ్యమవ్యయం 'సస్వరూపసంపత్తిదృ ఢత్వనిశ్చలమ ! 
అఖండతత్త్వం పరివూర్ణభణావగం ప్రజ్ఞానరూపే రమమాణమాత్నని ॥ 22 


తేజోనిధియును, నావురహితుడును, నిరువా ధికుడైనవాడును, 
నాశము లేనివాడును స్వస్వరూప విజ్ఞాన సంపదయొక్క దార్ర్రముచే 
నిశ్శలమైనవాడును, డేశకాలాది పరిచ్చేదములు లేక అఖండ స్వరూపుడై 
పరిపూర్ణుడై, ప్రజ్ఞానరూపమైన పరబ్రహ్మమునందు రమించువాడును 


సద్బక్తచేతోహర మార్యపూజ్యం దయాసముద్రం భవనాశకం చ | 
విజ్ఞాన నిష్టాశిఖారా గ్రదేశే సదా విభాన్తం మలయాళదేశికమ్‌ ॥ 23 


అనన్య భక్తి గలవారి మనస్సులను హరించువాడును, ఆర్యపూజ్యా 
డును, నిష్కళంక కరుణాసాగరుడును, సకల సంసార దుఃఖ వినాశకుడును, 
స్వాఆ్మానుభూతియిగు విజ్ఞాన నిష్టయొక్క పరమకాష్ట నధిషాంచి భాసించు 
వాడునునైన మలయాళ సద్లురు మూర్తియును నగు, 

అపారతేజోనిధి ప్రమేయమనాద్యనంతం పరమం పరాత్పరమ్‌। 

అసంగనామ్నా భువి క్షీర్యమానమనాదిమాయాపరివర్షితం గురుమ్‌ ॥ 

అనంతతేజోనిధియును, ప్రమవాణాతీతుడైన అగోచరుడును, 
ఆద్యంతములు లేనివాడును, పరమ పురుషుడును, పరాత్పరుడును, అనాది 
వూయను దూరీకరించినవాడును, అసంగానంద నావుధేయముతో 
లోకమున నుతింపబడు వాడునునగు, 


సమాసాద్య ప్రశాంతం తం గురుం బ్రహ్మవిదాం వరమ్‌ | 


గురూవసత్తివిదినా సాష్టాగం వ్రణివత్య చ ॥ 25 
భక్యా కృతాంజలిపుటస్పద్దురోద్దివ్యతేజుసః | 
ఆదాతుం శాసనం మూర్ష్నా స్ట్రతో౭_హం వినయాన్వితః ॥ 26 


బ్రహ్మవిదులలో గ్రేష్ణుడును, శాంతమూర్తియునైన (శ్రీ సద్గురు దేవుని 
సమీపించి గురూపసదనరీతిగా సాష్ట్రాంగముగా ప్రణమిల్లి భక్తితో కేల్కోద్భున 
వాడనై దివ్యతేజస్వి యైన సద్గురువు యొక్క ఆజ్ఞను శిరస్సున ధరించుటకై 
వినయాన్వితుడనవై నిలిచియుంటిని 


266 శిమలయాలసడ్లురు గ్రంధావలి 


కించిదున్మీల్య నయనే భగవాంస్తత్త్వకోవిదః | 


కారుణ్యసాంద్రగంభీరాః పీయూషాంబుధిశీకరాః ॥ 27 
('స్రవన్మాధుర్యసుభగా జ్ఞానవిజ్ఞానత్నప్తదాః | 

శీతలా నిర్మలాశ్శాంతా ఆనందామృతావర్షిణీః ॥ 28 
దృష్టీః ప్రసారయామాస సంసారభయవిహ్వాలే । 

ప్రపన్నే మయి దీనం మాం సముద్దర్తుం సమీహయా ॥ 20 


ఆ పవిత్ర సమాధివ్యుత్తాన సమయమందు తత్త్వవేదియు భగవంతు 
డునై శ్రీసద్గురుస్వామి కొంచెము నేత్రములను దెరచి మిగులకారుణ్య 
ముతో, అత్యంత గంభీర భావముతో నొప్పుచున్నవియును, అమృతసింధు 
బిందువు లను నొలుకునవియును, మాధుర్య్వమును (స్రవింపజేయుచు 
వునోహరము లైనవియును, జ్ఞానవిజ్ఞాన సంతృప్తి నొసగునవియును, 
కడుచల్లనివియును, నిర్మలము లయినవియును, శాంతితో గూడినవియును, 
అమందానంద వర్షమును వర్షంచునవియు నగు దృష్టులను శరణుజొచ్చి 
నట్టియు, అనంత సంసార దుఃఖభయముచే వివశుడనై నట్టియు, దీనుడనైన 
నన్ను ఉద్దరించు కోరికతో ప్రసరింపజేసెను 

(ప్రభాతకాలే కకుభో యాన్తి నిర్మలతాం యథా । 

తథా విభాన్తి విమలాన్యక్షాణి గురుదర్శనే ॥ 30 

గురుదేవు ఉనుగ్రహించు సమయమున ప్రభాత సమయమున సర్వ 
దిక్కులు నిర్మలములగు భంగి ప్రసన్న ప్రశాంత కరుణామయ శ్రీగురుదేవుని 


దర్శనముచే నిం|ద్రియము లన్నియు నుపశమించినవై నిర్మలములై 
శేజోవంతము లాయెను 


తదానీం ధన్యమాత్మానం పుణ్యసంచయభాజనమ్‌ । 
మన్యమానః కృపాపా త్రం దేశ్‌కేంద్రమవాదిషమ్‌ ॥ 


అప్పుడు నన్ను నేను పుణ్యవంతుని గాను ధన్యునిగాను గురుదయా 
హా త్రునిగాను భావించుచు గురువర్యునితో నిట్లంటిని 


(ప్రధమాధ్యాయము మొదటి శ్లోకముతో అన్వయము 


మా 


రో 
శ్ర మలయాళయతీన్తగీతా 


(ుధమో౭_భ్యాయః 
జ్ఞానయోగః 
నివచరణ ఉవాచ 


వ్యాసాంశసంభవ ఇతి సూయమాన।! జనైస్సదా ।! 
భగవన్‌ ! వస్తుతత్త్వజ్ఞ! సర్వధర్మవిశారద ॥ 1 


(త్రాహి మాం శరణం ప్రాప్తం శాధి మాం సుగుణే పథి ! 
దీనరక్షణ! ధీశాలిన్‌! దేవదేవ !జుగద్దురో! ॥ 2 


గురుదేవకృపాయోగాత్సంశయో మే వినజ్‌క్యతి | 
త్వదన్యస్పంశయస్యాస్య శ్చేత్తా న హ్యుపపద్యతే ॥ 3 
శివచరణము చెప్పెను 


వ్యాసాంశ సంభూతులని జనులచే సర్వదా నుతింపబడువాడా! 
ఓభగవంతుడా! వస్తుతత్త్వము నెటీంగిన వాడా! సర్వధర్మములను (గ్రహించి 
ప్రబోధించు గురుదేవా! దేవ దేవా! జగద్లురో! దీనులను రక్షించుటయందు 
జాగరూకుడవగు జ్ఞానమూర్తి! తమను శరణుజొచ్చిన నన్ను రక్షింపుము 
సన్మార్ల్గమునందు (బ్రహ్మవిద్యయందు నన్ను శాసింపుము (శ్రీసద్గురు 
దేవా! తమ యపారకృపా మహిమచేతనే నాయొక్క సంశయము లన్నియు 
నిశ్శేషముగా నశించగలవు తమకన్నను వేతొకరు సంశయచ్చేదన ధురీణులు 
నాకు లేరు తమరే శరణము 

బ్రహ్మచారీ గృహస్థశ్చు వాన ప్రస్థ్టో యతిస్తథా। 

ఏతే గృహస్థ ప్రభవాశ్చత్వారః పవృథగా శ్రమాః॥ 4 


సర్వేషామపి చెతేషాం వేదస్కృతివిధానతః। 


268 (శృీమలయాళసద్లురు గ్రంధావలి 


గృహస్థ ఉచ్యతే శ్రేషస్టస్స త్రీనేతాన్‌ బిభర్తి హి॥ ద్‌ 
యథా వాయుం సమాశ్రిత్య వ ర్త నే సర్వజన్తవః। 
తథా గృహస్టమాగ్రిత్య వర్త న్తే సర్వ ఆశ్రమాః॥ 6 


బ్రహ్మచారి, గృహస్పుడు, వానప్రస్పుడు, సన్వ్యాసియని వేజువేజు 
ఆశ్రమములు గృహస్టునివలననే యేర్చడినవి, ఈ నాలుగాశ్రమముల వారిలో 
శ్రుతిస్సృతులందు జెప్పబడిన రీతిగా 1 బ్రహ్మచర్య, 2 వానప్రస్థ, ౩ సంన్యా 
సాశ్రమములవారిని చక్కగా పోషించుచున్నందుచే గృహస్పుడే ఉత్తముడన 
బడును ప్రాణవాయువు నాశ్రయించి సకల ప్రాణికోట్టు జీవించునట్లు 
గృహస్థు నాశ్రయించి సకలాశ్రమములవారు (తక్కిన మూడా[శ్రమముల 
వారు ఉంటున్నారు 


యస్మాత్రయోఐ_ప్యా శ్రమిణో జ్ఞానేనాన్నేన చాన్వహమ్‌। 


గృహస్టేనైవ ధార్యన్తే తస్మాజ్ట్వేష్ణాశ్రమో గృహీ॥ 7 
ఏవం హి మనునా పూర్వం గదితం భాతి వై 'స్ఫుటమ్‌। 
స్వధర్మనిరతాస్పర్వే గృహిణో యా న్తి తత్సదమ॥ 8 


గృహస్టుడు మూడా శ్రమములవారిని వేదాధ్యయనము చేయించియు, 
అన్నపానముల నొసంగియు ప్రతిదినము పోషించుచున్నాడు కావున 
గృహస్పుడే అన్ని ఆశ్రమములవారిలో ్రేష్పడై యున్నాడు ఈలాగున 
మనుమహర్షి మనుస్మృతియందు స్పష్టముగా వచించిరి కావున స్వధర్మా 
నుష్టానపరులగు గృహస్టులందరును పరమముక్తిని బొందుచున్నారు 


సంసారమేవ నిస్సారం దృష్ట్వా సారదిదృక్షయా! 


వ్రవ్రజన్యకృతోద్వావాః వరం వైరాగ్యమాథ్రితాః॥ g 
ప్రవృత్తి లక్షణం కర్మ జ్ఞానం సన్వ్యాసలక్షణమ్‌! 
తస్మాద్‌ జ్ఞానం పురస్కృత్య సన్న్యసేదిహ బుద్దిమాన్‌॥ 10 


ఈ సంసారమంతయు సారము లేనిదనియు, వివశ్వరమనియు 


(నైయమలయాళియతి క్రగితా 269 


బాగుగా నాలోచించి సకల వేదాంతసారమైన శాశ్వతమగు పరబ్రహ్మమును 
వీక్షించుటయే సత్యమని యెరింగి ఆ పరబ్రహ్మ దర్శనరూప తత్త్వదృష్టితో 
బంధరూపమగు వివాహమును త్యజించి పరవైరాగ్యమును ధన్యాత్ములు 
కొందయి ఆశ్రయించుచున్నారు. ప్రవృత్తిమార్లము కర్మ యగును సకల 
వృత్తులను సన్న్యృసంచు నివృత్తిమార్గమే జ్ఞానము అందువలన సంసార 
బందమును (అనాత్మ బంధమును విడి పరమాత్మప్రాప్తి బొందదలచిన 
ధివుంతుడు నివృత్తిరూప జ్ఞానమును పురస్కరించుకొని సన్న్యసింప 
వలయును 


(బహ్మణైవం పురా ప్రోక్తం నారదాయ మహాత్మనే! 
యత్యాశ్రమః పరం శ్రేష్టో జ్ఞూనముక్తి ప్రదశ్శివః ॥ 11 


బ్రహ్మదేవుడు తన కుమారుడగు నారదమహామునికొజకు పూర్వము 
నివృత్తిపరమగు జ్ఞానము నాశ్రయించి సంన్యసంచవలయునని ఈ ప్రకారము 
వచించిరి కనుక యత్యాగ్రవుమే మిగుల శ్రేష్టమైన ది, జ్ఞూనముక్తుల 
నొసగునది, శివమైనది 


శ్రుతిస్పృత్యాదిశా (స్తేషు యతీనాం గృహిణాం తథా! 
క్రేషత్వం కథయన్వేవ కే తేషామధికాస్ప్స్పతాః॥ 12 


మన్వాది స్మృతులను, నారదపరివ్రాజకోపనిషదాది శ్రుతులను పరిశీ 
లించిన ఆ శా(న్త్రృములందు కొన్నిచోట్ల స్వథధర్మానుష్టాన నిరతులగు గృహమే 
ధులు పరమోత్కృష్టులనియు, అలాగున మటథీకాొన్ని ప్రదేశములందు సమస్త 
మును సన్యుసించిన వీతరాగులైన యతీశ్వరులే సర్వపూజ్యులనియు 
కడుంగడు గ్రేషులనియు మహర్షులు వచించుచున్నారు కావున వారుభయు 
లలో అధికులెవరు? అనగా గృహస్వలు గ్రేషులా? లేక సంన్యాసులు 
శ్రేష్ప్టులా? అను విషయమును పరమదయతో నానతిండు 


సందేహముత్సార్య విచార్య కార్య మార్యాస్పమర్యాదముదాహరన్తు । 
గార్లస్ట్రమాలంబ్య తు వర్తతాంవా సన్వ్యాసమాదృత్య నివర్హతాం వా॥ 13 


270 (శ్మీమలయాళసద్లురు గ్రంధావలి 


సందేహమును దూరీకరించి విచారించి దేనినైన చేయవలయును 
కావున ఆర్యులగు తమరు నిస్సంశయముగా నీవిషయమును ్రతిపాదింతురు 
గాక! సకలాశ్రయమగు గృహస్థాశ్రమము నవలంబించి ప్రవర్తించ వలయునా? 
సర్వపూజ్యమగు సంన్యాసమును స్వీకరించి నివృత్తిమార్గములో నుండ 
వలయునా? అనగా ప్రవృత్తిమార్గము ముక్తిదాయకమా? లేక నివృత్తి 
మార్గము మోక్షప్రదమా? సెలవిండు 


స్వామిన్‌! మహాత్మన్‌! కృపయా వదైతత్‌ సంశీతివిష్టం న మనః ప్రసీదతి । 
శానా మహానో నివసన్తి సనో వసంతవల్లోకహితం చర న్తః ॥ 14 


స్వామీ! మహాత్మా! పరమదయతో నీ విషయమును వచింపుడు సంశ 
యం॥గస్తమగు మనస్సెన్నటికిని ప్రసన్నతను వబాంపజాలదు శాంతాత్ములును 
మహాత్ములు నగు సత్పురుషులు వసంతబుతువువలె లోకహితము నొనరిం 
చుచు నుందురు వారి జీవితము నంతయు లోకోపకారమునకే వినియో 
గింతురుగదా! 


(శ్రీ మలయాళయతీ వ్ర ఉవాచ 


వత్స! సుష్టు కృతః ప్రశ్న లోకానాం హీతకారకః । 
సన్వ్యాసినాం వ గృహిణాం సామరస్య (ప్రవర్తకః ॥ 15 


శ్రిమలయాళయతీండ్రుడు చెప్పెను 


నాయనా! మంచి ప్రశ్న వేసితివి ఇది సర్వజనులకెంతో హితమును 
గలిగించునది చాలా యుపయోగకరము పరమపావనులగు గృహస్టుల 
కును, లోకపూజ్యులగు పరమహంసలకును పరస్పర ముపకారకమై ఐకమత్య 
మొనగూర్చునది 

నమ్యక్సాధనసంవన్నా స్తత్త్వణ్ఞూ ముక్తిమాప్షుయుః । 

చతురాశ్రమిణస్సర్వే స్వధర్మనిరతా యది । 

స్వప్రయత్నన్య యోగేన ముచ్యన్తే నాత్ర సంశయః ॥ 16 


(స్రీ మలయాళకయుతి క్షగీతా 271 


లెస్సగా సకల సాధనలను పూర్తిచేసిన తత్త్వవేత్తలందణు ముక్తిని 
జెందిరి కావున నేయాశ్రమములో నున్న వారైనను సరియే బాధక మేమియు 
లేదు ఆ నాలుగాగశ్రమముంవారును స్వధర్మనిరతులై బాగుగా ఆచరణ 
గలిగినవారై యుండినచో దృఢతరమగు స్వ(ప్రయత్నముయొక్క అతిశయ 
ముచే తప్పక ముక్తులగుచున్నారు ఇందులో సంశయ మేమియు లేదు 


తేషు తేషు చ స్టానేషు వరీయాన్‌ స తు గద్యలతేః 
సదాచారేణ 'సంయుకో యః పునీతాశ్రమో భవేత్‌॥ 17 


ఆయా స్తానములలో ఆయా ఆశ్రమములు శ్రేష్టములు ఆచరణ 
మాత్రము తప్పక యుండవలయును సదాచార సంపన్నుడైన ఏ 
యాగ్రమస్టుడైనను పవిత్రాశత్రమము గలవాడగుచో శ్రేష్టుడని చెప్పబడు 
చున్నాడు అనగా సర్వదా అనుష్టానముతో గూడియుండెనేని సర్వా(శ్రమ 
ములు పునీతములే, గ్రేష్ట్రములే, సకలా శ్రమస్తులు పునీతులే, శ్రేష్టులే 

నాత్ర సంశీతిలేశో వా శా(స్త్రనిర్ణయ ఏష వె! 

యః కోపి వా భవేన్నామ జ్ఞానీ చేన్ముచ్యతే బుధః॥ 18 


ఇందులో సంశయలేశముగూడా లేదు శ్వాన్రనిశ్చయముగూడ 
నిదియే ఎయాగశ్రమమైనను ఎవడైనను గానిమ్ము, ఆత్మజ్ఞాన సంపన్నుడగు 
ప్రతివాడును భవసాగరమును తరించి శాశ్వతసౌఖ్యదమగు ముక్తిపదవి 
నవశ్యము పొందుచున్నాడు 


తథై వ మనునా స్రోక్తం సాంప్రతం వత్స శ్రూయతామ్‌ । 
అభ్యాసాద్రమతే తత్ర దుఖాంతం చ నిగచ్చతి ॥ 19 


నాయనా! ఈ విషయమై వఎనువుహర్షై వచించిన దానినిపుడు 
వినుము మనుజుడు తీవ్రతరాభ్యాసముచే స్వస్వరూప పరబ్రహ్మమందు 
రమించుచున్నాడు సకల దుఃఖములు నాశమును బిందగా నిరతిశయానంద 
మును బొందుచున్నాడు 


272 శిమలయాళసద్దురు గ్రంధావళి 


న్యాయార్జితధనస్తత్తజ్ఞాననిష్టోవి_.తిథిప్రియః । 
శాస్త్రృవిత్చత్యవాదీ చ గృహస్టో_పి విముచ్యతే ॥ 


ప్రి 


న్యాయముగా ధనమును సంపాదించువాడును, తత్త్వజ్ఞూ 
నిష్పుడును, అతిధులను సత్కరించు స్వభావము గలవాడును, శా(స్త్రజ్ఞా 
డును, సత్యవాదియునగు గృహస్టుడు గూడ విముక్తుడగుచున్నాడు 


అవ్రతా హ్యనధీయానా యే చ భైక్షచరా ద్విజాః | 
స్వానుష్టానేన రహితా బధ్యన్తే యతయో దృఢమ్‌ ॥ ౨1 


Fs 


ఉత్తమవంశమున జన్మించినవారైనను, యతీశ్వరులైనను స్వథధర్మాచర 
ణమును వీడి, వ్రతనిష్ణలుగాక వేదాధ్యయనమును, గీతోపనిషదాది పారా 
యణము గావింపక, ధ్యానాద్యినుష్టానములు లేక, కేవలము భెకాచరణము 
జేయువారు దృఢముగా సంసారదుఃఖబద్దు లగుచున్నారు (అట్టివారిని 
వారున్న గ్రామము గూడ రాజు తప్పక దండించవలయును అట్టు దండింప 
కుండనను ఆ రాజు మహాపాతకి యగునని శాన్త్రములు వచించుచున్నవి ) 


ధృతిః కమా దమోఐ_ స్తేయం శౌచమి న్లియని[గ్రహః ! 


ధిర్విద్యా సత్యమక్రోధో దశకం దర్మ్శలక్షణమ్‌ ॥ 22 
చతుర్చిరపి చై వై తైర్నిత్యమా శ్రమిభిర్దిజైః | 
దశలకణకో ధర్మస్పేవితవ్యః ప్రయత్నతః ॥ 23 


1 ధృతి, 2క్షమ,ు ౩ దమము, 4 అస్తేయము, 5 శౌచము, 
6 ఇంద్రైెయని[గ్రహము, 7 థి 8 విద్య, 9 సత్యము, 10 అక్రోధము 
అనునది పది థభర్మలక్షణ ములు ఈ నాలుగాగశ్రమముల వారును ఈ పది 
ధర్మములను తప్పక ఆచరించవలయును 


నానుష్టానాత్సరం కార్యం త్రిషు లోకేషు విద్యతే! 
నానుష్టానాత్సరో ధర్మో నానుష్టానాత్సరం తపః ॥ 24 


తనయొక్క నిత్యానుష్టానమునకంటె (శ్రష్టమగు మటేయొక కార్య 


(శృినములయాళమ తె క గో 273 


ముగాని, అనువ్వానముకంటె గ్రేష్టమగు ధర్మముగాని, అనువానముకంటె శ్రేష్ట 
మగు తపస్సుగాని ముళల్లోకములయందును కలేదు 


తద్వత్సతష్ఞులిమునేర్భాషితం ముక్తిదం (ధ్రువమ్‌ | 
తచ్చ కర్ణవుటే కృత్వా సంశయం ఛిన్టి చానమ ॥ 25 
ఆలాగున నీ యనుష్టానవిషయమై “స తు దీర్టకాల వైరంతర్య సత్కా 
రానేవితో దృఢథభూమిః అను పతంజలి మహర్షియొక్క ముక్తినొసగునట్టి 


నిశ్చయవుగు వాక్యమును వినుము అందుచే ఓ పాపరహితుడా! నీ 
సంశయమును నశింపజేసుకొనుము 


అవృత్తికీ స్థితిస్తస్య శాంతావస్థా చ చేతసః । 


సాథధనానామనుష్థానమభ్యాసో వీర్యపూర్వకమ్‌ ॥ 26 
ఆసేవితస్పసత్కారం విద్యాణ్రద్దాది పూర్వకమ్‌ । 
అభ్యాసో దృఢభూమిస్సాద్దిర్ణకాలం నిరంతరమ్‌ ॥ 27 


“స తు దీర కాలి అను సూత్రార్దము వివరింపబడుచున్నది బుద్దిని 
వృత్తిరహితముగా జేసికొని, మనస్సును సంకల్పరాహిత్యముచే శాంతావస్తను 
బొందించి, మిగులనుత్సాహముతో యోగసాధనముల ననుష్టించుటయే 
అభ్యాస మనబడును అది విద్యాశ్రద్దాదులతో గూడుకొని విచ్చిత్తి లేక ద్వీర్టకా 
లము మిగుల ఆదరముతో నాచరింపబడినచో ఆ యభ్యాసమే స్టిరమై నిలు 
చును 


ఏతదేవ పురస్కృత్య భగవాన్ర్రాహ భారతమ్‌ । 
గితావాక్యమిదం తత్త్వం శృణు 'సంసారభేషజమ్‌ ॥ 28 


గృహస్టులు శ్రేష్టులా, సన్నాసులు శ్రేష్పులా యను విషయమును 
మనస్సున నిడికొనియే అర్జ్హునునిగూర్చి (శ్రీకృష్ణభగవానుడు వచించిన దానిని 
వినుము యధార్ధ తత్త్వమగు నీ గీతావాక్యము సంసారవ్యాధి కాషధము 


““సాంఖ్యయోగా పృధగ్భాలాః ప్రవదిన్తి న పండులాఃి | 


274 _శ్రీనులయాళసద్దురు [గ్రంథావళి 


ఏకమప్యాస్థితస్సమ్యగుభయోర్విన్దతే ఫలమ్‌ । 

యత్సాంఛైః ప్రాప్యతే స్తానం తద్యోగరపి గమ్యతే | 

ఏకం సాజ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ॥° 

బాలురు (అజ్ఞానులు) కర్మసంన్యాసరూప సాంఖ్యయోగమును, 
నిష్కామకర్మయోగమును వేరైన వానినిగా జెప్పుచున్నారు పండితులాలాగున 
వచింపరు కావున సాంఖ్య నిష్కామకర్మయోగములలో నేదేని నొకదానిని 
చక్కగా నాచరించినవాడు మోక్షఫలము నొందుచున్నాడు ఏ పరమో 
త్మృష్ట్రమగు మోక్షము సాంఖ్యయోగులచే పొందబడుచున్నదో, అదియే 
నిష్కామ కర్మయోగనిష్టలచేతను పొందబడుచున్నది కావున ఏ జ్ఞాని సాంఖ్య 
నిష్కామకర్మయోగములు ఒకటే యని తెలిసికొనుచున్నాడో, ఆ తత్త్వవేత్తయే 
నిజమును గుర్తెటీంగినవాడు సారమేమనగా గృహస్టులు, సన్నాసులు అని 
భేదమేమియు లేదు సమ్యగనుష్టానపరు లెవరైనను (వర్ణాశ్రమ భేదములు 
లేకు తప్పక మోక్షమును పొందుచున్నారని భావము 


శృణు సారతమం తత్త్వం గీతాశా(న్ర్రం బ్రవీతి యత్‌ । 
సర్వాశ్రమాణాం యతినాం సర్వసాధారణం 'స్మృతమ్‌ ॥ 29 


మటీయు సకలోపనిషత్సారమయిన యధథధార్ట్షమయిన యీ గీతా 
శాస్త్రము ఏ పరమోపదేశమును జేయుచున్నదో, అద్దానిని వినుము సర్వదా 
ప్రయత్నశీలు రగువారు ఎయాశ్రమములో నుండినను, నే వర్ణ్లస్థు లయినను 
బాధకము కాదు తారతమ్యము లేదు వారందణును విజ్ఞానసమృన్నులై భగ 
వంతుని (మోక్షమును) చెందుచున్నారని సర్వసాధారణముగా సమముగా నీ 
గీతాతత్త్వము బో ధించుచున్నది 

విహాయ కామాన్‌ యస్సర్వాన్సుమాంళ్ళ్చరతి నిస్పుహః । 

నిర్మమో నిరహంకారస్స శాన్తిమధిగచ్చతి ॥ 

ఏషా బ్రాహ్మీస్టితిః పార్ట నెనాం (ప్రాప్య విముహ్యతి | 

పబ్రత్వా౭_.స్యామన్తకాలే£_పి బ్రహ్మనిర్వ్పాణమృచ్చతి ॥ 


(అఎైములయాలకయత న్షగతా 275 


ఏ పురుషుడు సమస్తములయిన కోరికలను విడిచి యేవిషయము 
లయందును కావలయునను తలంపుగూడ లేనివాడై, అహంకార మమకార 
ములు లేనివాడై సదా బ్రహ్మమందు నిహరించుచున్నాడో, అట్టి విజ్ఞాని సకల 
ఒ-ఃఖనివృత్తి పరమానందరూప పరవుశాంతిని బడయుచున్నాడం 
ఓఅర్జునా! యీ బ్రాహ్మిస్టితిని ((బ్రహ్మవిజ్ఞానమును) పొందిన మహాపురుషు 
డెన్న టికిని మోహమును జెందడు అవసానకాలమందైనను ఈ బ్రహ్మనిష్టను 
పొందిన వాడు |బ్రహ్మనిర్వాణమును (మోక్షమును) తప్పక పొందుచున్నాడు 
ఈ లాగున ప్రతప్రజ్ర లక్షణమంతయు, సర్వసాధారణముగా నున్నది ఇది 
అది యననేమి, మహావిశాలభావముతో ప్రవర్తించిన శాస్త్రముల కన్నిటికంటె 
మహోత్కృష్ట్రమయిన యీ గీతాతత్త్వశా[స్తము సర్వసాధారణముగా 
సర్వసమముగా జాతి మత ఆశ్రమ భేదములు లేక వచించుచున్నది ఇంకను 
సంశయము గలదా? మతటియు నీ గీతాశాన్త్రముయొక్క ముఖ్యోద్దేశ 
మేమనగా గృహస్థాశ్రమములో నుండి నిగ్రహింపజాలనని తోచినచో త్యాగ 
మవసరవునియు మరువకూడదు దినిని 17వ అధ్యాయమున జూడ 
వలయును 


శ్రూయతాం ధర్మసర్వస్వం యదుక్తం శ్రుతికోటిభిః | 

బద్గోణ_స్మి భావనాబన్టః ముక్తిర్యుకో2_స్మిభావనా ॥ 30 

నాయనా! సకలోపనిషత్తులును ఎ పరమధర్మ తత్త్వసారమును 
ఉద్దోషించుచున్నవో వినుము “నేను బడ్డుడను? అనుభావనయే బన్హ్లము నేను 
ముక్తుడను అను దృఢభావనయే విముక్తి(మోక్షము కనుకనే ఈలాగున 
ఆత్మబో ధ(గ్రంధము దెలుపుచున్నది 

ఏవం నిరన్తరకృతా బ్రహ్మైోవాస్మేతి వాసనా । 

హరత్యవిద్యావిక్షేపాన్‌ రోగానివ రసాయనమ్‌ ॥ 

నిరంతరము “బ్రహ్మమే నేను అను దృఢసంన్కారరూప భావనయే, 
దివ్యాషధము సకల రోగముల నశిగచేయునటుల సవుస్త అవిద్యా 


276 (శీమలయీళసద్లురు గ్రంధావళి 


దోషములను నిశ్ళేషముగా నాశమొనరించుచున్నది కావున అట్టి అహం 
(బ్రహ్మాస్మి భావనయే ముక్తి యగును 


వివేకచూడామణిసూక్తిరాజే ఇత్యార్యమిశ్రా కథయన్లి నూనమ్‌ । 
దేహాత్మభావేన జడస్య బంధో బ్రహ్మాత్మభావస్తు విముక్తిహేతుః ॥ 31 


వుజీయు నదే విషయము నీలాగున వివేకచూడావుణి యను 
మహోత్తమగగ్రంధము విశదముగా సత్యముగా ప్రతిపాదించుచున్నది - 

దేహో౭_హమిత్యేవ జడస్య బుద్దిః దేహే చ జీవే విదుషస్త్వహంధీః। 

వివేక విజ్ఞానవతో మహాత్మనో బ్రహ్మాహమిత్యేవ మతిస్సదా£_౬_త్మని॥ 

జడబుద్దిగల అజ్ఞానికి దేహమే నేనను బుద్ది యుండును కొంచెము 
విచారముగల పండితునకు దేహమునందును, జీవునియందును నేనను బుద్ది 
యుండును అటుగాక బాగుగా విచారముచేసి అనాత్మనుండి ఆత్మను 
వేరుపరచిన వివేకవిజ్ఞానముగల మహాత్మునకు సర్వదా అహం బ్రహ్మాస్మా- 
నేను బ్రహ్మ మను స్టిరబుద్ది యుండును 

కావున నేను దేహమునని తలంచు మూథబుద్ది సంసనారబంథమున 
దగులుకినుచున్నాడు బ్రహ్మా భావన ముక్తికి హేతువు కావున నేను సర్వదా 
ముక్తుడను అని భావించు ఎరక్తుడు ఎప్పుడును సర్వపాశములనుండి 


విముక్తుడైనవాడే యగును, నిత్యనిరతిశయన సుఖమును పొందినవాడే 
యగును 


బ్రహ్మచర్యఇ గ్వార్షస్ర్రం వానప్రస్ట్రా శ్రమం తథా। 

సన్నాసశ్ళేతి వత్వార ఆశ్రమాః పరికీర్తితాః ॥ 32 

1 (బ్రహ్మచర్యము, 2 గ్వార్లసము, ౩ వాన ప్రఫప్రము, 4 సన్యాసము 
అని నాలుగా శ్రమములు చెప్పబడినవి 

జాతివర్థాశ్రమాస్పర్వే దేహధర్మా ఇతీరితాః | 

న వ్యాత్మధర్మాస్తే చ స్యుః కేవలం బవ్రహేతవః ॥ 33 


Cond 
జ. క్షయ శ్‌ oer ye 
Ww SIT నలరు స సన క 277 


(బాహ్మణాదెజాతులు, శ్వేతాది వరములు, (బ్రహ్మచర్యాద్యా[శ్ర 
మములు- ఇవన్నియు దేహధర్మములే యగును ఆత్మధర్మములు కావు 
మతీయు నివి ఆయా ప్రదేశములకు సంబంధించినవే కాని ముక్రహేతువులు 
గావు కేవలము బన్లకారణములే యగుచున్నవి 


ఆశ్రమాది చతుష్టయం భువికల్పితం మునిపుంగ్యవైః 

దేహధర్మ ఇతీరితం న హి తత్త్వ వేదిభిరాదృతమ్‌ ! 

స్వాత్మధర్మ ఇతీరితం హృది సచ్చిదాదిగుణ[త్రయం 

తద్భజ న్తి మునీశ్వరా సుఖమాప్పువ న్లి చ శాశ్వతమ్‌ ॥ 34 


ఆశ్రమములు నాలుగు, ఆలాగున జాతులు నాలుగున్ను మునులచే 
లోకనిర్వహణమునకై కల్పింపబడినవి అవి దేహధర్మములేగాని ఆత్మ 
ధర్మములు కావు అందుచే వానిని తత్తవేత్త లాదరించరు యధాద్దము 
నెటీింగిన ఆ మహర్షులు ఆత్మధర్మము లయిన 1 సత్తు, 2 చిత్తు, ౩ ఆనం 
దము అను మూడుగుణములే స్వరూప లక్షణము లనియు నిర్ణయించిరి 
అందుచే ఆ మహావిజ్ఞానులు సచ్చిదానంద పరబ్రహ్మమును (ఆత్మను) 
పొందుచున్నారు అట్టి మునీశ్వరులు శాశ్వతసుఖమును పొందుచున్నారు 

నాశ్రమం కారణం ముక్తేర్ష వనాని గృహాణి చ॥ 

తథైవ సర్వకర్మాణి శుద్దిరేవ హి కారణమ్‌! 35 


బ్రహ్మచర్యాద్యా శ్రమములు, (బాహ్మణాదె జాతులు, ఆలాగున వన 
ములు, గృహములు, సర్వకర్మలును ముక్తికి కారణములు గావు మటిీ 
ఏమనగా ఆత్మశుద్దియే నిత్యానందరూప మోక్షమునకు గారణము 


తత్సత్త్వశాలినో నూనం సర్వే2_ప్యాశ్రమిణో బుధాః । 


ప్రతిబవైళ్చ రహితాస్సదా ముక్తిం (వ్రపెదిరే ॥ 36 
న కర్మణా న ప్రజయా న ధనేన న చేజ్యయా | 
ముక్తిస్తద్దేతవే సిద్దా స్వాత్మశుద్రిస్తు కేవలా ॥ 37 


F20 


278 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


అట్టి శుద్దిరూప మనస్స్పత్త్వము గలవారెల్లణు ఏ ఆశ్రమములో, ఏవర్ల 
ములో నున్న వారైనను, విజ్ఞానమునకు యోగ్యమయిన అన్హ్తఃకరణశుద్ది గలిగి 
యున్నందుచే నెల్లప్పుడు నేలాటి ప్రతిబవ్రము లేనివారై ముక్తిని పొందుచు 
న్నారు ఈ విషయమునే ( అస్తఃకరణశుద్ది గలవారే మోక్షమున కద్దులను విష 
యమునే శాస్త్రము చెప్పుచున్నది - 

వనే£_పి దోషాః ప్రభవన్తి రాగిణాం గృహే౭_పి పంచే (వ్రియని(గ్రహస్తవః । 

అకుత్సితే కర్మణి యః ప్రవర్తతే నివృత్తరాగస్య గృహం తగోవనమ్‌ ॥ 

రాగద్వేషములు గలవారు వనమునందుండినను వారికి దోషములే 
గలుగుచుండును గృహస్థాశ్రమమునందుండినను పంచే న్రియములయొక్క 
నిగ్రహము గలవాడు తాపసుడే యగును నిందితముగాని కర్మ చేయువాడు 
ఎచ్చట నుండినను జ్ఞానియే యగును రాగరహితునకు స్వగృహమే 
తపోవనము ఆలాగున సనానముచేతను, కర్మలచేతను, ధన ముచేతను, 
యజ్ఞయాగాదులచేతను ముక్తి సిద్దించదు కేవలమాత్మశుద్ది యొకటియే 
మోక్షకారణముగా సిద్దించినది 


తస్మాచ్చా(న్హ్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్రితా । 
సమ్యదగ్దర్శనసమృన్నా విముక్తిం యాన్తి తే పరామ్‌ ॥ 38 


కాబట్టి కర్తవ్యాకర్తవ్య నిశ్చయమందు శా(న్త్రమే ప్రమాణము నీకును 
ఆశా;స్త్రవే సందేహనివృత్తిని గలుగజేయును సమ్యుగ్దుష్టు ఆత్మదృష్టై 
గలవారెవరైనను పరమోత్మృష్టమగు ముక్తిని బొందుచున్నారు ఇందులకు 
శాన ప్రమాణము. - 


తే గృహే నివసన్లో2_పి మోక్షం యాన్తి న సంశయః । 

అరణ్యస్థో తపస్వీ చ సన్న్యాసీ యాదృశం ప్రజేత్‌ ॥ 

విషయదోషము లేమియు లేని శుద్దాత్ములు గృహములో నున్నవారై 
నను, వనములోనుండి తపమొనరించు తపస్వియు, సర్వసంగపరిత్యాగ 
మొనరించిన సన్న్యాసియు ఎట్టి మోకస్థానము నధిష్టించుచున్నారో అట్టి 


(శైామలయాళయతి వ్రగీతా 279 


విముక్తినే అధిరోహించుచున్నారు దీనియందు సంశయము లేదు 


యతయళ్ళ గృహస్థా వా వానట్రస్థాస్తథా౭. పరే | 
బ్రహ్మావలోకనధియా ముచ్యన్తే నాశ్రమాదినా ॥ 39 


బ్రహ్మచారులు, గృహస్టులు, వాన ప్రస్టులు, యతీశ్వరులు, ఎవరై నను 
ఏ వర్గములో జేరినవారైనను నిరంతరము స్వస్వరూప పరబ్రహ్మమును 
దర్శించునట్టి (బ్రహ్మమయి దృష్టి యుండినచో సుఖముగా ముక్తులగు 
చున్నారు కావున మోక్షమందు స్వాత్మదృష్టియే కారణము ఆశ్రమములు 
వర్ణములు ముక్తినియజాలవు అవి పరమపద కారణములు గావు మనుస్కృతి 
ప్రమాణము - 


వేదశా స్రార్హతత్త్వజ్లూ యత్ర తత్రాశ్రమే వసన్‌ । 

ఇహైవ లోకే తిష్టన్స బ్రహ్మభూయాయ కల్పతే ॥ 

వేదాంతార్టము నెటీంగిన బ్రహ్మవేత్త యే ఆశ్రమములో నేజాతిలో 
నుండినను ఈ లోకమునందే ఉండియు బ్రహ్మమై ముక్తిని పొందుచున్నాడు 


విధ్యు క్రమార్గేణ గృహస్థధర్మగా స్పమస్తధర్మాన్ర్రతిపత్తుమీశతే । 

సన్న్యాసమపస్రాప్య విధూతబన్నాస్త[తైవ ముక్తిం సులభం లభన్తే॥ 40 

గృహస్థాశ్రమములో నున్నవారు శా(న్ర్రరితిగా సమస్తధర్మములను 
నిర్వహించుటకు శక్తి గలవారైనచో, జ్ఞానము సంపాదింప (ప్రతిబంధములు 
లేకుండిన, సన్నాసాశ్రముమును పొందకయే విజ్ఞానసమ్చుత్తిచే మోహ 
బంధములను [దైెంపి, ఆ గృహస్థాశ్రమమునందే సులభముగా ముక్తిని 
బడయుచున్నారు 


గ్వార్లస్వ ధర్మవిధినా నిజాధర్మనిష్టా 

విఘ్నానపోహ్య గురుదైవకృపాధియోగాత్‌ | 
ధ్యాతవ్యలత్యవరమాత్మనమాధథిరూఢా 

రాజరయో౭._[త్ర జనకప్రముఖా విముకాః ॥ 41 


280 _శ్రీమలయాళసటద్లురు (గ్రంధావలి 


గృహస్థాశ్రమధర్మములను విధిప్రకారము నిర్వర్తించుచు నిత్యము 
స్వధర్మానుష్టానపరులై (శ్రీగురుదేవునియొక్కయు, సర్వశ్వరునియొక్కయు 
పరమాను[గ్రహమువలన సకలవిఘ్నములను పోగొట్టుకొని నిరంతరము 
ధ్యానింపదగిన పరమలత్యమయిన ధ్యేయమగు పరమాత్మ యందు లత్యము 
కల్లి నిర్షొకల్పసమాధినిష్ణలైె రాజరలయిన జనకచ॥క్రవర్తి, అశ్వపతి, 
దిలీపవుహారాజా మొదలగు వముహాత్ములందబు  నిగృహస్థా(శ్రవుము 
నందుండియే పరమముక్తిని బడసిరి కావున గృహస్థాశ్రమము మోక్ష 
హేతువగునా యని యిక సంశయింపనేల? 


గార్లస్ట్రమా శ్రిత్య వమోక్తుమిచ్చతో రేకాత్మభావేన మళత్చిర్య పేక్షితా । 
తయోస్పతోర్టర్మవథానుయాయినో ర్విముక్తికాంతా సుదృథా సమా భవేత్‌॥ 


గృహస్ట్తాశ్రమములోనుండియే యీ సంసారసాగరమును తరించి 
సులభముగా ముక్తిని బొందవలయునని యిచ్చ గించు భార్యాభర్త లిరువురును 
ఏకవునస్సు గలవారై యుండవలయును వుజీయు నట్టి యపవర్ల 
ధర్మమార్గమున ప్రవర్తించుచున్న సతీపతు లిద్దజీకిని ముక్తిని బొంద 
వలయునను 'సంకల్పవుగూడ 'సవూనవుగానం దృఢముగా నుండ 
వలయును లేనిచో సన్యాసమే శరణ్యము 


మధ్యాహ్నకాలోజ్ఞ్వలభాస్కరోఇ._పి ఛాయాఖ్యసత్యా సహితో విరాజతే! 
భాస్వత్కలాషోడశపూర్ణచ॥న్ర శ్ళుద్దస్సు ధాచ్దికయా చకాస్తి॥ 43 
యాగాదిసన్రీపితహవ్యవాట్ట్స స్వాహామహిమ్నైవ సదా విశోభతే। 

ఏవం గృహిణ్యా చ గృహీ విభాతి శాంతిక్షమాముఖ్యగుతైరుపేతయా॥ 44 


మధ్యాహ్నమున గగనతలమధ్యము నధిష్టించియున్న సూర్యభగవాను 
డును స్వ ధర్మపత్నియగు ఛాయా(కాంతి, ఎండు దేవితో గూడికొనియే విరా 
జొల్లుచున్నాడు పదునారు కళలతో గూడుకొన్న పరిపూర్ణళుద్ద చంద్రుడును 
అమృతమువంటి వెన్నెలచేతనే (ప్రకాశించుచున్నాడు. యజయాగాదులందు 
మిగుల ప్రజ్వలించుచున్న అగ్నిహోషతుడును స్వాహాదేవి మహివుచేతనే 


అామలయాళయితె 


(smn 

శోభిల్లు చున్నాడు ఆలాగున గృహమేధి శాంతి, కవు "మొదలగు 
పవిత్రగుణములతో పరిపూర్ణురాలగు స్వధర్మపత్నిచేతనే పవిత్రుడై 
వెలుగొందుచున్నాడు 


(ప్రతిబన్దాశ్ళ సిద్దాశ్చేత్‌ గృహస్థాశ్రమవాసినామ్‌ । 

స్థితే తు పూర్ణే వైరాగ్యే సన్వ్యాసః పరమా గతిః ॥ 45 

గృహస్థాశ్రమములో నున్నవారికి నెప్తుడును స్వధర్మోన్నతి మార్గ 
మునకు ప్రతిబంధములే జనించుచుండినపుడు తమకు పరిపూర్ణవెరాగ్య 
మున్నచో తప్పక సన్న్యసించవలయును అప్పుడు సన్సాసమే పరవు 
శరణ్యము 
శివచరణ ఉవాచ 


బ్రహ్మచర్యం సమాప్యాథ గృహీ భూత్వేతి వేదతః । 

క్రమేణ సన్న్యసేద్విద్వ్యానాహోస్విత్తద్వొపర్యయః ॥ 45 
శివచరణము చెప్పెను 

“బ్రహ్మచర్యం సమాప్య గృహ భవేత్‌ గృహా ద్వనీభూత్వా ప్రవ్రజేత్‌” = 
బ్రహ్మచర్యవ్రతమును పూర్తిచేసి గృహస్తాశ్రమమును ప్రవేశించవలయును 
తరువాత ఆయాగ్రమమునుండి వాన ప్రస్తాశ్రమమును స్వీకరించవలయును 
ఆ ప్రతనిష్టలన్నియు సంపూర్ణముగా నాచరించి సన్హ్యసించవలయును అను 
శ్రుతివాక్యానుసారముగా క్రమముగా సన్న్వసంచచలయునా? అటుగాక 
అట్టి క్రమము ననుసరింపకనే సన్న్యసింపవచ్చునా? 

యదా మనసి వైరాగ్యం జాతమిత్యాదిశాసనాత్‌ | 

యత్ర కుత్ర సమాసీనో సన్న్యస్తుం యుజ్యతే న వా ॥ 47 

“ యదా మనసి వైరాగ్యం జాతం సర్వేషు వస్తుషు! 


తదైవ సన్న్య సేద్విద్వానన్యధా పతితో భవేత్‌ క్షా” 


282 శ్రీమలయాళసద్లురు (గ్రంథావళి 


“సమస్త వస్తువులయందు వైరాగ్యమెప్తు డుదయమగునో అప్పుడే 
విద్వాంసుడు సన్వ్యసించవలయును లేనిచో పతితుడగును” అను 
శ్రుతిశాసనము ననుసరించి యే ఆశ్రమములో ,నున్నవారైనను పరిపూర్ణముగా 
వైరాగ్యము గలిగినచో అచ్చోటినుంచియే సన్న్యసింపవచ్చునా? పరమదయతో 
నానతిండు 


(శీ మళయాళయతీన్హ ఉవాచ 


సన్వ్యాసభేదం ద్వివిధం వదన్తి తే 

క్రమాడక్రమాభ్యాం విషయాదియోగతః । 
నిర్వాసనాభావవియుక్త చేతసాం 

క్రమోస్తుపాయో౭._క్రమ ఏవ యోగినామ్‌ ॥ 48 


శ్రీమలయాళయతీన్లుడు చెప్పెను 


సన్న్యాస వునునది 1 క్రవముసన్న్యాసము, 2 క్రమభిన్నసన్నాస 
(సద్యస్పన్న్యాసు వుని రెండు విధములుగా నున్నది మొదటిదియగు 
క్రమసన్నాసము నిర్వాసనాస్థితి గలుగక విషయాదులందు ప్రవర్తించువారికి 
నేర్చడినదనియు, రెండవది(క్రమము లేకనే సన్న్యసించుటు వీతరాగులగు 
యోగులకు విధింపబడినదనియు ప్రసిద్దములగు ధర్మసింధు, నిర్ణయసిన్లు 
ఇత్యాది గ్రన్చములు చెప్పుచున్నవి 
యస్తత్త్వ వేత్తా విషయాన్విషాత్మకాన్‌ మన్యేత బాహ్యాన్తరశుద్దధి ర్యదా । 
క్రమం పరిత్యజ్య తడై వ సన్న్యసేత్‌ పురాగతే జన్మని సంస్కృతో హి సః ॥ 
ఎ తత్త్వజ్ఞాని బాహ్యాభ్యన్తరశుద్దిని బుద్దినిగూడ జెరచునట్టి విషయ 
ముల నెప్పుడు విషముగా దలంచునో, అట్టి వైరాగ్యసవమృన్నుడు తా నేయా 
శ్రమములో నున్నవాడైనను క్రమమును పాటింపక అప్పుడే సన్న్యసింప 
వచ్చును ఎందుకనగా ఆ పరిశుద్దాత్ముడు పూర్వజన్మమునందే బాగుగా 
సంస్కరింపబజనవాడు అనగా మలినసంస్కారములను నశింపజేసి శుద్ద 


_శ్రిమలయాళముతీ న గీతా 283 


సంస్కారములతో గూడుకొన్నవాడు 
వురా బహూనాం జననాన్తరాణాం 
పూర్వా శ్రమాదిన్చహుధాఐ.ధితస్టా | 
తత్తత్పుఖాదిన్విషయాన్విధున్వన్‌ 
యో రాజతే బ్రహ్మణి న క్రమో£_స్య ॥ 50 


ఆ శుద్దాత్ముడు ముందుగా అనేక జన్మములలో బ్రహ్మచర్యాద్యాశ్రమ 
ములను మూడింటిని చక్కగా ననుష్టించి దాటెను కావున ఆవిషయసుఖ 
ములను పూర్తిగా పరిత్యజించి వైరాగ్యశాలియగు ఏధన్యాత్ముడు పరబ్రహ్మ 
ధ్యానవుందు విహరించుచున్నాడో, ఆ వుహాత్మునకు క్రముసన్నాస 
మవసరము లేదు క్రమము లేకనే సన్యసింపవచ్చును అట్టి మహానుభావుడు 
లోకోద్దరణకై వచ్చిన పరమహంస యని తెలియవలెను 


శివచరణ ఉవాచ 
కథన్ను శక్యం భగవన్వదన్తు జ్ఞాతుం గతే జన్మని య[త్రవృత్తమ్‌ । 
మయా౭._9_శ్రమాస్తే కతి తత్ర నీతాః జ్ఞాతుం తదేతచ్చ కిమస్తి చిహ్నమ్‌॥ 
శివచరణము చెప్పెను 
ఓ భగవన్తా! పూర్వజన్మవృత్తాన్తము నెటుల దెలియనగును? నాచే గత 


జన్మములో ఎన్ని ఈ యాగ్రమము లతిక్రమింపబడినవి అను విషయమును 
[గ్రహించుటకు గుర్తు ఏదైన గలదా? పరమదయతో తమరే వచింపుడు 


త్వత్తస్తదిచ్చామ్యవగన్తు మద్య సంశీతిదూరీకరణే ప్రవృత్తాత్‌ । 
న చాన్యథా శామ్యతి మే2_న్తరాత్మా హ్యతో భవన్తం శరణం (ప్రపద్యే॥ 52 


ఓ స్వామీ! సర్వసంశయములను నిరాకరించుచున్న మీవలన 
ఆవిషయమున్ను దెలిసికొనగోరుచున్నాను అటుగాకుండిన నా అన్తరాత్మ 
ప్రశాంతిని పొందదు కనుక మిమ్ములనే శరణు పొందుచున్నాను 


(శ్రీమలయాళయతీనవ్ష ఉవాచ 


284 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


జీవస్య దుఃఖాత్మకబవ్రహేతునా సంసారవార్దిం క్రమితుం సమీహయా। 
విమోక్తుమిచ్చోరఖిలేషు వస్తుషు వాన్తేష్వివ స్యాన్మహతీ జుగుప్పా॥ 53 
(శ్రీమలయాళయతిీ న్హ్రుడు చెప్పెను 


నానావిధ దుఃఖబంధములచే తపించుచున్న వాడగుటచే ఈ సంసార 
సముద్రమును దాటవలయునను దృఢేచ్చ గల జీవునకు వమనవస్తువులందు 
వలె సకల వస్తువులందును జాగుప్ప(విరక్తి) గలుగుచున్నది వమనాన్నమందు 
తిరుగ నెవరికిని నిచ్చ జనించదు ఆలాగున పూర్వజన్మమందు బ్రహ్మచర్యా 
ద్యా(శ్రమములను శీలించి విషయములందును విరక్తిజెందిన వానికి తిరుగా 
వాంఛ జనించదు గదా కావున తిరుగా క్రమముగా నాశ్రమములను 
శీలించవలయుననుట సంభవించదు గదా! 


సమస్తవేదాబ్దతతేశ్చ భాన్వతా వ్యాసేన పిత్రా సుతరాం బభూవ సా । 
వాదోపవాదైశ్చలితా చ వాక్సుధా మహర్షాసేవ్యస్య శుకాఖ్యయోగినః ॥ 54 


ఈ విషయమందు సకలమహర్షులచే సేవింపదగిన శుకమహర్షికిని, 
వారి తండ్రియగు, సకలవేదములనెడు పద్మములను వికసింపజేయుట 
యందు సూర్యభగవానుడయిన వ్యాసవుహామునికిని వాదోపవాద 
పురస్సరముగా అమృతమువంటి సంభాషణ జరిగెను దానిసారము పైన 
తెలుపబడినదే యగును 


పూర్వజన్మని సంస్కారాదాత్మశుద్దిః ప్రజాయతే । 
త్రిష్వాశ్రమేషు నిర్వేదాత్తేషు ప్రీతిం న గచ్చతి ॥ ర్‌ర్‌ 
పూర్వజన్మ సంస్కారబలిమిచే నాత్మశుద్ది గలుగుచున్నది అందుచే 


గడచిన మూడాశ్రమములందు వైరాగ్యము గలిగినందుచే మరల ఆమూడింటి 
యందు ప్రీతిని జెందడు 


హేతుభూతామీమాం బుద్దా శిష్యనిర్వాసనాస్థితిమ్‌। 
చతుర్భాశ్రమయోగ్యత్వం గురుర్వివ్దేత తత్త్వతః॥ 56 


శిమలయాళముతీ స్త గీతా 285 


మూడా శ్రమములందిచ్చ లేకుండుట యను కారణమును తెలిసికొని, 
శిష్యునియొక్క వాసనారావాత్యప్టతిని గూడ గమనించి, (శ్రీ గురుదేవుడు 
యథార్థముగా శిష్యునియొక్క సన్నాసా శ్రమ్మార్లతను గ్రహించవలయును 

నేహాభిక్రమమార్గోఐ స్తి బ్రహ్మచర్యాదిశాన్తతః। 

యాదృశం వివ్షతే తత్త్వం తాదృశే తం ప్రవేశయేత్‌॥ 57 


బ్రహ్మచర్యమునుండ క్రమముగా సన్యసించవలయునను శ్రుతి 
ననుసరించి వీతరాగుని విషయమున క్రమసన్న్యాసమార్గ మాశ్రయింప 
యోగ్యవు గాదు శిష్యుడెట్టితత్త్వ వుందున్నాడని (గ్రహించునో ఆ 
తత్త్వమందే వానిని గురువు ప్రవేశపెట్టవలయును 


అధీతశా(స్తేషు పరీక్య యోగ్యతామ్‌ 
ఛాత్రస్య కక్యాపరనీయమంశమ్‌ । 
దద్యాచ్చ శికూాముచితాం గురూత్తమో 
మహోత్తమాం చాఖిలతత్త్వ గామినీమ్‌ ॥ 58 


ఆచార్యుడు శిష్యు డిదివరకు జదివిన శా[స్త్రవులలో వాని 
యోగ్యతను, ఇక కత్యలో జదువవలసిన అంశాలను పరీక్షించి తరువాత 
దానికన్న ఎక్కుఏగు కత్యలో శిష్యుని (ప్రవేశపెట్టి తదున్నత గ్రంధములను 
పరింపజేయునట్ను అఖిలతత్త్వములను తెలియజేయు ఉత్తవుమైన 
బ్రహ్మవిద్యలో శిక్షణను గురూత్తముడు శిష్యున కొసగవలయును 


(అనగా శిష్యుడెన్ని యోగసాధనలను శీలంచియున్నాడు, 
( 
ఏభూమికలో నున్నాడు, వాని అన్తఃకరణ నిశ్చలత్వ పారిశుద్యము లెంతమట్టు 
కున్నవి- ఈలాగున శరణుజొచ్చిన శిష్యుని బాగుగా పరిక్షించి ఉచితమగు 
సాధనలను, ఉపదేశములను (శ్రీ) గురుదేవు డొసంగవలయును ) 


ప్రశాన్తవితో£_ఖిలతత్త్వవేత్తా శిష్యాత్మశుద్దిం బహుధా పరీత్య। 
యయా విముక్తిస్పులభా భవేద్వై తాం పద్దతిం ఛాత్రగణాయ దద్యాత్‌!59 


286 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


కావున ప్రశాంతిజెందిన చిత్తముగల పరబ్రహ్మత త్ల్వవేతయగు 
శ్రీగురువరుండు శిష్యుని యాత్మశుద్దిని ననేకవిధములుగా పరీక్షించి, 
యేమార్గమువే ముక్తి సులభముగా లభించునో ఆ పద్దతిని యోగ్యతాను 
సారముగా శిష్యులకు నొసంగవలయును 


తథా ప్రసిద్దం పరమార్థభూతం సంగోప్య త త్వం చతురాశ్రమాళ్ళ్చ | 
క్రమేణ సేవ్యా ఇతి భాషణం యత్‌ తద్దీమతాం చర్వితచర్వణం స్యాత్‌॥ 60 


ఈలాగున వారి యోగ్యతనుబట్టి ఆశ్రమములను స్వీకరింపవచ్చునను 
తత్త్వము యధార్ధమై స్పష్టమై నిస్సందేహముగా నుండగా, ఆ తత్త్వమును 
కప్పిపుచ్చి [క్రమముగా నాలుగాగశ్రవముములను విరక్తులును అనుష్ట్రింప 
వలయునని వచించు టేదిగలదో, అది ధిమంతులగు తత్త్వవేత్తలకు చర్విత 
చర్వణ మగును (అనగా భక్షించినదానిని మరల భక్షించుట, చెప్పినదానినే 
యూరకే చెప్పుట, చదివినదానినే చదువుట, గ్రహించినదానినే గ్రహించుటవలె 
నుండును ) 


విర క్తచిత్తస్య శమాదిశాలినః క్రమేణ ము క్రిప్రతిపాదనం తథా । 
అధితవిద్యస్య పరత్ర ధిమతః స్రారంభకత్యాసు యథా£_త్ర యోజనమ్‌॥ 


శమదమాదులు గలిగిన విరక్తుడగు ముముక్షువునకును, ఆశ్రమ 
క్రమముగా ముక్తిని ప్రతిపాదించుట- యిది వరకు నితర కళాశాలలో జదివి 
యుత్తిర్ణుడయిన వానికిని, ఆపై తరగతి లేకున్నందుచే వచ్చినవానికిని, ఒక 
భాగము తప్పిపోయినదానిని పూర్తి జేసికొనుటకై తిరుగా నీ కళాశాలలో 
చేరదలంచిన వానికిని- అందరికిని ప్రధవుకక్ష్యాశికను విధించినటుల 
నుండును కొందజు పూర్వజన్మవుందు, యోగసాధనలను సాధించు 
సమయమున కాలమాసన్న మగుటచే శరీరమును విడిచియుందురు తిరుగా 
జన్మించునప్పుడు తామిదివరకు సాధించిన యోగసాధనములకు తర్వాతనే 
ప్రారంభింతురు అటుగాక పూర్వజన్మమందు యోగసాధనపరుడైనను ఏదైన 
నొకకారణాంతరముచే మరుజన్మమునకు వచ్చినవానినిగూడ క్రమమార్లము 


(శ్రీమలయాళయతి వ్రగీతా 287 


ననుసరింపవలయు ననుట విశ్వవిద్యాలయములో నన్నిభాగములం 


దుత్తీర్ణుడయిన వానిని తిరుగా ఓనమాలు చదువుమనునటు లుండునని 
తెలియవలయును 


విహజయానం బహుశా।స్త్ర సిద్దం పిపీలికామార్గగతిస్తథైవ | 
విరక్త బుద్దేః ప్రథమం గురూక్తం మన్హాత్మనామేవ గతిర్డితీయా॥ 62 


శాస్త్రములలో 1 విహజ్ఞమార్గము, 2 పిపీలికామార్గము అని రెండు 
మార్గములు వచింపబడియున్నవి తీవ్రవైరాగ్యము గలిగిన థీమంతునకు 
మొదటిదియగు విహంగయానమే గురువరునిచే జెప్పబడియున్నది అటు 
గాక మందవైరాగ్యము గలిగిన మందమతులకే రెండవదియగు పిపీలికా 
మార్గము (క్రమము క్రమార్షము విధింపబడినది 


ఆయం చ విద్వజ్ఞనదూషితో హి క్రమేణ సన్యాస ఇతి ప్రవాదః । 

వినివ్దితం తద్యతిధర్మశా (స్తే భుంజీత వాంతంత్వితికో బ్రవీతి॥ 63 

ఈ (క్రమసన్నాసమే శ్రేష్టము, సర్వశా;స్త్రసిద్దము అని వాదించుట 
తత్త్వవేత్తలకు సమ్మతమయినది గాదు మతజియు నది యతిధర్మశాన్త, 
మునందు దూషింపబడినది వవునాన్నమును భక&ించవలయును అని 
యెవడు చెప్పును? కావున నానా జన్మలనుంచి నానాదుఃఖము లనుభవించి 
విరక్తిజెందిన భాగ్యశాలికి తిరుగా విషయప్రవేశమును విధింప నవసరము 
లేదు అది వానికి విషపానము వంటిదని తెలియవలయును 


తథా£_పి తత్వార్ద నివిష్టబుద్దే శ్చాత్రస్య నిర్వ్పృత్తికళుద్రవాసనాః | 
సంశోధయేత్సద్దురురేవమేవ శొష్యన్న్వమప్యన్యవిధౌ ప్రమాదః ॥ 64 


అయినను (విరక్తి జనించినప్పుడు క్రమములేక సన్న్యసింపవచ్చునను 
విధి శ్రుతికిని సమ్మతమై, మహర్షి సంప్రదాయానుసిద్దమై యున్నను) 
యధార్హ్రమగు బ్రహ్మతత్తమును పొందదలంచి తన్ను సమీపించిన శిష్యుని 
యొక్క వాసనారహితమగు స్థితిని శ్రీగురుదేవుడు బాగుగా పదిక్షించ 
వలయును అట్టి వృత్తిరహితుడయిన విరక్తునికే సన్వ్యాసా శ్రమము నొసంగ 


288 _శ్రీమలయాళసద్ద్లురు [గ్రంథావళి 


వలయును మహావాక్యతతో(పదేశము నొసగవలయు శిష్యుడు గూడ తన 
అన్హఃకరణస్టితిని, వృత్తులు, వాసనలు, గుణములు నశించినవా, లేవా అని 
'పరిక్షించుకొానియే యత్యాశ్రవుమును స్వీకరించవలయును లేనిచో 
ప్రమాదము తప్పక కలుగును. 


దేహాన్తరజ్ఞాత్మ విభాగయుక్త స్సన్యాసభేద'స్త్రివిధో విభాతి! 
శరీరసన్నాసముపేయుషో౭_న్యద్వయోరభావాన్న సుఖం న శాన్తిః 65 
సన్న్యాసము దేహమును, మనస్సును, ఆత్మను బట్టి 1 దెహసన్న్యా 
సము, 2 మానసికసన్వ్యాసము, ౩ ఆత్మసన్యాసము అని మూడు విధ 
ములుగా నున్నది వానిలో కేవలము దేహసన్వ్యాసము మాత్రము పొందిన 
వానికి తదితర సన్వ్యాసద్వయము లేకున్నందుచే నాత్మప్రబోధజ్ఞానము, 
నిత్యసుఖము, నిత్యశాంతియు గలుగజాలవు 


వెరాగ్యసహితో న్యాసస్పంసక్తాఖిలగేహినామ్‌ । 
విధివద్భాహ్యసంస్కా రాద్దేహసన్నాస ఉచ్యతే ॥ 66 
తాను మిగుల వెరాగ్యముతో గూడినవాడై తన బంధువర్గమును, 


మిత్రులను వదలి శాన్హ్రరితిగా బాహ్యసంస్కారముతో గూడ సన్వ్యాసా 
శ్రమమును [గ్రహించుట దేహసన్నాస మగును. 


దేహసమృద్దసన్వ్యాసస్పంకల్పానాం వినాశకః | 
అన్యసన్న్యాసయోస్సమ్య క్రసూతే సకలాన్గుణాన్‌॥ 67 


ఆ దేహసన్నాసము చాలమట్టుకు సంకల్పములను నశింపజేసి మిగి 


లిన సంకల్ప, ఆత్మసన్న్యాసములు రెండింటికిని నానావిధములుగా సహాయ 
ము జేయుచున్నది 


సదా హృద్గతసంకల్పాన్నిరుధ్య వశినస్త్రితిః । 
స ఏవ చిత్తసన్న్యాసో యోగిభిః పరికీర్ష్యతే ॥ 68 


సర్వదా మనస్సులోని సంకల్పములను పూర్తిగా త్యజించి చిత్తమును 


(శ్రిముఅయాళమతీ న్రగీతా 289 


వశపరచుకొన్న వానిస్టితియే మానసిక సన్వ్యాసమని యోగులు వచించు 
చున్నారు 

సన్న్యస్తాఖిలసంకల్పో యస్తు నిర్వాసనాత్మకః । 

స ఏవ ముచ్యతే బన్హాద్దేహసన్న్యాసమన్తరా॥ 69 


ఎవడు సకలసంకలములను వదలి వాసనారహిత వఎనస్సు 


గలిగియున్నాడో అట్టి తత్త్వవేత్త దేహసన్వ్యాసము లేకపోయినను ముక్తుడే 
యగుచున్నాడు 


ఛిత్వా చ నిశ్ళేషమనాత్మబన్టాన్‌ జ్ఞానాసినా బ్రహ్మపదార్టబోధః | 
సన్న్రాసినాం యేన నిర న్తరస్వ్యా త్స చాత్మసన్వ్యాన ఇతి (ప్రసిద్దః॥ 70 
జ్ఞానఖడ్గముచే అనాత్మబంధముల నన్నిటిని పూర్తిగా ఛేదించి 
అహంటబ్రహ్మాస్మి ప్రబోధము నిరన్తరము దేనిచే గలుగుచున్నదో అదియే 
ఆత్మసన్నాసమని చెప్పబడెను 
తేనైన సిద్దా నిఖిలాత్మభావః సమైక్యబో ధశ్శివజీవయోళ్ళ్చ | 
ఆత్మానుభూతిః వరమోవశా న్లిర్నిరంతరానందసుధా ప్రవాహః I 71 


ఆ యాత్మసన్నాసముచే సర్వాత్మభావము, శివజీవైక్యజ్ఞానము, 
ఆత్మానుభవము, పరమశాంతి, అఖండానందామృత ప్రవాహమున్ను సిద్దించు 
చున్నవి, అదియే అమృతము, శివము 


భానుప్రకాశేన వినాంధకారో యథా న దూరిక్రియతే తథైవ | 
వినాత్మ సంన్యాసముపాధినాశో న సాధకస్యాత్ర కదా౭_పి జాయతే ॥ 72 


సూర్యభగవంతుని ప్రకాశము లేకపోయినచో అంధకారము 
నశించదు ఆలాగున ఆత్మసన్వ్యాసము లేకుండినచో ఆత్మసాధకుని ఆత్మకు 
ఉపా ధినాశ మెప్పుడును సిద్దించదు 
అనాత్మదూరికరణం చ కేవలం యత్వాత్మనస్స్యాద్రి తదేవ దుర్గభమ్‌ । 
విహాయ సన్వ్యాసమముం తృతీయం మహత్పదం తన్న హి సిద్ధ్యతీహ ॥73 


290 _శ్రీనులయాళసద్ద్లురు గ్రంథావళి 


తనలో నున్న యనాత్మభావనల నన్నిటిని దొలగద్రోసికొని తాను 
బ్రహ్మమను ఆత్మభావన గలిగియుండుటేదియో అది కడుంగడు దుర్లభము 
మూడవదైన ఆత్మసన్వ్యాసము లేని పక్షమున మహోత్కృష్టమయిన ఆ పరమ 
పదము సద్దించదు 


నిత్యానిత్యవివేక జన్యసుధియా దేహాది సన్చ్యుస్యతే 

వాగాదీ(న్లియవృత్తిసంయమబలావ్చిత్తాది సన్న్యస్యతే । 

వేదన్లార్థవిచారతత్త్వజనుషా స్వాత్మాది సన్చ్యస్యతే 

సంస్కారాగత సిద్దయత్నతతిభిర్ట్జీవ స్తథా ముచ్యతే ॥ 74 

నిత్యానిత్యవస్తువివేక మహీవుచే దేహసన్న్యాసమున్ను, వాగాదీన్షి 
యములయొక్కయు, చిత్తముయొక్కయు వృత్తులను నిరోధించి సంయము 
ముతో నుండుటచే మానసిక సన్నాసమున్ను, వేదాంతార్ద విచారణాజన్య 
తత్త్వజ్ఞానముచే ఆత్మసన్న్యాసమున్ను సిద్దించుచున్నవి పై జెప్పుబడిన సం 
స్కారముల బలిమిచే గలిగెడు దృఢతరప్రయత్నములచే జీవుడు క్రమముగా 
ముక్తుడగుచున్నాడు 


హృత్సష్ఞ్థారస్టశుకవత్స రిభూయమానం 

యావన్న ముఇుతి పరీతవిమోహపాశః | 

తావన్న వినతి జనః పరమాత్మరూపం 

సన్వ్యాసయోగ కలితస్పముపైతి ముక్తిమ్‌ ॥ 75 


జీవుడు చిలుకవలె హృతృంజరమునందు నానావిధ దుఃఖములచే 
తిరస్కరింపబడుచున్నాడు అట్టి జీవుని (తనను) ననాదిగా చుట్టుకొని 
వచ్చుచున్న మోహపాశ మెంతవరకు వదలకయున్నదో అంతవరకాత్మ 
స్వరూపమును తెలియజాలడు కావున ఆ యాత్మసన్న్యాస యోగముచే 
కూడనవాడు మాత్రమే (మోహజాలమును వదిలించుకొని పరమాత్మ 
స్వరూపుడై ముక్తుడగుచున్నాడు పంజరమునుండి బయలువెడలిన 
శుకమువలె చిదాకాశమందు పరమానందముతో వివారించుచు నిత్యసుఖ 


(శాిమలయాళయతివ్రగితా 291 
మును బడయుచున్నాడు 


యాం ప్రాప్య వేద్య పరమావధితాం భజన్తే 

తామేవ ముక్తిపదవీం సుఖదాం వదని । 

తైవ శా న్తిముపగచ్చతి జీవలోక 

స్తేనెష భూరి కృతకృత్యకతాముపైతి ॥ 76 


ఏ నిత్యపరిపూర్జాఖండానందవిజ్ఞాన ముక్తిపదవిని పొంది కట్టకడపట 
తెలియద గినదానిని తెలిసికొనినవా రగుచున్నారో, అట్టి ముక్తిపదవినే 
పరమసుఖప్రదమని వచించుచున్నారు అట్టి పరమవిశ్రాన్తిధామమమందే 
ముక్తజీవులెల్లరు పరమశాంతిని బడుయుచున్నారు అట్టి పరమపదప్రాప్తి 
చేతనే కృతార్జులగు చున్నారు 

ధన్యాళ్ళ తే సతతత త్వ విహారశీలాః 

పీయూషపాయిమదభృంగవదాత్మసక్తాః | 

విస్టృత్య దృశ్య మమలాత్మసుధాం పిబంత 

స్సాత్మోన్నతిం పునరనాగమనం భజ న్తే ॥ 77 

ఎ వుహానుభావులు, సర్వదా బ్రహ్మతత్త్యవుందే విహరించు 
స్వభావము గలవారై, మకరందామృతము త్రాగుచు సమస్తమును మరచిన 
తుమ్మెదవలె నిరంతరము ఆత్మలీనులై సకలదృశ్యమును మరచి ఆత్మామృత 
పానము చేయుచు ఉంటున్నారో, అట్టివారలే కడుంగడు ధన్యాత్ములు ఆ 
మహాత్ములు ఆత్మోన్నతిని పొంది పునరావృత్తిని పొందరు అనగా 
జననమరణరహిత ముక్తిని పొందుచున్నారు 


తదేవ సత్యం చ తదేవ శాన్తం తదేవ నిత్యం పరమం తదేవ । 
తదేవ ముక్తిశ్చ తదేవ బుద్ధం తదేవ గమ్యం చ సదా విభాతి॥ 78 


అదియే సత్యము, అదియే శాస్తము, అదియే నిత్యము, అదియే పర 


తత్త్వము, అదియే ముక్తి, అదియే జ్ఞానస్వరూపము, అదియే గమ్యస్థానము, 
అదియే సర్వదా ప్రకాశించుచున్నది 


292 (శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


తదేవ పరమం స్థానం తదేవ పరమం శివమ్‌ । 
తదేవ నిఖిలం తత్త్వం తదేవ పరమామృతమ్‌ ॥ 79 


అదియే పరమస్థానము, అదియే పరమశివము, అదియే సకల 
తత్త్యము, అదియే పరమామృతము 


జ్ఞానయోగస్య సర్వస్వం పీయూషామ్ము ధిసన్నిభమ్‌ । 
తస్మిన్మజ్ఞనమా్రేణ న వివ్రతి వునర్భవమ్‌ ॥ 80 
ఈ జ్ఞానయోగముయొక్క సారము అమృతసముద్రము వంటిది 
యగును దానియందు స్నానము జేసినవారు తిరుగా జన్మించరు 


జ్ఞానయోగో హి యోగానాం శ్రేష్ట భౌమఫల ప్రదః | 
జ్ఞానయోగస్టీత బ్రహ్మనిష్టానాం నిష్కళాత్మనామ్‌ ॥ 81 


జ్ఞానినాం విరళత్వాద్ది లోకోజి_యం తమసాఐ._ఐ_ వృతః । 

నాశయృన్లి తమో జ్ఞానాన్ముకో భవ గురోబుణాత్‌ ॥ 82 

అజ్ఞానమును నశింపజేసి బ్రహ్మహప్రాప్తిఫలము నొసగు నీజ్ఞానయోగము 
యోగములలో నన్నిటికంటెను శగ్రేష్టమయినది ఇట్టి జ్ఞానయోగతత్సరులును 
నిష్కళాత్ములునగు బ్రహ్మనిష్టులు లోకములో నరుదైనందుననే ప్రపంచము 
అజ్ఞానావృతమై యున్నది కాన నిర్మలాత్మా! జ్ఞానప్రబోధముచే లోకాన 
కారమును నశింపజేసి గురుబుణమునుండి విముక్తుడవు కమ్ము 


ఇతి (శ్రీ మలయాళ యతీ॥న్షగీతాయాం ఉపనిషత్సారభూతాయాం 
జ్ఞానయోగోనామ ప్రధమో౭౬_ధ్యాయః 


ఇట్లు ఉపనిషత్సారభూతమగు (శ్రీ మలయాళయతీవ్రగీత యందు 
జ్ఞానయోగమను ప్రథమాధ్యాయము సమాప్తము 


రూ సా 


ద్వితియో£_ధ్యాయః 


యోగవిజ్ఞానయోగః 


శివచరణ ఉవాచ 


మోక్షస్య సిద్దయే హేతుర్యోగో వా జ్ఞానమేవ వా! 
అథవా జ్ఞానయోగొ వా బ్రువన్తు పురుషోత్తమాః॥ 1 
శివచరణము చెప్పెను 


మోక్షము సిద్దించవలయునన్న యోగము కారణమా? లేక జ్ఞానము 
కారణమా? అటుగాక యోగజ్ఞానములు రెండును హేతువులా? ఈ 


విషయమును పురుషోత్తవుఎులగు (శ్రీగురుదేవులు పరమాదరముతో 
కరుణింతురు గాక! 


(శ్రీ మలయాళయతీ[వ్హ ఉవాచ 


అసాధ్యః కస్యచిద్యోగః కస్యచిజ్ఞాననిశ్చయః। 
(ప్రకారౌ ద్వౌ పురా డేవో జగాద పరమేశ్వరిమ్‌। 
తథా£_పి ద్వితయం లబ్బ్వా శీఘ్రం ముచ్యేత బన్టనాత్‌॥ 2 


(శ్రీ మలయాళ యతీంద్రుడు చెప్పెను 


లోకమున ముముక్షువులగు కొందరికి యోగమును సాధించుట 
కష్టముగా నుండును మరికొందరికి జ్ఞానము సులభసా ధ్యము గాక 
యుండును కావున పరమేశ్వరుడు పార్వతికి మోక్షమునకు వారివారి 
సంస్కారముల ననుసరించి రెండును, అనగా కొందటికి యోగమార్ల 
మున్ను, కొందరికి జ్ఞానమార్గమున్ను బోధించెను అయినను ప్రతివారికిని 
యోగ-జ్ఞానములు రెండును నవసరములు గనుక ఈయోగజ్ఞానములను 
రెంటిని శీలించినవారు శీఘ్రముగా భవబంధమునుండి విడివడి శాశ్వత 
సౌఖ్యమును పొందుచున్నారు 


F21 


294 _శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


ఆత్మజ్ఞానేన ముక్తిస్స్యాత్తచ్చ యోగాదృతే న హి | 
యోగేన సహితం జ్ఞూనం సులభం ము క్రిదం (ధ్రువమ్‌ ॥ 3 
ఆత్మజ్ఞాన ముచే తనే ముక్తి లభించుచున్నది అయినను ఆ 
యాత్మజ్ఞానము యోగము లేక గలుగదు కావున యోగముతో గూడిన 
జ్ఞానమే సులభమై మోక్షము నొసగుచున్నది ఇది నిశ్చయము 


యోగాన్నిర్దహతి కి ప్రమశేషం పాపపంజరమ్‌ | 

తతళ్చిత్తం ప్రసన్నం స్యాత్‌ తతో జ్ఞానం వ్రజాయతే । 

తస్మాదనుభవజ్ఞానా ద్రహ్మనిర్వాణమృచ్చతి ॥ 4 

యోగాగ్ని సమస్త పాపపంజరమును శీఘ్రముగా దబవాంచుచున్నది 
అందుచే నంతఃకరణము శుద్దమగుచున్నది అట్టి యన్తఃకరణ పారిశుద్ద్వముచే 
జ్ఞానముదయించుచున్నది ఆ యనుభవజ్ఞానవుచే నిర్వాణమును 
(మోక్షమును పొందుచున్నాడు 

జ్ఞూననిష్టో విరకోఐ2_ఏ ధర్మజ్ఞోల_పి జితేవ్రియః। 

వినా యోగేన దేవో£.పిన ము క్రీం ప్రాప్తుమ్మర్లతి॥ 5 

శ్రవణజ్ఞానవంతుడైనను, మహావైరాగ్యము గలవాడైనను, ధర్మజ్ఞాడై 
నను, సకలేన్లియములను జయించినవాడైనను, కట్టకడకు దేవుడైనను 
యోగములేక ముక్తిని పొందుట కర్దుడు గాడు (పెనుగాలి కొట్టునప్పుడు 
నిరావరణముగా దీపము నెవడుంచినను వెలుగునా? ఆలాగున విషయ 


దోషవులచే చిత్తచాంచల్యముండిన జ్ఞానజ్యోతిని వెలిగింప నెవనికిని 
సాధ్యముగాదు) 


ద్వౌ క్రమౌ చిత్తనాశస్య యోగో జ్ఞానం చ సువ్రత। 
యోగో వృత్తినిరోధో హి జ్ఞానం సమ్యగవేక్షణమ్‌॥ 6 


సకలవాసనలు నశించి మనోనాశము గలుగుటకు సకలవృత్తులను 
నశింపజేయు యోగము, ఆత్మస్వ రూపమును దెలుపుజ్ఞానము- రెండును 


_శ్రీమలయాళముతీన్హ గీతా 295 


అత్యంతావళ్యకములై యున్నవి ఓ వ్రతనిష్ప్టుడా! యోగమనగా సకలవృత్తి 
నిరోధము, జ్ఞానమనగా లెస్సగా స్వస్వరూప పరమాత్మను దర్శించుట - 
యగును 

మనోవృత్తి వినాశశ్చ 'స్వస్యచిద్భావ ఏవ చ | 

ధ్యానవిజ్ఞానయోగాభ్యాం నూనం సిద్దా న సంశయః ॥ 7 


హృదయములోని వృత్తులన్నియు విలయమగుట, తాను చిద్రూప 
పరమాత్మ యగుట - ఈ రెండును క్రమముగా ధ్యానయోగముచేతను, 
జ్ఞానయోగముచేతను సిద్దించును ఇది నిశ్చయము 


యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువమ్‌! 
తస్మాద్యోగం చ జ్ఞానం చ తర్తుమిచ్చుర్లి సాధయేత్‌॥ 8 


యోగము లేకపోయిన జ్ఞాన మొకటిమాత్రము మోక్షమును ఎట్టు 
గలిగించును? కావున యోగమునున్ను, జ్ఞానమునున్ను సంసారమును 
తరింపగోరు ముముక్షువు నిశ్చయముగా సాధించవలయును 


యోగేన సాధితం జ్ఞానం సుదృఢం కల్మషాపహమ్‌। 
వాయునా దీపితో వహ్నిస్సర్వం దహతి హి క్షణాత్‌ ॥ 9 


యోగానువ్వానపూర్వకముగా గలిగిన జ్ఞానము సకల కల్మషములను 
తప్పక వెంటనే నశింపజేయుచున్నది ఎటులనగా వాయువుచే ప్రజ్వాలింపజేయ 
బడిన యగ్ని యొక్కక్షణములోనే సర్వమును దగ్సము జేయుచున్నది గదా! 


విజ్ఞాన యోగా విహగస్య పత్షవత్‌ పుంసో విజానాతు విచక్షణ భవాన్‌! 
విము క్రిసన్మార్గవిహారశీలతా తాభ్యాం వినా నాన్యతరేణ సిద్ద్వతి॥ 10 


ఆకాశమందు విహరించుటకై పక్షికేలాగున రెండు టెక్కలు ఆవశ్య 
కములై యున్నవో, ఒకటెక్క యుండినను పై కెగురజాలదో, ఆలాగున మోక్ష 
మనెడు గగనమందు విహరింప దలచినవానికి యోగజ్ఞానములనెడు రెండు 
పక్షములున్ను ముఖ్యముగ నవసరములై యున్నవి ఆ రెండింటిలో నేది 


296 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


లేకున్నను, అనగా కేవలము యోగమున్నను, లేక కేవలము జ్ఞానమున్నను 
ముక్తి వియద్వాహారసిద్ది యెన్నటికిని గలుగదు ముక్తుడు కాజాలడని 
భావము 


జ్ఞానహీనోఐ_న ఇత్యుక్తః పంగుర్యోగ వివర్షితః | 
ఉభౌ తౌ సంగతౌ నద్యాస్తరణే కుశలౌ యథా ॥ 11 


తథైవ జ్ఞానయోగాభ్యాం సమేతస్సాదకో జనః | 
సుఖేనైవ భవాంబోధిం తీరా మోక్షముపైతి హా ॥ 12 


జ్ఞానము లేనివాడు గ్రుడ్డివానితో సమానుడు యోగము లేనివాడు 
కుంటివానితో సమానుడు కుంటివాడును, గ్రుడ్డివాడును కలిసికొని నదిని 
సులభమున్ను దాటులాగున జ్ఞానయోగముల రెండింటిచేతను- సంసార 
సము[దవు సునాయాసముగా దాటి వోక్షమును పొందుచున్నారు 
నిత్యసుఖము ననుభవించుచున్నారు 


అత్యన్తవిజ్ఞానవతః వ్రశాన్తిస్సమాధియుక్తస్య దృఢద్రబోధః | 

(ప్రబుద్ధతత్త్స్వ'స్య బా బవ్రముక్తిర్ముక్తస్య బీవస్య సుఖానుభూతిః ॥ 13 

అఖండవిజ్ఞానసమృత్తి గలవానిక నిరంతర నిరతిశయశాన్సి లభించును 
అట్టి దృఢ ప్రబోధము అనగా ఆ అఖండ విజ్ఞానము కేవలము చిరకాలము 
నిర్వొికల్పసమాధియోగమును శీలించుటచేతనే సిద్దించుచున్నది కావున 
యోగజ్ఞానములు రెండును కడుంగడు నావశ్యకములై యున్నవి ఈరెండు 
యోగములచేత స్వస్వరూప పరమాత్మను నెటీంగిన ప్రబుద్దాత్మునకే 
యనాది సంసారబంథధమునుండి విముక్తి లభించుచున్నది ఆలాగున విము 
క్తుడగు జీవునకు అనగా జీవన్ముక్తునకు నిరవధిక సుఖానుభవము గలుగును 

జ్ఞానం న సిద్ద్యతి వినా£ి_.£_.నరయోగనిష్థాం 

వహ్నేర్వినా భవతి తండుల ఓదనం కిమ్‌! 

చిత్తం సమాధిదృఢనిశ్చలతాం విహాయ 

నె వోపయాతి పురుషస్య చిదాత్మభావమ్‌॥ 14 


(శ్రీమలయాళముతి వ్రగీతా 297 


ధ్యానయోగనిష్టలేక జ్ఞానానుభవ మెన్నటికిని గలుగనేరదు అగ్నిసం 
యోగములేక బియ్యమన్న మగునా? వహ్నిచే బాగుగా తండుల ముడికి 
నప్పుడే ఓదన మగుచున్నది ఆలాగున, యోగాగ్నిచే చిత్తము తప్తమగు 
నప్పుడే సకలదోషములు నశించి శుద్దమై ఆత్మస్వరూప మగుటకు యోగ్య 
మగుచున్నది చిత్తము సమాధియందు దృఢథనిశ్చలతృ్వమును పాందకపోయిన 
చిద్రూపమును సాందజాలదు అనగా ఆత్మపరమాత్మల కభేదవుఎ 
సిద్దించదు 
జ్ఞానేన ము క్రిం శ్రుతయో వద న్లి తత్తర్లి యోగేన వినా న లభ్యతే! 
జ్ఞానస్య త త్వం నిరుపాఖ్యదుర్గభం తస్మాద్ద్య్వయం తిష్టతి తైలదిపవత్‌॥ 15 


జ్ఞానముచేత మోక్షము సిద్దించునని శ్రుతులు వచించుచున్నవి కాని ఆ 
జ్ఞానము యోగములేక లభించుట లేదు మజియు నా జ్ఞానతత్త్వము నామ 
రూపరహితము, దుర్లభము అందువలన యోగజ్ఞానములు, నూనె దీపముల 
వలె నున్నవి నూనెచేతనే దీపము మండుచున్నది అట్లే యోగతైలముచే 
జ్ఞానజ్యోతి ఆరకుండా సర్వదా వెలుగుచున్నది 


ఆష్టాంగయోగం సుదృఢాం చ భక్తిం వినా£_పి తత్త్వం యది వేత్తి కల్ఫిత్‌ | 
గతే భవే తేన హి సాధితం తదాదర్శయోగేన విభాతి ధీప్రభా ॥ 16 


అష్టాంగయోగసాధనలు, నిష్కామ కర్మాచరణము, అనన్యభక్తి మొద 
లగువానిని శీలించకనే యొకనొకడు మహాజ్ఞానియై యుండిన ఆ మహాను 
భావుడును పూర్వజన్మమందు యోగసాధనలు మొదలగువానిని బాగుగా 
ననుష్టించినవాడే యగుచున్నాడు వముజీయు చిమ్నీవంటి యోగముచేత 
దీపమువంటి జ్ఞానజ్యోతి చక్కగా (ప్రకాశించును అనగా యోగము జ్ఞాన 
మును సంరక్షించుచున్నదని అర్దము 


లోకే ప్రసిద్ధం న హి కారణం వినా కార్యస్య సిద్దిర్భవతీతి కథ్యతే । 
తథైవ యోగాదిక హేతుమ న్తరా కార్యాత్మశుద్దిర్ష కదాణ_పి సిద్ద్వతి॥ 17 


లోకములో నెవోటను ప్రసిద్దకారణములేక కార్యము గలుగదను 


298 (శీమలయాళసద్గురు గ్రంధావళి 


విషయము విదితము అటులనే యోగాదులను కారణము లేక కార్య 
రూపమైన ఆత్మశుద్ది ఎన్నడును సిద్రించదు 

చితోపశాన్నిరదయస్య శుద్ది ర్నైశ్చల్యసిద్రిః వరమాత్మవిత్తిః । 

ఏతైర్వినా కేవలవా క్రుబోధశ్శుకస్య వాణీవ స కర్ణపేయః ॥ 18 

చిత్తశాంతి, హృదయశుద్ది, నిశ్శ్చలత్వము పరమాత్మ విషయక 
జ్ఞానము- ఇవి లేక వేదాంతవాక్యములను మాత్ర మఖండముగా బోధించు 
వాని వాక్యములు చిలుకపలుకుల వలె వినుటకు సొంపుగా నుండును 
అంతమాత్రమే, వేరు ప్రయోజనము లేదు 


విరక్తి సౌభాగ్య వివర్షితాని వేదా న్త వాక్యాని హి నిష్పలాని | 
షుధా£._£_.తురాన్‌ సంపరితోషయన్లి వచోభి రాకల్పితషుడ్రసాః కిమ్‌ ॥ 19 


విషయవిరక్తియను మహాభాగ్యము లేని వేదాంత వాక్యములు పూర్తిగా 
ప్రయోజనము లేనివగుచున్నవి ఎటుల ననగా బాగుగా ఆకలిబాధచే 
పరితపించుచున్నవారికి, కేవలము మాటలతో వర్ణించబడిన షడ్రషోపితమైన 
పంచభత్యపరమాన్నాదులు ఎ మాత్రమయినా సంతోషమును గల్లించునా? 
అనగా ష[డ్రసాన్నవర్ణ్లన క్షుధను శమింప జేయజాలనటుల విరక్తి లేని వాని 
వేదాంతబోధ సంసారతాపమును శమింపజేయజాలదు 


ఏకాన్తభక్తిశ్చ సమాధియోగో నిష్కామయోగళశ్చ తథా ప్రసిద్దూః | 
చిత్తస్య ధర్మాః పరమాత్మతత్త్వం వేదాంతవిజ్ఞానవిశేషగమ్యమ్‌ ॥ 20 


ఎకాన్తభక్తి, 'సమాధియోగము, అట్లే నిష్కామ కర్మయోగము- ఇవి 
మానసిక ధర్మములే యనుట స్పష్టము పరమాత్మ తత్త్వుజ్ఞానమో 
చిత్తధర్మాతీతమై, ఉపనిషద్విజ్ఞానమా త్రముచేతనే పొందదగినదిగా నున్నది 

స్వరూపత త్వే పరమాత్మబోధే నిర స్తదృశ్యాఖిలనామరూపే । 

విహారభాజాం సతతం విశుద్దే సిద్దా భవేత్సా పరమా (ప్రశాంతిః॥ 21 


సవుస్తదృశ్యవు నశించి నావురూప రహితముయిన పరమాత్మ 


(స్రాిమలయాళయతీి గన గీతా 299 


జ్ఞానముచే విశుద్ధ స్వస్వరూప తత్తృవుందు నిరన్తరవు విహరించు 
ముకాత్ములకు నిత్వపరమశాంతి గలుగుచున్నది 


అఖండవిజ్ఞాన పరాత్మదిపే దేదీవ్యమానే హృదయా న్తరాళే। 
తమః కథం వా స్టితమేతి గేహే సతి (ప్రదీప న తమః (వ్రవేశః || 22 


అఖండవిజ్ఞాన పరమాత్మయను ప్రదిపము హృదయాకాశమందు 
ప్రకాశించుచుండగా, అజ్ఞానాంధకార మెట్లు హృదయములోనికి ప్రవేశించ 
గలదు? జ్ఞానజ్యోతి వెలుగగానే మాయాతవుస్సు పరుగిడుచున్నదని 
భావము గృహమునం దొక దీపము వెలుగుచుండిన చీకటి ప్రవేశింపజాలదు 
గదా 


అన్నర్ద మాణిక్యమయూఖజాలై ద్లేవాలయో భాతి విచిత్రశిల్రైః | 
(వతిష్టితా చేన్న చ దేవమూర్తిర్నిరర్ధకా స్యాన్నిఖిలా వినిర్మితిః ॥ 23 
నానావిధమాణిక్య ఖచితములగు విచిత్రశిలములచే దేవాలయము 


నిర్మింపబడినను, అందు దేవతామార్తి ప్రతిష్ట లేకపోయినపహా ఆ దేవాలయము 
యొక్క నిర్మాణమంతయు వ్యర్షమై పోవుచున్నది 


తథైవ విద్వత్త్వకులీనతాదినా ప్రఖ్యాతకీర్తేః ప్రతిభాకరస్య। 
స్వాత్మప్రతిష్టా యది తస్య న స్యాచ్చరీరదేవాలయ ఏవ శూన్యః॥ 24 


ఆలాగున విద్య, శగ్రేష్టజాతి, ప్రసిద్దకీర్తి ప్రతిభ మొదలగువానిచే 
భూషితుడయినను ఆత్మప్రతిష్ట లేకపోయినచో వాని శరిరవునెడు 
దేవాలయము వ్యర్ధము 


వేదాంతశా(స్తేషు విచారణాయాం 'సంసారపాథోధివిలంఘనాయ! 
దేహస్లవస్యాత్మ విబోధ ఏవ వ్రకృష్టకర్ణత్వముపైతి నూనమ్‌ ॥ 25 


వేదాంత శాస్త్రములను బాగుగా విచారించిన సంసారసాగరమును 
దాటుటకై, శరీరము నావవలె నున్నది చుక్కాని లేనిచో నడవజాలదు, 
కాబట్టి ఆ శరీరనౌకకు శ్రేష్టమైన ఆత్మజ్ఞానమే చుక్కానిగా నున్నది 


300 (శ్రీమలయాళసద్లురు గ్రంథావళి 


యదా తు నౌకా సుపథే ప్రయాతి స్థిత్వైవ కర్ణస్య తదా గతిస్సాత్‌। 
తథైవ విజ్ఞానవతః ప్రవృత్తే స్ప్వ్రధర్మసత్యాదిగతిర్షిదానమ్‌ ॥ 26 


పడవ మార్గమునుండి తప్పిపోకుండా మంచిమార్గముననే పోవు 
చుండుటకు కారణము ఆ నావయందు చుక్కాని యుండుటయే ఆలాగున 
విజ్ఞానవంతుడైన మానవుని సత్రవృత్తికి స్వధర్మము సత్యము మొదలైన 
అనుష్టానమే కారణమని తెలియవలెను 

మార్గం విహాయ యది నౌర్గళితా ప్రయాతి 

సా నావికేన రహితేతి యథాజ._నువిద్మః। 

స్వాత్మప్రబోధరహితం విషయేషు సక్తం 

విద్మస్తథా తమిహ తత్త్వదృశా విహీనమ్‌ ॥ 27 


మార్గము తప్పి పడవ పోవుచుండిన, అచ్చోట నావికుడు (చుక్కాని 
వాడు) లేడని గ్రహించుచున్నారము ఆలాగున ఆత్మదృష్టిని తప్పి యింద్రియ 
విషయములందు ప్రవర్తించుచుండువానికి తత్త్వదృష్టి లేదని (గ్రహింతుము 
అనగా ఆతడు త త్తవేత్త గాడు 


విహారభాజాం గగనే ఖగానాం పక్షద్వయేనైవ యథా గతిస్వ్యాత్‌ | 
జితే న్రియత్వాత్మవివారణాభ్యాం తథా£_౭_త్మతత్తే యతినాం విహారః ॥ 


ఆకాశమందు విహరించెడు పక్షులకు ర60డుఅెక్క లటు అవసర 
ములో ఆలాగున, ఆత్మతత్త్వ చిదాకాశమందు విహరించు యతీశ్వరులకు 
సర్వే॥వియ నిగ్రహము, ఆత్మవిచారణ యను రెండు పక్షములుండ 


వలయును 
జలాగ్ని సాహాయ్యబలేన ధావితః ప్రయాతి య న్రస్తు యథా తథైవ | 
జ్ఞానస్య యోగస్య చ సాహచర్యాత్‌ ప్రయాతి నిర్వాణపదం ముముక్షుః॥ 29 


జలాగ్నుల రెంటియొక్క సహాయబలముచేతనే య;స్త్రృము పరుగిడు 
నట్టు ముముక్షువు జ్ఞానయోగముల రెండింటియొక్క సాహచర్యబలముతో 


(శీమలయాళయతివ్రగీతా $01 


నిర్వాణ పదమును పొందుచున్నాడు 


పశోర్యథా పాశనిబవ్రనాయ నిరాశ్రయే విష్ణువదే న కోజ._పి | 
శక్త స్తథా మానసబవనాయ ప్రారమృకాలే నిరుపాఖ్యత త్తే ॥ 30 


ఆశ్రయములేని గగనమందు పశువును కట్టివేయ నెవడును నెట్టు 
సమర్ధుడు గాడో, ఆలాగున నిరాశ్రయ నిరాకార పరబ్రహ్మమందు సాధన 
ప్రారంభకాలమున మనస్సును బంధింపజాలము 


యుజ్యేతే స్తంభపాశా చ పశుబంధనకర్మణి । 
చిత్తస్య నిగ్రహే తద్వత్‌ జ్ఞానయోగౌ సహాయకా ॥ 31 


పశువును బంధింప స్తంభమున్ను, రజ్ఞావున్ను కావలసనటుల 
వూనసపశువును బంధైెంప యోగజ్ఞానములు రండును సహకారకము 
అగుచున్నవి 


స్తమ్చే యథా మత్తపశుర్నిబధ్యతే తథైవ చిత్తం విషయాది దూషితమ్‌। 
సాకారదృష్టావుత నాసికా గ్రే సమ్యజ్నాబద్దం స్వవశికృతం భవేత్‌॥ 32 


ఎట్టి దుశ్శేష్టగల పశువునైనను స్తమ్బృమున కట్టివేయవచ్చును 
ఆతీరున విషయాదులచే దూషితమైన మత్తచిత్తమును సాకారదృష్టియందు 
గాని లేక (భూమధ్యదృష్టియందుగాని (ముక్కుయొక్క కొనయందుగాని) 
నిలిపినను వశీికరింపబడిన దగును 


తథా ఇ._పి షట్ప(క్రవిహారదృష్టి స్పాకారదృష్ట్యాది న శాశ్వతం స్యాత్‌! 
చిత్తస్య నైశ్చల్యవిశుద్రిహేతోస్పర్వం తథా£_.కలుత యోగశాస్తే॥! 39 
అయినను ఆధారాది షట్ట(క్రములందు మనసును నిలిపి వీలించుట 
యను దృష్టి సాకారదృష్టి మొదలయినవి శాశ్వతముల్తుడగావు గమవస్తూ 
యొక్క నిర్మలత్వమునకును, నిశ్చలత్వమునకును /ఆ సౌోథనయంతయ 
యోగశా(న్రమున కల్పింపబడినది 


నిరంజనే నిత్యవిశుద్దత త్తే స్వాత్మస్వరూపే పరమ్మార్షపోళ్నే 


302 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


నిరంతరానందసుఖానుభూతి ర్నిత్యా భవేద్యా సతతం స్యరేత్తామ్‌ ॥ 34 


నిరంజన నిత్యశుద్ద పరమార్ధ్రబోధ స్వస్వరూపమందు ఏ నిరంతర 
నిరతిశయానందానుభవము నిత్య (శాశ్వతము మై యున్నదో దానినే 
సర్వదా మరువక స్మరించుచుండవలయును 


భక్తితెల సమాయుక్తే మనస్ఫంయమవర్తికే | 
వెరాగ్య పాత్రే సందీపితాత్మ దీపో వినిశ్చలః ॥ 35 


శాంతసంకల్ప హృదయ నివాస స్థల సంస్థుతః | 
భాతి తత్చాపకేప్వుత్ర జాతిభేదో న లత్యతే ॥ 36 


సర్వసంకల్పము లుపశమించినట్టి హృదయమనెడు గాలిలేని ప్రదేశ 
మందు, అనన్య భక్తియను తైలము, మనస్సంయమయోగమను వత్తి గల 
వెరాగ్యమను పాత్రయందు ఆత్మదిపము నిశ్చలముగా వెలుగును అనగా 
ప్రజ్ఞానం బ్రహ్మ యను జ్యోతి సర్వదా ప్రకాశించును ఆ దీపస్తాపకులలో 
జాతిభేదము లేదు అనగా పెసాధనము లన్నియు సవుకూడినపుడు 
బ్రాహ్మణాదులలో నేజాతివాడు వెలిగించినను తప్పక వెలుగును 


తైలాది సాధన చతుష్టయ పూర్ణతాయాం 

దీపో యథా జ్వలతి వహ్నిశలాకయైవ । 

యోగాదిసాధన చతుష్రయపూర్ణతాయాం 

స్వాత్మాలి_పి భాతి సతి తత్త్వమసీతి బోధే ॥ 37 


తైలాదులగు నాల్లు సాధనలు పూర్ణముగా నుండిన నిప్పుపుల్హ 
వెలిగించిన వెంటనే దీపము వెలుగుచున్నది ఆ ప్రకారము యోగాది సాధనలు 
నాలుగునుండన తత్త్వవుసి యను మహావాక్య ముపదేశింపబడ గానే 
ఆత్మజ్యోతి వెంటనే నిరావరణమై ప్రకాశించును 


తైలాది లోపే తు యథా న దివః ప్రకాశతే యోగవిధే రభావే | 
తథైవ చాత్మావగమో హృదంతః (ప్రబోధ్యమానోల పి న భాతి లేశతః ॥ 38 


(నైామలయా శయుతిన్రగీతా 303 


పాత్ర తైలాదులలో నేదైన లేకపోయిన అగ్గిపుల్ల లెన్ని వెలిగించినను 
దీపము వెలుగనట్టు యోగాది సాధనలలో నేదైన లేకుండిన, తత్త్వమస్యాది 
మహావాక్య ప్రబోధ మెన్నిసార్లు చేయబడినను ఆత్మజ్ఞానము హృదయమున 
భాసించదు 


సంశ్రూయమాణే2_ ఏ పదార్ధ్హతత్తే వేదాంతవిజ్ఞానసుది ప్తిబోధః । 
వైరాగ్యభక్యాదికపూర్తభావా ద్విద్యోతతే నైవ కదాజ_ప సాధో!॥ ౩9 


ఓ సాధువా! వైరాగ్యాది సాధనలు పూర్తిగా లేకపోవుటవలననే 
బహుకాలము మహావాక్యాద్దతత్త్వశ్రవణము చేయుచుండినను వేదాంత 
ప్రతిపాద్య విజ్ఞానదిప్తి ప్రబోధము ఎప్ప టికిని భాసించదు 


ఇదంచ తత్త్వం బహుధా విచిన యోగాదిసిద్దా స్వమతిం విదధ్యాత్‌। 
లోకే సదా పుష్కలకారణేన కార్యం సమగ్రం భవతీతి విద్ది॥ 40 


ఈ యధాద్దవిషయమును బాగుగా నాలోచించి యోగాది సాధనల 
సిద్దియందు బుద్ది నుంచవలయును లోకమందు పూర్తిగా కారణము 
లుండిననే కార్యముగూడ పరిపూర్తి నొందును 

వెరాగ్యపాడ్రాదిచతుష్ట్రయే2 సతి 

కాశ్యాం బదర్యామథ సంస్థితోణ_పి వా। 
విప్రస్తథా శ్రోత్రియపండితో౭ పి వా 
స్వాత్మ్రదిపోజ్ఞ్వలనే న శక్నుయాత్‌॥ 41 
విప్రుడైనను, మహాగ్రోత్రియ బ్రహ్మనిష్పుడైనను కాశి బదరికాశ్రమ 
మానస సరోవర తీర్ణాదులలో నున్నవాడైనను వైరాగ్యపాత్రాదులగు నాలుగు 
పరికరములు లేకపోయిన ఆత్మజ్యోతిని వెలిగింపజాలడు అనగా ఎచ్చొటను 
ఎవడును ప్రకాశింప జేయజాలడని భావము 


వెరాగ్యపాత్రాదిచతుష్టయే సతి నారిజనో వివ్రవరో౭న్యృజో£_పి వా। 
స్వగ్రామగేహే£_.థ వనా న్తరేషు వా జ్ఞానప్రదీపం నితరాం వ్రదీపయేత్‌॥ 


304 (శ్రీమలయాళసద్లురు గ్రంథావళి 


వెరాగ్యపాత్రాది చతుష్టయము అనగా నాలుగు సాధనలుండినచో 
ప్ర్రీగాని పురుషుడుగాని బ్రాహ్మణుడుగాని పంచముడుగాని వనములో 
నైనను స్వగ్రామమందైనను జ్ఞానదీపమును బాగుగా వెలిగించును ఎవడైనను 
ఎచోోటనైనను సాధనలుండిన జ్ఞానదీపమును వెలి గింపగల్లునని భావము 


వెదాంతత త్తే నిఖిలైకబోధే వరే పదే స్వాత్మని నిర్వికల్పే । 
న జాతిభేదో న చ లింగభేదస్స్యరూపవేత్తా సమత త్వమీయాత్‌॥ 43 


వేదాంతత త్వమగు నఖండబోధస్వరూప నిర్వికల్పపరాత్మక స్వాత్మ 
యందు జాతిలింగభేదములు లేవు ఎవడైనను స్వరూపవిజ్ఞాని సమతత్త 
మును పొందును 


స్వజన్మభూమౌ ప్రతిబంధకా యది గచ్చేన్ముముక్షుర్విజనం ప్రదేశమ్‌ । 
తత్రా౭ ప పూర్వస్టల ముక్తిహేతుమవిస్మరన్‌ సాధక ఏవ ముచ్యతే॥ 44 


స్వగ్రామమందు ప్రతిబంధకము లుండిన నెకాంత ప్రదేశమునకు జన 
వలయును అయినను స్వగృ్భహమును స్వ[గ్రామమునుగూడ నెందులకు 
వదలితిమో ఆ కారణమును మరువకుండిన సాధకుడు ముక్తుడగును 


అయం పుణ్య వ్రదేశస్ప్యాత్‌ సిద్ధదేశో_.య మిత్యుత । 

దేశస్య ముక్తిహేతుత్వం న కుత్రాపి విలోక్యతే ॥ 46 
వైరాగ్యాది గుణా ఏవ సర్వదా ముక్తిహీతవః । 

ఇతి స్మరతి యో ధీరః సముకో నాత్ర సంశయః ॥ 47 


ముక్తిగలుగుటయందు ఇది బహుపుణ్య ప్రదేశము, అది సిద్దస్తలము 
నని ఒకానొక పుణ్యప్రదేశము ముక్తికి కారణమనుట ఎక్కడను లేదు 
వైరాగ్యాది గుణములు మాత్రమే ముక్తికి హేతువులు - అని గుర్తించిన ధీరుడే 
విముక్తిని పొందుచున్నాడు - అనుటలో సంశయములేదు 


పురాణవిఖ్యాతమునిశ్వరాణాం సంసిద్ధతత్తాఖిలవైభవామ్‌ । 
అద్య ఫ్రతానాం చ యతీశ్వరాణామయం (ప్రభేదో హి విలోక్యతే2_త్ర॥ 49 


(శాిమలయాళయతి న గీతా 305 


బ్రహ్మతత్త సిద్దిగల పూర్వబుషులకును, ఆధునిక యతిళ్వరుల 
కును సాధనల ననుష్టించుటయందే భేద మీలోకమున కనబడుచున్నది 


పురాణకాలే మునయః (ప్రసిద్దా యుక్తా వివేకాదిక సాధనైళ్ళ | 
తే సర్వయోగాంగసమాధినిష్టా ముక్తా బభూవుశ్రవణాదియుకాః ॥ 49 


పురాణకాలమునందున్న సిద్దపురుషులైన మునీశ్వరులు నిత్యా 
నిత్యవస్తు వివేకాది సాధనచతుష్టయ సమృత్తి గలిగి శ్రవణ మనన నిది 
ధ్యాసముల సాక్షాత్కారమువర కనుష్టించ సర్వయోగాంగ సమాధినిష్పలై 
ముక్తులయిరి 


నైవం సదా సాధనయోగదతాః కలౌ యుగే కేవలసౌఖ్యసకాః | 
వేదా న్తవాక్యశ్రవణైక తుష్ట్రా ముముక్షవో నై వ కదాజ._పి ముకాః॥ 50 


సామాన్యముగా నిప్పటి కలియుగములోనుండు ముముక్షువులు 
పూర్వమహర్షలవలె యోగసాధనలను శీలించనివారై కేవల సుఖాసక్తులె 
యున్నందుచే వేదాంత[శ్రవణమే చాలును, అందుచేతనే మోక్షము లభించునని 
తలంచి తృప్తిపడుటచే నెపుడును ముక్తులు గాకయున్నారు 


వివేకవైరా గ్యశమాదిషటుతాముముత్తుతాసాధనసంవదా జనాః । 
దూరీకృతాః పూర్ణతయా విమూఢాః పురాణసిద్దర్థిపదం న లేభిరే ॥ 51 


1 నిత్యానిత్య వస్తువివేకము, 2 ఇహాముత్రఫలభోగవిరాగము, 3౩ 
శమాదిషట్కసమృత్తి, 4 ముముక్షుత్వము అను సాధనచతుష్టయసమృత్తి 
పూర్తిగా లేని మూఢజనులు పూర్వతనసిద్దర్ణులు పొందిన ముక్తిని 
పొందకపోయిరి ప్రయత్నలోపమేగాని వేరు గాదు 

సమ స్తయోగాజసమాధినిష్థా యే జ్ఞానసిద్దా అపి విద్యమానాః । 
బ్రహ్మస్వరూపే నితరాం రమన్తే తే ముక్తిభాజో న హిసంశయోఐ._ద్య॥ 52 


ఈకాలములో నున్నవారైనను ఎవరు సమస్తయోగాంగ సమాధినిష్పలై 
జ్ఞానసిద్దులెయున్నారో, ఆ మహానుభావులు నిరన్తరము పరబ్రహ్మమందు 


306 శీమలయాళసద్దురు గ్రంధావళి 


రమించుచున్నవారలై ముక్తులై యున్నారు ఆ మహాత్ములు జీవన్నుక్త 
విద్వాంసులు, సంశయము లేదు 


తత్త్వం పదార్ధపరిశోధన భావలక్యం 

జ్ఞానామృతం సకలశోకనివారకం స్యాత్‌ | 

ఆనవ్షదం నిఖిలవృత్తినిరోధకం త 

న్ము క్షం కరోతి సుజనం నిజబోధయుక్తమ్‌ ॥ 53 


తత్త్వంపదార్ద పరిశోధనచే లక్యార్థమగు జీవబ్రహ్మైక్య జ్ఞానామృతము 
సకల శోకమోహములను నివారించుచున్నది ఆనందమును గలుగజేయు 


చున్నది సకలవృత్తులను నిరోధించుచున్నది నిజబోధ గల సజ్జనుని 
ముక్తునిగను జేయుచున్నది 


యోగస్య సాహచర్యాద్ది జ్ఞానం సుష్టు ప్రకాశతే । 
నిరావరణజ్ఞానేన స్వానవ్రమనుభుష్ఞుతే T ర్‌ 


యోగముయొక్క సహాయమువలన జ్ఞానము బాగుగా (ప్రకాశించు 
చున్నది అట్టి నిరావరణజ్ఞానముచే నానందము ననుభవించుచున్నారు 


యోగవిజ్ఞానసంసిద్దో భవమగ్నాంస్తు తారయేత్‌ | 
ఆచరన్యోగమేనం హి లోకసన్తారకో భవ ॥ 55 


ఓ విద్వద్వరేణ్యా! యోగము, విజ్ఞానము అను రెంటిలో ఆరితేరి 
నవాడే భవసాగరమున మునిగియున్న జీవుల నుద్దరింపగలడు కాన నీయోగ 


విజ్ఞానముల రెంటిని చక్కగా తెలిసికొని బాగుగా నాచరించి లోకోద్దారకుడ 
వగుము 


ఇతి శ్రీమలయాళయతీ॥న్రగీతాయాం ఉపనిషత్సార భూతాయాం 
యోగవిజ్ఞానయోగో నామ ద్వితీయో౬_ధ్యాయః 
ఇట్లు ఉపనిషత్సారభూతమగు (శ్రీ మలయాళయతీన్ల గీతయందు 
యోగవిజ్ఞానయోగమను ద్వితీయాధ్యాయము సమాస్తము 
Em సా 


తృతీయో£౬_ధ్యాయః 
(బబప్మాూబర్య్మప్రభావయోారః 


నిర్విషయానంద బ్రహ్మచారీ ఉవాచ 


మహాత్మన్‌! బ్రహ్మచర్యం హి కతిధేతి బ్రవీతు మే; 


ప్రవ్రజ్య బ్రహ్మచర్యాత్తు భవాన్‌ శా(స్త్రవిదాం వరః॥ 1 
బ్రహ్మచారి ప్రవృద్యర్థం సతతం కృతిమాన్‌ యతః। 
అతః పృచ్చామ్యహం వర్ది విశదికురుతాదిదమ్‌ ॥ 2 


నిర్విషయానంద బ్రహ్మచారి చెప్పెను 


శా(స్త్రువిద్యావశారదులగు ఓ మహాత్మా! తాము బ్రహ్మచర్యాశ్రమము 
నుండియే. 'సన్న్యసించినవా రగుటచేతను, వురఠరియు (బహ్మచారుల 
యధభివృద్దికొజ్వకై నిరంతరము ప్రయత్నశిలు రగుటచేతను బ్రహ్మచర్యమును 
గూర్చి విశదముగ వినగోరెదను అనగా బ్రహ్మచర్యమనగా నేమి? అదెన్ని 
విధములుగా నున్నది” దాని ప్రభావమెట్టది మొదలగు విషయములను 
విశదముగా దెలుప ప్రార్టించుచున్నాను 


(శ్రీమలయాళయతీ వ్ర ఉవాచ 


నిర్మలాత్మం స్త్వదీయో౭_.యం ప్రశ్నస్సామయికో యతః । 

అద్య పాశ్సాత్యసంసర్గాదార్యధర్మో విలువ్యతే ॥ 3 
(శీమలయాళయతీం ద్రుడు చెప్పెను 

నిర్మలాత్మా! నేడు పాశ్సాత్య తద్విద్యాసంసర్లమువలన ప్రాచినార్య 
జాతి ధర్మ మస్తమించుచున్నది ప్రస్తుత సమయమునకు నీవడిగిన ప్రశ్న 
మిక్కిలి యవసరముగా నున్నది కనుక బ్రహ్మచర్య, తడ్భేద, తత్రభావము 
లను గూర్చి చెప్పెద, వినుము 

బ్రహ్మచర్యపదస్యాత్ర యౌగికో£_ర్భో2.యముచ్యతే। 

బ్రహ్మ వేదం చరత్యేష ప్రాధీతే గుయవళ్యని, 4 


308 _శిీమలయాళసద్ద్లురు గ్రంధావళి 


బ్రహ్మ చరతీతి బ్రహ్మచారీ యను వ్యుత్పత్త్యద్రమునుబట్రి గురుగృహ 
మున బ్రహ్మచర్య వ్రతనిష్ట గలిగి వేదాధ్యయనమును జేయుట బ్రహ్మచర్య 
మగును 

ఆర్రైర్మునిభిరాఖ్యాతం బ్రహ్మచర్యం చతుర్విధమ్‌ । 

వృథజ్నష్టికగాగ్లస్థవిధురాఖజణ్జనామభిః i 5 

బ్రహ్మచర్యము 1 నైస్టిక, 2 గ్నార్లస్ట్ర, ౩ విధుర, 4 అఖండములనెడి 
నావుములతో నాలుగువిధములుగ నున్నదని ప్రావనార్యవుహర్షులచే 
జెప్పబడినది 

మరణా నమసంయోగ,( స్త్రీ భర్నైష్టికముచ్యతే + 

బుతుకాలానుగామిత్వం గ్వార్లస్ట్రం పరికీ ర్రితమ్‌ ॥ 6 


ఇప్పుడు పై నాలుగువిధములగు బ్రహ్మచర్యములయొక్క స్వరూ 
పము క్రమముగ తెలుపబడుచున్నది మరణాంతమువరకు (స్త్రీసంపర్కము 
లేకయుండుటయే నైష్టికమునియు, బుతుకాలవుందు మాత్రము 


స్వభార్యాసంపర్కము గలిగియుండుట గ్వాగ్లస్ట్య మనియు చెప్పబడినది 
బ్రహ్మనిష్ణాపరత్వాద్వా దమ్పత్యోళ్చ వియోగతః । 
విధురం ప్రోచ్యతే ప్రాజ్జై ర్రహ్మచర్యం తృతీయకమ్‌ ॥ 7 
దంపతులయొక్క పరస్సర వియోగమువలనగాని లేక ఉభయులును 
బ్రహ్మనిష్టాపరు లగుటవలనగాని బ్రహ్మచర్య మవలంబించినచో నది విధుర 
మని ప్రాజ్ఞులచే జెప్పబడుచున్నది 
గృహస్థ వర్ణిభిస్పి ద్ధిర్నెష్టికబ్రహ్మచా రిణామ్‌ | 
న ప్రావ్యతేఐ..పవర్గే తు భేదో నాస్తుభయోరపి ॥ 8 
ఇట్టి |బ్రహ్మచర్యావలంబకులగు దంపతులకు నైష్టిక బ్రహ్మచారులకు 
గలిగడ సిద్ది లభించకపోయినప్పటికిని వారికి గలిగెడి మోక్షప్రాప్తి వీరికిని 
గలుగును 


శిమలయాభళముతి న గీతా 309 
నిత్యం బ్రహ్మవిహారిత్వ మఖణ్ణం కథ్యతే బుధైః | 
సర్వేప్వేతత్సమీవీనం వేదసమ్మతమిత్యపి ॥ ం 


నిరంతరము బ్రహ్మమునందు విహరించుటయే యఖండ బ్రహ్మచర్య 
మనియు, ఇయ్యది తదితర బ్రహ్మచర్యములకంటె శ్రుతిసమ్మత మనియు 
శేష్టమైనదనియున్ను పండితులు చెప్పుదురు 


(స్త్రీసంయోగో2.ప్టధా ప్రోకో యం వినా2_2_దిమవర్షితా | 


స్కృతికీర్తనసజ్బల్పా గుహ్యభాషణదర్శనే ॥ 10 
కేలిరధ్యవసాయళ్చ క్రియానిర్చృత్తిరన్తిమా । 
తచ్చూన్యే బ్రహ్మచర్యన్తు కామధేనువదిష్టదమ్‌ ॥ 11 


అష్టవిధములగు (స్త్రొిసంయోగము లేనప్పుడే శుద్దమైన నైష్టిక 
బ్రహ్మచర్యము సిద్దించునని వేదవేత్తలు వచించిరి అనగా 1 విషయభోగేచ్చతో 
పునఃపునః (స్త్రీలను స్మరించుట, 2 ప్రీలను వర్ణించుట, ౩ (స్త్రీస్పర్శాదులను 
సంకల్పించుట, 4 స్త్రీలతో రహస్యముగ మాట్లాడుట, 5 విషయాభిలాషతో 
(స్త్రీలను చూచుట, 6 స్రీలతో నాటలాడుట, 7 స్త్రీసంయోగ నిశ్చయము, 
8 స్ర్త్రీసంయోగము అనునవి యెనిమిదియు దోషములు ఈటయెనిమి 
దింటిలో నొక్కదోషము గూడ లేనట్టి బ్రహ్మచర్యము కామధేనువువలె 
నిష్టసిద్దుల నిచ్చును 

ఆన్యతమో౭._పి తద్యోగో యస్య నాస్తి మహాత్మనః । 

బ్రహ్మాదిదేవతాస్తస్య స్తుతిం కుర్వ న్తి సర్వదా ॥ 12 

ఈ యెనిమిదివిధములగు దోషములలో నేయొక్కటియు లేని 
మహాపురుషుని బ్రహ్మాది దేవతలు గూడ స్తుతించెదరు 

పుత్రోత్పత్తినిమిత్తాయ సజ్లమేఐ..పి కృతే బుతౌ। 

దమృత్యో ర్రహ్మచారిత్వం సిధ్యతీత్యార్యసమ్మతమ్‌॥ 13 

పుత్రసంతానము కొఅకు బుతుకాలమందు దంపతులకు పరస్పరసం 
[22 


310 _శ్రీమలయాళసద్దురు [గ్రంధావళి 


యోగము జరిగినను వారికి బ్రహ్మచర్యము సిద్దించునని యార్యసమ్మతము 
ఏతయోస్స్పన్తతిర్గోకే తేజోధైర్య వరా క్రమైః | 
ఆయురారోగ్యశీలైళ్ళ వంశోద్దారాయ కల్పతే ॥ 14 


లోకములో నిట్టి దంపతుల సంతతి తేజోధైర్య పరాక్రమములతోను, 
ఆయురారో గ్యశీలములతోను ప్రకాశించుచు, వంశము నుద్దరించుటకు 
సమర్దముగ నుండును 


పూర్వకాలేణ వ్యయం ధర్మ అసీద్భారతభూతలే । 


అతో మేధావినో భక్తా వేదవేదాంగపారగాః ॥ 15 
భ్ఞానవైరాగ్యశీలాళ్ళ ద్హీరకాయా మహాబలాః । 
లోకసేవావినిద్రాప్త్రీపురుషాస్తత్ర జజ్ఞిరే ॥ 16 


పూర్వకాలమం దిట్టి ధర్మము భారతదేశమంతట నుండెను కనుకనే 
మేధావంతులు, భక్త శ్రేష్పులు, వేదవేదాంగపారంగతులు, జ్ఞానవైరాగ్యశీలురు, 
ద్వీరకాయులు, మహాబలసంపన్నులు, లోకసేవాతత్పరులు నగు (స్త్రీపురుషు 
లెందరో ఆకాలమున జన్మించిరి 


ససారనిస్ఫారవసుంధరోప్ప్తయోస్ప తత్తనిస్తత్త్వ విభిన్న బీజయోః । 
సంతానయోర్యాదృశమన్తరం తథా వర్ణిత్వతచ్చ్బూన్యవతో ర్ల హస్థయోః॥ 17 
సారవంతమైన భూమిలో నాటిన పుష్టిగల బీజమునుండి వచ్చిన 
వృత్నమునకున్ను, నిస్సారమైన భూమిలో నాటిన సారరహిత బీజమునుండి 
వచ్చిన వృక్షమునకున్ను నెంత తారతమ్య ముండునో, యంత తారతమ్యము 


గృహస్థ బ్రహ్మచర్యముగల దంపతుల సంతానమునకును, అదిలేని దంపతుల 
సంతానమునకును నుండును 


గృహస్థ బ్రహ్మచర్యస్య విలోపాదద్య సన్తతౌ | 
ధర్మాయుర్చుద్దిదేహానాం క్షీణతైవావగమ్యతే ॥ 18 


నేటి దంపతులలో గృహస్థ బ్రహ్మచర్యము నశించినందున వీరికి గలుగు 


(ని మలయాళమతి వ్ర గీతా 311 


సంతతియు ధర్మరహితమై, నల్పాయువై, స్వల్పబుద్ది, కృశదేహములను 
గలిగియున్నది 

దేవవేదేప్వవిశ్వాసః స్వపిత్రో (ర్రోహచిన్తనమ్‌ । 

రోగపీడా మృషావాదః పాపబుద్రిశ్చు మూఢతా ॥ 

దుర్గత్షణాని వైతాని దృశ్యంతే తత్రుజాస్విహ ॥ 19 

మరియు నిశ్వరునియందును వేదశా(,స్త్రములయందును అవిశ్వా 
సము, మాతాపితృద్రోహము, రోగబాధ, అసత్యము, పాపబుద్ది, మౌఢ్యము 
మొదలగు నీ దుర్చక్షణములు వారిసంతతియందు కనబడుచున్నవి 


న్యాయార్జితధన (క్రీతభత్యనిప్పన్నరేతసః । 
సముత్సన్నాః ప్రజా దివ్యా న్యాయపూర్ణా భవ న్తి హ ॥ 20 
న్యాయార్చిత ధనముతో శుద్దపదార్లములను కొని యుక్తముగా 


భుజించుటచే నేర్పడిన వీర్యమువలన కలిగిన సంతతిమాత్రము దివ్యము 
గాను, న్యాయమార్గము ననుసరించునదిగాను నుండును 


తస్మా|ద్దవ్యార్టనోపాయం సమ్యక్చఇి న్య మానవాః | 

(ప్రవ ర్తీరన్‌ సుసన్తత్యై శ్రీేయస్కామాస్సువర్త్మని ॥ 21 

కనుక శ్రేయస్కాములగువారు సుగుణసంపత్తి గల సంతతికై ధనార్డనో 
పాయమును బాగుగా నాలోచించి సన్మార్ల్గమున ప్రవర్తింపవలయును 

విరక్తె ర్రహ్మన్నైశ్చ 'స్మర్హవ్యన్ల్వ ప్రమాదతః | 

దుష్టాహారే£_ద్యమానే తు దుష్టా బుద్దిర్భవేదితి ॥ 22 

దుషప్రమైన ఆహారమును భుజించినచో దుష్టబుద్రియే గలుగునని 
విరక్తులును, బ్రహ్మనిష్ణులును ప్రమాదరహితులై స్మరించుచు సాత్త్వికాహార 
మునే సేవించుచుండవలయును 

సాత్తికాహారమా్రేణ |బ్రహ్మనిష్టా న సిధ్యతి | 

తదర్థం సత్యమార్గాప్తభత్యమావశ్యకం భవేత్‌ ॥ 23 


312 శీనులయాలళసద్ద్లురు గ్రంధావళి 


కేవలసాత్తికాహారమును భుజించినంతవూత్రమున బ్రహ్మనిష్ట 
సిద్దించదు మరేమన ఆ భుజించెడి వస్తువున్ను సత్యమార్షముచే వచ్చినదిగా 
ముంతవలయును 


అన్యథా సాత్వికం వస్తు తామసం పరిణమ్య తత్‌ | 
భ్రష్టం చ సాధకం కుర్యాత్తస్మాజ్ఞా గృతిరిష్యతే॥ 24 


లేనిచో (అసత్వమార్గసంపాదితమగు) సాత్త్విక వస్తువుగూడ తామస 
ముగ పరిణమించి సాధకుని భ్రష్టునిగా జేయును కనుక ని విషయములో 
సాధకులు మిక్కిలి జాగరూకత గలిగియుండవలయును 


బ్రహ్మచర్యసమం వస్తు నాస్తీహపరలోకయోః | 
కరోతి శుద్దం సూక్ష్మం తత్‌ స్టూలం వజ్రోపమం వపుః ॥ 25 


ఇందు బ్రహ్మచర్య ప్రభావము వర్షింపబడుచున్నది ఇహలోక 
మందుగాని, పరలోకమందుగాని బ్రహ్మచర్యముతో సమానమైన మరియొక 
వస్తువు లేదు ఇది సూక్మశరీరవఎును శుద్దపరచి స్టూలశరీరమును 
వజతుల్యముగ జేయును 


బ్రహ్మచర్య ప్రతీ నిత్యం సమాధా స్థాతుమ్మర్లతి। 
శీతోష్టత్తుత్చిపాసాది సహిష్టుళ్ళక్తిమాన్‌ భవేత్‌॥ 26 
మగియు నిట్టి బ్రహ్మచర్యవ్రతముగలవా డెంతకాలమువరకై నను 


సమాధియందు ప్రరముగా కూర్చొనగలడు ఆకలిదప్పులను, శీతోష్టములను 
సహించుకొనువాడుగను, శక్తిగలవాడుగను నగును 


(బ్రహ్మచర్యం యథా పుంసాం విహితం యత్సలాప్తయే । 
తథా తావతృలావాస్వై (స్త్రీణాం తద్వేదసమ్మతమ్‌ ॥ 27 
వేదములలో ఏ ఫలము నుద్దేశించి యేవిధముగ ఈ బ్రహ్మచర్య వ్ర 


తము పురుషులకు విధించబడినదో, యట్టి ఫలముకొఅకదేవిధముగ 
స్ర్రలకును ఈ బ్రహ్మచర్యము విధించబడినది 


(క్రిముల యాల? యతివ్రగీలా 313 


తైలనాశే యథా దిపః కిప్రమేవ వినశ్యతి । 
బ్రహ్మచర్యవినాశే2_పఏి క్షీణప్రజ్ఞో జునస్తథా ॥ 28 


తైలము నశించినచో దిపమేలాగున శీఘ్రముగా నశించునో, యట్లే 
బ్రహ్మచర్యము క్షయించినచో మానవుడును ప్రజ్ఞాశూన్యుడగును 


భుక్తే చాహారపానీయే రసరక్తాదిరూపతః | 
సప్తకప్రభేదే జాయేతే తాభ్యాం దేహః (ప్రచాల్యతే ॥ 29 


తేషాం శుక్రం వీర్యవత్స్యాత్తన్నాశో విపదాం పదమ్‌ । 
తస్మాద్రక్షేత తన్నిత్యం తన్మూల్యం న విదుస్సురాః ॥ 30 


మానవుడు భుజించిన ఆహారమున్ను, జలమున్ను (క్రవువముగా 
రసము, రక్తము, మాంసము, అస్టులు, మేధస్సు, మజ్జ, వీర్యములనెడి 
సప్తధాతువులుగా పరిణమించి యీ దేహేన్రియములను నడుపుచున్నవి 
వానిలో శుక్రమనునది కడుంగడు బలవత్తరమైనది అది నశించుటయే 
సకలాపత్తులకు స్తానము అందుచే దానిని నిత్యము రక్షింపవలయును ఆ 
బ్రహ్మచర్యముయొక్క విలువను దేవతలు గూడ తెలియజాలరు 


నివాసాహారయోర్నిత్యం బ్రహ్మచర్య వ్రతీ జనః | 
నియమేన ప్రవర్తేత భవేత్స పతితో౭_న్యథా ॥ 31 


బ్రహ్మచర్యవ్రతు లాహారవిషయములోను, నివాసవిషయములోను 
నియమముగా ప్రవర్తింపవలయును లేనిచో వారు పతితు లగుదురు 


ఆహారదోషమా డత్రేణ విలంబపతనం భవేత్‌ | 
నివాసదోషమాత్రే తు తత్‌క్షణం పతనం భవేత్‌ ॥ 32 


ఆహారదోషముచే కొంతకాలవిలంబనముగా పతనమేర్పుడును కాని 
నివాసదోషముచే వెంటనే పతనమేర్సడునని మరువరాదు 


జ్ఞూనినాం నియమో నా స్త్రీతి వచాంసి చ మా శృణు | 
స్మ ర్తవ్యం నై ష్టికెరిత్లం తే విఘ్నకరదేవతాః |] 33 


314 _శ్రీమలయాళసద్లురు గ్రంధావలి 


జ్ఞానులకు నియవుము లేదని చెప్పువారి వాక్యములను నీవు 
వినరాదు ఇట్టి వాక్యములను బలుకువారు (బహ్మచర్వత్రతమునకు, 
తపోధ్యానాదులకున్ను విఘ్నదేవతలని నైష్టిక బ్రహ్మచారులు మరువరాదు 


కోశాగారే ధనం సర్వం జలం పూర్ణజలాశయే | 
రాజకీయైర్యథా నిత్యం రత్యతే స్టతికామిభిః ॥ 34 


బ్రహ్మచర్యం ధనం రత్యం తథా వ్రతిముముక్షుభిః | 
అన్యథా స్వస్థితేర్గోపో భవేదితి విచి న్వ్వతామ్‌ ॥ 35 


దేశమున కున్నతస్థితినిగోరు రాజభటులు ధనాగారవులను, 
పూర్ణజలా శయములను నెట్టు రక్షించుదురో యట్లే యున్నతస్థితిని గోరు 
ముము తవులును బ్రహ్మచర్యవునెడి పరవుధనమును జక్కగ 
రక్షించుకొనవల యును లేనిచో నాశము సంభవించును 

సర్వం బ్రహ్మేతి విజ్ఞానం యేషాం కర్మాణి తై రపి | 

యద్యదాచరతిత్యుక్యా క్రియేరన్‌ హితచి నయా 1 36 


సమస్త జగత్తునందు బ్రహ్మభావన గల మహాత్ములుగూడ 


అటే 


యద్యదాచరతి గ్రేష్టస్తత్త దేవేతరో జనః। 
న యటత్రమాణం కురుతే లోక స్తదనువర్తతే॥ 


అనెడి గీతోక్యనుసారముగా లోకహితము నుద్దేశించి నియమములను 
పాలించవలయును 


కింకింవా భుజ్యతాం నామ మనసో హి ప్రథధానతా । 
ఇత్హఇ్ర శుష్కవేదాన్తవాదినస్పన్లి కేచన ॥ 37 


ఎది భుజించినను, నేమిత్రాగినను దోషమేమియు లేదు, మనస్సేగదా 
ప్రభానమని వాదించెడు శుష్కవేదాంతులు కొందరు లోకములో గలరు 


తే విష్ను దేవతాస్సత్యం పరివ్రాడ్వేషధారిణః | 
రాజయోగాభిమానేన విచరన్త్వవథూతవత్‌ ॥ 38 


(ని చములయాతళకముతి 'నగితా 315 
షూ 


అట్టివారు సన్న్రాసవేషధారులై రాజయోగులమను నభిమానముతో 
నవధూతలవలె దిరుగుచున్నారు మరియు వారు నిజమగు సాధుసజ్ఞనుల 
తపోధ్యానాదులకు విఘ్నదేవతలుగనే యున్నారు 


(త్రిధా విభజ్యతే భుక్తమన్నం జారరవహ్ననా | 
ఉత్తమం మధ్యమం చైవ కనిష్టమితి నామభిః ॥ 3 


మనము భుజించెడి యాహారమును జరరాగ్ని ఉత్తమ, మధ్యమ, 
కనిష్టములనెడి మూడు విధథధములుగ పరిణమింప జేయుచున్నది 


సుశ్రుతోక్యనుసారేణ సూలం తత్ర మలం భవేత్‌ । 
రక్తం మధ్యమభాగళ్చ కనిష్టం మన ఏవ చ ॥ 40 


అందు స్టూలభాగము (ఉత్తమము) మలముగను, మధ్యమభాగము 
రక్తముగను, కనిష్టభాగము మనస్సుగను పరిణమించునని సుశ్రుతమనెడి 
వెద్యగ్రంధము చెప్పుచున్నది 

తస్మాదాహారశుద్దిశ్చు మనసళ్ళుద్దికారణమ్‌ । 

బ్రహ్మచర్యం 'సమిచ్చద్భురాహారావాసశుద్ర్ధతామ్‌ ॥ 41 

సమ్వాద్య భావశుద్ద్యా హి సతతం బ్రహ్మచిన్తనమ్‌ । 

ఏకాన్తే స్థిరమాసీనైః కర్తవ్యం మోత్షసిద్దయే ॥ 42 

ఆహారశుద్దియే మనశుద్దికి కారణముగా నున్నది కనుక బ్రహ్మ 
చర్యమును గోరువారు ఆహారశుద్దిని, పవిత్రనివాసస్తానమును సంపాదించి 
యేకాన్తమున మోక సిద్దికె బ్రహ్మచిననమును జేయవలయును 

బ్రహ్మచర్యం హి జీవానామమృతం జీవనౌషధమ్‌ । 

బుషిభిర్భహుధా గీతమేతచ్రుతిశతైరపి ॥ 43 


బ్రహ్మచర్యము ప్రాణివూత్రులకు అవ్బుతతుల్యమైనడి లేక 
జీవనౌషధవు (కాన బ్రహ్మచర్యలోపముచే జీవనమే నష్టవుగునని 
తెలియవలెను) ఈ |బ్రహ్మచర్యము(పరమపావనులగు  మహర్షులచేతను, 


316 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


వేదములచేతను బహువిధములుగా కొనియాడబడియున్నది 


పావనం బ్రహ్మచర్యం హి యత్నసాధ్యం విశేషతః | 

నేదం విషయలోలాయ వాచ్యం మలినచేతసే ॥ 44 

కాన ఓ సంయతాత్మా! ఈ బ్రహ్మచర్యమును విశేషప్రయత్నముతో 
రక్షింపవలయును విషయలోలురగు మలిన బుద్దిగల శ్రద్ధలేనివార క బ్రహ్మ 
చర్యవ్రతమును చెప్పరాదు ఏలననగా వా రీపావనవ్రతము ననుష్టింపజాలరు 

బ్రహ్మచర్యమిదం స్రోక్తం సర్వాభీష్టఫలప్రదమ్‌ | 

యస్తావత్సాలయేన్నిత్యం స గచ్చే ద్రహ్మణః పదమ్‌ ॥ 45 

సమస్త వాంఛితఫలముల నొసంగునట్ట బ్రహ్మచర్యమును గూర్చి 
చక్కగా జెప్పబడినది ఎవ డీబ్రహ్మచర్యమును సదా సంరక్షించుకొను 
చుండునో వాడు బ్రహ్మపదవిని బొందును 

బ్రహ్మచర్యమహింసాం చ సత్యం చాప్యపఠి[గ్రహమ్‌ । 

యత్నాత్సంరత్య భూయాస్త్యం మహర్షిణాం కృపాస్సదమ్‌ ॥ 46 

బ్రహ్మచర్యము, అహింస, సత్యము, అపరిగ్రహము- వీటిని 
ప్రయత్నముతో రక్షించి నియవుయుతుడవై మహర్షుల దివ్యకృపకు 
పాత్రుడవు కమ్ము 


ఇతి (శ్రీ మలయాళ యతీవ్ర గీతాయం ఉపనిషత్సార భూతాయాం 
బ్రహ్మచర్యప్రభావయోగో నామ తృతీయో౬_ధ్యాయః 


ఇట్లు ఉపనిషత్సారభూతమగు (శ్రీమలయాళయతీ న గీతయందు బ్రహ్మచర్య 
ప్రభావయోగమను తృతీయాధ్యాయము సమాప్తము 


Em rt 


చతుర్తో౭_భ్యాయః 
వబ్యాయో గః 
పరమేశ్వరానన్హగిరిరువాచ 
విదుషామేవ మోతస్సాన్నాన్యేషామితి లోకధీః। 
యుక్తా న వేతి సన్దేహం ఛిన్ది మే కృపయా ప్రభో!॥ 1 
పరమేశ్వరానన్దగిరి చెప్పెను 
ఓ ప్రభూ! పండితులకు మాత్రమే మోక్షము లభించునుగాని 


తదితరులకు లభింపదనెడి లోకుల తలంపు యుక్తమైనదా? కాదా? అనెడి 
సందేహమును దయతో నివర్తింపజేయుదురు గాక! 


(శ్రీ మలయాళయతీ॥(న ఉవాచ 


సాధు వృష్టం త్వయా యోగిన్‌ యతీనాముత్తమోత్తమ! | 
మోత్షప్రాప్ప్యధికారిత్వం శృణు త్వం సావధానతః॥ 2 


(న మలయాళయతీంద్రుడు చెప్పెను 


యోగివర్యా! ఓ యతిశ్రేష్టా! నీవడిగిన ప్రశ్న చాల యుక్తముగా 
నున్నది కనుక మోక్షాధికారి విషయమునుగూర్చి చెప్పెదను సావధా 
నుండె వినుము 

సర్వశా(న్ర్రణ్య ధీత్యాపి యే చాత్మజ్ఞానముత్తమమ్‌। 

నెవాలభన్త తేష్యివ బుద్దిరేషా (ప్రజాయతే ॥ 3 

సర్వశా(న్త్ర్రములను జదివగూడ నుత్తవువుగు నాత్మజ్ఞానము 
పొందలేని విద్వాంసులకు మాత్రము ఇట్టి సందేహము కలుగుచున్నది 


విద్యాజ్ఞానే యది స్యాతాం సేయం సర్వోత్తమా స్థితిః | 
విద్యాయాః కేవలాయాళశ్చ జ్ఞానం కేవలముత్తమమ్‌ ॥ 4 


శ్యాస్త్రజ్ఞానమును, ఆత్మజ్ఞానమును కలిగియుండుటయే సర్వోత్తమ 


318 (శ్రీమలయాళసద్లురు [గ్రంధావళి 


మైన స్టితి యనబడును అట్లు లేనిపక్షమున శాన్తుజ్ఞానమును మాత్రము 
కలిగియుండుటకంటె ఆత్మజ్ఞానమును కలిగియుండుటయే మంచిది 
జ్ఞానినాం మోక్షసంప్రాప్తా సన్దేహో నైవ విద్యతే । 
విద్యామాత్రవతాం వుంసాం నేహాముత్ర సుఖం భవేత్‌॥ 5 
“బజ్ఞానాన్మోతో న సన్దేహణి? ఇత్యాది ప్రమాణములనుబట్టి 
ఆత్మజ్ఞానము గలవారికి మోక్షప్రొప్రియం దించుకైనను సందేహము లేదు 
కాని యాత్మజ్ఞానము లేక కేవల శ్యాస్త్రీయజ్ఞానము గలవారి కీలోకమందు 
గాని, పరలోకమందు గాని శాశ్వతానందము లభింపదు 


ప్రాక్సతానాం నృణాం విద్యా భుక్ష్యరముపయుజ్యతే। 

కృష్యాదికర్మవత్సర్వా ము కర్ణం నైవ కల్పతే॥ 6 

ప్రాకృత జనుల విద్యలన్నియు కృష్యాదికర్మలవలె భుక్తి కొఅకుపయో 
గపడునేగాని, ముక్తికొజ కెంతమాత్ర ముపయోగడవు 


విద్యాశబ్దస్సముత్సన్నో జ్ఞూనార్థవిదధాతుతః । 
తన్ముఖ్యార్ధస్తు తజ్ఞానం యేనాజ్ఞానం నివర్తతే ॥ 7 


జ్ఞానార్థకమైన విద్‌ అను ధాతువునుండి విద్యాశబ్ద మేర్చడినది కనుక 
నెట్టి జ్ఞానముచే జననమరణములకు కారణభూతమైన మూలాజ్ఞానము 
నశించునోయట్టి జ్ఞానమే విద్యాశబ్దమునకు ముఖ్యార్ధము 


అనధిత్యాపి శాస్ర్రాణి బ్రహ్మజ్ఞానిగుణో యది । 

మోక్షగామి భవేద్దీమాన్‌ శౌచధ్యానాదితత్సరః ॥ 8 

శాస్త్రములను జదువకపోయినను బ్రహ్మజ్ఞానులకుండు శమాది 
గుణములు, నిరంతరము బాహ్యాభ్యంతర శుద్ది, థ్యానాదులు- ఇవి గలిగి 
యున్నచో జనులు మోక్షమును బొందగలరు 

ఆత్మజ్ఞానవిహీనస్య శాస్త్ర విద్యావిశిష్టతా । 

వేషధారిత్వమేవాతో న హి కించిత్ర్రుయోజనమ్‌ ॥ 9 


(నైామలయాళయతి వ్రగీతా 319 
ఆత్మజ్ఞాన శూన్యునకుగల శా(స్త్రీయపాండిత్య మొక విధవుగు 
వేషముమాత్రము వంటిదే యగును కనుక దానిచే వూక్షవిషయమై 


ఏమాత్రము ప్రయోజనము లభింపదు 


ఫ్రా క్తనాజ్ఞన్మసంస్కారాజ్ఞన్మన్య త్ర శమాదయః । 
ఆవిర్భవన్సి శాస్రాణి ధీమతోఐ_ప్యనధీయతః ॥ 10 


ఈ జన్మిమందు శాస్త్రములను జదువకపోయినప్పుటికిని పూర్వజన్మ 
సంస్కారమువలన మహాత్ములకు శమదమాది గుణము లావిర్భవించును, 
శాగస్రార్గములు గోచరించును కనుక అతడు పూర్వజన్మమందు శ్యాన్ర)ము 
జదివిరవాడే యగును 


శా స్రోక్తలకల్లైన్లీనో విధివచ్చా(న్త్ర్యమభ్య సేత్‌ | 
వెధకర్మాణ్యనుష్టాయ మోక్షయత్నో భవేన్నరః ॥ 11 


న్యాస్త్ర్రములలో జెప్పుబడిన (బ్రహ్మజ్ఞాని లక్షణములు లేనివాడు 
నియమనిష్టలతో శాస్త్రము నభ్యసించి శాస్త్రవిహితములగు కర్మలను జేసి, 
తదుపరి మోక్షముక "అకు యత్నించవలయును 


అధితసర్వశా(స్త్రస్య బ్రహ్మజ్ఞానం న చేద్యది । 
తస్య సర్వాణి శాస్రాణి భారభూతాని కేవలమ్‌ ॥ 12 


సమస్త శాస్త్రములను జదివినవానికి బ్రహ్మజ్ఞానము లేకపోయినచో, 
తాను జదివిన శాస్త్రము లన్నియు తనకు భారమేగాని వాటివలన మరేమియు 
సుఖము గలుగదు 


నానారువిపదార్దేషు ఘూర్ణ్హమానఖజూాకయా । 
తుల్యస్సా రమవిజ్ఞాయ వేదశాస్రాణ్యధీతవాన్‌ ॥ 13 


సర్వశా(న్త్రములను జదవి యందలి సారమును దెలియని మనుష్యుడు 
అనేకరుచులు గల పదాగ్ధములందు తిరుగుచుండు గరిటెతో సమానమైన 
వాడు 


320 _శ్రీనులయాళసద్లురు (గంధావలి 


తస్మాత్ధరాచ్చన్రనభారవాహినో న చాస్య వెశిష్ట్యమనాత్మదర్శినః | 
గితాసు కృష్ణేన ఖలూత్తరాసు భో! భక్తాయ సుషూక్తమనన్యచేతసే॥ 14 


ఓ యతివరా! సకల శాస్త్రములను జదివియు నాత్మజ్ఞానము పొందని 
వానికి గంధపు చెక్కలను మోయుచు నందలి గంధము నాఘ్రాణించని గాడిద 
కంటె గొప్పతన ముండబోదని (శ్రీకృష్ణభగవాను డుత్తరగితయందు 
అనన్యభక్తుడగు నర్జునున కుపదేశించెను 


పత న్తి వణ్ణితంమన్యా అవిద్యాయామధీత్య యే । 
అన్దేన నీయమానాసనెస్తుల్యా స్తే ముండకోక్తితః ॥ 15 


శాస్రాధ్యయనము జేసియు, అవిద్యలోనుండి పండితులవుని 
భావించువారు అంధుల నూతగాగొని వెళ్లెడి యంధులతో సమానులైనవారని 
ముండకోపనిషత్తు చెప్పుచున్నది 

ప్రాచీన జన్మసంస్కారా ద్వొద్యాం యో లభతే నరః | 

పవూజుయన్నుత్తమాన్‌ గ్రంథాన్‌ వాచయఇ్రణుయాచ్చ సః ॥ 16 

(ఈ జన్మమున శాస్త్రము చదువకపోయినను పూర్వజన్మ సంస్కార 
బలముచే బ్రహ్మజ్ఞానమును బొందు మహాత్ముండుత్తమమైన [గ్రంధములను 


పూజించుచూ, ఇతరులద్వారా వాటిని చదివించుచు శ్రవణము చేయు 
చుండును ఇదియే వాని బ్రహ్మజ్ఞానమునకు గుర్తు 


కేనాపి హేతునా ధ్యానం తపో వైరాగ్యమాశ్రయన్‌ । 


ఏకాన్తవాసమప్యాప్వా వేదశా స్రాణి వెదికమ్‌ ॥ 17 
స్మార్తాదికర్మ నివ్దన్‌ యస్తిష్టేత్సాఖండమానవః | 
తం మూఢమాసురం మత్వా సుదూరే వరివర్ణ్లయేత్‌ ॥ 18 


అట్టుగాక ఏ కారణముచేతనో ఒకవిధమైన వైరాగ్యము నవలంబించి 
కొంతధ్యానము, తపస్సు, ఎకాంతవాసమును జేయుచు నెవడు 
వేదశా(స్త్రములను, వైదికస్మార్తాది కర్మలను నిందించుచుండునో వానిని 


_శిమలయాళమతీన్హ గీతా 321 


మూడఢునిగాను, పాషండునిగాను, రాక్షసాంశజునిగాను దలంచి దూరముగా 
పరిత్యజింపవలయును 


స్వాత్మానుభూతిసంభూత్యా శా(స్త్రజ్ఞానం వినా౭_పి చ। 


స్వస్కై ము క్తిర్భవత్యేవ కిం తు భకోపదేశనమ్‌॥ 19 
మతభేదనిరాసేన శిష్యసవ్రేహవారణమ్‌ । 
కర్తుం న శక్యతే తేన శా(న్త్ర్రస్యైత త్రయోజనమ్‌॥ 20 


శా(స్త్రుజ్లానము లేకపోయినను అనుభవాత్మక ఆత్మజ్ఞాన మున్నచో 
తద్ద్వారా మనుష్యుడు ముక్తిని బొందును ఇతర భక్తులకును నుపయో 
గపడును కాని మతిఖేద నిషేధపూర్వకముగ నుపదేశించి వారి సందేహము 
లను నివారించుట కాతడు సమర్ధుడు గాజాలడు అట్లు సందేహములను 
నివారించుటయే శా(న్రములను చదివినందులకు ప్రయోజనము 


స్వాత్మహత్యా విధానాయ స్వల్పమేవాలమాయుధమ్‌ । 
మహాయుధశతం శత్రుం ప్రబలం హన్తుమిష్యతే ॥ 21. 


తథా స్వాత్మప్రబోధాయ కించిజ్ఞానమలం భవేత్‌ । 

ఇష్యతే శిష్యబోధార్ధం సర్వశా స్రార్ధవిజ్ఞతా ॥ 22 

తనను చంపుకొనుటకు చిన్న ఆయుధ ముండిన చాలును కాని 
ప్రబలశత్రువును సంహరించుట కనేకాయుధము లెట్లవసరమో యట్లే తన 
యాత్మజ్ఞానముకొజకు స్వల్పవిద్య సరిపోయినను, సర్వసంశయములను 
నివర్తింపజేసి శిష్యులకు ఉపదేశించుటకుగాను సర్వశా(న్తుజ్ఞాన 
మత్యవసరము 

సర్వదా బ్రహ్మనిష్టాయూమీశ్వరధ్యానకర్మణి | 

నిమగ్నజీవినళ్ళా[న్త;మనావశ్యకమణజ్ఞవత్‌ ॥ 23 


అజ్ఞానికి శాస్త్ర, మేలాగున నావశ్యకమైనదో ఆలాగున సర్వకాల 
సర్వావస్టలయం దాత్మనిష్టయందును, ఈశ్వంథ్యానమందును నిమగ్నుడై 


322 _శ్రీనములయాళసద్లురు(గంధావలి 


యుండు పుణ్యజీవునకు శా(న్త్రమవసరము లేదు 


ధ్యానవ్యుత్తానశీలస్య బాహ్య దృష్టినివృత్తయే । 

కాలం యాపయితుం మధ్యే సద్దంథపరనం మతమ్‌ ॥ ౨4 

నిరంతరము ధ్యానాదులయందు నిలకడ గలుగని వానికి థ్యానానం 
తరమున మనస్సు దృశ్యవిషయములలో బ్రవేశింపకుండుటకుగాను మధ్య 
కాలములో సద్గంధపరము, వేదాంతవిచారణ మొదలగునవి యావశ్య 
కములు 


పదవాక్యక్రమాణాని విరక్తాయ మహాత్మనే । 
న రోచన్తే రసాభావాత్తథా2..ప్యధ్యాత్మవిత్తయే ॥ 25 


వేదాన్త బ్రహ్మసూత్రాణాం తద్భాష్యాణాం సమన్వయః । 
ఆవశ్యక స్తదర్శో2 తః పరనీయాని తాన్యపి॥ 26 


మహతాఐ..పి ప్రయాసేన సక్వైరపి ముముత్త్షుభిః | 
స్వపరజ్ఞానసిద్ద్యర్థమన్యథా గత్యభావతః ॥ 27 


వ్యాకరణాది శాన్హ్రములు విరక్తులగు ముముక్షువులకు రసహీన 
ములుగాన అరుచికరములే అయినను అధ్యాత్మ జ్ఞానసంపాదనకు వేదాంత, 
బ్రహ్మసూత్ర, తద్భాష్యముల యర్రజ్ఞాన మావశ్యకము వాటి యంర్దజ్ఞానము 
వ్యాకరణాది శాస్రాధయనముచే సద్దించునుగాని మరియొక విధముగ 
సద్దింపదు అందుచేత స్వపరబోధసీద్దికొఅకు వాటిని వారు చాల పట్టుదలతో 
చదువవలసియున్నది 


సర్వస్యాపి సమీచీనకార్యస్యాదౌ వ్యథా భవేత్‌ | 
భవిష్యత్సుఖమిచ్చన్తః (పవర్తనాం సుకర్మసు ॥ 28 
సత్కార్యములు ప్రారంభములో దుఃఖకరములుగ నున్నను రాబోవు 


గొప్పు సుఖమునకు 'హతువులై యున్నందున వాటి నిట్టి సుఖమును 
గోరువారు తప్పక యనుష్టించవలెను 


(వి మలయాళయకతి'న గీతలా 323 


విద్యాహినాః ప్రశిష్యన్తే విద్వడ్భిస్సాాగ్ధకామిభిః । 
తస్మాచ్చా(న్త్రృమధీయీరన్‌ సర్వే స్వాత[న్రకామినః ॥ 29 


విద్యలేనివారందరును స్వాద్దపరులగు విద్యావంతులచే పరిపాలించ 
బడుదురుగాని స్వాతన్ర్వమును బొందజాలరు కనుక స్వాతన్ర్ర్యమును 
గోరువారందరు తప్పక శాస్త్రము చదువవలసియున్నది 

అన్యథా పారతగ్యం స్యాద్దుఃఖమత్య న్లదుస్సహమ్‌ । 

లోకజ్ఞాస్తు విదిత్రైతద్విద్యాత్యాగం న కుర్వతే ॥ 30 

విద్యలేనిచో పరాధీనత తప్పదు పరాధినతకంటె లోకములో మహ 


త్తర దుఃఖము మరొకటి లేదు కనుకనే లోకజ్ఞానము గలవా రీవిషయమును 
బాగుగా గుర్తించి విద్యాభ్యాసమును విడువరు 


విర క్తత త్వజిజ్ఞాసు భగవద్బక్తసంహతేః ' 
విద్యాంసో భక్తిహినాస్ప్యుర్విద్యాస్వరుచికారకాః ॥ 31 
విరక్తులకు, తత్త్వజిజ్ఞాసువులకు, పరవుభక్తులకున్ను విద్యయం 


దభిరుచి కలుగకపోవుటకు విద్యాంసులలో భక్తి, విరక్తి, కరుణ మొదలగు 
గుణములు లేకపోవుటయే ముఖ్యకారణము 


విరక్తాస్పంస్కృతం సమ్యక్‌ పరిత్వా త త్త్వవేదినః | 

బోధయన్తు సదా తగ్గి లోకేభ్యస్సుఖమేధతే ॥ 32 

కనుక విరక్తులు సంస్కృతభాషను, శాన్ర్రములను లెస్సగా చదివి 
తత్త్వజ్ఞానులై ప్రబో ధింతురుగాక! అటులయిన లోకమునకు సుఖము 
వృద్దిపాందును 

శా(స్త్రుజ్ఞానవిహీనేన జ్ఞానినా బోధితో£_పి సన్‌। 

సర్వథా న శృణోత్యేవ విద్యాభారేణ పణ్ణితః॥ 33 


శాస్త్రుజ్లానము లేని ఆత్మజ్ఞాడు ఎంతగా బోధించినను పండితుడు 


324 (శీమలయాళసద్లురు గ్రంథావలి 


తన పాండిత్యాధిక్యముచే దానిని లత్య పెట్టడు 


ఏతత్పత్యం విదిత్రైవ మతకారా మతానుగాన్‌ । 

శా(న్ర్రవిద్యాసు నైపుణ్యం ప్రాపయన్యుత్తరోత్తరాన్‌ ॥ 34 

తత్తన్మత[ప్రవర్తకు లీసత్యము నెరింగియే తమ తమ శిష్యులను, 
మతానుయాయులనున్ను విద్యాభ్యాసములో ప్రవేశపెట్టి శాస్త్రజ్ఞానములో 
వారిని నిపుణులనుగ జేయుచుందురు 

సశాన్త) బ్రహ్మవిజ్ఞాన ఆచార్య త్వం గమిష్యతి | 

ప్రమాణాభ్ర్రోత్రియం బ్రహ్మనిష్టమిత్యాప్తమౌణ్ణకాత్‌ ॥ 35 

మరియు “శ్రోత్రియం బ్రహ్మనిష్టమ్‌* అనెడి ముండక శ్రుతివాక్య 
ప్రమాణమువలన శా(న్ర్రజ్ఞానముతో గూడ బ్రహ్మజ్ఞానమును బొందినవాడే 
ఆచార్యుడగునని తెలియుచున్నది 

శ్యాన్త్రమభ్యస్య విజ్ఞానం సమ్రాద్య కృషికో యథా! 

తృణ్యాం త్యక్త్వా యవాన్‌ లాయాజ్ఞానీ శాన్రం తథా త్యజేత్‌! 36 

కృషవలుడెట్టు సారభూతమగు ధాన్యమును (గ్రహించి నిస్పారమగు 
గడ్డిని విడుచునో యట్లే మేధాసంపన్నుడగు ప్రతిమానవుడును శాస్త్రము 


లను చక్కగా జదివి యందలి సారాంశమును [గ్రహించి పిదప శాస్త్రములను 
బరిత్యజించవలయును 


శ్రుతేర్రహ్మవిదో మానాత్పన్తు వేదాన్తచి నకాః | 

జితేన్లియా జితాత్మాన ఓంకారధ్యానతత్పరాః ॥ 37 

శ్రుతిని ప్రమాణముగ జేసుకొని బ్రహ్మవేత్త లెల్లపుడు జితేంద్ర 
యులు, జితచిత్తులు, ప్రణవధ్యానపరులునై సదా వేదాంతవిచారమును చేయు 
చుండవలయును 


గాణ్జీవిసమయోద్దూ2_పి నిశ్శ[స్రో న జయీ భవేత్‌ | 
సశస్రోఇి పి న యోధళ్ళేద్రణే నైవ జయూ యథా ॥ 35 


(నవ్రైమలయాళయతిన్షగితా 325 
జ్ఞానాభావే సవిద్యోణ..పి జ్ఞానమార్లే పరాజయీ । 
విద్యాణ_ భావే తథా జ్ఞానీ వరబోధే పరాజయీ॥ 39 


అర్జునునివంటి యోధుడైనను సరియైన శస్రాన్రుములు లేనిచో 
రణరంగమునందెట్న విజయమును బొందజాలడో, దివ్యా(న్త్రము లున్నప్ప 
టికిని యుద్దము చేయు నైపుణ్యము లేనివాడెట్లు విజయమును పొంద 
జాలడో అట్లే విద్యావంతుడైనప్పుటికిని యాత్మజ్ఞానము లేనిచో జ్ఞాన 
మార్గమందు పరాజయమును పొందును ఆత్మజ్ఞానము గలవాడైనను శాస్త్ర; 
జ్ఞానము లేనిచో పరబోధలయందు(అనగా పరులకు బోధించుటలో) పరాజ 
యమును బొందును కనుక శ్యాన్ర్రజ్ఞాన |బ్రహ్మజ్ఞానములను గలిగియుండు 
టయే సర్వోత్తమ స్తితియని స్పష్టమగుచున్నది 


ఈశ్వరః పఇ్చుభూతాత్మదేహానాం సుఖసిద్దయే । 


వ్యోమాది పఇషాభూతాని యథా2_స్రాతీత్సమానతః ॥ 40 
తథా సర్వనృబోధాయ వేదవేదాన్తనిర్మితిమ్‌ । 
కృతవానితి మత్రైవ లోకోద్దారో భవేద్రువమ్‌ ॥ 41 


పరమేశ్వరుడు పాంచభౌతిక దేహసుఖముకొబఐకు ఆకాశాది పంచ 
భూతముల నందరికిని సమానముగా నెట్లు సృష్టించెనో యట్లే సర్వాత్మ 
సుఖానుభూతికొరకై వేదవేదాన్తములను శా(స్త్రములనున్ను సృష్టంచెననెడ 
నిష్పకపాతబుద్ది కలిగినప్పుడే దేశమున్నతప్టెతికి వచ్చును ఈ పరమసత్యము 
నందరు సదా జ్ఞప్తిలో నుంచుకొనవలయును 


అస్మాకం తు కృతే సృష్టా వృష్ట్రర్కేన్దుసమీరణాః | 


ఇత్లం కథయతాం లోకే యావతీ మూఢతా భవేత్‌ ॥ 42 
తావతీ సా భవేత్తేషాం యే చాహుస్వ్యాత్మ హేతవే । 
వేదవేదాబ్లశా స్రాణి సృష్ట్రానీతి స్వయంభువా ॥ 43 


సూర్య చంద్ర వాయు వృష్ట్యాదు లన్నియు మాకొటజుకే సృష్టింపబడిన 
F23 


326 (శీమలయాళసద్లురు గ్రంథావళి 


వని జెప్తువా రెంత సత్యదూరులో వేదవేదాంగ తపోజ్ఞూనాదు లన్నియు 
మాకొటకే బ్రహ్మదేవునివే సృష్టింపబడినవని చెప్పువారున్ను అట్టివారే 
ఏతత్పత్యం విదిళ్వైవం జనాః కృత్వా పరిశ్రమమ్‌। 
వపరతత్త్యం విజానీయుశ్చేతతార్జా న చాన్యథా॥ 44 


ఈ సత్యము నెరిగి మానవులందరు పరిశ్రమపరులై పరమతత్త్యమును 
దెలిసికొనినచో మాత్రము కృతారు లగుదురుగాని లేనిచో నెప్పటికిని 
కృతార్హులు కాజూలరని దృఢముగా నమ్మవలయును 


బ్రహ్మవిద్యాం వరిష్థాం హి పూర్వ బ్రహ్మవిదాం మతామ్‌। 

దత్వా మన్గాధికారిభ్యః కుర్యాత్కలుషితాం నహి ॥ 45 

పూర్వికులగు బ్రహ్మనిష్పలకు సమ్మతమై తదుపాసితమైన శ్రెష్టమగు 
బ్రహ్మవిద్యను ఈమందాధికారులకు బోధించి కలుషితము చేయరాదు 

మిథ్యాచారాన్సముద్దిశ్య బ్రహ్మవిద్యా ప్రదాయకాః । 

గురవో జ్ఞాన సంపూర్ణా స్తత్వజ్ఞా అపి లౌక్సికైః ॥ 46 


ధాకృతా ఇవ భావ్యన్తే తద్దురాచారదర్శనాత్‌ । 
తతః కదావ్యన్షర్లేభ్యః బ్రహ్మవిద్యాం న బోధయేత్‌ ॥ 47 


మీుధ్యాచారుల కొకు బ్రహ్మవిద్యా ప్రదానము గావించు గురువులు, 
జ్ఞానపూర్ణులైన తత్త్వజ్ఞాలైనను వారి శిష్యుల దురాచారములను చూచి లౌకిక 
జనులు ఆ గురువులను ప్రాకృతజనులని భావింతురు అందుచే అనర్హులకు 
బ్రహ్మవిద్యను బోధింపరాదు 

ఆజీవితం త్రయసస్సేవ్యా వేదాంతో గురురిశ్వరః | 

ఆప్రాణం తత్త్వమేతద్ది విస్మరేన్న హి సాధకః ॥ 48 

తత్కృపాలేశమా డ్రేణ జ్ఞానం లబ్దం యతస్తతః | 

కృతజ్ఞస్తేషు వె భూయాత్కతఘ్నో న కదాచన ॥ 49 


(దా 


మలయాళముతి హగీతా 327 


ఆత్మజ్ఞానియయినను జీవితాన్తమువరకు గురుశా గ్రుశ్వరులందు 
భక్తి విశ్వాసములను గలిగియుండవలయును సాధకు డీరహస్యమును 
ప్రాణమున్నంతవరకు జప్తియందుంచుకొనవలయును ఏలన గురుశా 
గస్రేశ్వరుల కృపచేతనే జ్ఞానము లభించినందున వారియందు సదా కృతజ్ఞాడై 
యుండవలెనుగాని ఎప్పుటికిని కృతఘ్నుడు కారాదు 


ఇతి (శీ మలయాళయతీ వ్రగతాయాం ఉపనిషత్సార భూతాయాం 
విద్యాయోగో నామ చతుర్గోఆ_ ధ్యాయః॥ 


ఇట్లు ఉపనిషత్సారభూతమగు (శ్రీమలయాళయతీవ్ర గీతయందు 
విద్యాయోగమను చతుర్జాధ్యాయము సమాప్తము 


హూ rr 


పంచమో౬_ధ్యాయు: 
స్తీవిద్యాధికారయోగః 
అన్నపూర్థామ్బా ఉవాచ 
శాస్ర విత్తత్తవిజ్రేష్ట! బ్రహ్మవిద్యార్లతా (స్త్రియః; 
అస్తి నేతి కథం తాత! శ్రోతుమిచ్చామి తత్త్వతః॥ 1 
అన్నపూర్జాంబ చెప్పును 
శ్యాన్త్రనిర్ణయమును చక్కగ గుర్తెరింగినట్టియు, తత్త్వవేత్తలలో 
ల్తయిలునగు నోతండ్రీ! తమవలన (స్త్రీలకు బ్రహ్మవిద్యయం దధికారము 


గలదా, లేదా అను విషయమై యధార్రమగు శ్వా స్త్రనిక్లయమును విన కుతూ 


హలురాలను 
(న్రీమలయాళయతీ నవ ఉవాచ 
నిస్ప్వానామపి భక్తానాం (స్త్రీణాం మాతృపదాన్వితే | 
విద్యాజ్ఞానయుతే! మాతస్తవాయం సంశయః కుతః ॥ 2 
(శ్రీ మలయాళ యతీన్హుడు చెప్పెను 


బీదలకును, భక్తురాండ్రగు నారీవుణులకును మాతృస్థానము 
నలంకరించి విద్య, జ్ఞానము ఇత్యాది సద్గుణములతో గూడిన ఓ తల్లీ! మీకిట్టి 
సంశయమేల కలిగినది? 


వ్యాధిగ్రస్తా యథా విప్రాశ్ళూద్రా నార్యాదయో౭._పి వా | 

జ్ఞగ్లన్యౌషధమత్యన్తం తద్వడ్రహ్మాధికారితామ్‌ ॥ 3 

రోగపడితులగు మానవులు బ్రాహ్మణులేమి శూద్రులేమి, (స్త్రీలేమి, 
పురుషులేమి అందరును కొషధసేవనమునం దెటుల నధికారము 


గలిగియున్నారో, అటులే భవరోగ[గ్రస్తులగు (స్త్రీ పురుషులందరును 
బ్రహ్మవిద్యయం దధికారము గలిగియున్నారు 


కూషధం సేవతే రోగి వథ్యేనైవ యుతం యథా । 


(నీమలయాళయతి స్ప గీతా 329 


వెరాగ్యాదిగుణై రేవం బ్రవ్మార్ది బ్రహ్మ భావయేత్‌ ॥ 4 


రోగి నియవముపూర్వకమైన పధ్యముతో గూడియే జాషధమును 
సవించున ట్లు (బహ్మవిద్యాభిలాషయు వైరాగ్యాది గుణములను గలిగి 
యుండియే బ్రహ్మభావన చేయవలయును 


సర్వేషామపి రుగ్గానామాయుర్వేదో యథా సమః । 
ఈశ్వరోపాసనం జ్ఞానం తథా సర్వసమం మతమ్‌ ॥ ర్‌ 


వేయేల! ఆయుర్వేదము లేక వైద్యశా,స్త్రము వ్యాధిపీడితులగు సకల 
మానవులకు ఎటుల సమానమో, తత్పేవనమునం దందరును నెటుల 
నధికారము గలిగియున్నారో, అటులనే యీశ్వరోపాసనము బ్రహ్మజ్ఞాన 
మును మానవులందరికిని సమానము అనగా అందరికిని సమాన్నాళ్లత 
కలదని తాత్పర్యము 


భుకాషధో2_పి నిష్పథ్యో రోగశా న్లిం న వినతి । 
తథా శమాదిసంత్యకా లబ్బబహ్మోపదేశకాః ॥ 6 


(స్త్రియో విసప్రాస్తథా శూద్రా భవరోగాన్వితాః పునః । 
నాధిగచ్చన్తి నిర్వాణం పరం బ్రహ్మాద్వయం శివమ్‌ ॥ 7 


జాషధమును సేవించియు సరియగు పధ్యమును బాటింపని మనుజు 
డెవడైనను ఎటుల రోగవిముక్తిని బొందజాలడో, అటులే |బ్రహ్మోపదేశమును 
బొందియు శవుదమాది గుణరటాతులై, సక్రమానుష్టాన శూన్యులైన 
బ్రాహ్మణులైనను, శూద్రాదులెవరైనను భవరోగవిముక్తులై నిరతి 
శయాద్వ్య్వయ శివరూపవుగు పరబ్రహ్మమును లేక నిర్వాణమును 
బొందజాలరు 


యది చేన్నార్లతా (స్త్రీణాం హరివాక్యం కథం భువే। 
గౌరింప్రతి శివేనోక్తః తత్త్వబో ధః కథం వద॥ 8 


(స్త్రీలకు బ్రహ్మవిద్యయం దధికారము లేనిచో విష్ణుమూర్తి భూదేవికి 


330 శ్రిమలయాళసద్దురు గ్రంధావళలి 


గీతామాహాత్య్యము నెటుల చెప్పును? మటీయు పరమేశ్వరుడు గురుగీత 
యందు పార్వతీదేవికి బ్రహ్మతత్వోపదేశము నెటుల జేసెను? 


ధరోవాచేతి గీతాయా మాహవాత్మ్యే పర్యతే కిల । 
తథైవ గురుగితాయాం పార్వత్యాహేతి దృశ్యతే 
యోగమ(్రౌ భవాన్వై చ శివః ప్రాహేతి వీత్యతే॥ g 


భగవద్షితామాహాత్మ్యమునందు ధరోవాచ అని పరించుచున్నాము 
అట్లే, గురుగితయందు పార్వత్యువాచ అనియు గనపడుచున్నది మజియు 
ఈశ్వరుడు యోగశా[న్త్రుమును, వు(న్త్రృశా(న్హ్రవమును పార్వతీదేవికి 
ఉపదేశించినటుల శా(న్త్రమునందు గానవచ్చుచున్నది 

యాజ్ఞవల్య్యస్య చారణ్యే మైగ్రేయె బ్రహ్మబోధనమ్‌ । 

నానుస్మరసి కిం మాతః ! వేదాన్త(శ్రుతిపారగే! ॥ 10 

చిరకాలము వేదాన్తశ్రవణ మొనర్చిన ఓ తల్లీ! బృహదారణ్యకోపని 
షత్తునందు యాజ్ఞవల్య్య మహర్షి మైత్రేయికి బ్రహ్మవిద్యోపదేశము చేసిన 
విషయమును మరచితివా? 
అన్నపూర్ణామ్బా ఉవాచ 

త్వదీయబోధవాతేన హృదాకాశతమోఘనః । 

విచ్చిన్నస్తత్త్వనిష్టాత! ఛిన్లి మే సంశయాన్తరమ్‌ ॥ 11 
అన్నపూర్ణాంబ చెప్పెను 

ఆత్మతత్త్వమునం దారితేరిన ఓ సద్దురుమూర్తి! భవదియబోధరూప 
మగు రుంరూమారుతముచే నాహృదయాంతరాళమున చిరకాలమునుంచి 
దాగియున్న అజ్ఞానమనెడి కారుమేఘము పటాపంచలైనది తండ్రీ! ఇంకొక 
సందేహముమాత్రము గలదు దానినిగూడ తాలగింపుడు 

బ్రహ్మచర్యే చ సన్నాసే (స్త్రీణామనధికారితా | 

ఉద్దుష్యతే చ విద్వడ్భిస్సత్యమత్ర వద ప్రభో!॥ 12 


(ఇ ములయాళ్యుతి'నగితా 331 


గురుదేవా! (స్త్రీలకు బ్రహ్మచర్యమునందు, సన్నాసగ్రహణమునందు 
అధికారము లేదని కొందరు విద్వాంసులు చెప్పుచున్నారు ఇది సత్యమా, 
తెలుపుడి 
(శ్రీ మలయాళయతీ[వ్ర ఉవాచ 


కృతకృత్యాఇ_సి ధన్యా౭_సి మాతరాశంకసే పునః! 
నారీజనహితాయైవ ప్రశ్న్నీవిియం సాధు కీర్తితః ॥ 13 


శ్రీమలయాళయతీ(న్లుడు చెప్పెను 


తల్లీ! నీవు వస్తుతః కృతకృత్యురాలవు ధన్యురాలవు అయినను నీకేల 
ఇట్టి సంశయము గలుగుచున్నది? కానీ నీ యీ (ప్రశ్న నారీలోకమున కెంతో 
హితకరమైనది కనుకనే యీ ప్రశ్న చాల ఉచితమైనది 


కేవలం శా(స్త్రవిద్వాక్యం న గ్రాహ్యమనివార్యతః | 
సుగ్రాహ్యం సర్వదా వాక్యమాత్మవిచ్చా(స్త్రవేదినః Il 14 


కేవలము శాస్రాధయన మొనర్చిన పండితమ్మన్యుల వాక్యమును 
అనవార్యముగ ప్రమాణమని (గహింపరాదు మటీ ఆత్మజ్ఞూనా నుభవముగల 
శాన్త్రువిద్వాంసుల నాక్యవఎనే యిట్టి ధర్మసందేహ సవుయమున 
ప్రమాణముగ స్వీకరించవలయును 


కర్యసన్నాసినాం బ్రహ్మభావేనాత్ర మహాత్మనామ్‌ । 

త్యక్తస్వపరభేదానాం చరాచరహితైషిలణామ | 

ఆత్మతత్తవిదామేవ ప్రమాణం విదుషాం వచః ॥ 15 

బ్రహ్మాత్మైక్య్వభావనచే సమస్తకర్మలను పరిత్యజించినట్టియు, సమస్త 
ప్రాణికోటులందున్న ఆత్మ ఒకటేయని తలంచి, స్వపరభేదభావమును వీడి 
నట్టియు, చరాచరహితము నాకాంకించునట్టివారునగు ఆత్మవేత్తలగు 
మహాత్ములయొక్క వాక్యములే ప్రమాణములు 


కర్మజ్ఞానాత్మకో వేదః కాండద్వయవిభూషితః | 


332 (శిమలయాళసద్దురు గ్రంధావళి 


కర్మ స్రాకృతలోకానాం జ్ఞానం చాత్మవిదాం విదుః ॥ 16 


వేదము కర్మకాండమనియు, జ్ఞానకాండమనియు రెండువిభాగము 
లతో గూడియున్నడి అందు కర్మకాండము బ్రాకృతజనులకు ( అజ్ఞాను 
లకును, జ్ఞానకాండము విజ్ఞానులకును నేర్పడినది 


తతశ్వాత్మవిదో వాక్యమమృతం కిం న సేవ్యతే | 

అజ్ఞవాగ్విషకల్పా స్యాత్‌ వివేకోఓయం గురోః కృపా ॥ 17 

కాన అమృతతుల్యమగు ఆత్మవేత్తవాక్యము నేల గ్రహింపరు? అజ్ఞాని 
పురుషుని వాక్యము విషతుల్యమగును ఈ రెండింటి భేదమును గ్రహించు 
వివేకబుద్ది శ్రీగురుదేవుని సత్సపచేమాత్రమే గలుగును 


సులభాయాళ్ళ్చ గార్వాళ్ళు చారిత్రం శ్రూయతే నను | 

సన్న్యానబ్రహ్మచర్యాది సద్దుణైరుజ్జ్వలం మహత్‌ ॥ 18 

(బృహదారణ్యకమున) సంన్యాసము, [బ్రహ్మచర్యము ఇత్యాద్యాధ్యా 
త్మిక సదుణములతో జాజ్వల్యమానమై ప్రకాశించు గార్గి, మైత్రేయి, 
భారతమున సులభాయోగిని మొదలగు ఆదర్శనారిమణులయొక్క ఉజ్జ్వల 
చరిత్రమును వింటున్నాముగదా! 


విరాగం ప్రొఢమాసాద్య నిరుధ్య చ మనో ధియమ్‌ । 
సదా వ్రణవనాదేన భవ (బ్రహ్మ సుఖాత్మకమ్‌॥ 19 


కాన ప్రొఢమగు వైరాగ్యము నవలంబించి, మనోబుద్దుల నేకా [గ్రపరచి, 
నిరంతర ప్రణవోచ్చారణముతో నిరతిశయ సుఖస్వరూపమగు (బ్రహ్మవు 
గమ్ము 


తత్త్వమస్యాదివాక్యోత్స జీవబ్రహ్మసమైకతా | 
న శ్రుతా గురువాక్యేన వేదాన్తశ్రవణేన కిమ్‌ ॥ 20 


గురువాక్యముచేతను, వేదాంతశాస్త్రశ్రవణముచేతను తత్త్వృమస్యాది 
మహావాక్యజన్యమగు జీవబ్రహ్మల యభేదమును వినలేదా? 


శుములయాళయతీినైగీతా 333 
శ్రుత్వాపి తత్త్వమస్యాది [బ్రహ్మాహమితి భావనా । 
యస్య నాస్తి విమూఢో£_. యం కృపాదూరో హి సద్ద్లురోః॥ 21 
గురూపదిష్టవుగు తత్త్వవుస్యాది ముహావాక్యమును వినియు 


పరబ్రహ్మమే తానను దృఢభావము ఎవనికి గలుగలేదో, వాడు శ్రీగురు 
దేవునికృపకు దూరుడుగదా! 


ప్రణవ బ్రహ్మమూఢస్య వేదాన్తశ్రవణం తథా । 

జవళ్ళ్చ సద్గురుధ్యానం యథా భస్మార్పితం హవిః ॥ 22 

అట్టి ప్రణవార్ద బ్రహ్మజ్ఞానళూన్యుడగు శిష్యునికి వెదాన్త శ్రవణము, 
జపము, తపము, ధ్యానము - ఇవన్నియు బూడిదలో ట్రేల్సిన హవిస్సువలె 
వ్యద్దమని తెలియుము 


విత్య (బ్రహ్మవిదూరాంళ్ళ్చ శిష్యానేతాన్మహాగురుః । 
ఆత్మచ్యుతిపరాంశిన్లాక్రాన్తచితో విదూయతే ॥ 23 


ఉత్తముడగు గురువు బ్రహ్మజ్ఞాన దూరులును, ఆత్మపరాజ్ముఖులును 
నగు నిట్టి శిష్యులను జూచి (అయ్యో! చిరకాల గురుకులవాసము జేసియు, 
వేదాన్తశా(స్త్రువుు నామూలా(గ్రము శ్రవణముజేసేియు ఆత్మజ్ఞానమును 
బొందజాలక పోయిరే అని) చిన్లాక్రాన్తహృదయుడై పరితపించును లేక 
విచా రించును 


వాసిష్టాదిషు బ్రహ్మజ్ఞా శ్చూడాలైవం మదాలసా । 

తథైవాన్యాళ్ళ గ్నాగ్లఫప్య కూయంతే ప్రథితా స్త్రియః ॥ 24 

చూడాల, మదాలస మొదలగు |బ్రహ్మజ్ఞలైన నారిమణులు పెక్కు 
మంది గృహస్తా శ్రమమునందున్న వారు యోగావాసిష్టాది (గంధములందు 
సుప్రసద్దలు కదా! 

కాత్యాయనీ చ సులభా శార్‌ జ్లీ విశ్వవరా తథా । 

తపస్వినీ చ మైత్రేయీ బ్రహ్మభావంగతా శ్రుతాః ॥ 25 


334 _శిమలయాళసద్దురు గ్రంధావలి 


మటియు కాత్యాయని, సులభ, శార్టి, విశ్వవర, మైత్రేయి మొదలగు 
తపస్వినులు బ్రహ్మజ్ఞాన సంపన్నురా౦ డై బ్రహ్మప్రాప్తి నాందినటుల ఉప 
నిషత్తులలో గానవచ్చుచున్నది 
అనభా ఫ్రసవశాచ్చా (స్తే సంశళయాస్సంభవన్తి హి | 
తతస్సంస్కృత భాషాయాస్పాదరాభ్యసనం కురు॥ 26 


శాన్త్రములను చక్కగ నభ్యసింపనందువలననే పూర్వోక్త సంశయ 
ములు గలుగుచుండును కాన సంస్కృతభాషను శ్రద్దతో నభ్యసింప 
వలయును అప్పుడే ప్రైసంశయము లెల్ల తొలగగలవు 


గార్గీం చ బ్రహ్మచారిణ్యశ్చూడాలాం చ గృహస్ట్రకాః । 


వాన (ప్రస్థాళ్ళ మైత్రేయీం భితుక్యస్సులభాం తథా॥ 27 
ధ్యాయేయుళ్ళుద్దమనసా చిన్తయేయుశ్చ పావనమ్‌ । 
తాసాం సుచరితం తస్మా దృవేయుస్తాదృశో ('ధ్రువమ్‌॥ 28 


బ్రహ్మచారిణులు గార్గిని, గృహణులు చూడాలను, వానప్రస్టులు మైత్రే 
యిని సన్యాసినులు సులభాయోగినిని పవిత్రహృదయముతో నిత్యము 
ధ్యానింపవలయును మజీయు పవిత్రతమములై ఉజ్జ్వలములగువారి జీవిత 
చరిత్రముల ననుదినము పరించుచు చినన జేయుచుండవలయును అట్లయిన 
కొంతకాలమునకు ఆ మహాయోగినుల వలెనె మీరును కాగలరు నిశ్చయము 


యాదృశీ భావనా తీవా సిద్దిర్భవతి తాద్బృశీ | 
శంకరోఐ_వ్యవదత్ఫూర్వం భేజే భ్రమరకీటవత్‌ ॥ 29 


భావనాశక్తి మహత్తరమైనది తీవ్రభావనతో నెవరు దేనిని భావన 
జేతురో వారు ఆయా రూపమును తప్పక పొందుదురు ఇదే తత్త్వమును పూ 
ర్వము (శ్రీశంకరాచార్యులుగూడ భేజే భ్రమరకీటవత్‌ అనే నుడివిరి భ్రమర 
కీట న్యాయమువలె సాధకుడు, తత్తదిష్టదైవమును తీవ్రముగ భావించినచో 
తత్తద్రూపమును తప్పక పొందగలడని భావము 


గ్‌హా 335 


ముతత రా తుం 


అనాత్మభావనాబన్టాదాత్మభావనయా పునః । 
ము క్తస్సుభీ భవేద్దీమాన్‌ పంజరాదివ కేసరీ ॥ 30 


సింహము వోనునుండి విముక్త మగునటుల ఢీశాలియగు సాధకుడు 
నిరంతరాత్మభావనచే అనాత్మభావనా రూపమగు బంధిమునుండి విముక్తుడై 
ముక్తిని బొంది నిరతిశయ సుఖస్వరూపు డగుచున్నాడు 


విద్యాధిదేవతా వాణీ ధనాధ్యక్షా చ పద్మజా | 

పార్వతీ జ్ఞానరూపా చ సర్వా శ్లౌతా స్త్రియః ఖలు ॥ 31 

తల్లీ! వేయేలె విద్యా ధిదేవఎతయగు సరస్వతియు, ధనాధిదేవతయగు 
లక్మియు, జ్ఞానస్వరూపీణియగు పార్వతియు స్త్రీలే గదా (వీరందరును మీ 
వారలే ఈ సత్యము నెరుంగకయే జ్ఞానము లేకయున్నారు ) 


భీతో నినాదేన మృగాధిపస్య యథా మృగో ధావతి కాననేషు । 
ఓంకారద్తిర్టస్మరణేన తద్వదనాత్మభావః ప్రజహాతి యుష్మాన్‌॥ 32 


సింహముయొక్క గంభీరవుగు మహాగర్ణనమును విన్నతోడనే 
అరణ్యము నందలి మృగము భీతిజెందినడై యెటుల నొక్కపెట్టున పరు 
గెత్తునో, అటులనే ఉనైఃస్వరముతో ఓంకారమును ద్వీళముగా నొక్కసారి 
యుచ్చరించితిరేని మీ హృదయములోగల అనాత్మభావములు, దుష్ట సంకల్పము 
లన్నియు నొక్క పెట్టున మటుమాయమై ఆత్మవప్రబోధము కాగలదు 


బ్రహ్మబోధేన సంయాతి స్వరూపస్టితిమంజసా । 
స్వాన్త కాన్తారసంకల్పకంటకై ర్లసితః పుమాన్‌ ॥ 33 


తన  హృదయారణ్యమున  అనంతసంకల్ప రూపములగు 
కంటకములతో నావృతుడైన మానవుడు ఆత్మప్రబోధము లేక 
బ్రహ్మబోధథము (జ్ఞానము గలుగుటతోడనే స్వస్వరూప ప్రైతిని పొందగలడు 

బ్రహ్మాచ్యుతలదయస్పర్వే వాణీ సేవాపరాయణాః । 

ప్రాప్పజ్ఞానా బభూవుస్తే మాతర్శ్భీతిః కుతస్తవ ॥ 34 


336 (శీమలయాళసద్లురు గ్రంధావలి 


తల్లీ! బ్రహ్మ విష్ణువు మొదలయిన దేవతలందరు నారిస్వరూపిణి 
యగు సరస్వతి నుపాసించియే అనుత్తమమగు జ్ఞానమును బొందిరి కాన 
నీకు భయమేల? 

సుప్తస్సింహో యథా స్వీయాం శక్తిం నా వైతివై తథా | 

దివ్యాత్మ శక్తిం నో వేత్తి మయానిద్రాగతో నరః ॥ 35 

నిద్రించుచున్న సింహము తనశక్తని గుర్తించనటుల మాయో 
సుషుప్తి లోనున్న మానవుడు సైతము తన దివ్యమగు ఆత్మశక్తిని కనుగొన 


జూలడు 


ఆత్మబోధే సముత్పన్నే ప్రబుద్దా భవతి స్వయమ్‌ | 

నిగూఢా స్వాత్మశక్తిశ్ళ త్వక్తబన్ద స్తదా భవేత్‌ ॥ 36 

ఆత్మప్రబోధోదయ మగుటతోడనే మీలో దాగియున్న దివ్యమగు 
ఆత్మశక్తి స్వయముగా ప్రకాశింపగలదు అపుడు మానవుడు భవబంధ 
విముక్తు డగుచున్నాడు 


ఉపాధ్యాయాన్హశాచా ర్య ఆచార్యాణాం శతం పితా। 
సహగప్రం తు పిత్సాన్మాతా గౌరవేణాతిరిచ్యతే॥ 37 


ఇత్యువాచ మనుః పూర్వం స్వస్కృతావృషిరుత్తమః। 
మనుస్ఫృతిస్తు ధర్మాణాం వ్రమాణం ప్రథమం కిల॥ 38 


లౌకిక శాస్త్రములను బోధించు నుపాధ్యాయునికన్న ఆచార్యుడు 
(కులగురువు) పదిరెట్లు శ్రేష్టుడు ఆచార్యునికన్న కన్నతండ్రి నూరురెట్టు 
పూజనీయుడు తండ్రికన్నను మాతృదేవి వేయిరెట్లు పూజ్యురాలు - ఇట్లని 
బుషిశ్రేష్టడగు మనువు తన మనుసృతియందు దెలిపెను మనుస్ఫృతి 
థర్మశా(న్రవు  లన్నిటికిని ముఖ్యప్రవూణవము గదా! (కాన 


మాతృన్తానీయులగు మీకు శా(్త్రము ఎంతటి గౌరవస్థాన మొసగినదో 
జూడుడు 


(సప్రేమలయాళమయతి న్రగీతా 337 


ధనాదిదేవతా లత్ష్మీస్త్యజ్ఞాతీయేతి పావనే! | 
లక్మీనామ ప్రబోధేన లేఖారంభో విధేయతే ॥ 39 


పవిత్రాత్మస్వరూపిణీ! ధనాధిదేవతయగు లక్షి నారీలోకమునకు 
జెందినవారు గదా! కనుకనే స్త్రీలకు ఉత్తరము వ్రాయునపుడు లక్ష్మీసమాను 
రాలైన అని సంబోదించి వ్రాయిట పరిపాటియైనది ఈ సత్యమునుగూడ 
మరచితిరా! 


విశిష్య మాతాపితరౌ లక్ష్మీనారాయణావితి । 
నామాదె కీర్తనాత్‌ (స్త్రీణాముత్కర్లో బహుమన్యతే॥ 40 


మరియు మాతాపిత లనియు, లత్మీనారాయణులనియు, పేరు 
లుచ్చరించునపుడు కూడ స్త్రీలనే ముందు కీర్తించుటవలన _ వారియొక్క 
ఉర్కర్షత ఎంతగనో గౌరవింపబడినది 


కించ (శ్రీ రామకృష్ణాది నిమిత్త (ప్రభవాః పురా। 


బుద్ద శ్రీయేసు నబ్యాది గాన్వనాస్తత్త్వదర్శినః ॥ 41 
శ్రీమచ్చంకరమధ్వాది ప్రవక్తారశ్చ లేభిరే । 

జన్మ (స్త్రీగర్భవివరే కథం హీనా స్త్ర్రియళ్ళుభే ॥ 42 
పూతగర్భాశ్చ హే మాతస్తత్త్వజ్ట్జో దయహేతవః | 

పూతబ్రహ్మవిచారే హి నార్యో౬_నర్జాః కథం వద ॥ 43 


మణియు కారణజన్ములగు శ్రీరామ శ్రీకృష్ణాద్యవతారపురుషులు, 
తత్వజ్ఞాన సంపన్నులగు శ్రీబుద్దదేవుడు, శ్రీ యేసుక్రీస్తు, శ్రీమహమ్మ 
దునబి, శ్రీ మహాత్మాగాంధి, మటిీ (శ్రీశంకర (శ్రీరామానుజ (శ్రీమ ధ్వాది 
మతప్రవక్తలందరును ప్రీగర్భముననే గదా జన్మించిరి పావనచరి తగవగు నో 
తల్లీ! పవిత్రగర్భమును దాల్చి తత్త్వజ్ఞాలగు ఇట్టి మహనీయుల ఆవిర్భావమున 
కాదికారణభూతలైన మహాశక్తి స్వరూపిణులగు స్త్రీలు హినలు, 
([బహ్మాఎద్యయం దనధికారిణులు ఎటులగుదురు? యోచింపుము 


338 శీమలయాళసద్దురు గ్రంధావళి 


ఏవం హి గౌరవశ్రుత్యా (స్రీణామాత్మాభిమానితా । 

వర్రతే మోహపాశోఐ_ సౌ ఛిద్యతామాత్మవి న్లనాత్‌ ॥ 44 

ఈ పైజెప్పిన ప్రీలయొక్క గౌరవమును, పూజ్యబావమును విని 
ఆత్మాభివూనవు మఎంపొందగలదు అదియు మోహపాొశవే కాన 
నిరన్తరాత్మచిన్తనచే ఈ మోహపాశమును కూడ ఛేదించుడు. (లేదా 
ఆత్మాభిమానమును పెంపొందించుకొని తద్ద్వారా ఈ దెన్యమనే మోహపాశ 
మును ఛేదించుడు 


దురహంకారజాలేన బద్దో భవతి మీనవత్‌ । 
అహంభావోదయాభావో మోక్షస్య పరమావధిః॥ 45 


దురహంకార మంకురించినచో జీవుడు వలలో చిక్కిన చేపవలె 
మోహపాశ బద్దుడగును అహంభావ ముదయించకుండుటయే అనగా 
నిరహంకార స్టితియే మోక్షమునకు పరమావధి 

నిత్యశుద్దస్ప్వ్వ్రయం జ్యోతిరాత్మా లింగాదివర్షితః । 

తద్విజ్ఞాన ప్రదీపేన నశ్యతి వ్రబలం తమః ॥ 46 

ఆత్మ స్త్రీవురుషాది భేదరహితమై నిత్య శుద్ద బుద్ద ముక్త స్వయం 
జ్యోతిస్సరూప మైనది ఇట్టి యాత్మబోధ వునెడి దిపముచేతనే 
అంధకారమనెడ మిధ్యాజ్ఞానము నశించును 

నైవ (స్త్రీ న పుమానేష నైవ చాయం నపుంసకః । 

శరీరోత్సత్తి భేదేన తత్తల్గింగమితి శ్రుతిః ॥ 47 

ఈ యాత్మ వస్తుతః (స్త్రీగాదు పురుషుడును గాదు, నపుంసకుడును 
గాదు వుజణీ ఆయా శరీరముల ఉత్పత్తి భేదముచే మాత్రమే ఆయా 
నామ,రూప, లింగ భేదములతో గూడిన దగుచున్నది అని శ్రుతివచనము 

నాహం మనుష్యో న చ దేవయకౌ న బ్రాహ్మణత[త్రియవైశ్యశూ ద్రాః 

న బ్రహ్మచారీ న గృహీ వనస్థో భిక్షుర్న చాహం నిజబోధరూపః॥ 48 


(ని నులయాళయుతి న్హగీతా 339 


నేను మనుష్యుడనుగాను దేవతను గాను, యక్షుడుగాని గాను, 
బ్రాహ్మణ క్రియ వైశ్య శూద్రాది వర్ణములకు జెందినవాడను గాను ఇట్లే 
బ్రహ్మచారిని గాని, గృహస్తుడనుగాని, వాన ప్రస్తుడను గాని, సంన్యాసినిగాని 
గాను, మటి వర్ణాశ్రమాదుల కతితుడనైన స్వస్వరూపాత్మ జ్ఞానస్వరూపుడనే 
నేను 

ఏవం స్మర శ్రుతేర్వాక్యమాచార్యస్య తథైవ చ। 

మోత్య సి స్మరణాన్నిత్యం దేహభావాదివర్షితా॥ 49 

ఈ పూర్వోక్తమగు “నైవ (స్త్రీ న పుమానేషూ” అను శ్రుతివాక్యమును, 
“నాహం మనుష్యఃి? అను ఆచార్య (హస్తామల కాచార్యు వాక్యమును 
నిరంతర మనుసంధానము చేయుము అటుల అనవరత సంస్మరణచే 
దేహభావాది రహితవె ముక్తురాలవు కాగలవు 


దేహభావమహంభావం పరిత్యజ్య సునిర్మలే | 
సోఐణి_.హంభావే విలీనా త్వం బ్రహ్మభూయాయ కల్పసే ॥ 50 


దేహభావమును, అహంకారమును వీడి, సో౭౬ఇహంభావమునందు 
లీనురాలవై నీవు నిరంతర బ్రవ్మానుసంధానముచవే బ్రహ్మస్వరూపిణివి 
కాగలవు 

సత్యం జ్ఞానాది వేదోక్త లక్షణం హృది భావయ । 

బ్రహ్మాహమితి బోధేన నిశ్చలా భవ మోక్షగా॥ 51 

“సత్యం జ్ఞానమనన్తం బ్రహ్మి” ఇత్యాది శ్రుతిచే వ్రతిపాదితమగు 
బ్రహ్మ యొక్క స్వరూపలక్షణమును బాగుగ మనన మొనర్చుము “అహం 
బ్రహ్మాస్మి” అను మహావాక్యజ్ఞానముచే దృఢాపరోక్ష సాక్షాత్కారము గలిగి 
చాంచల్య ముడిగి ముక్తిని బొందుము 


నాహం దేహో న చ ప్రాణో నేవ్రియాణి మనో న హి । 
సాక్షిత్వాచ్చివ ఏవాస్మి కేవలస్పచ్చిడదాశ్మకః ॥ 52 


340 (వైమలయాళసడ్డ్గురు గ్రంథావళి 


తటస్టలతణం బుద్ధ్యా విచార్యేదం ముహుర్ముహుః । 
దేహాదిభావనాముకా బ్రహ్మభావేన దిప్యసే॥ 53 


దేహ ప్రాణ మనో బుద్ద్యాదు లేవియు నేను గాను వీటికన్నిటికి 
విలక్షణమై జడములగు మనోబుద్దాదులను ప్రకాశింపజేయుచు వాటికి 
సాక్ష్షియై యున్న కేవల సచ్చిదానంద ఘనస్వరూపుడనే నేను అను నీ తటస్థ 
లక్షణమును బుద్దితో మాటిమాటికి మనన మొనర్చి, దేహాదిభావనను 
పరిత్యజించి నిత్యనిర్మల సచ్చిదానందఘన  పరబ్రహ్మస్వరూపణివై 
ఎరాజిల్టుదువు 


జూ (గ్రత్స్వవ్నసుషుష్యాది ప్రపంచం యత్ర్రకాశతే । 

తద్ర్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబవైైః (ప్రముచ్యతే || 54 
ఇతి కైవల్యవేదాన్తే బ్రహ్మాత్మెక్యస్య భావనా । 

బప్రచ్చేదసుఖోపాయః కీర్తితా శృణు తత్పరా ॥ ర్‌5్‌ 


జూ(గ్రత్స్వవ్న సుషుప్యాత్మకమగు నీ కాన్పించు ప్రపంచమంతయు 
దేనిచే ప్రకాశింపబడుచున్నదో, అట్టి బ్రహ్మమునే నేనని తెలుసుకొన్నచో 
సమస్త భవబంధములనుండి విముక్తు డగుచున్నాడు ఇట్లని కైవల్యోప 
నిషత్తునందు ఈబ్రహ్మాత్మైక్యభావనయే భవబవ్రచ్చేదనమునకు సుఖతరమగు 
ఉపాయముగా జెప్పబడినది కాన శ్రద్దతో వినుము 

దృళ్యమేవ హి సాక్షిత్వం యేన బన్హస్సునిశ్సొతః । 

అత స్త్రివుటిరాహత్యే పూర్ణమేవావశిష్యతే ॥ 56 

కడకు సాక్షిభావనగూడ దృశ్యములో జేరినదియే దృశ్యమున్నంత 
వరకు బన్టము తప్పదు కాన త్రిపుటి రాహిత్య మగునపుడే నామరూపాది 
శూన్యమగు పూర్ణబ్రహ్మ మిగులును లేక పూర్ణత్వము సిద్దించును 

జ్ఞూతృజ్ఞూనజ్ఞేయభేదః పరే నాత్మని విద్యతే । 

చిదానవ్దైకరూవత్వాద్రీవ్యతే స్వయమేవ తత్‌ ॥ 57 


“జ రాళరుుం౮ శ్రగతా 341 


ఇతి శ్రుతే ర్విచారేణ జ్ఞాత్సజ్లేయాది భేదతః | 

నిర్ముకా భవ హే మాతః పూర్ణశాన్తిళ్ళ తే భవేత్‌ ॥ 58 

పరమాత్మయందు జ్ఞాతృ జ్ఞాన జ్లేయాత్మక తైపుటెభేదము లేదు 
(బ్రహ్మ కేవలము సచ్చిదానవ్ర స్వరూప మగుటచే స్వప్రకాశమై వెలుగుచున్నది 
ఈ శ్రుతిని బాగుగ మనన మొనర్చి త్రిపుటిరహీత వగుము ఓ తల్లీ! నీకును 
నిత్యనిరతిశయ పూర్ణశాన్తి లభించును 


(స్త్రీణాం బ్రహ్మోపదేశాయ తారణాయ భవామ్బుధేః | 


భవత్యా జన్మలబ్బం హి మా విస్మర గురోర్వచః ॥ 59 
గురూపదేశానుష్టానం ధర్మ శ్మిష్యస్య సర్వదా । 
అతో యతస్వ సద్భక్వా గురువాక్యార్థసాధనే ॥ 60 


ఓ తల్లీ! (స్త్రీలకు బ్రహ్మవిద్య నుపదేశించి (అన్నగ్షతాది ప్రతిబవ్రకము 
లను తొలగించి సంసార సాగరమునుండి తరింపజేయుటకే మీ కీ జన్మ 
గలిగినది ఈ గురూపదేశమును మరువకుము గురువాక్యమును మననము 
చేయుట, తదనుసారము యధావిధిగా ననుష్ట్రించుట అనునవియే నిజమయిన 
శిష్యుని ధర్మము కాన అనన్యగురుభక్తి గలిగి గురువాక్యమును సాధించుటకై 
ప్రయత్శింపుము 

ఇతి (శ్రీ మలయాళయతీ వ్ర గీతాయాం ఉపనిషత్చారభూతాయాం 
ప్ర్రీవిద్యాధికారయోగో నామ పంచమోలి ధ్యాయః ॥ 


ఇట్లు ఉపనిషత్సారభూతమగు శ్రీ మలయాళయతీన్ర గీతయందు 
(స్తీ) విద్యాధికారయోగమను పంచమాధ్యాయము సమాప్తము 


Gm mm 


F24 


పషష్టో౬_భ్యాయు: 
జాతినిర్దయుయోాగరః 
నారాయణానవ్ర గిరిరువాచ 


బ్రహ్మం స్తత్వార్ధనిర్లేతస్తాపసోత్తమ వేదవిత్‌ । 


చాతుర్వర్థ్యం కదా కేన కిమర్టం స్పష్టమిత్యపి ॥ 1 

కులతో గుణతో వా తజ్ఞ్ఞాతవ్యమితి సంశయః | 

జాయతే హృది మే తాత! బ్రూహి నిసంశయం యథా ॥ 2 
నారాయణానందగిరి చెప్పెను 


సమస్త వేదముల నెరిగిన యధార్ష నిర్లేతవగు ఓ తాపసోత్తమా! 
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనెడి నాలుగువర్ణ్లము అెవరిచే సృష్టించ 
బడినవి? ఎప్పుడు సృజింపబడినవి? ఎందులకు సృజింపబడినవి? 


మరియు నాజాతులు కులమును నిమిత్తముగా జేసికొని విభజింప 
బడినవా? లేక సాత్తికాది గుణముల ననుసరించి విభజింపబడినవా? యనెడి 
సంశయము నాకు కలుగుచున్నది కనుక నోతండ్రీ! పై విషయమును 
బోధించి నాసందేహమును నివారింపుడు 


(శ్రీమలయాళయతీ వ్ర ఉవాచ 


చాతుర్వర్యవ్యవస్త్రాయాం సంశయో బహుకాలతః । 
జాయతే సర్వవిజ్ఞానాం సంశయార్దో2_హ్యయం యతః ॥ ఆ 


శ్రీమలయాళయతీగన్రుడు చెప్పెను 


ఓ యతిగ్రేష్యా!' ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థావిషయములో బహుకాల 
మునుండి విజ్ఞాలకు సహితము సందేహము కలుగుచునే యున్నది ఇయ్యది 
సంశయాస్పదమైనదే గదా? 


కదా కేన కథం కసె వ్యవస్థియం వినిర్మితా ! 


తీ చుతయాచిదటు త సో 343 
ల ఫ్‌ 
ఆద్యావధి న కేనాపి ప్రోకా సా నిశ్చయేనహి ॥ 4 
ఎప్పు ఉవళ్గవ్యవస్త యేర్కడశడి? ఎవరిచే నేర్పరచబడినది? 
a eu చలే de 
ఎట్లె ర్త రచబడినది? ఏ అదుకొజు కే చట మంత COSC) 
మ wa 
నేతివర కెవరును ఇళ్ల అపు DT AN అ శక ్త్ర a శ్‌ శ్ర 
న్డ్‌ 
జన్మ నై వేతి కేచిద్ది గుణైరిత్యపరే విదుః | 
భగవత ల్సి తేత్యన్యే వివాదం కుర్వతే మిథః ॥ ద్‌ 


ఈ వర్ణవ్యవస్త జన్మముచే నెర్పడినదని కొందరు, సాత్తికాది గుణ 
ములచే నేర్చుడినదని మరికొందరు, భగవత్కల్పితమని మరికొందరును 
జెప్పుచు, పరస్పరము వాదవివాదములను చేయుచున్నారు. 


వేదో క్త పురుష్ప్వ్యైవ ముఖబాహూరుపాదతః । 

బ్రాహ్మణాద్యా అజాయన్తేత్యుచ్యతే బహుభిర్లనెః ॥ 6 

““ బాహ్మణో౬ స్యముఖవూసీత్‌?? అనెడి పురుషసూక్తవుందున్న 
మంత్ర వాక్య ప్రమాణమునుబట్టి వేదపురుషుని ముఖబాహూరుపాదముల 
నుండి క్రమముగా బ్రాహ్మణ, కత్రియ, వైశ్య, శూద్రులు జన్మించిరని 
కొందరు చెప్పుచున్నారు. 


ముఖం కిమస్య కె బాహూ కాపూరూ చరణా సతః। 

ఇత్లం ప్రశ్నస్య సద్భావాద్వర్హనా£_స్యేతి పణ్దితాః॥ 7 

“ముఖం కివుస్యకెబాహూ కావూరూపాదావుచ్యేతి* అనెడి 
వాక్యమందు పరమాత్మకు ముఖమేమి? బాహువు లెవ్వి? ఊరువు లెవ్వి? 
పాదము లవ్వ*ి యనెడి (ప్రశ్నలుండులటవలన ఇది వేదపురుషుని వర్ణ్షనయే 
గాని మరియొకటి గాదని జ్ఞానవంతులగు కొందరు పండితులు చెప్పు 
చున్నారు. 


శూ॥ద్రోజ_జాయత ఇత్యేవం మంత్రవాక్యానుసారతః । 
ఆసీదితి పదస్యాపి హ్యుత్పత్తిం సంప్రచకతే ॥ 8 


344 _శ్రీనులయాళసద్ద్లురుగ్రంధావళి 


మరికొందరు పాదములనుండి శూద్రులు బుట్టిరను నర్దముగల 
“పద్భ్యాం శూ॥ద్రోజణ_.జాయతి? అను ఉత్తరవాక్యమునుబట్టి తత్పూర్వ 
ముందున్న “బ్రాహ్మణో౭_స్య ముఖమాసీత్‌” అను వాక్యవుందున్న 
“ఆసీత్‌” అను పదము నకు పుట్టెను అను నర్హమును గల్పించి 
బ్రాహ్మణాదులు ముఖాదులనుండి పుట్టిరని పూర్వోక్తుల యభిప్రాయమునే 
సమర్దించుచున్నారు 

నామరూపాొదిశూన్యస్య బ్రహ్మణో రూపకల్పనమ్‌ । 

లోకస॥్ఞహ సిద్ద్వగ్ధం యు క్త మిత్యుచ్యతే బుధైః ॥ g 

సర్వవ్యాపకుండైన పరమాత్మ నామ రూప జాతి రహితుడైనను లోక 
సం[గ్రహముకొఅకు నామరూపములను గల్పించుకొనుట యుక్తమని కొం 
దరి యభిప్రాయము 


పత్షపాతీ న వేశానః పతపాతీ భవేద్యది | 
రాగవిద్వేషయుక్తాచ్చ పుంస శ్రేష్టః కథం భవేత్‌ ॥ 10 


లోకసం(గ్రహముకొజకు నావురూపములను జాతులను కల్పిం 
చుకొను పరమేశ్వరుడు పక్షపాతము గలవాడా? లేక పక్షపాతము లేనివాడా? 
పతపాతియైనచో రాగద్వేషాదులు గల సాధారణ మనుష్యునికంటె 
శ్రెష్ణడెట్లగును? 

పతపాతాదిశూన్య శ్చేద్చేదసృష్టిం కథం సృజేత్‌ । 

ఇళ్చం విమర్శకైః పృమ్టా నోత్తరం కే£_పి తానదుః ॥ 11 

పక్షపాతము లేనివాడైనచో అనగా సర్వసముడగు నాపరమేశ్వరుడు 
పరస్పర ద్వేషాత్యాచారాది భూయిష్టమగు నీజాతిభేదసృష్టి నెట్టు సృజించెను? 
అని వివుర్శకు లడగిన (ప్రశ్నకు నేటివర కెవరును సరియగు నుత్తర 
మివ్వలేదు 


ఆపి యుక్తః ప్రాకృతైర్వా గుళైస్పర్వైెర్మహేశ్వరః | 


అథవా ప్రిగుణాతీతవిశుద్దజ్ఞానవాన్‌ భవేత్‌ ॥ 


స్‌ 


మరియు నీ పరమెశ్తూరుడు వౌాక్కతపంంంల రు అత్తారజుప్త్పు మో “ణము 
జ a a 


లతో గూడినవాడా” లేక తైగుణాతెతుడెన ఏవ జ్లానస్తారూవుడా? 


యద్యయం త్రిగుణైర్యుకోో నేష్టో౭_స్మాకం కదాచన | 

యది జ్ఞానస్వరూపస్సాత్తదుత్సన్నా స్తథైవ హి 1 13 

త్రిగుణములతో గూడిన వాడనినచో నట్టి పరమేశ్వరుడు 
మాకవసరము లేదు లేక శుద్దజ్ఞానస్తరూపు ఉనినచో నట్టి పరమాత్య్మనుండి 
పుట్టినవారందరు జ్ఞానస్వరూపులుగానే యుండవలయును 


శర్కరా ప్రతిమాజాాని తన్మయాని యథా తథా । 
జ్ఞానరూపాత్మనో జాతాస్పర్వే స్యుస్తత్స్వరూపిణః ॥ 14 


పంచదారచే చేయబడిన బొమ్మయొక్క సర్వాంగము లేలాగున పంచ 
దారమయముగ నుండునో, యట్లే జ్ఞానస్వరూపుండగు పరమాత్మయొక్క 
ముఖబాహూరు పాదములనుండి పుట్టినవారందరును జ్ఞానస్వరూపులుగానే 
యుండియుందురు 


మూలాదారభ్య శాఖాగ్రపర్యన్తం హి ఫలప్రదాః । 
పనసాది ద్రుమాస్స న్తి కేచిల్లోకోపకారకాః ॥ 15 


తత్సలానాం న భేదో౭._స్తి మాధుర్యాదిగుణాదిషు | 
ఏవం ముఖాడి జన్యానాం న స్యాత్కాచిన్మిథో భిదా ॥ 16 


మరియు లోకములో మూలమునుండి శాఖా[గ్రపర్యంతము ఫలించు 
పనస, అత్తి మొదలగు ఫలవృక్షము లెన్నియో యున్నవి కాని వాటి ఫలము 
లలో మాధుర్యాది గుణభేదము కనిపించుట లేదు అనగా మూలశాఖా 
తద(గభాగములనుండి యుత్పన్నమైన పననాది ఫలము లన్నియు న్‌ 
విధముగ మాధుర్యమును గలిగియున్నవి అట్లే ప్రకృతములో 
జ్ఞానస్వరూపుడగు పరమాత్మయొక్క వముఖబాహూరుపాదవములనుంటడి 


346 (వ్రైమలయాళసద్గురు గ్రంధావలి 


పుట్టినవారందరు జ్ఞానస్వరూపులుగనే యుండవలసయున్నది వారిలో 
పరస్పరము భేదముండరాదు 


నారాయణానన్ద గిరిరువాచ 

బ్రాహ్మణకత్రియాదీనాం రక్తభేదో£_స్యనాదితః | 

తస్మాద్వర్హ ౨ిభేదస్ప్యాదిత్యన్యే కిం తదుత్తమమ్‌ ॥ 17 
నారాయణానన్హగిరి చెప్పును 

బ్రాహ్మణాది నాలుగువర్ణములకు రక్తభేద మనాదికాలమునుంచి 


యున్నది కనుక రక్తభేదమునుబట్టి నాలుగు జాతులకు విభాగ మేర్చడి 
యుండునని కొందరి వాదము ఇది సరియైనదా? 


శ్రీమలయాళయతీన్ర ఉవాచ 


ఇదన్తు మహదాళ్ళర్యం శ్రుతం నైవ కదాచన । 
పాశ్సాత్యజ్ఞూనవిజ్ఞానమజ్ఞానం వేతి భాతిమే॥ 18 


(శ్రీమలయాళయతీం ద్రుడు చెప్పెను 

ఇది చాల ఆశ్చర్యముగ నున్నది ఈవిషయము నిదివర కెప్పుడును 
వినియుండలేదు ఇయ్యది పాశ్ళాత్యవిద్యావిజ్ఞానమా? లేక యజ్ఞానమా? 
యని సందేహము నాకు గలుగుచున్నది 

వస్తువిజ్ఞాన యాథార్థ్యజిజ్ఞాసుభిరసృగ్గిదా ! 

భిషక్ఫిరోమణిభ్యస్సా జ్ఞాతవ్యా౭_త్రాస్తి వేతి న ॥ 19 

వస్తువుయొక్క యథార్దస్థతిని తెలిసికొనదలంచువారు బ్రాహ్మణాది 
వర్ణములలో రక్తభేద మున్నదా? లేదా యనెడి విషయమును రక్తపరీక్ష చేయు 
వెద్యకోవిదుల నడిగి తెలిసికొనవలెను 

రోగ్యరో గివ్రభేదేన ర క్తభేదస్తు దృశ్యతే । 

క్వచిదాహారపానీయప్రభేదేనాపి లక్ష్యతే ॥ 20 


_శ్రిమలయాళముతీ న్హ గీతా 347 


ఆరోగ్యానారోగ్యవంతుల రక్తములలో భేదము కనబడుచున్నది 
ఆహారపానీయ భేదమువలన గూడ కొందరిలో రక్తభేదము కనబడుచున్నది 
కాని వర్ణభేదముల ననుసరించి రక్షభేద మెక్కడను కనుపించలేదు 


కస్తావద్వఇ్రకో హ్యేవం హేత్వాభాసం సమ ॥బ్రవీత్‌ । 
అత ఏవార్యజాతీయా లేభిరే పరతంత్రతామ్‌ ॥ 21 


ఏవంచకు డిట్టి దుష్టహేతువును జెప్పి జనులను మోసగించెనో 
తెలియకున్నది కనుకనే యార్యజాతీయలగు భారతీయులు పరతంత్రులైరి 


గాన్బాదయో మహాత్మాన అవతీర్యాత్ర భారతే । 
అకుర్వన్నార్యజాతీయాన్‌ విముకాన్‌ పరశాసనాత్‌ ॥ 22 


గాంధి మొదలగు మహాత్ము లనేకులు భారతదేశముందవత రించి 
భారతీయులను పరశాసనమునుండి విముక్తులనుగా జేసిరి 

యోగ్యతాం హి సమాలక్ష్య యోగ్యాయ స్థానమున్నతమ్‌ । 

యస్మిన్‌ దేశే న దీయేత స దేశో నంత్యతి ధ్రువమ్‌ ॥ 23 

యోగ్యతాం వీత్య యస్మైచి తస్మై స్థానం 'సమున్నతమ । 

యస్మిన్‌ దేశే ప్రదీయేత సో౬_విరాద్వృద్దిమేష్యతి ॥ 24 

ఏ దేశమందు యోగ్యతగలవానికి యోగ్యత ననుసరించి యున్నత 
సాన మివ్వబడదో యాదేశ మచిరకాలములో తప్పకుండా నశించును ఎ 
దేశమందు యోగ్యత గలవాని కెవని కైనను (జాతిమత వివక్షలేకు యోగ్యత 


ననుసరించి యున్నతస్తాన మివ్వబడునో యాదేశము త్వరలోనే గొప్పు 
అభివృద్దిని బదొందగలదు 


నారాయణానందగిరిరువాచ 
జన్మసంస్కృ తజీవో యో యుక్తశ్చేదుత్తమైర్లుణైః | 
ఉచ్చస్థానం స్వయం గచ్చేత్కోవా౭. స్త్ర త్ర నిరోధకః ॥ 25 


348 శీమలయాళసద్దురు గ్రంధావళి 


నారాయణా నందగిరి చెప్పును 


పూర్వజన్మ సంస్కారముచే నుత్తమగుణములు గలవాడెవడైనను 
స్వయముగనే యున్నత బ్రతికి పోగలుగును ఈ విషయములో నడ్డు 
పెట్టువారెవరని కొందరు వాదింతురు ఈ విషయములో తమ యాశయ 
మేమిటి? 


శ్రీమలయాళయతీ వ్ర ఉవాచ 


శ్రేష్టబీజే సముప్తే2_పి పఇభూతైెస్సహాయకైః | 
వినా వృత్నః కథం రోహేద్విశుద్దాత్మన్‌ మహాశయ 1! ॥ 26 


(శ్రీ మలయాళయతీంద్రుడు చెప్పెను 


ఓ పరిశుద్దాత్ముడవగు మహాశయా! బీజము శ్రేష్టమైన దైనప్పుటికిని 
పంచభూతముల సహాయము లేనిచో నదెట్లంకురించి యభివృద్దిని బొంది 
పూర్ణవృక్షము గాగలదు? 


తస్మాద్ది పుణ్యజీవో౬_పి గుణసంస్కారసంయుతః | 

విద్యాతపోభ్యాం హినశ్ళేత్స్ఫూర్టజ్ఞూనీ కథం భవేత్‌ ॥ 27 

కాబట్టి పూర్వజన్మ పుణ్యసంస్కారము, ఉత్తమ గుణములనున్ను 
గలిగియున్న వాడైనను విద్యాతపస్సులు లేనిచో పూర్ణజ్ఞాని యెట్లు కాగలడు? 

తస్మాద్విద్యాతపోభ్యాం హి పూతాత్మేతి శ్రుతేర్వుచః | 

రుద్ధవిద్యాతపోధ్యానా జనా వృద్దిం న లేభిరే ॥ 28 

““విద్యాతపోభ్యాం పూతాత్మా” యనెడి శ్రుతియున్ను విద్యా 
తపస్సులచే పవిత్రతను బొందినవాడే పూర్ణజ్ఞాని యగునని ఘోషించు 


చున్నది ఈ విద్యా తపస్సులనుండి యడ్డ గించబడిన జనులందరు నున్నతిని 
బొందలేక పోయిరి 


ఏవం నిషిద్దాస్స్వమతే సుఖమస్రావ్య తే జనాః | 


(_శిమలయాళముతి న్లగీతా 349 


మతాన్తరం సమాలమ్మ్భ్య సంజాతా యవవాదయః ॥ 29 


సమస్తం భారతం దేశం మతద్వేషైరఖండయన్‌। 
"హైనవానాం మతం తస్మాద్భలహీనమజాయత ॥ 30 


ఈ (ప్రకారము నిషెధింపబడిన జనులు సుఖమును పొందక 
మతాన్తరములను స్వీకరించి యవనులు హూణులు మొదలైన వారుగా 
నయిరి వారలే సమస్త భారతదేశమును మతద్వేషములచే ఛిన్నాభిన్నముగా 
జేసిరి అందువలన హిందూమతము బలహీనమాయెను 


నిరోధకా నరా అన్తే స్వాత్మశక్తివిహీనతామ్‌ । 

గతాస్పమ్బాలితాశ్వాన్యైర్విదేశీయ్డైః కుశాసకైః ॥ 31 

ఉన్నతప్టితిని బొందదలచినవారి నడ్డుపెట్టినవారున్ను తుదకు 
స్వాత్మశక్తి విహినులై దుష్టశాసకులగు విదేశీయులచే పరిపాలింపబడిరి 

అన్యోన్యద్వేషిణామేషామపహృత్యాఖిలం ధనమ్‌ । 

పరత॥్రాన్‌ విధాయైతాన్‌ విదేశీయా విరేజ్‌రే ॥ 32 

పరస్పర విద్వేషముగల ఈయుభయులయొక్క ధనము నవహరించి 


తుదకు భారతీయుల నందరిని బానిసలనుగా జేసి విదేశియు లభివృద్దిని 
బ్‌”ందిరి 


అధఃకర్తుం పరాన్‌ యస్తు సమీహేత దురాగ్రహాత్‌ | 
అధః॥క్రియేత సో౭_వ్యన్యైరిదమీశ్వరశాసనమ్‌ ॥ 33 


దురా(గహముతో నితరుల నభివృద్దిలోనికి రానియక అణగ 
ద్రొక్కుటకు ప్రయత్నించువాడు పరులచే దప్పక అణగ ॥ద్రొక్కబడునని 
పరమేశ్వరుని శాసనము 


నారాయణానద్ట గిరిరువాచ 


సంస్కృతాధ్యయనే ప్రజ్ఞా చాస్తే వర్ణేష కేషుచిత్‌। 


350 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


న సర్వేష్వితి యద్వాక్యం సత్యం కిం తాత। మే వద॥ 
నారాయణానందగిరి చెప్పును 

ఓ భగవత్స్యరూపుడవైన తండ్రీ! సంస్కృతభాషను, శ్యాన్త్రములను 
జదువుటకు దగిన ప్రజ్ఞ కొన్ని జాతులవారికి మాత్రమే యున్నదిగాని, 


యందరికిని లేదను వాక్యము సత్యమైనదా? కాదా? అను విషయమును 
తెలుపగోరుచున్నాను 


శ్రీమలయాళయతీన్ర ఉవాచ 

కింశబ్దేన తు తే గ్రాహ్య బుద్దిమన్లో భవన్తి యే | 

పరం నై వైెకజాతీయా గ్రాహ్వ్యా నిష్పక్షపాతిభిః ॥ 35 
శ్రీమలయాళయతీం ద్రుడు చెప్పెను 

ఓ యతివరా! కొందరు అను శబ్దముచే, పక్షపాతము లేని విశాల దృష్టి 
గలవారు బుద్దిమంతులను శ్రద్దగలవారినిమాత్రమే (గహించవలయును గాని 
యొకజాతివారిని మాత్రము (గహంచకూడదు 

యుగే౭_స్మిన్‌ నరనారీభిః సమ్యగ్వర్హ చతుష్టయే । 

సంస్కృతాంగ్లాదిభాషాసు పాణ్ణిత్యం కిం న లభ్యతే? ॥ 36 

ప్రస్తుత యుగములో నాలుగు వర్ణములందలి (స్త్రీ పురుషులు 
సంస్కృతాంగ్ర భాషలయందును, (వ్యాకరణాది శా(స్త్రములందును) చక్కని 
పాండిత్యమును సంపాదించుట లేదా? 

సమర్ధస్యాపి చాధ్యేతుం నావకాశో భవేద్యది | 

కథం బుద్దే ర్వికాసస్స్యాన్మంజూషాస్టిత బీజవత్‌ ॥ 37 

మంచి బిజమ్రైనను పెట్టెలో నుంచినచో నదేలాగున అంకురించి వృక్ష 


ముగా నభివృద్దిని బొందదో, యట్లే అధ్యయన సామర్ద్యమున్నవానికి కూడా 
చదువుట కవకాశము నివ్వకపోయినచో వారిబుద్ది యెట్లు వికసించగలదు? 


(శేమలయాళయతి న్రగీతా 351 


కంరాద్యవయవానాం హి సౌష్టవం యస్య విద్యతే ] 
అక్వాద్యుచ్చారణం తస్య 'సుకరం నాత్ర సంశయః ॥ 33 


వ్యాకరణ శా,స్త్రమందు చెప్పబడిన అకార, కవర్గాద్యుచ్చా రణము 
మంచి కంరాద్యవయవములు గల వారందరకు సులభసా ధ్యముగనే యున్న 
దను విషయము నిస్పందేహము 


అభ్యాసో యది విద్యేత విద్యాయాం బాల్యకాలతః । 
విద్యావన్తో భవేయుస్తే కిప్రం ప్రా క్తనవాసవాః ॥ 


ట్ర 


పూర్వజన్మ విద్యాసంస్కారము గలవా రజన్మములో బాల్యకాలన 
నుండి విద్యాభ్యాస తత్పరువై యుష్నవొ అచి“కాలములోనే గొప్పువిద్వాంసు 
అగుదురు 


గ్‌ 


అన్యథా మవ్టవేగేన నాస్తి భేదో2_ధికస్తితః | 
తస్మాన్నా స్తీశ్వరే దోషః కల్య్యమానో జనైర్ముధా ॥ 40 


పూర్వజన్మవిద్యాసంస్కారము లేక వర్తమాన జన్మయందుగూడ 
బాల్యావస్ట దాటిన పిదప విద్యాభ్యాసమందు ప్రవేశించినవారు నెమ్మదిగా 
బహుకాలమునకు విద్యావంతు లగుదురు ఇంతకంటె నధికమైన భేదమే 
మియు లేదు కనుక వృధాగా అజ్ఞానులు కల్పించు దోషమేమియు పరమేశ్వ 
రునియందు లేదు 


శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం తత్సరస్సంయతే గన్దియః | 


జ్ఞానం లజ్జా పరాం శాన్తిమచిరేణా ధిగచ్చతి | 41 
అగ్రద్దధానాః పురుషాః ధర్మస్యాస్య 'పరన్తవ । 

అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసార వర్మని ॥ 42 
ఇత్యేతద్వచనై ర్విద్యా ప్రావ్య ప్రావ్య ధికారితా । 

గీతాయాం వాసుదేవేన ప్రోకా నిష్పకపాతినా ॥ 43 


““శద్దావాన్‌ లభతే జ్ఞానం, అశ్రద్దదానాఃపురుషాఃి? ఇత్యాది 


352 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


వచనములచే పక్షపాత రహితుడగు (శ్రీకృష్ణభగవానుడు విద్యాలబ్రాప్వుధికార 
మెవరికి గలదు, ఎవరికి లేదను విషయమును ,(శ్రీమదృృగవదితయందు 
స్పష్టముగా నుపదేశించెను అనగా శ్రద్ద, ఆసక్తి, జితేంద్రియత్వము గలవారి 
కెవరికైనను జ్ఞాన ప్రాప్తి యున్నదనియు, నవి లేనివారి కవర్షికైనను జ్ఞాన ప్రాప్తి 
లేదనియు భావము కనుక ఒకజాతికి సంబంధించినవారికే సంస్కృ 
తాధ్యయన అధ్యాపన యోగ్యత యుండునని చెప్పుట శాస్రానుభవయిక్తి 
విరోధముగ నున్నది అందువలన పూర్తిగా నది యసత్యమేగాని సత్యము 
గాదని తెలిసికొనవలయును 


ఏకవర్ణమిదం పూర్వం పశ్చాద్దేవాసురౌ పునః । 
చాతుర్వర్హ్యం తతో నానావర్ణాస్సమభవన్‌ కిల ॥ 44 


ఓ సాధుసత్తమా! సృష్ట్వాదిలో నాకేజాతి యుండెను తదుపరి 
దేవాసురభేదముచే రెండు విధములుగా జాతి యేర్చడెను పిదప నాలుగు 
వర్ణ్లములుగా నేర్చడెను తరువాత క్రమముగా నానావర్ణ్లము లేర్చడినవి 

చతుర్ణామపి వర్ణానాముత్ప్సత్తిం క్రమశః శృణు । 

యుధిష్థిరేణ సంపృష్థ్రో భీష్మః ప్రోవాచ భారతే ॥ 45 

మరియు శ్రి మహాభారతమం దీచాతుర్వర్శోత్సత్తి విషయములో 
ధర్మరాజు భీష్మాచార్యులను ప్రశ్నించగా భీష్మాచార్యు లిట్టు చెప్పిరి 

ఏకవర్హమిదం పూర్ణం విశ్వమాసీద్యుధిష్టిర! | 

కర్మ॥క్రియావిశేషిణ చాతుర్వర్హ్యం ప్రతిష్టితమ్‌ ॥ 46 


ఓ ధర్మరాజా! సృష్ట్వాదిలో నీ విశ్వమందొకే ఆర్యజూతి యుండెను 
తదుపరి వారి వారి గుణకర్మలనుబట్టి నాలుగు వర్ణములుగా నేర్పడెను 


బ్రహ్మక్షత్రియవిట్పూ ద్రాన్‌ చతుర్వర్థాన్‌ గుణాత్మకాన్‌ | 
విప్రళ్ళుక్స్‌ నృపో రక్తః పీతో వైశ్యోఇన్వజోవ_సితః ॥ 47 


బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనెడి నాలుగు వర్ణ్లములున్ను 


(శ్రీమలయాళయతి న్రగీతా 353 


క్రమముగా శుక్ష, రక్త, పీత, నీల గుణములనుబట్టి విభజింపబడినవి అనగా 
తెల్లని రంగుగలవారు బ్రావాణులుగాను, ఎజుపురంగు గలవారు క్షత్రియు 
లుగాను, పచ్చని రంగుగలవారు వైశ్యులుగాను, నలుపురంగు గలవారు 
శూ|ద్రులుగాను వ్యవహ రించబడరి 


శుక్లాదిగుణభేదేన వ్యవస్టేయం న యుజ్యతే | 
చతుర్ద్వపి చ వర్ణేషు దృశ్య న్తే శుక్షిమాదయః ॥ 48 


పైజెప్పిన శుక్లాది వర్ణ్లభేదముచే చాతుర్వర్థ్య వ్యవస్త సంభవించదు కార 
ణమేమన బ్రాహ్మణాది నాలుగు జాతులలోను నాలుగు రంగులు గలవారు 
గనబడుచున్నారు 


అత శుక్లా దిశబ్దెస్తు లత్యన్హే సాత్తికాదయః। 

చాతుర్వర్ద్యవిభా గోణ_.యం జ్లేయస్తదనుసారతః॥ 49 

కనుక శుక్షాదిశబ్రములవలన సాత్తికాది గుణములనే లక్షణావృత్తిచే 
[గ్రహించి తదనుసారముగ చాతుర్వర్ల్య వ్యవస్తను తెలిసికొనవలయును 
అనగా నిచ్చట శుక్ష రక్త పీతాసిత శబ్దములచే సత్త్వ, రజో, మిడ్ర, 
తమోగుణములను (గ్రహించి సత్వాది గుణములు గలవారిని [క్రమముగా 
బాహ్మణాదులనుగా తెలిసకొనవలయును 


విస్పృత్య ధర్మశా (స్తే హి తేషాం కర్మ 'సమీరితమ్‌ । 
ఏకస్మిన్నేవ వర్ణే తు చాతుర్వర్యం గుణాత్మకమ్‌ ॥ 50 


ఒకే మానవజాతియందు (బాహ్మణాది నాలుగు వర్ణములను గుల 
ములచే విభజించి ఆయావర్ణమున కుచిత కర్మలను ధర్మశా(న్త్రములయందు 
మహర్షులు విసారముగ నుపదేశించియున్నారు 


బుజవళ్శుద్దవర్థాభాః తమావనో దయాళవః । 
స్వధర్మనిరతా యే స్యుస్తే ద్విజేషు ద్విజాతయః ॥ 51 


సన్మార్గగాములై, సా త్తికగుణము గలవాంర, తమాశీలురె, దయావం 


354 _శ్రీమలయాలళసద్దురు గ్రంధావళి 


తులై, విహితకర్యానుష్టాన తత్పరులై ఎవరుండిరో వారందరు బ్రాహ్మణులలో 
(బాహ్మణులైరి 
కామభోగ ప్రియాస్తీశ్చాః (క్రోధనాః పియసాహసాః । 
త్యక్తస్వధర్మారక్తాజ్ఞాస్తై ద్విజాః కత్రతాం గతాః ॥ 52 
షయాసక్తులై, క్రోధముగలవారై, శౌర్యధైర్య సాహసములం దత్యన్ల 
ప్రియులై, విహతకర్మలను విడచినవారై, రజోగుణ(ప్రధానులై యున్న 
వారందరు కత్రియులైరి 


గోషు వృత్తిం సమాధాయ పీతాః కృష్యువజీవినః | 

యేతు స్వకర్మవిముఖాస్తే ద్వొజా వైశ్యతాం గతాః ॥ 53 

గోసంరక్షకులై, కృషివలన జీవించువారై, సత్తు రజోమి॥్రిత గుణము 
గలవారై, విహతకర్మలను జేయనివారై యున్నవారందరు వెశ్యులెరి 

హింసాన్సృతప్రియాః త్లుద్రాస్సర్వకర్మోపజీవినః | 

కృష్ణాః శాచవరి(భ్రష్టాస్తే ద్విజాః శూద్రతాం గతాః ॥ రక్ష 

ప్రాణిహింసావరులై, అసత్యవాదులై, నిచస్వభావులై, నిషెద్దక ర్మా 
నుష్టానపరులై, తవోగుణ(ప్రధానులై, శాచాచార(భ్రష్టులై యున్న 
వారందరును శూద్రులైరి 

జాతిరేకా క్రమేణైవమేకస్మిన్నేవ జన్మని । 

గుణ(క్రియానిమి త్తేన నానాజాతిముపాగతా ॥ ద్‌ర్‌ 


ఈ (ప్రకారముగా నొకేజాతి యొకే జన్మయందు గఎణకర్మలను 
నిమిత్తముగా జేసికొని నానాజాతులుగా మారినది 


ఏకబాతిః కథం భేదచతుష్ట్రయముపా గతా 1 
ఇతి తే సంశయో మా£_స్తు గుణభేదేన యుజ్యతే ॥ 56 


ఒకేజాతి నాలుగుజాతులుగా నెట్టు మారెనని సంశయింప నక్కర 


2 నులయోాళాముతి' వ్రగీతా 355 


లేదు ఎలనన గుణభేదముల ననుసరించి యట్టి మార్పు కలుగవచ్చును 


మహానుత్పద్య తేష్టేక ఉక్తలకణలక్షితాన్‌ । 
వ్యాహరన్‌ విప్రశబ్దేన కులమేకం వినిర్మమే ॥ 57 


మనుష్యులంద రొకేజాతిగ నుండు సమయమున నొకమహాపురుషు 
డుద్భవించి పై జెప్పున (బాహ్మణగుణములు గలవారిని వఐప్రులని పెలుచుచు 
కొక భాహ్మణకులము నేర్హరచెను 


శేషష్వన్యస్పముత్పద్య శార్యాదిగుణినః పరమ్‌ । 

ఆహ్వయన్‌ క్షత్రశబేన నిర్మమే కత్రియం కులమ్‌ ॥ 58 

కొంతకాలమైన పిదప మిగిలినవారిలో మరియొక మహాపురుషుడు 
జన్మించి పెజెప్పున కాత్రగుణములు గలవారిని క్షత్రియులని బిలుచుచు 
క్షత్రియజాతిని నిర్మించెను 

అవశొస్టేషు తేప్వేవ స్వకర్మత్యాగశీలిషు । 

వెళ్యశబ్దం ప్రయుళ్ఞూనో వైశ్యజాతిం వినిర్మమే ॥ 59 

తరువాత మరికొంత కాలమునకు మిగిలిన వారిలో మరియొక 
పురుషు డుద్చవించి పైజెప్పిన వైశ్యలక్షణము గలవారిని వైశ్యులని బిలుచుచు 
ఎశ్యజాతిని నిర్మించెను 


అవశిష్టాళశ్ళ యే చాన్యే సర్వకర్మోపజీవినః । 
శాచాచారపరి[భ్రష్టాస్తే జనా శ్ళూద్రతాం గతాః ॥ 60 


అందు మిగిలిన జనులు విధినిషేధములను పొటింపక సర్వకర్మలంజేసే 
జీవించుచు కౌచాచారములు లేనివారెనందున శూదద్రులైరి 


యథా జినమునీ॥[వ్రస్య చోపదేశానుయాయినః | 
జనా ఇతి సమాఖ్యాతా స్తథా బుద్దానుయాయినః I 61 


బౌద్దా ఇతి సమాఖ్యాతా ఏవం క్రీస్వనుయాయినః | 


356 శిమలయాలసద్దురు గ్రంధావళి 


(కెస్తవా ఇతి విఖ్యాతాస్తథా నానక్‌ మతానుగాః ॥ 62 


సికృబ్దేన చ కథ్యన్తే దయానన్హానుయాయినః | 
ఆర్యసామాజికాః ప్రోక్తాస్సమాజోద్దారహేతవః ॥ 63 


శజ్బురాచార్యసిద్దాన్తవా దినోజ_ద్రైతిన స్తథా ! 
మధ్యరామానుజాచార్యమతగా మాధ్వవెష్టవాః | 64 
ఖ్యాతా మహమ్మదియాళ్ళ నబిసమ్మతయాయినః । 

ఏవమేవ హి వర్ణానాం స్యాద్వావస్థేతి బుధ్యతామ్‌ ॥ 

ఇతోఐ.ధికం పురాణేషు తత్ర తత్రావలోక్యతామ్‌॥ 65 


జెనవుత (ప్రవర్తకుండగు జినవుహామునియొక్క యుపదేశముల 
ననుసరించినవారు జైనులనియు, బుద్గోపదేశముల ననుసరించిన వారందరు 
బౌద్దులనియు, క్రీస్తువు ననుసరించిన వారందరు ైస్తవులనియు, 
గురునానక్‌ యొక్క మతానుయాయులు సిక్కులనియు, దయానమ్ద సరస్వతి 
మతము నవలంబించినవా రార్యసమాజము వారనియు, శంకరాచార్య 
వుతావలంబులు అద్వైతులనియు, వఎధ్వాచార్య వుతావలంబులు 
మాధ్వులనియు, రామానుజాచార్యుల మతము నవలంబించినవారు వెప్టవు 
అనియు, మహమ్మదునబి మతము ననుసరించిన వారలు మహమ్మదియు 
లనియు నెట్లు వ్యవహరింపబడిరో, అట్లే బ్రాహ్మణాది వర్ణవ్యవస్టయు 
తత్తద్గుణము, పురుషస్వభావము ననుసరించియే చేయబడినది ఇయ్యది 
పురాణములయందు విసారముగా తెలియబడును 


నిమ్నస్టతిమతాం పుంసామున్నతస్థితిగామినామ్‌ । 
నిరోధో నైవ కర్తవ్యో నాస్మిన్‌ పాపం భవిష్యతి ॥ 66 


ఉన్నత స్థితి కుచితయోగ్యతను సమ్పాదించి దానిని గోరుచు 
ప్రస్తుతము క్రిందస్టితిలో నున్నవారిని తపోధ్యానాధ్యయనాది విషయములలో 
నడ్డుపెట్ట రాదు ఇందులో పాపమేమియు లేదు అందజు నున్నతస్టితిని 
పొందగలరు 


ంలఅయాళ్యతి స్త గీతా 357 


E 


కిన్తు మిశ్రవివాహేషు మిశ్రభోజనకర్మసు । 
నిర్చన్టో నైవ కర్తవ్యో నాస్తి పాపం కృతేష్వపి ॥ 67 
కాని మి(శ్రవివాహములందుగాని, మిశ్రభోజనములందు గాని 


నిర్దంధము చేయరాదు వారివారిష్టము ననుసరించి యది యున్నను 
దోషము మాత్రముండదు 


అస్తి పాశ్సాత్యదేశేష విభాగో£_యం చతుర్విధః | 
ప్రభుశ్రీమద్వణి కృత్యా ఇతి భేదముపా శ్రితః ॥ 68 


పాశ్చాత్యదేశములో గూడ 1 ప్రభువులు, 2 శ్రిముంతులు, 
౩ వ్యాపారస్తులు, 4 కూలివారనెడి నాలుగు బేదములున్నవి 

కేచిదాహురిదం కిన్తు న వ్యవస్థాఐ_త్ర తాదృశీ | 

యతో భృత్యోణ_పి యత్నేన ప్రభుస్తత్ర భవిష్యతి ॥ 69 

ఇట్లుని కొందు చెప్పుచున్నారు కాని భారతదేశమందలి వర్లవ్యవఎస్ట 
పాశ్చాత్యుల వ్యవస్టవంటిది కాదు కారణమేమన పాశ్సాత్య దేశములలో 
నాకప్పుడు భృత్యుడుగా నుండినవాడు స్వ(ప్రయత్నముచే ప్రభువు 
కావచ్చును 

ఏవం మహమ్మదీయేషు సని సున్వ్యాదినామభిః | 

చతుర్భేదా స్తథా౭_ప్యాత్మస్వాతన్త్యం తన్మతే 'సమమ్‌ ॥ 70 

ఇదే విధముగనే మహమ్మదియులలో గూడ షేక్‌, సున్ని, సయ్యద్‌, 
పరాన్‌ అను నాలుగు తెగలున్నప్పటికిని వారి మతములో మతస్వాతంత్ర్య 
మందరికిని సమానముగా నున్నది 

వినైవ జన్మసంబవ్రం గుణైరాత్మని సంఫస్రితైః | 

బ్రాహ్మణాది విభాగో£_.యం శ్రుతిస్టుతినిరూపితః ॥ 71 


జన్మసంబంధము లేకయే కేవల శమాదిగుణములచేత చతుర్వర్హము 


లేర్పడినట్నుగ వ జసూచికోపనిషత్తునందును, భగవద్గీతయందును 
F25 


358 _శ్రీమలయాళసద్దురు గ్రంధావలి 


జెపుబడియున్నది 


చాతుర్వర్హ్యవిభాగో2యం స్వభావస్రభవైర్లుణైః | 
'సమ్మతో వాసుదేవస్య జన్మపక్షేఐ...నవఫ్రితేః ॥ 72 


నెసర్గికములైన శమాదిగుణములచేతనే బ్రాహ్మణాది నాలుగువర్హము 
లేర్చడినవను విషయము ,శ్రీకృష్ణసమ్మతము కనుకనే (శ్రీమద్భగవద్గీత 
అష్టా దశా ధ్యాయమందు శ్రీ కృష్ణభగవానులు బ్రాహ్మణత్వాది జాతుల విషయ 
ములో స్వాభిప్రాయము నీవిధముగ ప్రకటించిరి - 

బ్రాహ్మణ క్షత్రియ విశాం శళూద్రాణాఇ్ర) పరన్తవ। 

కర్మాణి (ప్రవిభకాని స్వ్పభావప్రభ్యవైర్లుణైః॥। 

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల స్వరూపలక్షణములు వారివారి 
నైసర్గిక గుణములనుబట్లి ప్రత్యేకముగా విభజించి చెప్పబడినవని భావము 
బ్రాహ్మణత్వాది జాతుల నిరూపకములగు గుణము లేవియన- 

శమో దమస్తపశ్శాచం తాన్తిరారవమేవ చ । 

జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజమ్‌ ॥ 

నైసర్గికములైన అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ 
నిగ్రహము, తపశ్శీలత, బాహ్యాభ్యంతరశుచి, ఓర్పు, బుజుస్వభావము, 
జ్ఞానవిజ్ఞానములు, ఆస్తిక్య్వభావము మొదలగునవి గలిగియుండుటయే 
బ్రాహ్మణుని స్వరూపలక్షణము 

శౌర్యం తేజో ధృతిర్దాక్యం యుద్దే చాప్యపలాయనమ్‌ । 

దానమిశ్వరభావళ్ళ క్షాత్రం కర్మ స్వభావజమ్‌ ॥ 


నైసర్గికములైన శూరత్వము, తేజస్సు, ధైర్యము, సామర్ధ్యము, యుద్ధ 
మున వెనుకకు పారిపోకుండుట, దానశీలత, ప్రజాపాలనము మొదలగు 
గుణములను గలిగియుండుటయే క్షత్రియుని స్వరూపలక్షణము 


కృషిగో రక్షవాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజమ్‌। 


(| ఎమలయాళకముతె వ్రగీతా 359 


పరిచర్యాత్మకం కర్మ శూ|ద్రస్యాసి స్వభావజమ్‌॥ 


నెజముగా కృషిగోరక్షవాణిజ్యాది కర్మశీలత్వము గలిగియుండుటయే 
వైశ్యుని స్వరూపలక్షణము నైసర్లికముగా పరుల నాశ్రయించి జీవించుటయే 
స్వభావముగా గలిగియుండుట శూద్రుని స్వరూపలక్షణము ఇదే విధము 
గనే శ్రీమద్భాగవత సప్తమస్కంధములో నేకాదశాధ్యాయమందును బ్రాహ్మ 
ణాదుల స్వరూపలక్షణములు జెప్తుబడినవి 

శమో దమస్తపశ్శాచం సనోషః తా న్తిరార్టవమ్‌ । 

జ్ఞానం దయా౭_చ్యుతాత్మత్వం సత్య్వఇ్యా బ్రహ్మలక్షణమ్‌ ॥ 

శార్యం వీర్యం ధృతిస్తెజస్యాగ ఆత్మజయః క్షమా । 

బ్రహ్మణ్యతా ప్రసాదళ్ళీ రక్షా చ క్షత్రలక్షణమ్‌ ॥ 

* దేవగుర్వచ్యుతే భక్తి, స్త్రివర్గపరిపోషణమ్‌ । 

ఆస్తిక్యముద్యమో నిత్యం నైపుణం వైశ్యలక్షణమ్‌ ॥ 

శూద్రస్య సన్నతిశ్శాచం సేవా స్వామిన్యమాయయా । 

అమంత్రయజ్లా హ్యస్తేయం సత్యం గోవిప్రరక్షణమ్‌ ॥ 

(భాగ -7-11- 21, 22, 23, 24 ) 

ఈలాగున జన్మననుసరించిన వర్ణ్లసిద్దాంతము పై ప్రమాణములను 
బట్టి సిద్దించుట లేదు 

స్వభావజపదేనాత్ర జన్మన్యస్మిన్నిసర్గజూః । 

గ్రాహ్యా జన్మాన్తరీయైస్తు గుణకర్మాదిభిర్యది ॥ 73 

కల్ప్యమానే విభాగే హి క్షత్రియబ్రాహ్మణాదిభిః | 

రజస్సత్త్వ తమోమిశ్రగుణైర్భావ్యం యథాక్రమమ్‌ ॥ 74 

“స్వభావ ప్రభవైర్లుణెణ? అను పాదమున కనేకు లనేకవిధములుగా నర్ష 
ములు చెప్పుటచే నీ శోకమునం దాపాదమున కర్ణమును వివరించుచున్నారు 


* దేవగుర్వనుగా భక్తిః -పారాంతరము 


360 (శ ,మలయాళసడదురు(గంధానళి 


ఈ జన్మమందు నైసర్గికవంగా కలిగెడి శమాదిగుణములనే స్వభావజ 
ఏవముచే. (గ్రహించుకొనవలయును జన్మాంతరియ గుణములనే స్వభావ 
(ప్రభవగుణపదముచే (గబాంచి తదనుసారముగా వర్ణ్లవఐిభా గమును జేసినచో 
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు యధాక్రమముగా, సత్తు రజో మిత్ర 
తమోగుణములు గలవారుగానే ఉండనలయును గదా! 


మయూరాదివిహజ్లేషు గవాశ్వాదిషు జాతిషు | 
(ప్రత్యక్షేణ యథా ఖేదో నైవం వర్ణేషు దృశ్యతే ॥ 75 


శుక పిక మయూరాది పత్తులయందును, గవాశ్వాది మృగములయం 
దును, వుత్స్యకచ్చపాది జలచరములయందును ప్రత్యక్షముగా నెట్టు 
ఆకృతిభేదము కనిపించుచున్నదో అట్టు బ్రాహ్మణ క్షత్రియాది వర్ణములలో 
కనుపించుట లేదు 

సర్వత్ర దృశ్యతే నైవం వ్యభిచారస్తు దృశ్యతే | 

తస్మాజ్ఞన్య్మాన్తరగుణైర్విభాగో నోపపద్యతే ॥ 76 

కాని ఎక్కడను ఈ నియమము కనిపించుటలేదు నేడు బ్రాహ్మణులని 
వ్యవహరింపబడువారలలో రజోగుణ తమోగుణ ప్రధాను లెందరో గలరు 
ఆలాగుననే క్షత్రియ వైశ్య శూద్రులని వ్యవహరింపబడు వారలలోను 
సత్త్వగుణ ప్రధానులు, నిష్ణాపరులు, పుణ్యకర్మానుషానతత్సరులగు 
వారెందరో గలరు కనుక జన్మాంతరీయ గుణముల నిక్కడ తీసికొన రాదు 
జన్మాంతరములో శమాది గుణములు లేనివారి కీజన్మములో స్వభావ 
సెద్దముగ శమాదిగుణము లేర్పడవని యెవరైన ననినచో అదిన్ని మేము 
కాదనముగాని యీ జన్మములో శమాది గుణములను బట్టియే పూర్వ 
జన్మమునందాయాత్మయం దాశమాది గుణముల ననుమానించెదము 
కనుక యిప్పుడెవరైతే శముదమాదులతో సత్యసంధులై తపశ్శీలురై 
యన్నిజాతులయందుగూడ నున్నారో, వారే గతజన్మలోగూడ నట్టి 
గుణములు గలవారుగ నుండిరని చెప్పవచ్చును ఇట్లు చెప్పినంత మాత్రమున 


3 [ములయాళమతి క్ర గితా 361 


జన్మసంఒంధమును కల్పించ నవసరము లేదు 


ఈశ్వరశ్చతురశీతిలక్షభేదేన సృష్టికృత్‌ | 
కథమాకృతిభేదేన బ్రాహ్మణా దిన్న సృష్టవాన 1 77 


ఇప్పుడు భగవత్కల్పితేత్యన్యే అనెడి పక్షమును అనగా నీ చాతుర్వర్ల్య 
వ్యవస్త భగవంతునిచే గల్పించబడినదనెడి వాదమును నిరాకరించుచున్నారు 
ఈ వాదమిదివరకే నిరాకరింపబడినది కాని యిచ్చట వ్యక్తముగా 
నిరాకరింపబడుచున్నది 


ఈ వర్షవిభాగ మీశ్వరకల్పితమైనచో నెనుబదినాలుగులక్షల జీవ 
రాసులను భిన్న భిన్నాకృతులతో సృజించిన సర్వశక్తుండగు పరమేశ్వరు డేల 
(బాహ్మాణ త తైెయ వైశ్య శూ(ద్రులను భిన్నభిన్నాకృతి గలవారినిగ 
సృష్టించలేదు? 

తస్మాద్వర్హవిభాగో2_.యం నేశ్వరేణ ప్రకల్పితః | 

భగవత్కల్ప్యమానస్య నేత్యతే పరివర్తనమ్‌ ॥ 78 

అందువలన జన్మ ననుసరించి యా వళర్లవిభాగ మిశ్వరునిచే 


కల్పించబడినది గాదు మరియు భగవత్కల్పితమైన వస్తువున కెప్తుడు 
పరివర్తనము కనిపించుటలేదు 


వివ్ర్షత్రియవిట్లూ ద్రజాతీనాం పరివర్తనమ్‌ । 

దృశ్యతే తు పురాణేషు విశ్వామిత్రస్య జాతివత్‌ ॥ 79 

కాని విశ్వామిత్రుని జాతివఠత బ్రాహ్మణ క్షత్రియ ఎటూ) ద్రజాతులకు 
పరివర్తనము పురాణములలో కనిపించుచున్నది 

కిళ్ళ తే మానవాస్పర్వే బుద్దా జ్ఞానే తథా స్వరే । 

ఆకారే వ్యవహారే చ తథా£_.వయవసౌష్టవే ॥ 80 

ఉత్పత్తా మరణే చైవ వయస్యేవం ధనే£_పిచ | 

తుల్యరూపాస్పమీక్య న్తే న తు భేదో2_త్ర దృశ్యతే ॥ 81 


362 _శిమలయాళసద్దురు గ్రంథావళి 


మరియు జాతులన్నిటి యందు బుద్దిజ్ఞానములలోను, ఆకార 
వ్యవహారములలోను, అవయవ సౌష్టవమందును, జన్మమరణములందును, 
వయోధనములందును సమానులే కనుపించుచున్నారు గాని భేదమేమియు 
కనిపించుట లేదు. 

వర్ణస్నష్టిర్లుణైః పూర్వజన్మనః కర్మభిర్యది । 

నానారువిఫలోత్సాదకారక ద్రుమవద్భవేత్‌ ॥ 82 

పూర్వజన్మ గుణకర్మలచే వర్షములయొక్క సృష్టి యేర్పడినచో నది 
విభిన్నరుచులు గల ఫలవృక్ష్షములవలె నుండవలయును. 

పనసో మధురం దత్తే ఫలమామ్లళ్బ్టా తిన్రిణీ । 

హారీతకీ కషాయఇృ తత్తత్కాలే స్వభావతః ॥ 83 


ఫలములను ఫలింపజేయు బుతుకాలము సమీపించినపుడు స్వభా 
వసిద్దముగా పనసవృక్షము మధురఫలమును, చింతచెట్టు పులుపుఫలమును, 
కరకచెట్టు వగరుఫలమును, వేప ముష్టి మొదలయినవి చేదుఫలములను 
నెట్లిచ్చుచున్నవో యట్లె బ్రాహ్మణ యోనులయందు జన్మించిన వారందరు 
సత్తాది గుణప్రధానులై శమాదిగుణములు గల్లియుండవలయును గదా! 


శుక్ల పుష్పాది వృచేభ్యస్తత్తద్వర్థాని చానఘక!। 

(వజాయన్తే వ్రసూనాని న యాన్తి పరివర్తనమ్‌ ॥ 84 

మరియు ఓ పాపరహితుడా! శ్వేత రక్త పీతాది వర్ణముల పుష్పములు 
గల వృత్న్షములనుండి తత్తద్వర్హములు గల పుష్పములే బుట్టుచున్నవిగాని 
పరివర్తన మెప్పుడును జెందలేదు. 

నైవం వర్ణేషు పశ్యామస్పత్తాద్యపరివ ర్తనమ్‌ | 

జన్మసంబవ్రమా శక్రేణ బ్రాహ్మణక్షత్రియాదిషు ॥ 85 

కాని ఈ ౨ిథముగా జన్మసంబంధవూత్రముచే (బాహ్మణాది 
వర్ణములలో సత్తాది గుణముల కపరివర్తనము కనబడలేదు. అనగా పరివర్తన 


ల rp న్నా! 
( jo శయతి'క గీతా 363 


మున్నదని భావము 


సత్తాదిగుణసద్భావశ్చతుర్వర్దేషు దృశ్యతే । 
అతో జాతిర్లుణైర్‌జ్లేయా జన్మనా నేతి ఘుష్యతామ్‌ ॥ 86 
మరేమన సత్వాదిగుణములు నాలుగుజాతులయందును గనుపించు 
చున్నవి గనుక గుణములవలనే బ్రాహ్మణత్వాది జాతి, తెలుసుకొనదగినదే 
గాని జన్మచే తలియదగినది గాదని నలుదిశలందును ఘూషించవలయును 


సన్యత్ర విషయే వేదశా(న్త్ర్రయు క్వనుభూతయః | 

లత్షశః కిన్తు విజ్ఞానామలమేతైరుదాహృతైః |] 87 

ఇక నీవిషయములో వేదశా(న్ర్రయుక్యనుభవరూప ప్రమాణములు 
లక్షలకొలది యున్నవి విజ్ఞాలగువారి కింతకంటె నధికముగా జెప్పనవసరము 
లేదు 


చాతుర్వర్థ్యవ్యవస్థాయాస్స్యరూవం సమ్య గీరితమ్‌ । 

యః పరేచ్చణుయాన్నిత్యం జాతిద్వేషాద్విముచ్యతే॥ 88 

చాతుర్వర్ణ వ్యవస్టయొక్క స్వరూపము చక్కగ నిరూపించబడినది 
దీని నెవడు ప్రతిదినము చదువునో లేక వినునో వాడు జాతిద్వేషమునుండి 
విముక్తుడై సర్వత్ర గౌరవింపబడును 


జాతినిర్ణయయోగో£ఇ.యం మానినే మన్హబుద్దయే। 
గర్వితాయ నరే వాచ్యః న కదాచిత్రమాదతః ॥ 59 


ఈ జాతినిర్ణయయోగమును అహంకారియు, వుందబుద్దయు, 
గర్వితుడును అగువానికి పొరబాటున గూఢ ఎన్నడును చెప్పరాదు 


ఉక్తశ్చేదవివేకాయ వివ్లవస్సాత్తు ధార్మికః । 
తేన దూయేత చిత్తం హి సజ్జనానాం చ శాన్తిగమ్‌ ॥ 90 


అట్టి యవివేకపురుషులకు ఒక వేళ పొరబాటున చెప్పితివేని యీ ధర్మ 


364 _శిమలయాలతసద్లురు (గంధావలి 


రహస్యమును కనుగొనజాలక గొప్పుధర్మనాశమును గలుగజౌసెదరు దానివే 
మహాత్ములయొక్క శాన్తిమయమైన హృదయము క్షేశము నాందగలదు 
అనుక్తే వెపరీత్యం స్వాద్దర్మో లోపముపైతి చ | 
తతో ధర్య్యమిదం గుహ్యం వాచ్యం సదధికారిణే ॥ 91 
ఓ యతివరేణ్యా! ఈ సందిగ్రవిషయమును ఎవరికిని చెప్పుకున్నచో 
లోకులకు విపదీతార్టము గలుగును, మరియు ధర్మమే లుప్తము గాగలదు 
కాన ధర్మగర్చితవుగు నీరహస్యము నిరభిమానియై తత్త్వజిజ్ఞూసువగు 
నుత్తమాధికారికి మాత్రమే చెప్పదగినది 


ఇతి శ్రీమలయాళ యతీ॥న్ర గీతాయాం ఉపనిషత్సా రభూతాయాం 
జాతినిర్ణయయోగో నామ షష్టోణ_ ధ్యాయః ॥ 


ఇట్లు ఉపనిషత్సారభూతమగు (శ్రీమలయాళయతీ వ్ర గీతయందు 
జాతినిర్ణయయోగమను షష్రాధ్యాయము సమాప్తము 


mm దూ... 


సపమో౬_భథ్యాయః 
మృన్రవివరణయోగః 
నారాయణా నన్హ గిరిరువాచ 


(ప్రణవార్ధవశేషజ్ఞ! (వ్రణవధ్యానతత్సర । 

(ప్రణవాత్మన్‌! గురో! దేవ! ప్రణవార్థప్రబోధక! ॥ 1 
మన్రధ్యానం ముముత్తూణామనుష్ట్రేయం న వా హృది | 

మనధ్రం మోక్షప్రదం బ్రూహి మన్రతత్వార్ధ దేశిక!॥ 2 


నారాయణానన్దగిరి చెప్పెను 


ప్రణవారమును చక్కగ గుర్తెరెంగినట్టేయు, నిరంతరము (ప్రణవ 
ధ్యానమునందే లినులైనట్టియు, ప్రణవస్వరూపులును, ముముక్షువులకు 
ప్రణవాద్దమును బోధించునట్టియు, మగ్రరహస్యమును బాగుగదెలిసి ఉప 
దేశించు నో గురుదేవా! బ్రహ్మనిష్టాసక్తులగు ముముక్షువులు ఏదేని మన 
జపము ననుస్టింపవలయునా? అట్లు అనుష్టింపవలసియున్నచో ముక్తినాసగు 
ఆ మహామంత్ర మెయ్యదియో దయతో తెలుపుదురుగాక! 
శీమలయాళయతీ[న్ద్ల ఉవాచ 


శుభ్రూషో! మన్రతత్తుస్య మగ్రమూర్తిర్భవాన్‌ కిల! 

యతిధర్మానురక్తోణ.సి కేయం మన్రార్ణచిన్తనా॥ 3 
శ్రీమలయాళయతీం (దుడు చెప్పెను 

మసన్రరహస్యమును వినగోరుచున్న నీవు సాకాన్మన్రస్వరూపుడవు 
గదా! యతిధర్మపరాయణుడవగు నీకేల యీ మన్రవిషయక జిజ్ఞాస 
గలిగినది? 


తథా£_పి ( + 'కూకర్ణ్య వేదసారం వదామ్యహమ్‌ | 
శృణు లోకహితాయైవ మంత్రవిన్తా చ సత్సలా ॥ 4 


366 _శ్రీమలయాళసద్దురు గ్రంథావళి 


అయినను నీ యీ ప్రశ్న నాలకించి వేదసారమగు మన్రరహస్యమును 
వెప్పెద వినుము సత్సలము నొసగు నీ మవన్రార్రవిచారము లోకకల్యాణ 
కారకముగూడ గాగలదు 


మకారో మననం చె వ త్రకారస్రాణముచ్యతే | 
మననాచ్చ భవాత్రాణము క్తం మన్రార్ధవేదిభిః ॥ 5 


మమకారము మననమనియు, త్రకారము రక్షణమనియు నెరుంగుము 
మన్రార్థమననముచే భవమునుండి రక్షించునది అనగా భయంకరమైన 
జననమరణాది దుఃఖభూయిష్టమగు సంసారసాగరమునుండి తరింపజేయు 
నదియే మగ్రమని మన్రార్దము నెతీంగిన మునులు చెప్పుచున్నారు 

సప్తకోటి మవిమ(న్త్రృమూర్చన్యః ప్రణవః స్పుతః | 

(ప్రణవేన వినా మన్త్రః ప్రాణహీనా యథా తనుః ॥ 6 

సప్తకోటి మహామన్హ్రృములలో అన్నిటికంటెను ప్రణవము శ్రేష్టమైనది 
మన్రముల కన్నిటికి ప్రణవము శిరప్పైనది (ప్రాణమువంటిదొ)ి ప్రణవరహిత 
మగు మనము ప్రాణములేని శరీరమువంటిదని తలియుము 


(ప్రణవళ్ళిర ఇత్యాహుర్మన్రాణాం ఛవ్రసామపి । 
తతో మన్రాశ్చ వేదాశ్చ వ్యర్థాః ప్రణవవర్షితాః ॥ 7 
సమస్తమగ్రములకు, వేదములకు సైతము ప్రణవము శిరస్సు వంటిది 


(పైాణమువంటిది) కాన ప్రణవ రహితములగు మగ్రములుగాని, వేదములు 
గాని నిషలములని గుర్తించుము 


తతః ప్రణవసంధానైర్మన్రాణాం విధిపూర్వకమ్‌ । 
జపధ్యానాది కర్తవ్యమితి శా(స్తేషు దృశ్యతే ॥ 8 


{ 


కాన ఎ మన్రమునుగాని ప్రణవానుసంధాన పూర్వకముగ విధ్యుక్త 
ప్రకారము జపించవలయునని శ్వ్యాస్త్ర్రములయందు కనిపించుచున్నది 


రామకృష్ణాది మన్రాణాం జపః ప్రణవపూర్వకః । 


(శీమలయాళయతివ్రగీతలా 367 


భాం 


ఆత్మసంస్కారమా శ్రిత్య వరో దేహభృతాం వర॥ 9 


ఓ సాధకోత్తమా! వారి వారి సంస్కారము ననుసరించి (శ్రీరామ, శ్రీ) 
కృష్ణాది మగ్రములను ప్రణవపూర్వకముగ జపించి వారి వారి యిషప్టదైవము 
లను ధ్యానించుట శ్రేష్టము 

అన్యేషామపి మన్రాణాం జపః వ్రణవపూర్వకః | 

దత్తాత్రేయాది దేవానాముత్తమం ధ్యానమీరితమ్‌ ॥ 10 


మజీయు దత్తాత్రేయ గణేశాది ఇతరమన్రములను గూడ ప్రణవా 
నుసంధానపూర్వకముగ జపంచుటయు, తత్తదిష్టదైవముల నేకాగ్ర చిత్తముతో 
ధ్యానించుటయు తదుపాసకులకు శ్రేయోదాయకము 


ఓం విష్ణవే నమ ఇతి సర్వదేవాలయేష్వుపి । 
అర్చనం దృశ్యతే లోకే సర్వత్ర విధిపూర్వకమ్‌ ॥ పవ 


లోకములో సర్వత్ర అన్ని దేవాలయములలోను “ఓం విష్ణవే నమః 
ఓం శివాయనముః, ఓం రామాయ నమః, ఓం గ్‌ రె నమః, ఓం సరస్వత్రై 
నమః ఓం శారదాయై నమః”? ఇత్యాది ప్రణవపూర్వక నామములతో పూజ 
జరుగు చుండుట కాననగును గదా! 


సముద్రవారిజా నద్యః (ప్రవహన్యో2._ం౦బుధిం పునః | 
యాన్తి ప్రణవజం విశ్వం ప్రణవే హి విలీయతే॥ 12 


సము[ద్రజలమే మేఘముగా మారి వర్షింపగా నేర్పడిన నదులు పృధివి 
యందు నెంతోదూరము (ప్రవహించి కడకు సముద్రమునే చేరుచున్నవి గదా! 
అట్లే ప్రణవమునుండి యేర్పుడిన యీ సమస్త చరాచర జగత్తు, తిరిగి 
ప్రణవమునందే లీనమగుచున్నది 


మనా బహ్వాతరాళ్ళేత్సలదా ఇతి భావనా । 
మన్దానాం దృశ్యతే కింతు న్యూనాక్షరసమో న హి॥ 13 


అజ్ఞాలగు మన్నా ధికారులు అధికభీజాకరములతో గూడిన మన్రములే 


368 _శ్రీమలయాలళసద్లురు గ్రంధావళి 


యెక్కువ ఫలము నిచ్భునవని తలంతురు కాని అలాకరయుతమగు మన 
ముతో సాటియైనది వేరేదియు లేదు 


న్యూనాకరయుతం మనం ధ్యానయోగ్యం విదుర్చుదాః | 
ధారణోచితమిత్యేతన్న విదుర్చాహ్యదృష్టయః ॥ 14 


మస్త్రగతములగు బీజాక్షరముల సంఖ్య తగ్గిన మంత్రము ధ్యాన 
ధారణలకు మిక్కిలి ఉపయుక్తమయినదిగా మునస్త్రవేత్తలగు బుషులు 
తలంతురు కాని బాహ్యదృష్టిగల మవ్రమతులు ఈ సత్యమును గుర్తింపరు 

పఇగ్రాతరాది మన్రాణాముపాస్తి రుచితా నృణామ్‌ | 

[(వ్రణవేన చ సంధానమభ్యాసే చ విశిష్యతే ॥ 15 

విశేషించి సాధకులు పంచాక్షర అష్టాతరాది మన్రములను ప్రణవ 
పూర్వకముగా అనుసంధానించుట అభ్యాసకాలమున విశిష్టమై యున్నది 

అన్తే వాచ్యార్థముత్స్సజ్య లక్ష్యే చ సుదృఢో భ వేత్‌ । 

శ్రుతిరప్యాహ నిళ్ళబ్లో బ్రహ్మేత్యాది వచస్తథా ॥ 16 

చిరకాలము మనగ్రజప మొనర్చిన పిదప చివరకు వాచ్యార్హమునుగూడ 
పరిత్యజించి, ధ్యేయరూపవుగు లక్యూర్షవమునందే దృఢముగ నిలచి 
ధ్యేయాకారముగనే మారవలయును కనుకనే శ్రుతిగూడ “నిళ్ళబ్లో బ్రహ్మ 
ఉచ్యతే”? అనగా శబ్దశూన్యస్టితియే బ్రహ్మమను వాక్యమును అట్లే చెప్పినది 

నై వ బ్రహ్మ సమాప్నోతి ప్రకృతేర్షొిలయం వినా । 


నాస్తి శాన్తిర్లి ప్రకృతేరీశ్వరానుగ్రహం వినా ॥ 17 
సోబి_పీష్టభావనాగమ్యో భావనా మస్రపూర్వికా 1 
అతః (ప్రకృతినాశారం కురు మన్రార్ధవిన్తనమ్‌ ॥ 18 


ప్రకృతి సమూలముగ నశించనిదే బ్రహ్మప్రాప్తి గలుగదు ఈశ్వరాను 
(గ్రహము లేనిదే ప్రకృతి లయమొందదు ఈశ్వరాను[గ్రహమో తమ యిష్టదైవ 
మును భావించిననే గలుగును ఆభావనయున్ను మన్రజపపూర్వకముగనే 


గ్‌తా 369 


సిద్దించును అందుచే ప్రకృతి నాశము కొజికు వుంత్రాద్ద చింత వము 
చేయుము 


మాయాం తు (ప్రకృతిం విద్ది మాయినం తు మహేశ్వరమ్‌ । 
ఇతి శ్రుతి స్తతో యత్నం కుర్యాత్రుకృతినాశనే ॥ 19 


మాయయే ప్రకృతియనియు, ఆ మాయను వశీకృత మొనర్శు 
కొనుటచే మాయి యీశ్వరుడనియు శ్రుతి చెప్పుచున్నది కాన ప్రకృతిని 
నశింపజేయుటకై ప్రయత్నింపుము 

ఈశాను[గ్రహదూరస్య మాయాకబళితస్య చ। 

విఘ్నా బహువిధాః పుంసః వురోగమనబాధకాః॥ 20 


దెవకృపకు దూరుడై మాయాక్రాన్తుడగు సాధకునికి ఈశ్వరాను 
[గ్రహము గలుగని కారణముచే పురోగమన బాధకములగు అనేక విఘ్నములు 
గలుగును 


ధ్యేయే వస్తుని దార్జ్యాయ పాపోవశమనాయ చ | 

ఇష్టమన్రం జపేద్గాఢమాత్మశుద్ద్యర్థమేవ చ ॥ 21 

ధథ్వేయవస్తువునందలి దృఢత్వముకొటకును, పాపశాన్తికొఅకును, 
ఆత్మశుద్దికొఅకును ఇష్టమన్తమును దృఢముగ జపించవలెను 

ధ్యేయాకారస్థితొ ధ్యాతా స్వయం మన్రారరూపతామ్‌ | 

'సర్పః కంచుకవన్మన్హం ముక్తా యాతి న సంశయః ॥ 22 

పాము కుబుసమును విడచినటుల థధ్యాత మంత్రజపముచే Crewe 


కారస్టితిని పొందగా, వాచకవుగు మన్రమును వదలి స్వయముగ 
మన్రాద్దస్వరూపమును పొందుచున్నాడు ఇందు సందేహము లేదు 


అండగో విహగః పక్వో భగ్నాండో నిజ రూపతామ్‌ । 
యాత్యేవమేవ పక్వోఇ_పి ధ్యాతా ధ్యేయైకరూపతామ్‌ ॥ 23 


370 (శీమలయాళసద్ద్గురు గ్రంధావళి 


[గ్రుడ్డులోనున్న పక్షి పరిపక్వము నొందినడై ఆవరణము భగ్నము కాగా 
తననిజస్వరూపమును బొందునట్లు, సాధకుడును మన్రజపముచే విశ 
ద్దాన్త;ఃకరణుడై మన్రార్హ మననము పరిపక్వమయి మూలాజ్ఞానము నశించి 
ధ్వేయైకస్వరూపుడగుచున్నాడు 

ప్రత్యకః ప్రణవో నిత్యం నా స్తికానామ పీహ యత్‌ । 


స్థిత్వా చ నిక్టనే దేశే కర్ణర[్రే పిధాయ చ ॥ 24 
అంగుళ్య(గ్రేణ సర్వో£_పి నిశ్చినో బ్రహ్మభావనః 1 
(ప్రణవబ్రహ్మనాదన్తు సుస్పష్టం శృణుయాద్ద్రఢమ్‌ ॥ ౨5 


ఓంకారము నాస్తికులకు సైతము నిత్యప్రత్యక్షమైనది ఎట్లన నిర్టన 
ప్రదేశమున కూర్చొని నిశ్చల మనస్కుడై బ్రహ్మభావన చేయుచు చూపుడు 
క్రేళ్లతో రెండు చెవులను మూసినచో ప్రతిఒక్కరును తనలో వెలుగుచుండు 
ప్రణవబ్రహ్మముయొక్క మనోహర నినాదమును స్పష్టముగ వినవచ్చును 
ఇయ్యది అందరికిని సులభమే గదా! 

(ప్రణవన్య సముద్దుషాత్సర్వేషాం హృదయేపష్వ్టుపి । 

ప్రణవబ్రహ్మరూపా హి సర్వే జీవాస్సునిశ్చితాః ॥ 26 

విశ్వస్యతే కథం నేదం విశ్వం చ ప్రణవాత్మకమ్‌ । 

ప్రత్యక్షం నిరపేక్షం స్యాత్‌ బ్రహ్మైవేదమితి శ్రుతిః ॥ 27 


సమస్త ప్రాణుల హృదయములందు ప్రణవధ్వని అనవరతము 
ఘోషంచుచున్నందున జీవులందరును ప్రణవ బ్రహ్మస్వరూపులే యనుటలో 
సందియ మేమున్నది సర్వధా నిశ్చితమగు నీ సత్యమును ఏల నమ్మరు? 
ప్రపంచ వుంతయు ప్రణవబ్రహ్మస్వరూపవే ప్రత్యక్ష (ప్రమాణము 
నిరపెక్షమైనది అనగా దీని కన్యప్రమాణముతో అవసరము లేదు స్వతః 
ప్రమాణమని భావము “బ్రప్పావేదం సర్వం, ఓంకారమే వేదం సర్వం?” 
ఇత్యాది శ్రుతులును చరాచర (ప్రపంచమంతయు ప్రణవ బ్రహ్మస్వరూపహమే 
అని వచించుచున్నవి 


(శైములయాళమయుతి వ్రగితా 371 


ఫు 


పృథివ్యాదిని భూతాని 'సూచయన్సి పునః పునః | 
ప్రణవబ్రహ్మనాదం హి స్వస్వకార్యరతాని చ ॥ 28 


తమతమ కార్యములందు వ్యగ్రములైన పంచమహాభూతములుగూడ 
అనుక్షణ మీ ప్రణవబ్రహ్మ నాదమునే తెలుపుచున్నవి 


మేఘాగ్ని వాతనినదాః ఘంటాకర్ణభువాం రవః । 


అబ్దినిర్‌యురిణీఘోషో వేదఘోషస్తథైవ చ ॥ 29 
అనుకుర్వన్తి తన్నాదమధ్యక్షం కిం న పశ్యసి | 
(ప్రణవం బ్రహ్మరూపం హి సముపాస్ప్య సునిశ్చాతమ్‌! 30 


మేఘము, అగ్ని, వాయువు, గంట, కర్ణము, పృధివి -వీటియొక్క 
ధ్వనియు, సెలయేళ్లయొక్క ధ్వని, సముద్రఘోష్కు వేదఘోష- యివన్నియు 
ప్రత్యక్షముగ ఆ ఓంకారధ్వనినే అనుకరించుచుండుట యేల గమనించుట 
లేదు? (ప్రతిధ్వనియుందును నిళశ్చలచిత్తముతో గవునించి చూచిన 
ప్రణవనాదము గోచరించును కాన సవుస్తసృష్టెకి కారణభూతమై 
బ్రహ్మస్వరూపమగు ప్రణవమును నిశ్చల మనస్కుడవై ధ్యానింపుము 


శిబికొవాహకా మూఢా స్ప్యవ్టభారాపనాయ వై | 


ఓమిత్యుచ్చార యన్తళశ్చ గచ్చన్తో న విదుర్చురమ్‌ ॥ 31 
వినెవార్థవిచారేణ కిముతార్లవిచి ననే | 
తజ్జపే భవభారళశ్చ ద్రుతమేవాపగచ్చతి ॥ 32 


పల్లకిని మోయు మూఢులైన బోయలు స్వభారజనిత శ్రమను 
మరచుటకై అర్ధవిచారములేకనే ఓం ఓం ఓం అని ప్రణవనాద మొనర్చుచు 
అణుమాత్రమేని భారమువలని శ్రమ తెలియకయే యెంతదూరమైనను నడచి 
గమ్యమును జేరుచున్నారు ఇక అర్జానుసంధాన పూర్వకముగ భావన చేసిన 
యెట్టి ఫలము గలుగునో చెప్పవలయునా! అట్లు అరగసహితముగ భావనచేసి 
ప్రణవమును జపించినచో భవభారమంతరో శీఘ్రమే తొలగిపోవును 


372 శీమలయాళసద్లురు గ్రంధావళి 


తథైవ రజకో నిత్యం వగస్తప్రశాళనే ముహుః | 
ఓం ఓం ఓమితి నాదేన నైవ వివ్రతి తత్ర్రమమ్‌ T 


మటీయు చాకలి ప్రతిరోజు ఎండలో గుడ్డల నుతుకునపుడు శ్రమ 
తెలియకుండుట్లకై ఓం ఓం ఓం ఓం అని ప్రణవనాద మునర్చుచు కొంచె 
మైనను కష్టమును పొందనే పొందడు ఈ విషయము మనము చూచుచునే 
యున్నాము గదా! 


ఏవమర్ధవిచారేణ ప్రణవధ్యానతత్చరః । 

భవబన్దాచ్చ నిర్ముకో కుర్వన్నపి న లివ్యతే ॥ 34 

కాన అర్దభావనా పూర్వకముగా ప్రణవమును నిత్యము నిశ్చల 
చిత్తముతో ధ్యానించువాడు భవసాగరమునుండి తప్పక విముక్తు డగును 
మజీయు అట్టి ఉత్తమ సాధకుడు కర్మలను చేయుచుండినను బద్దుడు గాడు 


ప్రత్యకూదిప్రమాణాని పూర్వోకాన్య త్ర నిశ్చాతమ్‌ । 
ఆపామరసువేద్యాని ప్రణవోచ్చారణం పునః ॥ 35 


నిషిధ్యతే కథం త్తర్లి నిశ్చినుధ్వం హి పండితాః | 
కింగ్రేణిగా నిషేద్దారః పండితాస్సమదలర్శినః ॥ 36 


ఈ పైన పేర్కొన్న అనేక ప్రత్యక ప్రమాణములు పామరులకు పండి 
తులకు సైతము స్ఫుటముగ నర్హమగునవిగదా! అట్టితరి ఒకరు ప్రణవమును 
ఉచ్చురించవచ్చును మతీయొకరు ఉచ్చురించరాదని యేల నిషేధించెదరు? 
ఇటుల నిషిధెంచువారలు ఏతరగతికి చెందినవారు? పండితులే నిర్ణయిం 
తురుగాక పండితులు సమదర్శులు గదా! 


ఓమిత్యేకాత్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్‌ | 
యః ప్రయాతి త్యజువ్దేహం స యాతి పరమాం గతిమ్‌ ॥ 37 


ఇత్యర్జునకృతే తత్త్వం బోధితం నానుపశ్యసి । 
యచ్చబ్దస్య ప్రయోగేన సర్వే£_.త్ర స్మరణ్నార్దకాః ॥ 38 


here అ. లు వలా 373 


మరణ మాసన్న మయిన సమయమున మనుష్యుడు పరమాత్మ 
నెటుల ధ్యానింపవలయునని అర్జునుడు (శైకృష్టభగవానుని అడుగగా 
(శీ/,కృష్ణ్టభగవాను ఉచ్చిన సమాధానమిది - వురణ మాసన్నవుయిన 
సవంయమున. అద్వయ (ప్రణవ (బ్రహ్మ స్వరూపుడనగు నన్ను అనగా 
మదభిన్నమగు ఓంకారమును స్మరించుచు నెవడు శరిరత్యాగ మొనర్భునో 
అట్టి ఉత్తముబక్తుడు పరవుగతిని లేక మోకవును పొందును 
(శ్రీకృష్ణభగవానుడు అర్జునునికి బోధించిన యీ తత్వోదేశమును ఏల 
[గ్రహింపరు? ఇచట యఃప్రయాతి అను యచ్చబ్రప్రయోగముచే ప్రణవోచ్చా 
రణము చేయువాడెవడైనను అను అర్దము లభించుటచే సర్వులు (ప్రణవోచ్చా 
రణమునం దర్హులని బోధపడుచున్నది 


భేదస్య హి వివక్షా చేత్కథయేత్తఇ శబ్దతః | 
విధానమాత్ర నిర్దేశాద్యోగ్యతా£._త్ర ప్రదర్శితా 1 39 


స్తే పురుషాదిభేదముగాని, వర్ణాశ్రమాది వ్యవస్టగాని యిచట వివక్షిత 
మగుచో (శ్రీకృష్ణభగవానులట్టి భేదమును భేదసూచక శబ్దముద్వారా స్పష్ట 
ముగ దెలిపియుండెడివారు ఇచట అట్టి శబ్దమేదియు లేనందునను, మజథి 
““సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చి” అనగా సమస్త ఇంద్రియ 
ముల సంయవుమొనర్సి వునస్సును హృదయమున నిరోధించి- అని 
విధిమా[త్రమే చెప్పియుండుటచే, వాడువీడను భేదము లేక కేవలము 
యోగ్యత (పూర్చ్వోక్తవిధాన యోగ్యత) మాత్రమే నిరూపింపబడినదని 
యెరుంగుము 


సర్వవేదేషు యద్వేద్యం తపాంసి యదవాప్తయే । 


బ్రహ్మచర్యం చ తద్వస్తు ప్రణవేనాభిధీయతే ॥ 40 
ఏవముక్తం హి గీతాయాం మాహాత్య్యం ప్రణవస్య చ | 
కారకే గారుడే చైవ ప్రోక్తం ప్రణవసత్సలమ్‌ ॥ 41 


అన్ని వేదములందును దెలియదగిన వస్తువేదియో, దేనిని పొందుటకై 
F26 


374 (శీమలయాళసద్గురు గ్రంధావళి 


తపశ్ళర్యాదులు, బ్రహ్మచర్యము మొదలగు అనువ్వానములు విధింపబడినచో, 
అట్టి సద్వస్తువు ప్రణవముచే చెప్పబడుచున్నది ఈవిధముగ గీతయందును. 
కరోపనిషత్తునందును, గరుడపురాణమునందును ప్రణవ మాహాత్మ్యము 
ప్రణవఫలము బహువిధములుగావర్ణింపబడనది 


ఏతద్ద్యేవాకరం బ్రహ్మ వఏతద్ద్యేవాతరం పరమ్‌ । 

ఏతద్ద్యేవాకరం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తత్‌ ॥ 42 
ఏతదాలమ్బనం శ్రేష్ట మేతదాలమ్బనం వరమ్‌ । 

ఏతదాలమ్బనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే ॥ 43 
ఏవం హి శ్రుతయో బహర్యా స్తువన్తి ప్రణవం ముహుః | 

ఆలమృ్బనం సవాయోల£_త్ర పంగుర్లమనవంచితః ॥ 44 


యథా పరం సమాలంబ్య గచ్ళన్లత్యమవావ్నుయాత్‌ । 

తథైవ నిర్గుణ ధ్యానే శక్తిహీనళశ్చ సాధకః । 

అముం ప్రణవమాలంబ్య పరం బ్రహ్మాధిగచ్చతి ॥ 45 

ఈ ఓంకారమే అక్షరమగు పరబ్రహ్మ ఈ ఓంకారమే అక్షరమగు 
పరమపదము అక్షరమగు ఈ ఓంకారమును అనగా పరబ్రహ్మమును తెలుసు 
కొన్నచో ఎవని కేది అభీష్టమో వాడు దానిని పొందగలడు. అనగా ఆత్మజ్ఞాని 
ఆప్తకాము డగునని భావము మతీయు నీ ఓంకారమే సాధకులకు ఉత్తమో 
త్రమమగు ఆధారము, సహాయకమును, ఈ ఉత్తమాలమ్బృనమగు ఓంకార 
మును లేక ప్రణవబ్రహ్మను దెలిసికొని బ్రహ్మలోకములో గూడ పూజ్యాడగు 
చున్నాడు (బ్రహ్మల్రాప్తి కర్లుడగుచున్నాడు ఇట్లు అనేక శ్రుతిస్పృతులు 
ప్రణవమును వివిధ రీతుల స్తుతించుచున్నవి ఇచట ఆలంబనవునగా 
సహాయమని గ్రహంపవలయును నడువ శక్తి లేనివాడు ఇతరుని చేయిపుచ్చు 
కొని వాని సహాయముతో మెల్లగ నడచుచు నిశ్సితస్తాన మెటుల జేరు 
చున్నాడో, అట్లే నిర్గుణమగు పరబ్రహ్మమును భావింప శక్తిలేనివాడు ఈ 
ఓంకారము నవలంబించి క్రమశః పరబ్రహ్మమును పొందునని భావము 


(శుమలయాళయలతి న్రగీతా 375 
కాశీపతిః కారుణికః కరాభ్యా మాదాయ మూర్చానమతీవ తాసామ్‌ । 
ఆగమ్య వేగాద్యుగపచ్చు తాసా మోంకార మోంకారయతి స్మ కర్ణే 146 


ఇతి మాఘే పురాణే చ ప్రోక్తం కాశ్యాం మృతా భువి | 
సాక్షాచ్చివోపదొష్టేవ ప్రణచేన తర న్హి హి ॥ 47 


కరుణామయుడగు కాశీపతి పరమేశ్వరుడు శ్రీ) కాశీక్షేత్రమందు 
మరణాసన్న లగు వనితామణుల వద్దకు పరుగిడివచ్చి వారి శిరస్సును రెండు 
చేతులతో పట్టుకొని వారి దక్షిణకర్ణమున ఓం ఓం అని (ప్రణవమగన్రము 
నుపదేశించేనని మాఘపురాణమున గలదు కాశీవాసులు పరమశివునిచే 
ఉపదేశింపబడిన యీ ప్రణవమన్త ప్రభావముచే ముక్తులగుచున్నారు గదా! 
ప్రణవమే పరమ శివుం డుపదేశించు తారకమగన్రము 


శివవిష్ట్వాదయో లోకాన్సముద్దర్తుం సమీహయా । 
(ప్రణవం సంస్తువన్హేవం కుతస్పంశేరతే జనాః ॥ 48 


శివ విష్ట్వాది దేవతలుగూడ మానవకోటి నుద్దరింపదలచి భేదభావము 
లేక ప్రణవము నుపదేశించుచుండ జనులు సంశయింతు రేల? 


న ప్రమాద్యేన్నిజాచారే ప్రణవధ్యానతత్సరః | 

యి వౌషధ సంసివీ పథ్యే వెద్య(ప్రచోదితే | 49 

అయితే యీ ప్రణవోపానకు లుత్మృష్టమగు నీ యుపాసన కనువగు 
ప్రమాదములేని ఉత్తమాచరణము గలిగియుండవలయును జౌషథమును 
సేవించు రోగి వైద్యుడు చెప్పిన పధ్యమును నియవుము తప్పక 
ఆచరించునటుల ప్రణవోపాసకుడును సదాచరణపరుడై శాస్రోక్త ప్రకార 
మనుష్టానము గలిగియుండవలయునని భావము 

ఆత్మానం [(ప్రకృతౌ లీనముద్దృత్య వరమాత్మతామ్‌ । 

గమయత్యేష ఓంకారస్తస్మాత్రణవనామభాక్‌ ॥ 50 


ప్రకృతిబంధమున చిక్కుకొని సంసారసాగరమున మునిగియున్న 


376 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


జీవుని ఉద్దరించి పరమాత్మ ప్రాప్తిని కలుగజేయుటచే దినికి ప్రణవమని పేరు 


యస్య ధ్యానాత్ప్సరామూర్చ్వ్వామాసప్పువ న్తి గతిం జనాః | 
ఊర్జాభిగమనాదాహురోంకారం తత్త్వచిన్తకాః ॥ 51 


ఏప్రణవధ్యానముచే సాధకజనులు ప్రకృతి రహితులై శగ్రేష్టమగు 
ఊర్ల్యగతిని అనగా మోక్షమును బొందుచున్నారో, అట్టి ప్రణవమును 
ఊర్చ్వగతిని పొందించుటచే తత్త్వవేత్తలు ఓంకారమందురు 


ఓంకారప్రభవా వేదా ఓంకారప్రభవాస్ప్వరాః । 
ఓంకార ప్రభవం సర్వం (తైలోక్యం సచరాచరమ్‌ ॥ 52 


వేదములు, స్వరములు (అక్షరములు), చరాచరాత్మకవుగు 
యావ[త్ర్రపంచము (మూడులోకములు, అంతయు నీ ఓంకారము 
నుండియే యావిర్భవించినవని యెరుంగుము 


ప్రణవో ధనుశ్ళరో హ్యాత్మా బ్రహ్మ తల్లక్యముచ్యతే। 

అ(్రమత్తేన వేద్దవ్యం శరవత్తన్మయో భవేత్‌ ॥ 53 

ప్రణవము ధనుస్సు, ప్రత్యగాత్మ శరవుు, అనగా బాణము, 
పరబ్రహ్మయే లక్ష్యము కాన సాధకుడు ధనుర్వాద్యాభ్యాసివలె అ(ప్రమత్తుడె 
లత్యవేధనము చేయవలయును ఏకా[గ్రచిత్తముతో లక్యభూతవుగు 


పరమాత్మను ధ్యానింపవలయును అప్పుడు ధ్యాత ధ్యేయాకారముగా 
మారును 


ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్‌ । 
ధ్వాననిర్మథనా భ్యాసాద్దేవం పశ్యేన్నిగూఢవత్‌ ॥ ర్‌4 


ఆత్మను అధరారణిగను, ప్రణవమును ఉత్తరారణిగను చేసి ధ్యాన 
నును మంధానముచే నిరంతరము మధించినచో తనలో నిగూఢమై యున్న 
స్టయంజ్యోతి స్ప్వరూపాత్మ స్వయముగనే సాక్షాత్కరించునని భావము 


యావజ్జీవం జపేన్మన్రం ప్రణవో బ్రహ్మణో వపుః ! 


గ్‌తా 377 


సర్వేషాం చై వ మసన్రాణాం (ప్రణవః ప్రాణ ఉచ్యతే ॥ ర్‌ద్‌ 


ప్రణవము బ్రహ్మకు శరిరమువంటిది కాన ఓంకారమును 
జీవితాంతమువరకు జపంచవలయును ప్రణవము అన్ని మన్రములకు 
ప్రాణమువంటిదని వేదములు చెప్పుచున్నవి 


హస్వో దహతి పాపాని దిర్జో మోకప్రదాయకః । 

వ్రుతస్తు సర్వసిద్యై స్యాత్ర్రణవ(స్త్రివిధః స్మృతః ॥ 56 

హ్రస్వస్వరముతో గూడిన ఓంకారము సమస్తపాపములను దహిం 
చును ద్విళయుక్తమగుచో మోక్షమును గలుగజేయును మటీ ఫ్లతస్వర 
యుక్తమగుచో సర్వము సిద్దించును ఫ్లుతమనగ మూడుమాత్రల కాలము 
అనగ నెక్కువ దిరముగ ఓంకారము నుచ్చరింపవలయునని భావము 
ఈవిధముగ ఓంకారము మూడు విధములుగ విభజింపబడినది 


(ప్రణవో హి పరం బ్రహ్మ ప్రణవః పరమం పదమ్‌ । 

(ప్రణవం సర్వవేదాద్యం సర్వవేదమయం విదుః ॥ 57 

ప్రణవమే పరబ్రహ్మము ప్రణవమే పరమపదము, అనగా మోక్షము, 
సవుస్త వేదములకును ఆదిభూతమైనది ఓంకారమును సర్వ 
వేదస్వరూపముగాను విజ్ఞులెరుంగుచున్నారు 


కైవల్యే ముండకే చెవమన్యవేదా న్తసూక్తిషు । 

(ప్రణవస్ప్సంస్తుత స్తస్మాడ్వాయేచ్చ (ప్రణవం ముహుః ॥ 58 

కైవల్యోపనిషత్తునందును, ముండకోపనిషత్తునందును, మరి యితర 
శుతులందును ప్రణవము బహువిధములుగ స్తుతింపబడనదిె కాన 
ముక్తిదాయకమగు నీ మహామన్రమును అనుదినము ధ్యానింపవలయును 

(ప్రణవార్డః పరబ్రహ్మ ప్రత్యక్షం ధ్యాయినాం సదా । 

అనభ్యాసే పరోక్షం స్వాత్‌ సంస్మరేత్రణవం తతః ॥ 59 


ప్రణవాద్దస్వరూమగు పరబ్రహ్మమును నిరంతరము థ్యానించువారికి 


378 శీమలయాళసద్దురు గ్రంధావళి 


బ్రహ్మము హస్తామలకమువలె ప్రత్యక్షముగ నుండును నిరంతరాభ్యాసము 
లేనిచో అట్టివారి కియ్యది పరోక్షముగనే భాసించును కాన బ్రహ్మస్వ 
రూపమగు ప్రణవమును నిత్యము ధ్యానించు చుండవలెను 


తిలే తైలం దధిన్యాజ్యమపో భువి యథా౭_నలమ్‌ । 

కాష్టే ప్రయత్నాధ్బహ్లీయాద్దేహే దేహినమాత్మవిత్‌ ॥ 60 

నువ్వులలో నూనెయు, పెరుగునందు నేయియు, భూమియందు 
నీరున్ను, కొయ్యలో నిప్పున్ను నిగూఢమై యున్నను, మానవుడు వాటిని 
ప్రయత్నముచే మధించి బయటికి తీసి ఎటుల తన నిత్య వ్యవహారోప 
యుక్తములైన వాటినిగ జేసుకొనుచున్నాడో, అటులే ముముక్షువును 


ధ్యానాద్యనుష్టానములచే నీ పాంచభౌతిక శరీరమునుండి ఆత్మను 
వేరుపరచవలయును అపుడే ఆత్మజ్ఞాని కాగలడు 


పుష్పాద్గంధం రసం చేకోశిలాయాస్స్యర్ధమేవ చ | 

పృథగాదీయతే యత్నాత్తథా ధ్యానాదిసాధనైః ॥ 61 
వివిచ్య దేహినం దేహాత్పశ్యేజ్జీవం శివాత్మనా । 

నిర్వాణం పరమం హ్యేతక్కైవల్యం చేదమేవ హి ॥ 62 


మణియు పుష్పమునుండ గంధమును, చెరుకునుండి రసమును, 
శిలనుండి స్వర్ణమును ప్రయత్నముచే వేరుచేయునటుల, ధ్యానాదిసాధనలతో 
నీ భౌతికదేహముకంటె జీవాత్మ వేరని గ్రహించి, నిదిధ్యాసనాదులద్వారా 
జీవాత్మను పరమాత్మస్వరూపునిగనే దర్శింపవలయును ఇట్టి అభేదజ్ఞానమే, 
జీవ బ్రహ్మాభేదబుద్దియే పరమనిర్వాణము కైవల్యమన్నగూడ నిదియే 

ప్రణవం మన్రరాజం హి జుపన్మ[న్రార్లభా గృవేత్‌। 

మన్రార్థబో ధకాభావాల్లోకోఐి ధః పతితశ్చిరమ్‌॥ 63 


మగ్రరాజమగు ప్రణవమును జపించి మవన్రార్థ స్వరూపుడవు గమ్ము 
ఈ మసహ్ర్రార్థమును తెలిసికొని లోకమున బోధించువార లరుదైనందుననే 


(శి మలయాళమయుతి'నగీతా 379 


ఆన 
కో 
ప 


లోకము చిరకాలము నుండి అధఃపతితమై యున్నది 


మన్రాణాం జపయోగేన మన్రార్థస్య (ప్రబోథనాత్‌ | 
లోకమోహవినాశేన భవ లోకస్య తారకః ॥ 64 


కాన పవిత్ర మన్రజపయోగముద్వారా మన్రారమును బోధించి 
లోకముయొక్క అజ్ఞానావ్రకారమును బాపి లోకోద్దారకుడవు గమ్ము 


కుర్యాచ్చ కర్మ నిష్కామం జపేచ్చ ప్రణవం ముహుః | 


పరేచోపనిషద్వాక్యం వేదాన్తార్దాంశ్చ చిన్తయేత్‌ ॥ 65 
వేదాన్తార్ధవివారో౬_న్య్య శ్రేష్టస్తేషు విశేషతః | 
ఆబీవితం తతః కాలం నయేద్వేదాన్తచినయా ॥ 66 


చిత్తశుద్దికొరకై నిష్మావుపూర్వకముగా వేదోక్త కర్మల నాచరిం 
పవలయును నిష్కామకర్మ ప్రణవజపములచే చిత్తశుద్ది గలిగినపిమ్మట 
ఆత్మజ్ఞాన ప్రాప్తికై యుపనిషత్తులను పరించుచూ వేదాన్తారముల విచారణ 
కావింపవలయును ఇందులో కడపటిదయిన యీ వేదాన్టార్దవిచారము 
పూర్వోక్తవిధానములలో విశేషించి శ్రేష్టమైనది కాన జీవితపర్యన్తము 
ముక్తి హెతువగు వేదాన్తవిచారము, ప్రణవజపవు చేయుచు కాలము 
గడుపవలయును 


ఇతి (శ్రీమలయాళయతిీ వ్ర గీతాయాం ఉపనిషత్సారభూతాయాం 
మన్రవివరణయోగో నామ సప్తమో౭._ధ్యాయః ॥ 


ఇట్లు ఉపనిషత్సారభూతమగు (శ్రీ మలయాళం 3వ గతయందు 
మన్రవివరణయోగమను సప్తమాధ్యాయము స హాప్తము 


sn rt 


అష్రమో£౬_భ్యాయుః 
తపషప్రభావయోాగః 


శివచరణ ఉవాచ 

తపో హి నామ కిం తత్స్యాత్కే భఖేదాస్తస్య కీర్తితాః । 

కింతత్నర్రై రనుష్మోయం [బూహి మే తావసోత్తమ! ॥ 1 
శివచరణము చెప్పెను 

తాపసోత్తమా! తపస్సనగానేమి, తపస్సెన్ని విధములు? దానినందలు 
నాచరింపదగునా? దయతో వచింపుడు 
శ్రీమలయాళయతీన్ర ఉవాచ 


మునిచర్యా తపో నామ తత్తపోనామమాత్రతః | 
ఆధునాతనకాలీనా భీతిం విన్లన్లి మానవాః ॥ > 


(శ్రీమలయాళయతీన్హుడు చెప్పెను 
వత్సా! తపస్పనగా మునిచర్య యగును తపస్సు (తాపసులు అని 
విను నప్పుడే సామాన్యముగా వర్తమాన మానవులు భయపడుదురు 


పురాణనిచయే తావతాపసా నామ కేవలమ్‌ । 
పర్ణభతాః పయోభక్షా వాయుభత్షా హి వర్ణితాః ॥ 3 


ఎలననగా పురాణములలో తాపసులు ఆకులను తినువారనియు, 
జలము [ద్రావువారనియు, వాయుభక్షకులనియు వర్ణింపబడియున్నారుగదా 


శా(స్తేష్ట్వేవం వయం శృ్చణ్శో మునయో మౌనధారిణః | 
వేదార్జాన్సకలాన్‌ జ్ఞాత్వా శష్యేభ్యో బోధయన్సి చ ॥ 4 


శా[సములలో మనమీలాగున బిుషుులను గూర్చి వినుచున్నారము 
మహర్షలు వౌనవ్రతమును శీలించువారై, సకలవేదార్లముల నెజీంగి 
శిష్యలకొఅకు బోధించుచున్నారు 


(శ ఎవముఅలయాళశాయలతో'నగితా 381 


కందమూలాదిఖాదన్లో బ్రహ్మప్రాప్వై జితే(వ్రియాః | 
తపో యదనుతిష్టన్తి తద్ది దుర్ణభముచ్యతే ॥ 5 


కందమూలాదులను భకించుచు జితేన్రియులైన బుషులు బ్రహ్మ 
ప్రాప్తికొఅకు చేయు తపస్సు మిగుల దుర్లభము ఇడి యందథికిని సాధ్యము 
గదు 


మితాహారాది సంసేవ్య సాత్తికాస్తత్వశాలినః । 
బ్రహ్మాప్యై యత్తు కుర్వ న్తి సాత్వికం తత్తపస్స్స్పృతమ్‌ ॥ 6 


మితాహార, మితనిద్రాదులను సేవించుచు తత్తువిచారముతో గూడి 
బ్రహ్మప్రాప్తికె యాచరింపబడు తపస్సు సాత్తిక తపస్సని చెప్పబడుచున్నది 
ఆత్మబోధం వినా యత్తు దమ్బమాత్సర్య సంయుతమ్‌ । 
శరీరే న్రియసన్తాపి రాజసం తత్ర్రకీర్వతే ॥ 7 


ఆత్మబోధములేక దవృువూత్సర్యాదులతో గూడుకొని శరీరే 
వ్రియములను తపింపజేయు (శోషింపజేయు తపసు రాజసమని వచిం 
పబడుచున్నది 


యేన బ్రహ్మాదిదేవాంశ్చ వశీకృత్య వరానపి | 

ప్రావ్య సంతాపయంతీదం జగత్తత్తామసం భవేత్‌ ॥ 8 

ఏ తపోబలముచే బ్రహ్మదిదేవతలను వశముజేసికొని వరములను 
గూడ బడసి, లోకములను సంతపింపజేయుచున్నారో ఆ తపస్సు తామస 
మని చెప్పబడుచున్నది 

దెవప్రాప్వాదిసంసిధ్ర్వై శరీరేన్లియశోషణమ్‌ | 

వినైవాచరితం యత్తు తద్ది సజ్ఞనవందితమ్‌॥ 9g 

దైవప్రాప్తికొఅకుగాని, బ్రహ్మసాక్షాత్కారము కొజుకు గాని, భగవ 


దను(గహముకొబకు గాని, జ్ఞూనసిద్దికైగాని శరీరేన్రియాత్మలను క్షశపరచక 
చేయు తపస్సు శా\స్త్రసమ్మతము, సజ్ఞనవందితము 


382 _శ్రీమలయాళసద్ద్లురు గ్రంధావళి 


కల్ప సేవనయోగాదిసిద్య్యా శ్లేశాన్వినైవ యత్‌ | 
నిరాహారాః ప్రకుర్వన్లి తత్తపస్సిద్దవందెతమ్‌ ॥ 10 


కల్పసేవనముచేగాని, యోగసిద్దచేగాని శరిరేగన్రియ ఆత్మలకు క్లేశ 
ములేక, నిరాహారులై నిరన్తరముచేయు (4వ) తపస్సు బహుదుర్లభము, సిద్దు 
లకు మాన్యము 


శా(స్త్రసిద్దాని చత్వారి తపొంసి మునయో విదుః | 
తేషాం మధ్యే రాజసం చ తామసం పరివర్జయేత్‌ ॥ 11 


ఈలాగున చతుర్విధతపస్సులు శా(్త్రమునందు కనబడుచున్నవి 
మునీశ్వరులను వీటి నెరుంగుచున్నారు ఆ తపస్సులలో రాజస తామస తప 
స్సులను విడువవలయును 


సంతాపనం తవ ఇతి సర్వకిల్చిషనాశనమ్‌ । 

సర్వకర్మక్షయో యేన త త్తవః పరికీర్త్యతే ॥ 12 

తపస్సనగా తపింపజేయుట యగును కావున సమస్త పాపములను 
దహించి సర్వకర్మలను నశింపజేయుటయే తపమనబడును 

అజ్జాననాశి వూతం చ జ్ఞానాఖ్యం తవ ఉచ్యతే | 

ఏతదేవ సదా సేవ్యం సర్వైరపి ముముక్షుభిః ॥ 13 

అజ్ఞానధ్వంసకమై మహాపవిత్రమైనది జ్ఞానతపస్సని చెప్పబడుచున్నది 
ఇది సర్వముముక్షువులచే తను సర్వదా ఆచరింపదగియున్నది 

(శ్రీకృష్ణసమ్మతం తత్స్యాద్వితరాగాదిబోధతః । 

జ్ఞానేన తపసా పూర్చాః పూతా వివ్లన్తి శాశ్వతమ్‌ ॥ 14 

ఆ జ్ఞానతపస్సు శ్రీకృష్ణభగవంతునికి సమ్మతమైనది కావుననే 

వీతరాగభయక్రోధా మన్మయా మాముపా గ్రితాః । 

బహవో జ్ఞానతపసా పుతా మద్భావమాగతాః ॥ 


_శ్రిమలయాళముతి క్ట గీతా 383 
అని భగవానుడు పలికెను ఈ గీతాళ్ళోకార్దమును దెలిసికొని జ్ఞాన 
తపస్సుచే పూర్చులైనవారు శాశ్వతపదవిని పొందుచున్నారు 
బుష్యాశ్రమేషు బహుమౌనిసమా శ్రితేషు 
సర్వేప్పితాగఫలదా కిల కామదేనుః | 
జాగర్హి చేతి బహుధా ప్రతిపాదయన్తి 
పశ్యేమ కింతు న హి కాంచన కామధేనుమ్‌ ॥ 15 


తపోవంతులుగల బుష్యాశ్రమములలో నానావిధ సిద్దులను, సమస్త 
మనోరధముల నిచ్చు కామధేనువుంటున్నదని శాస్త్రములలో ప్రతిపాదించు 
చున్నారు అయినను వునవుట్టి గోవును చూచుటలేదు ఏలననగా 
కామధేనువనగా ఒక గోవని అర్దము కాదు 


ఏవం వదన్తి బహుకామ్యదకల్పశాఖీ 

దత్తే జనాభిలషితాని ఫలాని చేతి | 

చింతామణిశ్చ శతధా ఫలతీతి శృణ్మ 

స్వ్యాచ్చేద్విచారితమిదం తపసః (ప్రభావః ॥ 16 


ముందు చెప్పినరీతిగా బహుకామ్యముల నొసగు కల్పవృక్షము జనులు 
కోరిన ఫలముల నిచ్చుచున్నదనియు చెప్పుచున్నారు చింతామణియున్ను 
అనేకవిధముల ఫలముల నిచ్చుచున్నదని వినుచున్నారము ఇదంతయు 
విచారించగా కల్పవృక్ష మనునది యొక చెట్టుగాదు చింతామణి యనునది 
మణిగాదు మరేమనిన అదంతయు తపస్సుయొక్క ప్రభావమే 


నిర్వికల్పాం స్టితిం యోగీ యదా భజతి మానసే । 


సిద్దిస్తస్య తదా కల్పవృక్షరూపేతి కథ్యతే ॥ 17 
యదా స జితకామత్వం ప్రాప్నోతి విజితేంద్రియః । 
తదా హస్తంగతా కామధేనుసిద్దిర్భవిష్యతి ॥ 18 


యోగిశ్వరుడెప్పుడు నిర్వికల్పస్టితిని పొందునో, అప్పుడు సకల కామ 


384 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


ములను సకలసిద్దుల నొసగునట్టి కల్పవృకరూపసిద్రి గలుగుచున్నది ఎప్పుడు 
జితకాముడగునో, అప్పుడు కామధేనుసిద్ది స్వాధీన మగుచున్నది 
నిశ్చింతతా చ సకలాసు దశాసు తస్య 
చింతామణిర్భవతి యోగనిరూఢబుద్దేః | 
శాస్రాణి పూర్వముని పుంగవజీవితాని 
ప్రఖ్యాపయన్తి నను తత్త్వమిదం సుబుద్దే॥ 19 


ఓ సుబుద్దీ ! చింతామణి యనగా బహుదుఃఖముల దూరీకరించునట్టి 
సకలావస్తలయందును యోగనిరూఢుడైనవాని చింతారహతపస్టితియే 
పూర్వశా(స్త్రములును, మునిపుంగవుల జీవితములును ఈ తత్తుమునే 
ప్రకటించుచున్నవి కదా! 


అసాధ్యభూతం తపసా త్రిలోక్యాం నై వాస్తి కించి చమయత్రికే£_పి | 
బ్రహ్మత్వసిద్రిస్తపసైవ లభ్యా తతళ్శుకం ప్రాహ తదేవ తాతః॥ 20 


తపస్సుచే సాధింపరానిది మూడులోకములలోను, మూడు కాలము 
లయందును కొంచెము గూడలేదు బ్రహ్మప్రాప్తియుగూడ తపస్సుచేతనే 
లభ్యవుగుచున్నది కావుననే తండ్రి (శ్రివేదవ్యాసులు) శుకునిగూర్చి 
(కుమారుని గూర్చు ఈ విషయమునే బోధించెను 


భూయళ్చీ సంశ్చణుత తాపసవృత్తిభేదే 

గీతోదితం చ తపన(స్త్రితిధంవ్రకారమ్‌ । 

వాక్కాయమానసభిదా కలితం చ వూతం 

(శ్రేయః ప్రదం భువి వతుర్విధయోగొసేవ్యమ్‌॥ 21 


ఇక ని తపస్సుయొక్క విషయమై మతీయొక (ప్రకారమును వినుము, 
ఆ తపసు వాక్కాయమానస భేదములచే మూడువిధములుగా గితయందు 
చెప్పబడినది ఆ త్రివిధతపస్సులు పవిత్రములు, శ్రేయః ప్రదములు 1 కర్మ, 
2 భక్త, ౩ యోగ, 4 జ్ఞానములను నాలుగు యోగములను శీలించు 
వారందరి కాచరణీయములై యున్నవి 


(ల్రైమలయాళయితివైగీతా 385 


బ్రహ్మచర్యమహింసా చ గురుదేవాదిపూజనమ్‌ । 
శాచమార్దవమిత్యాది శారిరం తప ఉచ్యతే ॥ 22 


1 బ్రహ్మచర్యము, 2 అవాంస 3౩ గురువులను, 4 ప్రాజ్ఞాలను 
పూజించుట, 5 బాహ్యాభ్యన్తరళాచము, 6 బుజుత్వము మొదలగునవి శరీర 
తపస్సు అగుచున్నవ 

సత్యం ప్రియం చ కథనం దెవ్యమన్రజువస్తథా | 

స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తవ ఉచ్యతే ॥ 23 

సత్యముగను, బయముగను సంభాషించుటు, దివ్యమఃస్త్రృజపము, 
గీతోపనిషదాదుల అధ్యయనము - ఇవి వాక్తపస్సని చెప్పబడుచున్నవి 

భావశుద్దిః ప్రసన్నత్వం మౌనమాత్మ వినిగ్రహః । 

సౌమ్యత్వం తత్త్వచిన్తా చ మానసం తవ ఉచ్యతే ॥ 24 

భావశుద్రి మనోనిర్మలత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, సౌమ్య 
త్రము, తత్త్వచిన్త - ఇవి మానసిక తపస్సని పెరొనబడుచున్నవి 

ఏతేషాం తపసాం వత్స! ఫలం శృణు విభేదతః | 

కాయస్య శుద్దిర్వార్హ్యం చ శీతోష్టాది సహిష్టుతా ॥ 

సుచిరం ధ్యాననిష్టా చ శరిరతపసః ఫలమ్‌ ॥ 25 

వత్సా! ఈ త్రివిధతపస్సులయొక్క ఫలమును వేరువేరుగా వినుము 
శారీరక తపస్సులచే కాయశుద్ది, శరీరదార్హ్యము, శితోష్టాదినహనము, 
చాలకాలము ధ్యాననిష్ట చేయుట మొదలయినవి సిద్దించును 

సిద్ధ్యంతి వాక్తపోయోగాత్‌ వాక్ళుద్దిస్స త్యసన్దతా । 

'సర్వాను(గ్రహసామర్ధ్యం స్వాధ్యాయపటిమా తథా ॥ 26 

వాక్తపస్సుచే వాక్ళుద్ది, సత్యసన్ద్లత్స్వము, సర్వులను నను(గ్రహంచు 
సామర్థ్యము, స్వాధ్యాయ పటిమ మొదలగునవి సెద్దోంచును 

ఫలాని చిత్తతపసో వేదమ॥న్రావలోకనమ్‌ । 


386 _శ్రీమలయాళనద్దురు గ్రంధావళి 


మనశ్శుద్దిశ్చు సంకల్పసిద్రిస్ప్వాత్మని దర్శనమ్‌ ॥ 27 

మానసిక తపస్సుచే మనళ్ళుద్ది, సంకల్పసిద్ది, వేదమగ్రములను స్వయ 
ముగా గనుగొను శక్తి, స్వాత్మదర్శనము మొదలగునవి సిద్దించుచున్నవి 

బ్రహ్మాదయోఐ_పి తపసా నిజశక్తిం ప్రపేదిరే | 

తస్మాత్తపో వినా కార్యం మహత్కిజ్బోన్న సాధ్యతే ॥ 28 

బ్రహ్మదేవుడు సృష్టిశక్తిని, విష్ణువు పాలనాశక్తిని, ఈశ్వరుడు 
లయశోక్తి ని తపస్సుచేతనే పొందిరి కావున తపఃప్రభావము లేక 
యేమహాకార్యమున్ను సాధింపబడదు 

బ్రహ్మతత్తం చ తపసా సర్వసిద్దీరవాప సః | 

సాంఖ్యశా(న్రం చకారాథ కపిలాఖ్యో మహామునిః ॥ ౨9 

తపోమహిమచేతనే ఆకపిలమహాముని బ్రహ్మత్వమును సర్వసిద్దులను 
గూడ పొందెను మజియు సాంఖ్యతత్వశా(న్తమునుగూడ రవించెను 


పతంజలిర్వరరుచిః పాణినిశ్చ యథా(క్రమమ్‌ । 
భాష్యం చ వార్తికం సూత్రం తపసైవ వితేనిరే ॥ 30 


వఎవోముని పతంజలి భాష్యమును, బుషివరుండగు పరరుచి 
వార్తికములను, పాణినిముని వ్యాకరణ సూత్రములను తపోబలముచేతనే 
రచించిరి 


జైమినిర్రర్మతత్తుజ్టొ ధర్మశా(స్త్రం వ్రణీతవాన్‌ । 


బ్రహ్మర్షిర్నారదో భూత్వా త్రిలోక్యాం సంచచార సః ॥ 31 
వాల్మీకిశ్ళ మహాపాపీ రామమన్రప్రభావతః | 
రామాయణస్య కర్తా౭.ఇ_సీత్‌ సర్వం హి తపసః ఫలమ్‌॥ 32 


ధర్మతత్త్వము నెటీంగిన జైమినిమహామునియు ధర్మశా,స్త్రమును 
తపఃప్రభావముచేతనే చేసెను నారదమునియు తపశ్ళక్తిచేతనే |బ్రహ్మర్ణియై 
త్రిలోకములందును సంచరించెను మటియు మహాపాపియగు వాల్మీకియు 


(శైనులయాళకయతి వ్రగతా 387 
రావుము॥న్ర ప్రభావమువలన (శ్రీరామాయణకర్త యయ్యను కావున 
సమస్తము తపస్సుయొక్క ఫలమగుచున్నది 

భగిరథో గౌతమళ్చ గంగాం గోదావరిం తథా 1 

ఆనీయ చ తవళ్ళక్వా లోకశా న్తిం వితేనతుః ॥ 3 


తవు తపఃప్రభావముచేతనే భగిరధుడు గంగానదిని, గౌతవు 
మహాముని గోదావరినదిని ప్రవహింపజేసి సర్వలోకశాన్తిని గలుగజేసిరి 


దయాశాలీ బుద్ధదేవళ్ళంకరాచార్య ఏవ చ । 
వైతన్యశ్చు దయానందస్తపసా లేభిరే పరమ్‌ ॥ 34 


దయాశాలియగు (శ్రీబుద్దదేవుడు, (శ్రీశంకరాచార్యులు, (శ్రీకృష్ణ 
చెతన్య ప్రభువు, (శ్రీదయానందసరస్వతియు తపస్సుచేతనే పరమాత్మ ప్రాప్తిని 
బడసిరి, లోకోద్దారకులైరి 

శ్రీరామానుజమధ్య చ గురునానక్ష్నబిస్తథా | 

ఏసు క్రీస్తుః ప్రవక్తార స్తపసా£_త్ర ప్రకీర్తితాః ॥ 35 

శ్రీరామానుజాలును, (శ్రీమధ్వాచార్యులును, గురునానక్కున్ను, 
నబియు, ఏసుక్రీస్తువున్ను తపస్సుచేతనే లోకమునకు ప్రవక్తలయిరి 

గాంధీమహాత్మా ధీశాలీ శా నమూర్తిః ప్రసన్నవాక్‌ | 

భారతీయ ॥ప్రజానాన్తు బవ్టం చిచ్చేద సత్యతః ॥ 36 

శానమూర్తియు, ధథిశాలియు, ప్రసన్నవాక్కున్ను గల (శ్రీగాంధి 

మహాత్ముడు భారతీయప్రజలయొక్క పాశ్సాత్యశాసనబన్లమును తన సత్య 
వ్రత రూపతపస్సువలననే భేదించెను 

బ్రహ్మచర్యవ్రతధరా గార్గి విశ్వవరా తథా | 

యోగినీ సులభా చైవ తత్త్వమాపుస్తపోబలాత్‌ ॥ 37 


బ్రహ్మచర్యవ్రతమును ధరించిన గార్లియు, విశ్వవరయు, సులభా 
యోగినియు తపస్సుచేతనే బ్రహ్మతత్త్వమును బడసిరి 


388 శ్రీమలయాలళసద్దురు (గంధావలి 


జ్ఞానా థ్యాశ్చ (స్త్రియో భూత్వా సర్వాసాం బ్రహ్మువేదనే | 

అభవన్‌ మార్గదర్శిన్య స్తవసా ముచ్యతే2_ఖిలః ॥ 38 

ఆలాగున స్త్రీలును జ్ఞానవతులై బ్రహ్మతత్త్వమును దెలియుటలో 
(స్త్రీలందజికిని మార్గదర్శకులైరి కనుక తపస్సుచే నందటును 
ముక్తులగుచున్నారు 

విదేహరాజో జనకో నిత్యం చ స్వాత్మనిష్టయా । 

సంసారసాగరం తీర్వా వె దేహేం ముక్తిమభ్యగాత్‌ ॥ 39 

విదేహరాజగు జనకచ(క్రవర్తియు నిత్యము స్వాత్మనిష్టచేతనే సంసార 
సాగరమును దాటి విదేహకైవల్యమును పొందెను 

లోకే౭_పి దుష్కరం యత్స్యాద్యచ్చు దుర్గం ్రకీర్తితమ్‌ | 

తత్సర్వం తపసా సాధ్యం తపో హి మహతాం ధనమ్‌ ॥ 40 

లోకమున నేది దుష్కరమో ఏది దురగ్గమో ఆదియంతయు తపస్సుచే 
సాధింపబడుచున్నది అట్టి తపస్సే మవాపురుషులకు గొప్పుధనము 

అధృత ధీవరవంశజనిం పరాశరమునీళ్వర సూనురనిందితః । 

స చ వసిష్టమునీశ్వర ఊర్వశీసుత ఇతీరిత ఆర్షకులే మహాన్‌ ॥ 41 


పరాశరమునికుమారుడగు వ్యాసమహామునియు జాలరికులమున 
పుట్టెను బుషికుల ప్రసిద్దుడగు వసిష్టమహాముని ఊర్వశీసుతుడుగా 
క్రీర్తింపబడెను 

జనిమధత్త పురా కిల శానకో జగతి కుక్కురవంశపదే మునిః | 

భువి బభూవ మునీశ్వ్యరపూజితః కలశజో£_పిఘటే తపసాంనిధిః ॥ 42 


శానకమహామునియు శునకవంశమున జనించెను మునీ॥న్రులచే 
పూజితుడును తపోనిధియునైన అగస్త్య్వమునియు ఘటములో జనించెను 


కుశికసూనురితి ప్రథితో మునిర్బపకులే2_జని విశ్వహితంకరః ! 
జనిమగా దథ వైశ్యకులే జగ న్నుతయశాశ్చ ఖగోళమహామునిః ॥ 43 


న మలయాళయముతి (క్ట గీతా 389 


కుశికుని పుత్రవరుడును, విశ్వమునకు హితకరుడును నగు విశ్వా 
మిత్రుడు తత్రియవంశములో జనించెను జగత్కీర్తితుడగు ఖగోళ 
మహామునియును వైశ్యవంశమున జన్మించెను 


గురువరః కిల సూతమహామునిర్విపుల వృత్తపురాణసుబో ధకః | 
సకలసన్మునిబ్బందసమర్చితో జననమాప చతుర్ధకులే పురా ॥ 44 


విపుల చరిత్రగల పురాణములను బాగుగా బోధించువాడును, సకల 
మునులకు గురువెనవాడును అగు గురుపదమున నున్న సూతమహాముని 
చతుర్ద (ఈళూద్రు వంశమున జన్మించెను 


మహత్త్వం చ మునింద్రాణాం తపోమూలకముచ్యతే । 
తతస్సర్వే2_పి మునయః తపశ్చ[క్రుర ఖండితమ్‌ ॥ 45 


మునీంద్రుల మహత్తునకు తపస్సే ప్రధానకారమని చెప్పబడినది 
అందువలననే మునులు అఖండ తపస్సును ఆచరించిరి 


దేహధర్మాన్‌ కులోపేతాన్‌ విస్ఫజ్య విదురాదయః । 
తపోనిష్టాః ప్రయత్నేన ముక్తిం ప్రాపుర్వివేకినః ॥ 46 


కులసంబద్దమైన దేహధర్మాదులను వదలి వివేకవంతులైన విదుర 
సంజయాదులు స్వప్రయత్నముతో తపోనిష్పులై ముక్తినాందిరి 


తపఃప్రయత్నసంభూతః గుణ ఏవ మహోన్నతేః । 
కారణం న కులం నైవ లింగమిత్యవదటుతిః ॥ 47 


మహోన్నతికి తపఃప్రయత్నమువలన గలిగిన సుగుణమే కారణము, 
కాని కులము, లింగము కారణము కావని వేదము పలుకుచున్నది 


నానాజాతి 'సముద్భూతా అపి లోకే తపోబలాత్‌ । 
బ్రాహ్మణ్యం మునయః ప్రాపుః నను జాతిరకారణమ్‌॥ 48 


నానావిధజూతులలో పుట్టినవారైనను నిజతపోబలమువలన మునులు ” 


F27 


390 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


బ్రహ్మజ్ఞానమును పొందిరి కావున ఆత్మోన్నతికి జాతి కారణము గాదు 
మనుజో యత్ర కుత్రాపి వంశే ప్రాప్నోతు సంభవమ్‌ । 
ఆత్మశుద్దిం వినా ముక్తిః న కదా౭._ఏ భవేత్క్వచిత్‌ ॥ 49 


మానవజన్మ మెత్తినవా రెవరైనను నేవంశములో పుట్టినవారైనను 
సర్వదా ఆత్మశుద్దిలేక యొకప్పుడును ముక్తిని పొందరు 


వుటపాకేన సంస్కారం వినా చ విషధాతవః | 

అశుద్దా దోషసంక్లిషాః జాయంతే మృత్యు హేతవః ॥ 50 

విషధాతువులు పుటపాకముచే సంస్కరింపబడనపుడు అశుద్దములై 
దోషయుక్తములయి మరణకారకము లగుచున్నవి 

ఏవం విషయదోషేణ దూషితానీంద్రియాణ్యపి । 

ఘారసంసార దుఃఖాని జనయంతి నృణామిహ ॥ ర్‌ 


అట్లే విషయదోషముచే దూషితములైన ఇంద్రియములు మానవులకు 
సూరసంసార దుఃఖములను కలిగించుచున్నవి 


పుటపాకవిశుద్దాశ్చేత్తా ఏవ విషధాతవః | 
దోషం త్యక్వా భవంత్యేవ జనజీవనహేతవః ॥ 52 


పుటపాకముచే విశుద్దములైనచో ఆ విషధాతువులే దోషరహితములై 
జనులకు జీవనప్రదము లగుచున్నవి 

తథైవ తీవ్రతపసా శోధితానీంద్రియాణ్యపి । 

భవదుఃఖమపాకృత్య ప్రయచ్చంతి పరం పదమ్‌ ॥ 53 

అట్లే తీవ్రతపముచే శుద్దములయిన యింద్రియములు సంసార 
శోకమును దూరీకరించి పరంపదమును ఇచ్చుచున్నవి 

దహ్యంతే తీవ్రతపసా సకలేంద్రియ వృత్తయః । 

తతో బవ్టవిముక్తి స్ప్యాదహవ్మానందప్రదా మునేః ॥ ర్‌త 


Lal 


చశ్రీమలయాళయత్‌ వైగీతా 391 
సర్వే వియవృత్తులు తీవ్రతపస్సుచే దహింపబడుచున్నవి అందుచే 
యోగికి సంసారబంథము వదలిపోయి బ్రహ్మానందము సిద్దించుచున్నది 
తామ్రాది మిశ్రితం స్వర్ణమల్పమూల్యం (ప్రజాయతే | 
శుద్దాత్మా భవసంసర్లాజ్జినోజ_హంభావయుగ్భవేత్‌ 1 55 
రాగి మొదలైన లోహముతోగూడిన బంగారము వెల తగ్గిన 


దగుచున్నది ఆలాగున శుద్దస్వరూపుడయిన ఆత్మ సంసారసంసర్గముచే 
నహంభావముతో గూడిన మలిన జీవుడగుచున్నాడు 


శారాది శోధితం స్వర్ణం ప్రయాతి నిజమూల్యతామ్‌ | 
స్వం రూపం యాతి బీవో2_పి తపోవ్రతసుసంస్కృతః ॥ 56 


తారాదులచే స్వర్ణము శుద్దపరచబడినయెడల మునుపటి మూల్యము 
నొందునటుల, జీవుడును తపోదవ్రతాదులచే సంస్కృతుడై నిజరూపమగు 
పరమాత్మస్వరూపమును పొందుచున్నాడు 


బహుళ మోహతమోమలదూషితో భజతి జీవపదం తపసా పునః | 

విమలబుద్దతనుశ్శివరూపగస్త్రిగుణజాలమతీత్య విరాజతే॥ 57 

ఆత్మ మిక్కిలి 'భ్రాన్లిరూపాజ్ఞాన మలదూషితమై జీవుడగుచున్నది 
మరల తపో౭_గ్నిచే మాలిన్యము నశించినప్పుడు అఖిలవ్యాపక విమలజ్ఞాన 
శివరూపమై త్రిగుణముల నతిక్రమించి విరాజిల్లుచున్నది 


దహనదాహవిహీనఘటో యథా సలిలసంగయుతో [ద్రవతి (ధ్రువమ్‌ । 
అథ మనళ్ళ తపోరహితం తథా విషయదోషయుతం వికలం భవేత్‌ ॥ 


కాలని కుండ జలస్పర్శచే కరిగి మట్టియగునటుల తపస్సుచే పరి 
పక్వము కానివారి మనస్సు విషయదోషముల సంబంధము గలదై వికల 
మగుచున్నది అనగా విషయములోనికి ప్రవేశించుచున్నది 


ఆనలదాహదృఢః కలశో యథా ద్రవతి నో£_పి చ వారిధిమజ్జితః | 
గురుతపోభరసంస్కృత మానసః భయదమృత్యుముఖేవ్యమృతో భవేత్‌ ॥ 


392 (శ్రీమలయాళసద్లురు (గంధావలి 


బాగుగా కాలినకుండ సముద్రములో ముంచబడినను కరుగదు 
ఆలాగున గొప్పతపోగ్నిచే సంస్కరింపబడిన చిత్తముగలవాడు భయము 
నొసగు మృత్యుముఖము నందున్నను అమృతత్వమును పొందుచున్నాడు 


అసంపూర్ణతయా దగ్గో ఘటో భవతి మృత్స్పునః । 


కులాలేన జలోపేతః పునశ్చ క్రే నివేళ్యతే ॥ 60 
సమగ్ర తపసా హీనః తద్వదేవ చ సాధకః । 
'సంసారచ క్రనితీప్తః మృత్యునా భ్రామ్యతే కిల ॥ 61 


కాలని కుండలు జలముచే మట్టియగు నప్పుడు వానిని కుమ్మరివాడు 
చక్రముపై బెట్టి త్రిప్పును అట్లే తపస్సుచే పరిపక్వముగాని జీవుని మృత్యువు 
సంసార చక్రమున కెక్కించి త్రిప్పుచున్నది 
మలినలోహశిలాదికమేవ చ దహనతాడనసంస్కృతిపాటవాత్‌ । 
భజతి రామశివాదికరూపతామథ చ తద్భువి గచ్చతి పూజ్యతామ్‌॥ 62 


మలినలోహములను కరగించుట, రాళ్లను బాగుగా కొట్టుట అను 
సంస్కారవిశేషముచే ఆ లోహములు, రాళ్లు రామశివాది రూపము నంది 
నవియై లోకమున పూజింపబడుచున్నవి గదా! 


నను భవ న్లి తథైవ ముముక్షవ స్పతతకిల్చిషయుక్తతమోహతాః | 

బహుళద్నీర్టతపః పరిపాటవా దృవనివృత్తి విముక్తి పదోన్నతాః॥ 62 

ఆలాగున కల్మషయుక్తమైన తమస్సుచే పీడింపబడిన ముముక్షువులు 
ద్నర్ణ్భతపఃపరిపాకబలముచే భవము తొలగగా ముక్తిపదస్థు లగుచున్నారు 

దృఢలోహశలాకాయా వేష్టవం కుటిలస్య చ | 

వేణో స్పమీకృతిస్తద్వత్‌ దహనేనైవ సాధ్యతే ॥ 63 


తథా చపలచిత్తస్య వశీకరణ కర్మణి | 
ఇంద్రియాణాం నిరోధే చ తపో౭_గ్నిరుపయుజ్యతే 1 64 


(శీమలయాళమయుతి న్రగీతా 393 


దృఢమైన లోహశలాకములను (ఇనుపకములను గుండ్రముగా 
చేయుటకును, వక్రములయిన వేణ్వాదులను చక్కగా జేయుటకును 
అగ్నచేతనే సాధ్యవుగుచున్నది. అట్లు చపలచిత్తమును వశీకరించు 
కొనుటకునుు, ఇంద్రియమును నిరోధించుకొనుటకు తపస్సనెడి అగ్నియే 
ఉపకారక మగుచున్నది 


అపక్వస్తండులో యద్వన్నార్షో భవతి భుక్తయే । 
తథైవ తపసా హీనో నార్షో భవతి ముక్తయే ॥ 65 


బియ్యము ఉడకనిచో భుజించుటకు పనికిరాదు అట్ల తపస్సుచే 
పరిపక్వము నొందనివాడు ముక్తికి అర్హుడు గాడు 


యది తరణసమీహా జన్మసాఫల్య హేతోః 

భజత మనసి యూయం జ్యోతిరానందరూపమ్‌! 

సతతవిమలయోగా ద్‌జ్ఞానరూపాద్విశుద్దం 

మునిజనసముపాస్యం బ్రహ్మత త్వం లభన్తామ్‌ ॥ 66 


జన్మము సాఫల్యము జేసికొనుటకై తరింపవలయునను కోరిక 
యుండినచో మీరలు ఆనందరూపజ్యోతి పరమాత్మను వునస్సులో 
భజించుడు మరియు జ్ఞానరూప నిర్మల యోగమువలన  మునిపరులు 
ఉపాసించు విశుద్ద ఆ బ్రహ్మతత్త్వమును పొందుడు 

నిరవధికవిశేషవిత్తిభాజుః కరినతపో£_.నలదగ్టకర్మబీజాః । 

భవవిరహితవృత్తయః కృతార్థాశ్శివపదనిర్మల భవ్య తత్త్వ యుక్తాః॥ 67 


తీవ్రతపోవహ్నిచే దహింపబడిన కర్మబీజములు గలవారు గనుకనే 
నిరవధిక విశేషజ్ఞానసమృత్తి గలవారును శివపదమగు నిర్మలభవ్యతత్త్వముచే 
గూడినవారును భవబంధరహితులై జీవన్నుక్తులు కృతార్హులగుచున్నారు 


శివపదం నిభిలతత్త్వవిశుద్దం జననమృత్యుభయశోకవిదూరమ్‌ | 
అమృతరూపమఖిలా గమవేద్యం నిజతపో£_తిశయదీప్తిసులభ్యమ్‌॥ 68 


394 _శీమలయాళసద్దురు గ్రంధావళి 


నిఖిలతత్త్వరూపమై విశుద్ద మయినదియు, జననమరణభయ శోక 
నాశక మయినదియునగు అమృతరూపమును, 'సకలవేదములచేత తెలియ 
బడదగిన శివపదము తపఃప్రభావదిప్తిచే మాత్రమే సులభ సాధ్యము 


నిఖిలనిగమసార స్తత్వయోగో విశుద్దః 

తవ ఇతి మునిమార్గస్సర్వధా ప్రత్యపాది | 

శివవదనిరతానాం తాపసానాం ప్రభావో 

సముచవితపటుయుక్యా సామ్రుతం దర్భితోజ_ భూత్‌ il 69 


నిఖలవేదసారమై విశుద్ద తత్త్వయోగమైన  తపస్పను మును 
లనుసరించు మార్గము నానావిధములుగా ప్రతిపాదింపబడెను శివపదమగు 
పరవూత్మయుందు రమించు తాపసుల (పభావముగూాడ ఇపుడు 
తగినయుక్తులతో నిరూపించబడెను 


తపఃప్రభావయోగాఖ్యస్తపస్పారః ప్రదర్శితః । 
అనేన లభ్యతే జ్ఞానం తతో యాన్యమృతం పదమ్‌ ॥ 70 


తపః(ప్రభావయోగమను తపస్సారము చూపెట్టబడెను ఇందుచే 
నాత్మజ్ఞానము లభించుచున్నది దానిచే సమృతపదవిని పొందుచున్నారు 


తపః(ప్రభావ ఆఖ్యాతో వేదవేదా న్తవిశ్రుతః | 
విధూయ యేన పాపొఘం భవన్తి బ్రహ్మరూపిణః ॥ 71 


వేదవేదాన్తములందు కొనియాడబడిన తపస్సుయొక్క ప్రభావ మీ 
యధ్యాయమున నిరూపింపబడినది ఈ తపఃప్రభావముచేతనే జీవులు 
తమపాపములనెల్ల నశింపజేసి బ్రహ్మరూపు లగుచున్నారు 


ఇతి (శ్రీమలయాళయతిీ ద్ద గీతాయాం ఉపనిషత్సారభూతాయాం 
తపఃప్రభావయోగో నామ అష్రమో౬_.ధ్యాయః॥ 
ఇట్లు ఉపనిషత్సారభూతమగు (శ్రీమలయాళయతీ వ్ర గీతయందు 
తపఃప్రభావయోగమను అష్ట్రమాధ్యాయము సమాప్తము 


హాము అయమ్పైల- 


నవమో 2 _థధ్యాయ; 
కర్మయోగః 


శివచరణ ఉవాచ 


శ్రుతిసారజ్ఞ! సానన్ద! బ్రూహి మే కరుణానిథే!। 
రహస్యం కర్మయోగస్య శ్రోతుమిచ్చామి తత్త్వతః॥ క 


నివచరణము చెప్పును 


వేదాంతసారతత్తుజ్ఞూ' ఆనందరూపా! కరుణానిది! కర్మయోగ 
రహస్యమును యధార్దముగా వినదలంచితిని అద్దానిని దయతో వచింపుడు 

వాక్యమేతత్సమాకర్ణ్య మహర్షిర్మానమాదధే | 

తతః ప్రణవముచ్చార్య బ్రహ్మభావనపూర్వకమ్‌॥ 2 

మవ్రస్మితయుజా వాచా మేఘగంభీరఘోషయా । 

సంశాన్తవృత్తికలయా తదారేభే ప్రభాషితుమ్‌ ॥ 3 


ఈవాక్యమును విని మహర్షి కొంతసేపు మౌనముగా నుండెను 
తరువాత |బ్రహ్మభావనతోటి ప్రణవము నుచ్చరించి, చిరునగవుతో 
గూడుకొని, మేఘధ్వనివలె గంభీరమైన స్వరము గలదియు, వినినంతనే 
సకలవృత్తులను నశింపజేసి శాన్సినొసగు నదియునగు వాక్కుతో 
నావిషయమును బోధింప మొదలిడెను 


శ్రీమలయాళయతీ వ్ర ఉవాచ 


శ్రూయతాం కర్మణస్తత్తం రహస్యం హ్యేతదుత్తమమ్‌ । 
సాదరం యత్త్వయా పృష్టం విదుషామప్యగోచరమ్‌ ॥ 4 


శ్రీమలయాళ యతీన్హుడు చెప్పెను 


కర్మయోగతత్త్వమును వినుము ఇది మిగుల రహస్యమైనది ఆదర 
ముతో నీవడిగిన యీ కర్మయోగము విద్వజ్ఞనులకును నగోచరమైనది 


396 _శీమలయాలళసద్దురు గ్రంధావలి 


తథా2._ఏ వచి కర్మాణి సూక్షాణి గహనాని చ । 
కర్మభక్తిజ్ఞానయోగా ఇతి యోగాళ్చతుర్విధాః ॥ ర్‌ 


అయినను వచించెదను కర్మలతిసూక్మములు, అతఆగహనములు 
(సాధారణముగా దెలియ శక్యములు గానివి మజియు యోగములు 
1 కర్మ, 2 భక్తి, 3౩ యోగ, 4 జ్ఞానములని నాలుగుఎెథములుగా నున్నవి 


తేషాం కర్మజ్ఞానయోగౌ దుస్పాధావితి గీయతే । 
ధీశుద్ధత్వాత్త త్వ్వవిదాం తావర్షావితి కథ్యతే ॥ 6 


ఆ నాలుగింటిలో కర్మజ్ఞానయోగములు రెండును దుస్పాధములని 
చెప్పబడుచున్నవి తత్త(వేత్తల కాత్మశుద్ది యుండుటవలన అట్టివారికే యా 
కర్మజ్ఞానములు రెండును న్నజ్ణములని వచింపబడుచున్నది 


ఫలాసక్యా ప్రయతతాం కర్మయోగో న సిధ్యతి | 
తథా దేహేన్లియమనోయుజాం జ్ఞానం న సిధ్యతి ॥ 7 


ఫలాపేక్షగలిగి ప్రయత్నశీలురగువారికి కర్మయోగము సిద్దించదు 
అటులనే దేహెన్లియ మనస్సులయెడ నభిమానము గలవారికి జ్ఞానయోగము 
సిద్దించదు 

అధ్యాత్మభ్ఞానసమ్పన్నాస్పర్వం బ్రహ్మేతి వేదినః । 

దేహాత్మభావనాదూరాస్పర్వే జ్ఞానాధికారిణః ॥ 8 

ఆధ్య్మాత్మజ్ఞాన సమృన్నులును, సర్వము బ్రహ్మమయము అని తెలిసిన 
వారును, దేహాత్మభావన లేనివారును నగు మహాత్ములెల్లరు జ్ఞానయోగా 
ధెకారులు 


యథా క్షీరాన్నమఖిలం విషలేశేన దూపష్యతే । 

తథా దేహాత్మభావేన జ్ఞానం స్వార్దేన కర్మ చ ॥ 9g 

విషము కొంచెమైనను సమస్త క్షీరాన్నమును చెరచులాగున, దేహాత్మ 
భావన కొంచెమున్ననూ జ్ఞానమును, స్వార్దబుద్రి యీషత్తున్నను నిష్కామ 


(వి మలయాళముతె వ్రగీతా 397 


కర్మను జెరచుచున్నవి 


నిశళ్ళేషం హృదయే స్వార్థం పరిత్యజ్య యతన్తి యే 1 

తే సర్వే కర్మయోగార్డా జ్ఞానాన్ముక్తిం చ బిభ్రతి ॥ 10 

హృదయములోని స్వార్దబుద్దిని నిశేషముగా పరిత్యజించి ప్రయ 
త్నించు వారందటును కర్మయోగార్ల్లులే యగుచున్నారు అట్టి నిష్కామ 
కర్మయోగానువ్వానపరులు జ్ఞానవంతులై మోక్షపదవి నధిష్టించుచున్నారు 

సర్వేషాం సులభోపాయో భక్తియోగః [ప్రకీర్తితః | 

తథైవ ధ్యానయోగళ్ళ తాభ్యాం జ్ఞానం ప్రజాయతే॥ భే 

నిర్మలాత్ను అందటికిని భక్తయోగ, ధ్యానయోగములు రెండును 
సులభోపాయములై యున్నవి ఆరెంటిచేతను జ్ఞానము కలుగుచున్నది 


తచ్చ యోగద్వయం తావతూతానాం యమినాం తథా । 
సర్వదా సులభం సాధ్యం తస్మాద్‌జ్ఞానం తతః పరమ్‌ ॥ 12 


ఆ భక్తి ధ్యానానుష్టానములు రెండును పవిత్రాత్ములకును, సంయము 
లకును సులభసా ధ్యములు, వానిచే జ్ఞానము కలిగి పరవమపదవిని పొందు 
చున్నారు 

కర్మాణి ప్రవిభక్తాని నిషిద్దాదివిభేదతః । 

చతుర్విధాని జాయన్త ఇతి తత్త్వవిదో విదుః ॥ 13 
ఆకర్మలు వురల నిషిద్ద్ల, కామ్య, పుణ్య, మిశ్ర భేదములచే 
నాలుగువిధము లగుచున్నవని తత్త్వవేత్తలు వచించుచున్నారు 

నిషిద్దం కర్మ తత్రోక్తం యత్తు హింసాన్ఫతాదికమ్‌ । 

తత్కామ్యం కామనాయుక్తం యజ్ఞయాగాదికం చ యత్‌ ॥ 14 

పుణ్యం కర్మ తదాహుర్యత్సర్వ ప్రాణిహితాత్మకమ । 

యత్సావకామ్యమికశ్రం తన్మిశ్రం ప్రాహుర్మనిషిణః 1 15 


398 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


1 నిషిద్దకర్మ యనగా హింసా అసత్యాదులతో గూడినది 2 కామ్య 
మనగా కామనాబుద్దితో గూడుకొన్న యజ్ఞయాగాదులు ౩ పుణ్యమనగా 
సర్వప్రాణి హితరూపము, 4 మిశ్రమవమనగా పాపకామ్యకర్మముల చేరిక 
యగును ఈలాగున కర్మలు నాలుగు విధములుగా నున్నవి 


నిషిద్దే నరకం యాన్తి కామ్యే స్వర్గం ప్రయాన్తి చ | 

కృతే పుణ్యే తూర్వలోకం మిశ్రకర్మణి మానుషమ్‌ ॥ 16 

నిషిద్ద కర్మాచరణచే నరకమును, కామ్యుకర్మానుష్టానముచే స్వర్గ 
మును, పుణ్యకర్మాచరణముచే నున్నతలోకమును, మిశ్రకర్యచే మనుష్యజన్మ 
మున్ను పొందుచున్నారు 


కర్మయోగం విచరతో దైవార్పతమనీషయా । 
దైవానుగ్రహయోగేన చిత్తశుద్దిః ప్రజాయతే ॥ 17 


కర్మయోగమును దైవార్సితబుద్దితో నాచరించువానికి దైవానుగ్రహ 
బలముచే నన్తఃకరణళుద్రి గలుగుచున్నది ఇది నిష్కామకర్మ యగును 

స్వాన్తఃకరణశుద్దేస్తు నిత్యానిత్యవివేకితా । 

తతో జ్ఞానం తతో ముక్తిః క్రమేణైవ హి జాయతే ॥ 18 


ఆవచిత్తశుద్దిచే నిత్యానిత్యవివేక ముదయించును అందుచే నాత్మజ్ఞాన 
ముదయమై క్రమముగా ముక్తుడగుచున్నాడు 


పూర్వేభ్యో౭_పి విశిష్టం యత్సుణ్యం సూక్ష్మాత్మకం విదుః | 
పరిపూర్ణజ్ఞానినస్తు తద్విదన్ది న చేతరే ॥ 19 


ఆశ ఒడ అల ( 
పూర్వోక్తములగు చతుర్విధ కర్మలకంటె సూక్షమయిన విశిష్టమైన ఏ 


పుణ్యకర్మ గలదో అద్దానివి పరిపూర్ణజ్ఞానులే తెలియుచున్నారు తదితరులు 
తెలియజాలరు 


దైవాత్రాప్తం చ విధ్యుక్తం లోకజేమవిధాయకమ్‌ । 
స్వధర్మ ఇతి నిర్వ్యూఢం యత్తతూక్షాత్మకం విదుః ॥ 20 


_(శినులయాళముతి న గీతా 399 


దైవముచే ప్రాప్తమైనదియు, లోకక్షేమకర మైనదియు, విధిచో దితమైన 
దియు స్వధర్మమని యాచరింపబడినదియు నగు కర్మ యేదియో అదియే 
సూత్యూత్మక కర్మ యగుచున్నది 

తస్మాత్ఫూష్మూత్య్మకాద్భిన్నం యత్కర్మ పరికీర్వతే । 

తస్మిన్‌ జీవేశభేదళశ్చ బంధో మోక్షశ్చు సంస్థితాః ॥ 21 

పైజెప్పబడన సూక్మకర్మాచరణకంటె ఇతరకర్మానుష్టానవుందు 
జీవేశ్వరుల భేోదమున్ను, బవ్రమోక్షములు ఉన్నవి 

కర్మాణి యాని ప్రోకాని తత్సర్వం ద్వైతమేవ హి । 

తద్ది సూక్ష్మాత్మకం కర్మ హ్యద్వైతం బవ్టవర్టితమ్‌ ॥ 22 

కర్మ లేవేవి గలవోఅవి యున్నియు ద్వైతమే యగుచున్నవి అయిననూ 
ఆ సూక్షాత్మక కర్మ అద్వైతము, బవ్రరహితము 

నిష్కామనాఖ్యే సతి మూలబన్రే కర్మాదియోగాన్తరభూమికాభిః | 

ఏకోత్తరత్వేన విరాజితాభి ర్వినిర్మితస్టిష్టతి మోత్షసౌధః ॥ 23 

నిష్కామనాబుద్ది యనెడు పునాదియుండిననే కర్మ భక్తి యోగ, 


జ్ఞానములను నాలుగన్తస్తులతో క్రవుముగా నొకదానిపై నొకటిగా 
నిర్మింపబడిన మోక్షమను సౌధము స్థిరముగా నుండును 


అసంగబుద్ద్యాహ్వయమూలబంధథే సుదుర్భలే నిర్మితమోతసౌధః | 

భూతాది నానా ప్రతిబంధవాతైః పతేత్స యోగాదిచతుర్విభాగః ॥ 24 

అసంగ అనగా నిరపేక్షబుద్ది దృఢత్వమను పునాది దుర్పలమైనచో 
కర్మయోగాదులను నాలుగంతస్తులలో నిర్మింపబడిన మోక్షమును సౌధము 
1 భూత, 2 భావి, ౩ వర్తమాన (ప్రతిబంధములు, ఇకను నానా ప్రతిబం 
థములు అను పెనుగాలిచే తప్పక కూలిపోవును 


నివచరణ ఉవాచ - 


కిం కర్మాదయోగాది చతుష్టయం స్యాత్‌ 'సంసాదనీయం భువి సాధకేన । 


400 (శీమలయాళసద్దురు గ్రంధావళి 


త్యక్తుఇ యం కంచన శక్యతే వా తత్తారతమ్యం కృపయా వదన్తు ॥ 25 
శివచరణము చెప్పెను 


కర్మాది నాలుగుయోగములనున్ను అభ్యసింపవలయునా? వీనిలో 
నేదైన నొకదానిని వదలవచ్చునా? వానిలో తారతమ్యమున్నను పరమదయతో 
నానతిండు 


శ్రీమలయాళ యతీవ్చ ఉవాచ 

ప్రతిష్టితస్తిష్టతి ముక్తిమణ్ణపః కర్మాదిక స్తంభ చతుష్టయే సతి | 

యః కో౭..పి తేషాం శిథిలీభవేచ్ప్చేత్చాతుం న శక్యం కిము మూలనాశనే॥ 
(శ్రీమలయాళ యతీన్ర్రుడు చెప్పెను 


ముక్తియను వుంటపము కర్మాదియోగములను నాలుగు స్తంభ 
ములతో ప్రతిస్టింపబడి దృఢముగా ఉంటున్నది వానిలో నేదైన నొకటి శిధిల 
మైనచో ఆ మోక్షమంటపము నిలువజాలదు (ఇట్లుండగా రెండుగాని 
మూడుగాని యోగములు లేనిచో, రెండు స్తంభములుగాని మూడు 
స్తంభములుగాని లేని మండపమువలె మోక్షమంటపము వెంటనే కూలిపోవు 
చున్నది) పునాదియే నాశమయినపుడు దాని విషయము వెప్పవలయునా? 


తదంశమాలోచ్య జగాద కృష్ణో నిష్కామయోగస్సుదృఢో భవేదితి | 
సాలోక్యముక్త్యాదిచతుష్టయం చ లభ్యం క్రమాద్యోగ చతుష్ట్రయేన ॥ 27 


ఈవిషయమునే యాలోచించి శ్రీకృష్ణభగవంతుడు నిష్కావు 
యోగము దృఢమగునటుల వచించెను మజీయు 1 సాలోక్య, 2 సామీప్య, 
౩ సారూప్య, 4 సాయుజ్యములను చతుర్విధముక్తులు, [క్రమముగా 1 కర్మ, 
2 భక్త, 3౩.యోగ, 4 జ్ఞానములచే పొందదగినవని శా(న్త్రుములు 


వచించుచున్నవి 
పదైశ్చతుర్చిః కిల ముక్తిధేనుః ప్రయాతి కర్మాద్యభిధా ప్రసిద్దెః | 
ఏకేన హీనా తు కథం ప్రయాతు తస్మాచ్చతుర్యోగవిధిం విదధ్యాత్‌॥ 28 


(శ్రీమలయాళయతిన్రగీతా శ్ర౮1 


మోక్షమను కామధేనువు భక్తిమొదలగు నాలుగుయోగములను పాద 
ములచే విహరించును, వానిలో నేదైన నొక యోగపాదము లేకపోయిన 
ఆముక్తిధేనువు నడువదు కావున నాలుగుయోగము లవశ్యము విధించ 
శలయును 


తేషాన్తు యత్కించన తారతమ్యం తదత్ర సిద్దం ఖలు యోగశా (స్తే | 
పురాగతే జన్మని సిద్రయోగాం స్త్యక్వా౭_వశిష్టాన్మనుజో2._నుతిష్టేత్‌ ॥ 29 
మతీయు నీ నాలుగుయోగముల విషయమున నున్న తారతమ్యమును 


యోగశా(న్ర్రమున ప్రసిద్దము అదేమనగా పూర్వజన్మమం దాచరింపబడిన 
యోగములను వదలి తదితర యోగముల ననుష్టంచవలయును 


నివచరణ ఉవాచ 


గత జన్మని కో యోగః సంసిద్ధ ఇతి సద్గురో! | 
కథన్ను తద్విజానీయాత్తిత్సర్వం కథయన్తు మే॥ 30 
శనివచరణము చెప్పును 


గురుదేవా! పూర్వజన్మమున ఏయే యోగములు సిద్దించినవను విషయ 
మెటుల తెలియవలయునో, ఆ సమస్తమును నాకు తెలియజేతురుగాక 


శ్రీమలయాళయతీ[న్ద ఉవాచ 


నన్వస్తి భో! లక్ష్షణమేతదత్ర సంస్కారయోగాత్సకలం హి విద్యాత్‌ | 

సంసిద్దయోగే ఖలు నైవ బుద్ది స్తస్య ప్రజాయేత పునర్ముముక్షోః ॥ 31 
(శ్రీమలయాళ యతీన్హ్రుడు చెప్పెను 

లక్షణము గలదు సంస్కారము ననుసరించి యనుష్టంపబడన 
యోగములను దెలియశక్య మగును ఇదివరకనుష్టించిన యోగములందు 


ఆముముక్షువునకు తిరుగా వానికి బుద్ది జనించద్తూహనతర్‌ తూగషవట్నో 
బుద్ది జనించునని భావము 


402 (శ్రీమలయాళసద్గురు గ్రంథావళి 


శొష్యిణ పూర్వం యదభూదనుష్టితం యచ్చాపి త స్యాస్తి ముముక్షులక్షణమ్‌। 
తదియ సంస్కారగతిం పరిక్య జేయం భవేత్సద్గురుణా తదేతత్‌ ॥ 3౩2 


శిష్యుడు పూర్వ మేయోగము ననుష్టించెనో అతనికి గల ముముక్షు 
లక్షణ మెట్టిదో అనుదానిని శిష్యుని సంస్కార పరిస్థితిని పరిక్షించి సద్గురువు 
తలుసుకొనవలెను 


నిష్కామయోగాన్మలదోషనాశ ఉపాసనాయోగబలాన్నివృత్తిః | 
విక్షేవవృత్తేర్విజితే న్లియాఢ్యా జ్ఞ్ఞానాత్సరాత్మా నిరుపాధికస్ప్యాత్‌॥ 33 


నిష్రావుయోగమువలన వులదోషమున్ను,  ఉపాసనాయోగ 
బలమువలన విక్షేపదోషమున్ను నివర్తించుచున్నవి సర్వేన్లియ ని[గ్రహపూ 
ర్వకమగు పూర్ణజ్ఞానముచే నన్తరాత్మ నిరావరణమై వెలుగును 

అభ్యాసయోగాత్సరమాత్మన స్తే విభాతి చాత్మా నిరుపాధిభానువత్‌ | 

అఖండవిజ్ఞానఘనత్వ మేవ తే నిర నరానందయథార్ధలక్షణమ్‌ ॥ 34 


నిరంతరాభ్యాస యోగవుహివుచే పరమాత్మ స్వరూపుడవగు 
నీయొక్కయాత్మ (స్వరూపము యుపాధిరహితమై నిరావరణ భాస్కరుని 
వలె దేదిీప్యమాన వుగుచున్నది అఖండవిజ్ఞాన ఘనత్వమే నీయొక్క 
నిరంతరానందమైన యధార్దలత్షణ మగుచున్నది 


వక్వాకవిద్యాలయజీవకోటౌ ముముక్షవోయే వివిధా భవంతి । 
తేభ్యో గురుర్దాన విధాయకాని దద్యాత్తదర్దాణి చ సాధనాని ॥ 35 


ఈ విశాలప్రపంచ మను విశ్వవిద్యాలయ మందలి జీవకోటిలో ముము 
తృువులు నానావిధములుగా నున్నారు గురువు వారికి వారి యోగ్యతకు దగిన 
జ్ఞానము నిచ్చు సాధనలను ఇవ్వవలెను (అనగా చాలవరకు యోగసాధనలను 
శీిలించినవారు ఉత్తములు, ఇక కొంచెము తక్కువగా మూడుగాని రెండుగాని 


యోగముల ననుష్టించిన వారు మధ్య ములు, ఇకను నిండా తక్కువగా 
నొకేయోగము నాచరించినవారు కనిష్టులు ) 


_శ్రీమలయాళముతీ న్రగీతా 403 


త ఏవ పూజ్యా గురవః ప్రశానా శ్చిష్యాన్సముద్దర్హు మిహావతీర్జాః | 

అనేకజన్మార్ణితయోగసిద్దాన్నయన్లి ముక్తిం వివిధాన్ముముక్షూన్‌॥ 36 
పైజెప్పబడినరీతిగా నాచరించు గురుదేవులే పూజనీయులు ప్రశాన్త 
హృదయులు శిష్యులను తరింపజేయుటకై అవతరించిన వారు అట్టి ఎచక్షణ 
గల గురువులు నానాజన్మలనుంచి యోగసద్ద్చులను బడసిన నానావిధ 


ముముకువులను ముక్తిని బిొందెంచుచున్నారు అనగా ముక్తులనుగా 
జేయుచున్నారు 


నివచరణ ఉవాచ 


అద్యైవ జన్మని విముక్తి పదాభిలాషీ 

యోగానుగళ్ళ మనుజశ్ళతురోఇ_ పి యోగాన్‌! 

సమ్బాద్య ముక్తిమథ గచ్చతి వా నవేతి 

శంకామిమా మపనయాత్మవిద([గ్రగణ్య ॥ 37 
శివచరణము చెప్పెను 


ఈ జన్మములోనే నాలుగు యోగములను ప్రారంభించిన ముముక్షువు 
నాలుగుయోగములను పూర్తిజేసి ముక్తుడగునా, లేదా నానాజన్మలు 
గావలయునా? ఆత్మవేత్తలలో అగ్రగణ్యుడవయిన ఓగురుదేవా! ఈ 
సంశయమును నివారింపుడు తవముకన్నను విజ్ఞానవంతులు సంశయ 
చ్చేదనలో నాకు లేరు 


శ్రీమలయాళయతీ॥న ఉవాచ 


అనేక సంవత్సరసాధ్యవిద్యాం న హ్యేకవర్తే పరితుం 'సమర్ధః | 
యః కో౭_పి ధీమాన్సహుజన్మగమ్యాం తథా£_2_త్మ విద్యాం న హి లబ్బుమీష్టై॥ 
(శ్రీ మలయాళయతీగ్రుడు చెప్పెను 


ఎంత ప్రజ్ఞావంతుడైనను అనేకసంవత్సరములలో సాధించదగిన 
విద్యను ఒక సంవత్సరముననే సాధించ సమర్హుడు గాజాలడు అటులనే ఎంత 


404 _శ్రిీిమలయాళసద్దురు గ్రంధావళి 


ధీమంతుడైననూ పూర్తిగా వాసనలు నశింపనందుచే నానాజన్మములనుంచి 
సాధించదగిన దురవగాహ (బ్రహ్మవిద్యను ఒకేజన్మమందు పూర్తిగా సంపా 
దింపశక్తుడు గాడు 


అనేకజన్మేతి గరా జగాద సా బ్రహ్మవిద్యా బహుదుర్లభేతి । 
కృష్ణస్స సాకాద్భగవాంస్తదిళ్హం విజ్ఞాయ తత్త్వం యతయో విముక్తాః | 39 


అనే కజన్మసంసిద్దస్తతో యాతి పరాంగతిం- అను శ్లోకముచే 
శ్రీకృష్ణభగవంతుడును, నిరవధిక నిర్విశేష బ్రహ్మానంద పరిపూర్ణ బ్రహ్మ 
విద్యను అనేకజన్మలలో సాధించవలయును అది కడుంగడు దుర్లభము అని 
వచించెను కావున నీ విజ్ఞానతత్తుము నెటింగి ప్రయత్నశిలురగు వారెల్లరు 
ముక్తులయిరి 


భక్యాదియోగాన్పుదృఢానకృత్వా జ్ఞానాప్తయే కేవలయత్నశీలాః । 

అప్రాప్య సిద్దిరమృతాచ్చ్యవన్తే విజ్ఞానయోగో హి సుదుర్లభస్సాత్‌ ॥ 40 

భక్తి కర్మ మొదలగు యోగములను లెస్సగా ననుష్టింపకనే జ్ఞానము 
కొజకువూత్రము ప్రయత్నించువారలు యోగసిద్దిని పొందక అవుత 


తత్త్వవునుండి జారిపోవుచున్నారు జ్ఞానయోగము మిగుల దుర్లభ 
మయినది గదా! కనుక నది దుస్ఫాథము 


హృది నిధాయ చ తత్త్వమిదం పరం పరమసారతమాసు నుగీతిషు। 
స భగవాన్‌ వసుదేవసుతః పురా ప్రథమయోగమముం బహుధా౭_బ్రవీత్‌[41 


ఈ పరమతత్త్వమును హృదయమందు నిడుకొనియే శ్రీకృష్ణభగ 
వానులును గీతయందు ప్రథమమగు కర్మయోగమును గురించి మునుపు 
అనేకవిధములుగా వచించియున్నారు 

వరనే పరితస్యాపి న దోషో గుణ ఏవ హి । 

తద్వత్సాధిత యోగస్య సాధనం దార్హ్యకారణమ్‌ ॥ 42 


చదివిన పారములనే చదువుటవలన దోషమేమియు లేదు మతీయు 


_శ్రిమలయాళమతిీ న్రగీతా 403 
త ఏవ పూజ్యా గురవః (ప్రశాన్హా శృిష్యాన్సముద్దర్తు మిహావతీర్జాః | 
అనేకజన్మార్ద్జితయో గసిద్దాన్నయన్తి ముక్తిం వివిధాన్ముముక్షూన్‌॥ 36 
పైజెప్పుబడినరీతిగా నాచరించు గురుదేవులే పూజనీయులు ప్రశాన్త 

హృదయులు శిష్యులను తరింపజేయుటకై అవతరించిన వారు అట్టి విచక్షణ 

గల గురువులు నానాజన్మలనుంచి యోగసద్చులను బడసిన నానావిధ 
వముముక్షువులను ముక్తిని బొందొించుచున్నారు అనగా వుక్తులనుగా 
జేయుచున్నారు 


నివచరణ ఉవాచ 


అద్యైవ జన్మని విముక్తి పదాభిలాషీ 

యోగానుగళ్ళ మనుజశ్చతురో2_పి యోగాన్‌! 

సమ్వాద్య ముక్తిమథ గచ్చతి వా నవేతి 

శంకామిమా మపనయాత్మవిద([గ్రగణ్య ॥ 37 
శివచరణము చెప్పెను 


ఈ జన్మములోనే నాలుగు యోగములను ప్రారంభించిన ముముక్షువు 
నాలుగుయోగములను పూర్తిజేసి ముక్తుడగునా, లేదా నానాజన్మలు 
గావలయునా? ఆత్మవేత్తలలో అగ్రగణ్యుడవయిన ఓగురుదేవా! ఈ 
సంశయమును నివాఠరింపుడు తముకన్నను వజ్ఞానవంతులు సంశయ 
చ్చేదనలో నాకు లేరు 


శ్రీమలయాళయతీ॥న్ర ఉవాచ 


అనేక 'సంవత్సరసాధ్యవిద్యాం న హ్యేకవర్తే పరితుం 'సమర్రః | 
యః కో౭ ఏ ధిమాన్సహుజన్మగమ్యాం తథా£_.2_త్మ విద్యాం న హి లబ్బుమీష్టే॥ 
శ మలయాళయతీ న్హుడు చెప్పెను 


ఎంత ప్రజ్ఞావంతుడైనను అనేకసంవత్సరములలో సాధించదగిన 
విద్యను ఒక సంవత్సరముననే సాధించ సమర్హుడు గాజాలడు అటులనే ఎంత 


406 శ్రీమలయాలసద్దురు గ్రంధావళి 


న విశ్వసంతి వేదాంతాన్‌ సాధూ న్యోగిజనానపి ॥ 47 


ఈ ఆచరణములేని వేదాంతవాక్యములు వినబడుచున్నందుచే గృహస్తు 
లీ ప్రబలదోషమును తలంచుచున్నవారై వేదాంతములను, యోగులను, 
సమస్త సాధుజనులను నమ్మకున్నారు 


ముముత్తుజన సాహాయ్యమకృత్వా గృహమేధినః । 
వినా తత్సహకారేణ సాధకాళ్ళ చ్యుతిం గతాః ॥ 48 


తీవ్రముముక్షువులై యున్నవారి విషయమున సహాయమును 
జేయనివారై గృహస్టులు వారి సహకారము లేక ముముక్షువులును 
స్వధర్మచ్యుతులై ఉన్నతిని పొందజాలకపోయిరి 


నాయం దోషో గృహస్థానాం కిం తు ముక్తాభిమానినామ్‌ । 
సాధకాః యది శుడ్దాస్స్యుర్ణన్యా ఏవోభయే2_పి తే ॥ 49 


ఇది గృహస్టుల దోషము గాదు మటేమనగా ముక్తులు గాకున్నను 
మేము ముక్తులమని తలంచి ప్రవాదము చేయువారిది యగును కావున 
సాధకులు శుద్దాత్ములైన వారైనచో అన్యోన్య సహకారముచే గృహస్ట 
(శ్రష్పులును, యతిశ్రేష్పులును ధన్యులగుదురు 
అథ పరస్పరసౌఖ్యసమీహయా 'సహకృతిం యది సాధు భజన్తి తే | 
తదను ధర్మగతి శ్శుభదా భవేత్‌ 'సకలవిశ్వమిదం 'సుఖమాప్నుయాత్‌ ॥50 
పూర్వము తెలిపినరితిగా పరస్పర సౌఖ్యకాంక్షతో గృహస్టులును, 
యతులును ప్రవర్తించినవో ధర్మగతి శుభదాయక మగును (యతీశ్వరుల 


ఆచరణ మహిమయు, గృహస్వుల పవిత్రతయు వెల్లడగును) ఇటుల 
నీలోకమంతయు పరమసుఖమును పొందగలదు 


గృహస్థ యతయశౌవం మిథస్పహకృతిం గతాః । 
ధర్మమార్లే స్టితాస్పన్తః జన్మసా శ్రకృమాప్నుయుః ॥ 51 


యతులును గృహస్టులను పరస్పరము సహకరించుకొన్నచో 


(చి) నుఅయారగామత నగితా 407 


ధర్మమార్తానుగాములై, జన్మమును సఫలము గావించుకొనగలరు 


జ్ఞానాత్కైవల్యమిత్యాహుః కింతు యోగత్రయం వినా । 

న జ్ఞానం ముక్తజీవస్య తత్సిద్దం పూర్వజన్నని ॥ 52 

కొందరు జ్ఞాన మొకదానిచేతనే మోతమని వచించుదురు అయినను 
తక్కిన మూడు యోగములు లేక జ్ఞానము గలుగదు కావున పూర్వజన్మ 


మందు కర్మ భక్తి యోగములను మూడింటిని జ్ఞాని తప్పక యాచరించి 
యుండును 


అఖిలేష చ శా(స్తేషు సత్యమేతత్రతిష్టితమ్‌ । 
వినా కర్మాదికం జ్ఞానే నాధికారస్తు సిధ్యతి ॥ 53 


అనేక శా(స్త్రుములం దివిషయమును ప్రతిపాదించియున్నారు మూడు 
యోగములు లేక నాల్గవదియగు జ్ఞానయోగమం దధికార మెన్నటికిని 
సద్దింపదు 

జ్ఞూనాధికారీ కిం సృష్ట్రో విధినా తత్రికం వినా । 

అథవా౭_నుష్టితం తేన తత్సర్వం వూర్వజన్య్మని ॥ ర్‌ 


త్రివిధయోగములు (కర్మభక్తి యోగములు) లేకయే యొకరిని 
జ్ఞానాధికారినిగా ఒకానొకచోట విధి నిర్శ్మించెనా? లేక పూర్వజన్మ 
మందాతడు తక్కిన మూడు యోగముల ననుష్టించెనా? చెప్పుము 


ఇత్యేవమాది బహుళం పరిషృ్పచ్చతో£_త్ర 

స్యాదుత్తరం కిమపి తథ్యవివర్షితం తత్‌ | 

తద్వాదసంశ్రణతో న హి విత్తిలాభః 

తత్తావబోధవిముఖాః ప్రలపన్తి తద్వత్‌ ॥ 55 
జ్ఞానముచేతనే మోక్షము, త్రివిథయోగము లవసరము లేదని వచించు 


వారినిగూర్సి పైజెప్పిన రీతిగా ప్రశ్నించిన, వారలేదో ఒకదానిని జవాబిత్తురు 
కాని వారివాదములవలన జ్ఞానలాభము గలుగదు మరేమనగా జ్ఞానము 


408 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


యొక్క తత్త్వమును తెలియనివా రాలాగున ప్రలాపము చేయుదురు 


జ్ఞాన్నార్షమేవపురుషం భగవాన్విదధ్యా 

త్తద్యుక్తమేవ హి తథా£_పి మహాప్రమాదః | 

స్యాదీశ్వరే పరమకారుణికే స దోషో 

తస్మాదియం క్రమగతిగశ్రుతిషూపదషా ॥ 56 


ఒకవేళ ఈశ్వరుడు జ్ఞాన్నార్ణత గలవాని నొకనిని సృష్టించినచో అది 
యుక్తమే అయినను అడి ప్రమాదమే ఆ దోషము పరమకారుణికుడగు 
ఈశ్వరునిపై బడును తన్నివారణారము వేదములందు కర్మాదియోగ పద్దతి 
నిరూపింపబడుచున్నది 


యః కో2_పి వృక్షశిఖరేషు ఫలాని పళ్యన్‌ 

జూతాని తాని చ వినా కిల పుష్పయోగమ్‌ | 

ఇత్యాహ చేత్సహి భవేన్మతిహీన ఏవ 

జ్ఞానైకవాదనిరతస్పదృశో హి తేన॥ 57 
యో బుద్ధిమాన్‌ స తు వదేత్‌ సుమయోగజత్వం 

'సమ్యక్చరీత్య (ప్రకృతిం భువి తత్సలానామ । 

జ్ఞానం క్రమేణ ఫలతీతి వదేద్వివేకీ 

తద్వత్తదేతదఖిలశ్ళిరసా భజేత ॥ 58 


ఒక వృతముయొక్కృ య([గ్రభాగవమునందు బాగుగా పండిన 
ఫలములను గాంచి ఆపండ్లన్నియు సువుసంబధము లేకనే పుట్టినవని 
చెప్పినచో వాడు వుతిహీనుడే కేవల జ్ఞానవాది వానితో సమానుడు 
బుద్దిమంతుడు ప్రకృతిని పరీక్షించి పండు వృత్షసుమసంబంధముతో పుట్టెనని 
చెప్పును వివేకియైన వాడు కర్మాది క్రమముతోనే జ్ఞానము కలుగునని 
చెప్పును ఈ పరమసిద్దాన్తమును ప్రతివారును శిరసావహించవలెను 


న కర్మణా మనారంభాన్నైష్కర్మ్యం పురుషోఐ_శ్చుతే । 
ఇత్యేవమాది బహుధా భగవా న్రాహ ఫల్లుణమ్‌ ॥ 59 


(శా మలయాలళాయతి వ్రగీతా 409 


కావుతనః న కర్మణామనారంభా న్నైెష్కర్మ్యం పురుషపో౭_శ్నుతే”? = 
కర్మానుషానములేక వెష్కర్శ్య్యస్టితిని పొందజాలడు అను మొదలగు 
వాక్యములను ,(శ్రీకృష్ణభగవంతు డర్జ్హునుని గూర్చి యనేక పర్యాయము 
లుపదేశించెను 


ఆద్యస్తు కర్మయోగో హి కిమేతైర్చహుభాష[ైః | 
మందా ఆపి యథా విద్యుస్తథోవాచ జనార్దనః ॥ 60 


అన్ని యోగములలోను మొదటిది కర్మయోగము ఇక బహుభాషణ 
లేల భగవంతుడు మందమతులకు గూడ దెలియునటుల పలికెను 


శరిరయాత్రావి పి చ తే న (ప్రసిదేదకర్మణః । 

ఇతి తత్త్వం సదా విన్హన్సివేకీ ప్రవిముచ్యతే ॥ 61 

మజటీయు, కర్మను చేయని వానికి జీవనయాత్రగూడ నడువదు అని 
శీకృష్ణభగవాను డుపదేశించెను ఈతత్త్వమును దెలిసి వివేకి సర్వకర్మా 
నుష్టానముల నొనరించి ముక్తుడగుచున్నాడు 

న సజ్ఞతే యథావర్ణో వస్తే మాలిన్యదూపితే । 

తథా2_త్మశుద్రిహినానామాత్మబోధో న జాయతే॥ 62 

వస్త్రము మలినముగా నుండిన రంగేలాగున పట్టదో ఆలాగున 
మలినాత్ములకు ఆత్మబోధ (గాహ్యము గాదు 

తూళితే హీ పటే శుద్దే యథా వర్ణః ప్రసజ్జ్ఞతే! 

శుద్దాత్మని తథా యోగెరాత్మబోధః (ప్రసజ్ఞతే॥ 63 

బాగుగా నుతికిన శుద్దవుగు వ(న్త్హ్రృవమునందు రంగు బాగుగా 


పట్టులాగున కర్మభక్తి యోగములచే పరిశుద్దాత్ము లయినవారికి ఆత్మబోధ 
సులభముగా గలుగుచున్నది 


(ప్రబోధమన్హారతరోరంకురా హి సమన్తతః | 
యోగాద్యావరణాభావే ఖాద్యన్తే వృత్తిజంతుభిః ॥ 64 


410 (శ్రీమలయాళసద్లురు గ్రంథావళి 


ప్రబోధ మనెడు కల్పవృక్షముయొక్క యంతటనున్న జ్ఞానాంకురము 
లకు త్రివిథయోగములనెడు కంచె లేనిచో విషయవృత్తులను పశువులు 
మేయుచున్నవి 


దర్పణేన వినా దీపో యథా వాతైర్వినశ్యతి | 
యోగాది రహితం జ్ఞానం తథా నళ్యతి వృత్తిభిః ॥ 65 


చిమ్నీ లేనిచో దీపము గాలిచే నారిపోవు విధమున త్రివిధయోగములు 
లేకపోయిన జ్ఞానదీపము విషయవృత్తులను పెనుగాలిచే వెలుగక పోవుచున్నది 


మలినే దర్భణే చిత్తే ఛాయేవాత్మా న భాసతే । 

తస్మిన్‌ విశుద్దే సుస్పష్టం స్వాత్మబిమ్బం ప్రకాశతే ॥ 66 

మలినమగు అద్దములో ప్రతిబింబమువలె మలినచిత్తమందు ఆత్మ 
ప్రకాశించదు శుద్దమగు దర్భణమనెడి విశుద్దాన్తరంగమందు తనయొక్క 
బింబమనెడు ఆత్మ స్పష్టముగా ప్రకాశించును 

సమాధియోగ సిద్ధ్యర్థం తథా స్వాత్మవిశుద్దయే | 

దృఢమభ్యస్యతాం యోగత్రితయం జ్ఞానమిచ్చతా ॥ 67 

కావున నిర్వికల్పసమాధి సిద్దికొఅకును, స్వాత్మవిశుద్దికొఅకును 


కర్మభక్తియోగములను మూటిని జ్ఞానముగోరు మహానుభావుడు దృఢముగా 
నభ్యసంచవలయును 


యోగేన కేచిత్సరమామన ని జ్ఞానేన భక్త్యాఐ-_పి చ కర్మణా వా । 
ఏకన్య యోగన్య చ ముఖ్యతాయాం యోగాంతరాణాం చ గుణత్వసిద్దిః ॥ 68 


5 ౦దజు యోగముచేతనే పరతత్త్వము లభించుననియు, మటిీ 
కొందణు భక్తిచేతనే పరమాత్మప్రాప్తియనియు, ఇక కొందు నిష్కామ 
కర్యచేతనే యీశ్వర ప్రాప్తియనియు, మటీయు కొందణు జ్ఞానముచేతనే ముక్తి 
లాభమనియు నొక్కివక్కాణించుచున్నారు అయినను ఒక యోగము 
ముఖ్యమని చెప్పుటచే దానిలో మిగిలిన యోగములు గూడ ఉండియే 


_(బుమలయాళయుతిె వైగీతా 411 


యున్నవి అయితే నవి గౌణములుగా నున్నవి ఈలాగున మహాత్ముల 
బోధలను తెలియవలెను 


తథైవ శాస్రాణి చ తత్త్వమాహు స్తదేవ విజ్ఞానిషు సమ్య గీత్యతే । 
ఉక్త ప్రకారేణ చతుర్షు యోగేష్వేకేన నిత్యం పరమాప్యతే ధ్రువమ్‌॥ 69 


పైలాగుననే శాస్త్రములు సత్యమును తెలుపుచున్నవి ఆలాగుననే 
యాత్మజ్ఞానులయందును కనబడుచున్నది కావున పూర్వము చెప్పిన పద్దతి 
ననుసరించి ఇతర యోగముల సహకారముతోనే యొక్క యోగము 
చేతనైనను పరతత్వము లబ్రమగుచున్నది 


ఏవం భావయతస్తత్త్వం ముముక్షోస్సుఖకారిణీ । 
జాయతే ముక్తివదవీ శాంతిపూర్ణా మహాత్మనః ॥ 70 


ఓ నిర్మలాత్మా! ఈలాగున తత్త్వమును చింతించుచున్ని ముము 
కుృవునకు (ఎవడైనను శుద్దాత్ముడైన చాలును అట్టి మహానుభావునకే) 
నిథఖిలశాన్తియు కవలసుఖస్వరూప ముక్తిపదవియు లభించుచున్నదని 
నిర్ణయము తప్పక గలుగుచున్నది 


కర్మయోగ ్రసంగేన వరే యోగాశ్చ దర్శితాః। 
తేషాం మధ్యే కర్మయోగః ప్రధాన ఇతి భాషితః॥ 71 


కర్మయోగ ప్రసంగవశాత్తుగా భక్తి ధ్యాన జ్ఞానయోగములు గూడ 
నిరూపింపబడినవి వానిలో కర్మయోగమే ముఖ్యమనిగూడా వివరించడ 
మైనది 

కర్మయోగస్య మాహాత్మ్యం యస్తు తత్త్వం చ వివ్దతి | 

స ఏవ నిధనం గత్వా బ్రహ్మలోకే మహీయతే ॥ 72 

కర్మయోగతత్తుమును, మాహాత్యమునున్ను ఎవడు తెలియు 


చున్నాడో ఆ మహాత్ముడు అవసానకాలమున శరీర పరిత్యాగానంతరము 
బ్రహ్మలోకపూజ్యు డగుచున్నాడు 


412 (శీమలయాళసద్లురు గ్రంథావళి 


నిష్యామకర్మయోగేన చిత్తశుద్రిస్తు నిశ్చితా | 


చిత్తేఇ_.థ శుద్దే నెష్కర్య్యస్థితిర్చన్రవిభేదినీ ॥ 73 
సత్యం తత్త్వమిదం లోకే నిష్కామాచరణేన చ | 
స్వానుష్టానేన సంబోధ్య నిష్కర్మా [బ్రహ్మభాగ్బవ ॥ 74 


నిష్కామకర్మాచరణముచే చిత్తశుద్ది గలుగును, చిత్తశుద్ది గలిగిననే 
అనాదిబవ్ల విచ్చేదకమగు నెష్కర్య్యస్తితి(మోత్నము) లభించును కావున నిష్టా 
గరిష్ప్టడవగు ఓ నియమశాలీ! సత్యమగు నీరహస్యమును నిష్కామాచరణ 
పూర్వకమగు నీ యనుష్టానముచే లోకమునకు బోధించి నీవు స్వయముగా 
నిష్కర్ముడవై(సర్వకర్మవిముక్తుడవై శాశ్వత బ్రహ్మపదవిని బొందుము 


ఇతి (శ్రీమలయాళయతీ వ్రగీతాయం ఉపనిషత్సా రభూతాయాం 
కర్మయోగో నామ నవమో౭_ ధ్యాయః॥ 
ఇట్టు ఉపనిషత్సారభూతమగు (శ్రీ మలయాళయతీ న గీతయందు 


కర్మయోగమను నవమాధ్యాయము సమాప్తము 


a అజహడన్హైల-- 


దచశమా౬_థ్యాయః 
అషాజ్జయో గః 
నివచరణ ఉవాచ 


యోగేషు భేదాః కతి వా భవన్తి తే సర్వయోగాః కిము సాధనీయాః । 

యోగేన తేష్వన్యతమేన ముక్తిః కిం సాధ్యతే వా కృపయా వదన్తు ॥ 1 
శివచరణము చెప్పెను 

యోగము లెన్నివిధములు ఆ యోగము లన్నిటిని సాధించ 


వలయునా? లేక వానిలో నేదైన నాకయోగమాత్రముచే ముక్తి లభించునా? 
ఈ విషయముల నన్నిటిని తమరు పరమదయతో నానతిండు 


తం (ప్రశ్నమాకర్ణ్య గురూత్తమ స్తదా ముహూర్తకాలం పరమేశ్వరం విభుమ్‌! 
తథా గురూన్సిద్దమహర్షివుంగవాన్యాయన్న్సు ధీర్దీరగిరా బభాషే ॥ 2 
అప్పుడు గురుదేవు డా ప్రశ్నను విని కించిత్కాలము సర్వవ్యాపకుడగు 
పరమేశ్వరుని, ఆలాగున గురువులను, సిద్దులను, మహర్షి శ్రేష్పులను ధ్యానిం 
చుచు జ్ఞానమూర్తియై గంభీరవాక్కుతో నీలాగున జెప్పదొడంగెను 


(శ్రీ మలయాళయతీ[వ్ర ఉవాచ 


యోగనిష్టాగరిష్టానాం పదవీం లబ్బుమిచ్చునా । 
యస్వయా విహితః ప్రశ్నస్తస్యోత్తరమిహోచ్యతే ॥ 3 


శ్రీమలయాళయతీ॥న్లుడు చెప్పెను 


యోగనిష్టా గరిషులగు యోగీశ్వరుల పదవిని పొంద నిచ్చగించునట్టి 
నీచే ఏ ప్రశ్న వేయబడెనో దానికి సమాధానము వచింపబడుచున్నది వినుము 


యోగాత్సరతరం నాన్యత్కించిదస్తీహ సాధనమ్‌ | 
యోగే సిద్దేఓ_ఖిలం సిద్దం జితే రాజ్ఞి జితాః ప్రజాః ॥ 4 


ముక్తికె యోగమునకన్న గ్రేష్టమయిన మజియొక సాధన మీలో కమున 


414 _శ్రీమలయాలళసద్దురు గ్రంధావలి 


లేదు రాజు వశ్య మగుచో సమస్త ప్రజలును స్వాధీను లగునటుల యోగ 
మొకటి సిద్దించిన సమస్తము సిద్దించుచున్నది 
యోగాన్నాస్తి పరం పుణ్యం యోగాన్నాస్తి వరం తపః । 
యోగాన్నాస్తిపరం తత్త్వం తస్మాద్యోగం సమాచర ॥ ద్‌ 


యోగముకన్న పరమపుణ్యము లేదు యోగముకన్న మహోత్కష్ట 
తపస్సున్ను లేదు యోగమునకన్న పరతత్త్వము లేదు కావున యోగమును 
బాగుగా నాచరింపుము 


యోగస్య మహిమా కో2_పి భాతి వాచామగోచరః । 
పురుషస్య మహాభాగ్యం జానీయాద్యోగమూలకమ్‌ ॥ 6 


యోాగవముహీవు సర్వవిలక్షణమైనది అనిర్వాచ్యము ఎందువలన 
ననగా పురుషునిచే అనుభఎంపబడుచున్న మహాభాగ్య్వమంతయు యోగ 
శక్తినిగా, అదృష్టమునుగా తెలియుము 


అనయా నను లోకోక్యా జ్ఞాయతే యోగవైభవమ్‌ | 
న కేవలం పండితానాం పామరాణాళఇు గోచరమ్‌ ॥ 7 


ఈలోకోక్తిచేతనే యోగమహిమ తెలియుచున్నది ఇది పండితులకే 
గాక పామరజనులకును గోచరమే 


మునీనాం మునిశార్జూలస్సర్వేషాం ప్రియకృత్తమః । 
పతంజలిర్మునిర్నామ యోగాంగాష్టకమ'బ్రవీత్‌ ॥ 8 


యోగులందటేికిని ప్రియమును జేయువాడును, మునీశ్వరులలో 
మునిగ్రేషుడయిన పతంజలి మహాముని యోగమున కెనిమిదంగములను 
చెప్పును 
తద్యథా శ్రూయతాం వత్చ యమో నియమ ఏవచ । 
ఆసనం చాథ యోగస్య ప్రాణాయామస్తథా పరః ॥ 9g 
ప్రత్యాహారో ధారణా చ ధ్యానక్టావ యథాక్రమమ్‌। 


(శి ములయాళయల వ్రగతా 415 


సమాధిరపి జానీయాదష్టాంగానీతి తత్త్వతః ॥ 10 


వత్సా! ఆ యజ్టాంగయోగములను వినుము 1 యమము, 2 నయ 
మము, 3 ఆసనము, 4 ప్రాణాయామము, 5 ప్రత్యాహారము, 5 ధారణ, 
7 ధ్యానము, 8 సమాధి అనునవి అషాంగయోగములుగా తెలియవలెను 


కర్మాది యోగ శీలానాం చతుర్థామపి యోగినామ్‌ | 
సతతం సేవితాన్యే స్తః యమళశ్చ నియమస్తథా ॥ వ. 


కర్మ భక్త యోగ జ్ఞానములను నాలుగింటికి సమ్బంధథించిన యోగు 
లందయును యమ నియమములను రెంటిని సర్వదా సేవించవలయును 

యమేన నియమేనైవ [బ్రహ్మవిష్ణుమహేళ్వరాః । 

సర్వం విశ్వం పాలయ న్లి తస్మాత్తత్సమ్మతావుభౌ ॥ 12 

బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగూడ యమ నియమ ప్రభావముచేతనే 
సమస్త విశ్వమును పాలించుచున్నారు కనుక వారికిని నా యమనియమ 
ములు రెండును సమ్మతములై యున్నవి 


ఆవశ్యకౌ చ సర్వేషాం ద్వౌ పాదౌ చరితుం యథా । 
తథా యమశ్చ నియమో ముక్తిం గంతుం 'సమీరితా ॥ 13 


మనుష్యులందటికిని సంచరింపనెటుల రెండుపాదము లావశ్యకములై 
యున్నవో, ఆలాగున ముక్తిని పొందుటకు నందథికిని యమ నియమములు 
రెండు సాధనములుగా జెప్పబడనవి 


అన్యే కేచిన్మహాత్మానో యోగాస్పన్తి చతుర్విధాః । 
మగ్రయోగో రాజయోగో లయయోగస్తథా హరః ॥ 14 


ఇత్యేవం కథయన్వేవ తేషామపి మహాత్మనామ్‌ | 
యమాళ్ళ నియమాః ఖ్యాతాః కేవలాత్మవిశుద్దయే ॥ 15 


కొందటు మహాత్ములు 1 మన్రయోగము, 2 రాజయోగము, 


416 (శీమలయాళసద్గురు గ్రంధావళి 


౩ లయయోగము, 4 హరయోగము అని యోగములను నాలుగువిధము 
లుగా వచించుచున్నారు ఆ చతుర్విధయోగములను శిలించు మహాత్ముల 
కును స్వాత్మ శుద్దికొ అకు యమ నియమము లావశ్యకములుగా చెప్పబడినవి 


ండుమానాం నియమానాం చ పృథగ్చేదా దశేరితాః । 

వేదాంతశా(స్త్రసిద్దాస్తే తేషాం దార్భేన ముచ్యతే ॥ 16 

యమనియమములకు ప్రత్యేకముగా పది భేదములు చెప్పబడినవి అవి 
యుపనిషత్తు లందును (పతిపాదింపబడినవి అవి దృఢము లయినచో 
మోక్షము తప్పక సిద్దించును 

అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యం దయా౭_2_ర్లవమ్‌ | 

క్షమా ధృతిర్మితాహారశ్ళాచం చేతి యమా దశ ॥ 17 

1 అహింస, 2. సత్యము, ౩ అస్తేయము, 4 బ్రహ్మచర్యము, 5 దయ, 
6 ఆర్లవము, 7తము, 8 ధృతి, అ మితాహారము, 10 శెచము -ఈ పది 
యమము అనబడును 


తవస్సనోషమాస్తిక్యం దానమీశ్వరపూజనమ్‌ । 

వేదాన్తవాక్యశ్రవణం హీర్మతిశ్చ జపో వ్రతమ్‌ ॥ 18 

1 తపస్సు, 2 సనోషము, ౩ ఆస్తిక్యబుద్ది, 4 దానము, 5 ఈశ్వర 
పూజనము 6 వేదాంతవాక్యశ్రవణము 7 హ్రీ(లజ్జు, 8 మతి, 9 జపము, 
10 వ్రతము- ఈ పదియు నియమము లనబడును 

ముక్తిసౌధస్య దార్జ్యాయ మూలబంధో యమస్తథా । 

నియమళ్చ దృఢః ప్రోక్షస్సర్వేషాం యోగినాం కృతే ॥ 19 

ముక్తియను సౌధము దృఢముగా నుండుటకు యోగు లందజటిీకిని 
యమనియమములు దృఢమైన పునాదిగా పేర్కొనబడినవి 


దుర్చలో మూలబందళ్చేత్సాధస్తేన వినిర్మితః | 
మహావృష్టి ప్రఘాతేన వాయునా పతతి ధ్రువమ్‌॥ 20 


(శములయాళయతిన్రగలా 417 


పరముగా లేని పునాదితో కట్టిన ప్రాసాదము గొప్ప వర్షాఘాతము 
చేతను, పెనుగాలిచేతను తప్పక పడిపోవును 

తథా యమైళ్ళ నియమైర్హుర్చలైస్సహితో యది ! 

ముక్తిసౌధః పతత్యేవ ప్రబలైః పొకృతెర్లుణైః ॥ 21 

ఆలాగున యమనియమములు దుర్భలము లయినచో, ముక్తిప్రా 
సాదము (ప్రబలపాకృత గుణములను వానగాలులచే కూలిపోవును 


ఆసనాని బహూనీతి యోగజ్ఞాః కథయ న్హి చ । 
తేషాం మధ్యే బద్దపద్యం పద్మం సిద్దాసనం తథా ॥ 22 


సర్వాంగం చ ప్రధానాని సంత్యన్యాన్యాసనాని చ । 
ఆవశ్యకాని సర్వేషాం యోగినామాత్మవేదినామ్‌ ॥ 23 


ఆసనము లనేకములని యోగశాన్తజ్ఞలు చెప్పుచున్నారు వానిలో 
బద్దపద్మ పద్మ సిద్దాసన సర్వాంగాసనములు ముఖ్యములు ఇకను మథీకొన్ని 
ముఖ్యాసనములు గలవు ఆ ఆసనములు గూడ యోగులకును, ఆత్మజ్ఞాూను 
లకు నావశ్యకములై యున్నవి 


విజ్ఞానార్థం మనళ్ళుద్ద్యై కుణ్జలీబోధనాయ చ । 
శీత్రోష్టాదిని సోఢుం చ సర సేవ్యాన్యాసనాని వై ॥ 24 


విజ్ఞానముక్‌"అకును, చిత్తశుద్దిక్‌"అకును, నిశ్చాలత్వముక *అకును, 
కుండలీప్రబోధముకొఅకును, శీతోష్టాదులను వహించుటకును ఆసనము 
లను సేవించవలయునని యోగశా(న్త్రముయొక్క నిశ్చయము 


దృఢత్వం చ శరీరస్య ధ్యానే చిత్తానుకూలతా । 
ఆసనానాం ఫలాని స్యుర్షగ్భధ్యానాదికాని చ ॥ 25 
మజీయు ఆసనములవలన శరీరదృ ఢత్వము, చిత్తము ధ్యానానుకూల 


మగుట, చాలసేపు ధ్యానములో నిలుచుశక్తి మొదలగు ప్రయోజనములు 
సద్దించును 


418 _శ్రీమలయాళసద్దురు (గంధావలి 


ప్రాణాయామళశ్చ బహుధా కథ్యతే యోగవిత్తమైః | 
తే సర్వేఇ_ద్య యుగేఐ...సాధ్యాస్తస్మాద్యోగ్యం సమాగ్రయేత్‌ ॥ 26 


ప్రాణాయామముగూడ ననేకవిధములుగా నున్నదని యోగవేత్తలు 
వచించుచున్నారు ఆ ప్రాణాయామ భేదము లన్నియు నీ కలియుగమున 
యసాధ్యము లయినందున ధ్యానయోగ్య మయినదానిని (గ్రహించ 
వలయును 


సర్వేషామేవ భేదానాం లఘుస్సర్యోత్తమో మతః | 

కాయశుద్ది స్తతస్పిద్దా మనో నైర్మల్యమేవ చ ॥ 27 

ఆ ప్రాణాయామభేదములలో లఘుప్రాణాయామము సర్వోత్తమ 
మయినది ఆ సులభప్రాణాయామముచేతనే కాయశుద్ది, మనోనిర్మలత్వము 
మొదలయిన ప్రయోజనములు గలుగును 

కర్మకాస్టేషు దగ్రేషు ప్రాణాయామాగ్నినా ముహుః | 

దర్రలోహాదివచ్చిత్తం దగ్రదోషైః ప్రసీదతి ॥ 28 

ప్రాణాయామాగ్నిచే కర్మకాష్టము లన్నియు దహింపబడగా అగ్నిలో 
బడిన లోహము శుద్దమగునటుల చిత్తముగూడ సకలదోషములు దహింప 
బడ శుద్దమగును 


లోహానాం ద్రావణే వాయురివాగ్నేః ప్రాణసంయమః । 
వృత్తీనాం విలయే తత్త్వవిచారశ్చ సహాయకృత్‌ ॥ 29 


లోహములను కరిగించుటయందు అగ్నికి వాయు వెటుల సహాయకారి 
యగుచున్నదో ఆలాగున చిత్తవృత్తులను దహించుటయందు తత్త్వవిచార 
మునకు ప్రాణసంయమము సహాయము చేయును 


నౌకాయానవిధౌ వాయురనుకూలో భవేద్యది । 
యథా వా నావికళ్ళీఘ్రం తరత్యంభోనిధిం తథా ॥ 30 


ఆత్మ తత్త్వవిచారే2_పి ప్రాణాయామానుకూల్యతః। 


(వామలయాళయతి న్షగీతా 419 


తత్తుజ్ఞస్తరతి తి(ప్రం ఘోరసంసార సాగరమ్‌ ॥ 31 


సముద్రమును దాటుటయందు గాలి యనుకూలముగా లీచుచుండిన 
నావికుడు శీఘ్రముగా సముద్రమును దాటును అట్లే తత్తువిచార విధిలో 
ప్రాణసంయవముము సహాయముగా నుండిన తత్త్వవేత్త యీ సంసార 
సముద్రమును తొందరలో దాటుచున్నాడు 


ప్రాణినో నైవ జీవంతి ప్రాణవాయుం వినా యథా | 
తథైవ యోగినస్సర్వే ప్రాణాయామం వినా న హి 32 


ప్రాణవాయువు లేనిచో ప్రాణులు జీవింపజాలరు ఆలాగుననే యోగీ 
శ్యరులందటు ప్రాణసంయమము లేక యుండరు వారికడి ప్రాణము వంటిదే 
యగును 


ప్రాణాయామస్స విదితస్పగర్భాగర్భభేదతః । 
సగర్భ్ఫో మన్రసహితో మన్రహీన స్తథాఐ._పరః ॥ 33 


ప్రాణాయామము సగర్పము, అగర్భము అని రెండు విధములుగా 
నున్నది 1 సగర్భవునగా ప్రణవాది వున్రములతో గూడినది 2 
అగర్భమనగా మగ రహితమయినది 


పునశ్చ ద్వివిధః ప్రోకో భావనాభావనాత్మకః । 
భావనారహితో దేహరత్షణైకథలస్స్మృతః ॥ 34 


మతీయు నా ప్రాణాయామము భావనాసహితము, భావనారహిత 
వుని రెండు విధము లయినది భావనారహిత ప్రాణాయావుము 
శరీరసంరకణమును మాత్రము గలుగజేయును 


భావనాసహితః పుణ్యః పాపారణ్యమహానలః । 
స్వాత్మశుద్రికరః పూతో భవరో గమహౌషథధమ్‌ ॥ 35 


దైవభావనతో గూడిన ప్రాణసంయమము పుణ్యమైనది, పాపారణ్య 
మును దహించును, ఆత్మశుద్దిని గలుగజేయును, మహాపవిత్ర మయినది 


420 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


సంసారవ్యాధికి దివ్యాషధము నగును 


పూరకం తు ద్వొమాత్రం స్యా త్కుమృకం చాష్టమాత్రకమ్‌। 
రేచకం స్యాచ్చతుర్మాత్రం త్రిమాసాభ్యాస సంయుతమ్‌ ॥ 36 


తదూర్ద్వం ద్విగుణం కుర్యాత్‌ షణ్మాసం విజితే[వ్రియః । 
సదాఐ2._భ్యసనసంశీల ఆత్మసిద్ధిముపైతి చ ॥ 37 


ఇక ప్రాణాయామ లక్షణమును వినుము రెండు మాత్రలకాలము 
పూరకము, నాలుగుమాత్రల కాలము రేచకము, ఎనిమిది మాత్రలకాలము 
కువ్చుకము - ఈలాగున ప్రాణాయావుమును మూడు మాసములు 
బహుజా(గత్తగా నభ్యసించవలయును తదుపరి ప్రాణాయావుమును 
రెట్టింపుజేసి మూడుమాసము లభ్యసించవలయును ఈలాగున మొత్తము 
ఆజుమాసములు ప్రాణసంయమ మొనరించినవాడు సకలేన్దియవృత్తులు 
శమించి ఆత్మసిద్దిని పొందుచున్నాడు 


మగ్రభావవిహీనోఇ యం సామాన్వైశ్చు ముముత్తుభిః | 
త్రివిధః క్రియతే నూనం స్టూలదేహస్య శుద్దిదః ॥ 38 


సాధారణముగానుండు కొందజి ముముక్షువులచేత వుగన్రరహి 
తముగను భావనారహితముగను ని త్రివిధ రేచక పూరక కువ్చుక ప్రాణా 
యావ మాచరింపబడుచున్నది ఈత్రివిధప్రాణాయావముము స్టూలదేహ 
శుద్దిని మాత్రము గలిగించును, నిశ్చయము 


శుద్దాహారో బ్రహ్మచర్యం వివిక్తం మితభాషణమ్‌ । 
ప్రాణసంయమినాం తేషాం నియమా ఇతి కీర్తితాః ॥ 39 


మటీయు శుద్దాహారము, బ్రహ్మచర్యము, ఏకాంతము, మితభాష 
ణము-ఇవి ప్రాణాయావు తత్పరులగు యోగీశ్వరుల కనుష్టించద గిన 
ముఖ్య నియమములుగా వచింపబడెను 


ప్రాణాయామః ప్రయాసళశ్ళే త్స తూర్ణం త్యాజ్య ఏవ హి | 


(శ్రీవములయాళయతి వ్రగీతా 421 


నో చేద్వ్యాధిశ్చు చాఇల్యం యోగా॥దంశశ్చ జాయతే ॥ 40 


ప్రాణాయామము ప్రయాస మయినచో వెంటనే దానిని పరిత్యజించ 
వలయును అటు గాకుండిన నీ ప్రాణసంయమము వ్యాధిని, బుద్దిచపల 
తను, యోగ ॥భ్రష్ట్రత్వమునున్ను గలుగజేయును 


సర్వసిద్దికరస్తూర్ణం సర్వదాఐ భ్యసనోచితః । 
ఆపాయరహితళ్ళుద్దో బ్రహ్మభావనగుమ్బితః ॥ 41 


యోగినామపి సర్వేషాం సాధ్యః కేవలకుమృ్బకః | 
విశేషతస్పదా రాజయోగినామ్‌ ప్రియకారకః ॥ 42 


సర్వసిద్దులను గలిగించునదియు, సర్వదా యభ్యసింపదగినదియు, 
అపాయరహిత వుయినదియు, [బహ్మభావనతో గూడినదై పరిశుద్ద 
మైనదియు నగు కేవలకుమృక ప్రాణాయామము యోగీశ్వరు లందజికిని 
సులభసాధ్య మయినది రాజయోగులకు ఎల్లవేళల విశేషముగా ప్రియమును 
గలిగించునది యగును 


కేవలః కుమృకో నామ రేచపూరకవర్ణితః | 
మన్రార్థభావనా యుక్త స్పతు కైవల్యదాయకః ॥ 43 


రేచకపూరకములు లేక మన్రార్థదెవభావనలతో గూడుకాని యభ్యసిం 
పబడునది కేవల కువ్చుక ప్రాణాయామ మగును ఇది కైవల్యదాయక 
మగును 


ఇన్రియాణాం హి చరతాం విషయేషు స్వభావతః । 
ప్రత్యాహారస్ప కథితః స్థాపనం ప్రత్యగాత్మని ॥ 44 
స్వభావముగా బహిర్ముఖములై ఇగ్చియము లాయా విషయముల 


యందు సంచరించుచుండగా నా యిన్రియములను అన్తర్యుఖము జేసికొని 
చిత్తమును పరమాత్మయందు నిలుపుట ప్రత్యాహార మగును 


సాకారశ్చ నిరాకారః స్వాత్మభావనయా యుతః | 
F29 


422 _శ్రీమలయాలళసద్ద్లురు గ్రంధావళి 


ఇత్యయం యోగశాస్ర కై స్రీ) విధస్సం ప్రకీర్తితః ॥ 45 

ఆప్రత్యాహారము 1 సాకారము, 2 నిరాకారము, ౩ స్వాత్మభావనతో 
గూడినదని దీనిని మూడు విధములుగా చెప్పినది (1 సాకారమనగా 
సగుణత రూపధ్యాన మగును 2 నిరాకారవునగా కరుణావుయ 
సత్యశాన్యాది విశిష్ట పరమాత్మభావన యగును, ౩ ఆత్మభావన యనగా 
“సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” అను పరబ్రహ్మయే ఆత్మయని భావించుట 
యగును 


తేషాం మధ్యే పరం శ్రీష్రో వేదసమ్మత ఎవచ॥ 
అద్వైతాత్మ స్వరూపళ్ళ్చ స్వాత్మభావనయా యుతః ॥ 46 


ఆ త్రివిధ ప్రత్యాహారములలో ఆత్మభావనతో గూడిన ప్రత్యాహారము 
మిగుల శ్రేష్టమైనది అదియే వేదసమ్మతము, అద్ర్వైతాత్మ స్వరూపమనియు 
దెలియవలెను 

మహాశెలం యథా భూమి గ్నిశ్చలా ధరతి సిరమ్‌ । 


బ్రహ్మభావం తథా దైవభావం ధత్తే సుధీః పుమాన్‌ ॥ 
తదేవ ధారణాం ప్రాహుర్దారణా తత్త్వకోవిదాః | 47 


భూమి నిళ్ళలమై ఖ్రరముగా పర్వతమును ధరించు విధమున 
నిశ్చలచిత్తముతో బ్రహ్మభావమునుగాని, ఇష్టదైవభావమును గాని యే 
ధిమంతుడు ధరించుచున్నాడో ఆ ధరించుటనే ధారణాతత్తుజ్ఞాలు ధారణ 
యని వచించుచున్నారు 


సాకారం వా నిరాకారం ధ్యాతుర్యేయం నిర న్తరమ్‌ । 
తదేకభావనాయుక్తం ధ్యానం యోగవిదో విదుః ॥ 48 


ధ్యాతయొక్క ధ్యేయము సాకారమైనను నిరాకారమైనను నితర భావ 
నలు లేక తదేకభావనతో గూడిన దయినచో దానిని యోగతత్త్వజ్ఞులు ధ్యాన 
మని తెలియుచున్నారు 


_శ్రిమలయాళయముతీన్హ గీతా 423 


ధ్యాతృధ్యానే పరిత్యజ్య కేవలం ధ్యేయమాత్రతా | 

స్వస్వరూపఫ్రతిర్యావత్పమాధిస్పోఇ_భిధియతే ॥ 49 

ధ్యాతృధ్యానభేదమును గూడ వదలి కేవలము ధ్యేయమాత్రమై అనగా 
స్వస్వరూపపస్టితిలో నుండుట సమాధి యని చెప్పబడుచున్నది 

సైవ స్టితిః పరం తత్త్వం కైవల్య మమృతం పదమ్‌ । 

బ్రహ్మాభిన్నం చ తజ్ట్వే యం శాశ్వతం 'సుఖముత్తమమ్‌ ॥ 50 

ఆ స్వస్వరూపప్టితి యను సమాధియే పరతత్వము, కైవల్యము, 

అమృతపదము, బ్రహ్మరూపము, మహోత్తమ మయిన శాశ్వత సుఖము 

తద్రహ్మగమ్యం ముక్తిశ్చ పురుషార్హస్తదేవ హి | 

వేదాన్తానాం సర్వవిదాం తద్ది నిశ్చవ్రచం వచః ॥ 51 

ఆ ధ్యేయ(బ్రహ్మమే గమ్యము, ముక్తి, పురుషార్టముగూడ నదియే 

మటీయు వేదాన్తము అనబడు నుపనిషత్తులయొక్కయు, సర్వము దెలిసిన 
తత్తవేత్తలయొక్కయు నిశ్చయార్ధకమైన వాక్యాద్దము గూడ నా పరబ్రహ్మమే 

బహుజన్మకృతం పుణ్యం దైవానుగ్రహమేవ చ । 

వినా తన్నైవ సిద్దం స్యాత్తచ్చ తత్త్వవిదో విదుః ॥ 52 

నానాజన్మలనుంచి నాచరించబడు సుకృతము దైవానుగ్రహమున్ను 
(గురుకరుణయు) లేక ఆబ్రహ్మత్వపస్టతి యెన్నటికిని గలుగదు 
ఈవిషయమును తత్త్వవేత్తలు ఎరుంగుదురు 

తదేవ సర్వశాస్రాణి బ్రువన్తి చ పునః పునః | 

ఐకకళ్యేన మునయ స్తథా భక్తిమతాం వరాః ॥ 53 


ఈ విషయమునే సకలశా(స్త్రములును బోధించుచున్నవి మునిశ్వరు 
లును భక్త శ్రేష్పులును నేకకంరముతో వచించుచున్నారు 


సంసారసాగరం తీర్వా మహాత్మా యస్తు ఖేలతి | 


424 (శ్రీ మలయాళసద్లురు గ్రంధావళి 


అపారే చిత్సుఖే నిత్యం కృతకృత్యస్స ఏవ హి ॥ ర్‌4 

సంసారసముద్రమును దాటి అపారచిద్రూప సుఖమయ స్వాత్మ 
స్యరూపవుం దేమహాత్ముడు సర్వదా క్రీడించుచున్నాడో ఆ యఖండ 
విజ్ఞానియే కృతకృత్యు డయిన తత్త్వవేత్త యగుచున్నాడు 

తస్పైవ సార్ధకం జన్మ తేనైవ సుకృతం కృతమ్‌ । 

అమోఘం తస్య మాహాత్మ్యం వక్తుం కోల_పి న శక్నుయాత్‌ ॥ 55 

ఆమహానుభావుని జన్మయే సార్టకమైనది అతడు చేసినదే నిజమైన 
సుకృతము అమోఘమైన అతని మాహాత్మృమును వర్ణింప ఎవడును 
సమర్థుడు కాడు 


ధన్యా మాతా పితా ధన్యో ధన్యం గోత్రం తథైవ చ | 

ధన్యా చ వసుధా తస్య తిష్టతశ్చరతోఇ._పి వా ॥ 56 

ఆ జీవన్ముక్త విద్వాంసుడు సంచరించుచుండినను, ఒకేచోట 
నుండినను సరియే ఆ మహాత్ముని తల్లీ ధన్యురాలు, తండ్రి ధన్యుడు, 
వానివంశము ధన్యము, భూదేవియు ధన్యురాలు 

జీవన్ముక్తస్య తస్యైవ దర్శనస్పర్శనాదినా । 

మహాపాపాః పూతభావా ముక్తిమ్మర్ల న్యసంశయమ్‌ ॥ 57 

అట్టి జీవన్ముక్త విద్వాంసుని స్పృశించుట, భాషించుట, దర్శించుట 


మొదలగువానిచే మహాపాపులును పవిత్రులై నిస్సంశయముగా ముక్తికర్షు 
లగుచున్నారు 


యోగళశబ్దన్య నానార్భా(న్రువన్తి బ్రహ్మవేదినః । 
జీవేశయోరైక్యతత్వం తథా చేశ్వరదర్శనమ్‌ ॥ 58 


పరమాత్మని యచ్చిత్తం లీయతే తదపి స్పృతమ్‌ । 
తథా సర్వేన్రియాణాం చ వృత్తినిగ్రహ ఇత్యపి ॥ 59 


శిమలయోళముతీ న్రగీతా 425 


యోగశబ్దమున కనేకార్టములను బ్రహ్మజ్జ్ఞులు వచించుచున్నారు 
యుజ సమాధౌ యను ధాతువునుండియు, యుజుర్యోగే అను ధాతువు 
నుండియు గలిగిన శబ్దము “యోగః” అని చెప్పబడుచున్నది యోగమనగా 
సవ్చున్చవము దానినిగురించి “సంయోగం యోగమిత్యాహు ర్లీవాత్మ 
పరమాత్మనోః* అను ప్రమాణమచే జీవేశ్వరులయైక్యము, అనగా ఈశ్వర 
దర్శనరూప సమ్బనవ్టము యోగమగును 


సమాధియనగా వృత్తులను నిగ్రహించి మనస్సును పరమాత్మయందు 
లెస్సగా నుంచుట యని అర్ధము దానిననుసరించి పరమాత్మయందు 
చిత్తము లయించుటయు, ““యోగ శ్చిత్తవృత్తి నిరోధః”* అను పాతంజల 
యోగసూత్రానుసారము సకలేగన్ది యవృత్తులను ని[గ్రహించుటయు 
యోగమనబడును 


విచారయామస్తత్తత్త్వం యోగశబ్దస్య ముఖ్యతః | 
సిద్దోఐ_ యమర్జ్హో యోగో హి వియోగేన వివర్షితః ॥ 60 


యథార్ధమును ఎచారింతము ముఖ్యముగా యోగశబ్దార్ధము ఎయో 
గములేని యవస్టయే అని సిద్దించినది 


సలిలే సైవ్రవం యద్వత్సామ్యం భవతి యోగతః । 
తథా జీవాత్మనోరైక్యం 'సమాధిరభిధథియతే ॥ 61 


ఉప్పు నీటిలో కలిసిపోవునటుల యోగమువలన జీవాత్మ పరమా 
త్మలో కలియుట సమాధియని చెప్పబడుచున్నది 

నివాతదిపవచ్చిత్తం సమాధి రభిధథీయతే । 

ఏత దేవాహ భగవాన్యతచిత్తస్య యోగినః ॥ 62 

యథాదిపో నివాతస్థో నేజ్లతే సోపమేతి చ । 

(ప్రవృత్తిరోధో జ్ఞానస్య సందిప్తిర్యోగ ఉచ్యతే! 

శ్రుతిరప్యాహ యోగస్య ప్రభ వావ్యయ రూపతామ్‌ ॥ 63 


426 (శ్రీమలయాళసద్లురు గ్రంధావలి 


గాలి లేనిచోట నున్న దిపమువలె చిత్తము నిశ్చలముగా నుండుట 
సమాధి యనబడుచున్నది ఆవిషయమునే *““యధా దీపో నివాతస్తో నేజతే 
సోపమా స్మృతా” అను వాక్యముచే (శ్రీకృష్ణభగవాను డుపదేశించెను 
“యోగో హి ప్రభవాప్యయౌ” అను కరోపనిషద్వాక్యముచే సకలవృత్తులు 
నశించి జ్ఞానోదయ మగుట యోగమని చెప్పబడనది 


అసంయతాత్మనా యోగో దుమ్రాప ఇతి మే మతిః | 


వశ్యాత్మనా తు యతతా శక్యోల_వాప్రుముపాయతః ॥ 64 
ఇత్యేతద్భ గవద్వాక్యం సదా జ్ఞప్తా వినిక్షిపేత్‌ | 
అన్యథా స భవేద్యోగో వియోగ ఇతి భాషితః ॥ 65 


ఆత్మని[గ్రహము లేనివానికి యోగము కష్టసాధ్యము నిగ్రహము 
గలవానికి దానిని పొందదగునను భావము గల అసంయతాత్మనా అను 
(శ్రీకృష్ణభగవంతుని వాక్యమును సర్వదా జ్ఞప్తిలో నుంచుకొనవలయును 
అటుగాకుండిన యోగమనగా వియోగమే యగును 


సో£_హం శివోణ హం ప్రణవాక్షరం తథా 

పంచాక్షర త్రక్షరషోడశాతక్షరాన్‌ । 

మన్రాంస్తు తద్దివత భావనాధియా 

జప్యాత్స మన్రాభిధయోగ ఇప్యతే ॥ 66 

మగ్రయోగమనగా- పంచాక్షర, త్ర్యక్షర, అష్టాతర, ద్వాదశాక్షర, 
షోడశాక్షరములు మొదలుగా గల మహామన్రములను, అటులనే సో౭_హం, 


శివాఇహం, ప్రణవము మొదలగు అజపామగ్రములను మన్రార్ల దైవభావ 
ములతో జపించుట యగును 


ప్రాణస్య చాపానగతేర్యదైకతా ధౌత్యాదిభేద్షెగ్లరయోగ ఉచ్యతే । 
స్వాన్తాత్మనోరైక్యగత్మిర్ణయో భవే జ్ఞానం తదా స్యాత్సకలార్ధదీపకమ్‌॥ 
ధౌతి, నేతి మొదలగు యోగక్రియలచే ప్రాణాపానముల యైక్యమే హర 


_(శ్రిమలయాళముతీనన్హ గీతా 427 


యోగమని చెప్పబడుచున్నది ఆత్మమనస్సులయొక్క (జీవేశ్వరులయొక్క) 
ఐక్యమే లయ యోగమగును అప్పుడు సకలార్రములను ప్రకాశింపజేయు 
జ్ఞానము గలుగుచున్నది 


జ్యోతిస్వయం భాతి యదా ప్రదిప్తిభి 

స్ప్వాత్మా స్వయం భాసకరాజయోగభాక్‌ | 

యోగన్త్వయం సర్వవిలక్షణో భవే 

త్తస్మివ్యఖండైకరసో£_.నుభూయతే ॥ 68 

అఖండదీప్తులలో స్వాత్మవస్తువు స్వయంజ్యోతియై తేజరిల్లుటచే 
స్వప్రకాశక రాజయోగము గలదగును ఈ రాజయోగము సర్వవిలక్షణ 
మైనది అందున అఖండైక రసమాస్వాదింపబడుచున్నది 


యోగశా(స్త్ర) వివారాచ్చ యదస్తి పరతస్తు తత్‌ | 


వదంతి శాస్త్ర) సారజ్ఞా జ్ఞానశా(స్త్ర'స్య నిశ్చయమ్‌ ॥ 69 
బుద్ధ్యంత సర్వవిషయాన్‌ యోగశా(న్ర)ం (బ్రవీతి తాన్‌ | 
ఇంద్రియాతీతవిషయో జ్ఞానశా(స్తేణ బోధ్యతే ॥ 70 


యోగశా(న్త్ర) విచారణకంటె పరమ్రైనదేదియో దానినే జ్ఞానశా 
(న్త్రములయొక్క నిశ్చయముగా [గ్రబాంచుమూ! ఆయోగశా(న్హ్త్రము. బుద్ది 
వరకు గల విషయములను మాత్రము తెలియజేయును వేదాంతతత్త్వమగు 
జ్ఞానశా(న్త్ర్యము అతీన్హియవిషయమును బోధించుచున్నది 


వేదా న్తశా(స్తీణ తు యత్తు బోధితం ప్రశ్నత్రయం తచ్చ వివిచ్య కథ్యతే । 
పరాత్మని స్వాత్మని చావ్యయే సతి కస్మాత్కథం కస్య వియోగసమృవః ॥ 


వేదాంతశా(స్త్రము యోగవిషయవ్లి వేథయాడు (ప్రశ్నలను తెలుపు 
చున్నది అవి వివరముగా తెలుపబడుచున్నవి ఆత్మ పరమాత్మస్వరూపమై 
అవ్యయమై యుండగా దేనికి, దేనినుండి, యెందువలన వియోగము 
సమృవించినది? 


428 _శ్రీములయాళసద్ద్లురు (గ్రంధావళి 


సంయోగభాజస్తు వియోగభాజినః కో నామ యోగో భవతీతి తత్తదా । 
సంయోగహీనస్య హీ యోగ ఇష్యతే చ్యుతిః కదా బ్రహ్మమయస్య చాత్మనః 


సంయోగము గలవి వియోగమే అన్తముగా గల వగుచున్నవి కావున 
యోగమనగానేమి? మజీయు వియోగము గలదానికే సంయోగ మనునది 
సవ్బువించును అట్నుండగా, పరబ్రహ్మవవుయువుగు నాత్మ యెప్పుడు 
వియోగము జెందెను? 


అద్వైతశా స్రాన్వయభాజి తత్రయంన హ్యన్యవేదాంతమతానుబద్దమ్‌ | 


ఆ త్రివిధ ప్రశ్నలు అద్వైతశా(స్త్రముచేతనే విచారింపదగినవి అవి, ద్వైత 
విశిషాద్రైతాది శా(స్త్రుములకు సమృ ప్టించినఎ గావు బ్యైతాదెిశా(స్త్రములు 
జీవేశ్వరుల భేదమును, ప్రపంచసత్యత్వమును చెప్పుచున్నవి 

అద్వైత వేదాంత నిరూఢ బుద్దయో విజ్ఞానిన స్తథ్యమిదం ప్రచక్షతే । 

జీవాత్మనోర్నైవ విభేదభావో భేదోక్రయో మందధియై [(ప్రవృత్తాః ॥ 74 


అందువలన విజ్ఞానులగు నద్ర్వైతసిద్దాన్తులు జీవేశ్వరులకు భేదము 
లేదను సత్యమును చెప్పుచున్నారు జీవేశ్వరులయొక్క భేదము భ్రాన్సి 
రూపము గనుక మందమతులకు చెప్పబడినది (కావున సంయోగ వియోగ 
ములుగాని, పరమాత్మనుండి జీవుడు వేరుపడుటగాని ఏకాలమున ఎందు 
నిమిత్త మేర్చడినది? అను ప్రశ్నలు పరమార్లతత్త్వవుందు లేవు 


సామాన్యబుద్దిగలవారు తత్త్వమును (గ్రహించి తరించుటకై యేర్పుడినవేగాని 
వేరు గాదు) 


వేదాన్తశాస్రోక్తవచాంస్‌ మానం బ్రహ్మాహమిత్యాదిధియా యుతాని । 
అస్రాప్య యోగేన మనో విశుద్దిం స్టిరత్వమప్యేతి న చాత్మవేదనమ్‌ ॥ 75 


వేదాంత శా(న్హ్రవాక్యము లన్నియు నేను బ్రహ్మమను నబేదజ్ఞానముచే 
గూడనవి కదా! అయినను యోగముచేత చిత్తశుద్ది నిశ్చలత్వములు లేక 


(శీిమలయాళయతీ న్రగీతా 429 


పరమాత్మజ్ఞానమును పొందడు 


కృతే తత్త్వవిచారే2_పి యోగసిద్దిం వినా న హి । 
తత్త్వజ్ఞానం తు తద్భాతి ప్రవాతే దీపికా యథా॥ 76 


తత్త్వవిచారణ యుండినను, యోగసిద్ది లేనియెడల గాలిలో 
నుంచబడిన దిపమువలె జ్ఞూనతత్త్వము ప్రకాశించదు 


యోగే సిద్దే2_పి చ జ్ఞానం వినా నాస్తి ప్రయోజనమ్‌ | 
నిర్మితే2.ప్యాలయే దేవ ప్రతిష్టాంతు పినా యథా ॥ 
77 


దేవాలయము సుందరముగా నిర్మింపబడిన దయినను దేవ ప్రతిష్ట 
లేనిచో నిప్రుయోజన మగునటుల యోగసిద్ది పూర్తిగా గలవారైనను జ్ఞానము 
సిద్దించకపోయిన ప్రయోజనము లేదు 


తస్మాద్‌ జ్ఞానస్య యోగేన 'సంబంధస్సుదృఢో మతః । 
తాభ్యాముభాభ్యాం పూర్ణస్తు ముక్తిం గచ్చతి సాధకః ॥ 78 


అందువలన యోగజ్ఞానములు రండును పరస్పరము సంబంథ 
పడియున్నందుచే జ్ఞానముచేతను, యోగనిష్టచేతను పరిపూర్ణుడయిన 
సాధకుడు ముక్తిని పొందుచున్నాడు 


సూత్రసంయోజనే సూచ్యాం నైళ్చల్యం హస్తయోరథ | 

సూత్రస్యైకముఖత్వం చ భవేదావళ్యకం తథా ॥ 

పరమాత్మని చిత్తస్య యోజనం సమపేషతే | 

నైశ్చల్య మింద్రియాణాం చ చితైకాగ్రత్వమేవ చ ॥ 79 

మిగుల సూక్మమగు సూదియొక్క రవ్రములో దారమెక్కింపవలయు 
ననినచో, హస్తములయొక్క నిశ్ళలత్వము, దారము కొసయొక్క 
యేకత్వమున్ను అవసర మగునటుల పరమాత్మయందు చిత్తము నుంచుటలో 
సర్వేన్లియముల నిళశ్చలత్వము, చిత్తముయొక్క యేకత్వమున్ను అపే 


430 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


&తములు 


తథాఐ2.ప రంధ్రం యది దృష్టిగోచరం భవేన్న 'సూచ్యా విఫలో హి యత్నః। 
యోగే తథా తాత్తికదృష్టుభావే మోహంధతా సిధ్యతి న త్వభీష్ట్రమ్‌ ॥80 


ఒక వేళ సూత్రకరముల ఏకత్వనిశ్చలత్వము లుండినను, సూది 
ర[న్రము కనబడకపోయిన నిక చేయదగిన కార్యమేమున్నది? అందువలన 
తత్తువిచారణాదృష్టి (జ్ఞానదృషప్టు లేకపోయినచో, మోహాన్హకారమే 
మిగులుచున్నది అభీష్టము నెరవేరదు 


ఇత్హం విచార్య బహుధా సకలాని యాని 
వేదానయోగపరతత్తవిధాయకాని । 

శాస్రాణి తాని పరినిష్టితమేవమాహు 

ర్హానం తు యోగసహితం సకలాన్ర్రసూతే ॥ విక! 


ఈలాగున బాగుగా విచారించి జ్ఞానయోగముల నిజతత్త్వమును 
బోధించు శా(న్హ్రము లన్నియును యోగముతో గూడిన జ్ఞానము సకలప్ర 
యోజములను గలుగజేయుచున్నదని తెలుపుచున్నవి 


(శ్రీసద్గురోః పరమకారణికస్య భవ్యా 

దబైవానుభావసుఖసా వ్రదయా ప్రసారాత్‌ 1 

లభ్యం భవేత్సరమతత్త్వమిదం ముముక్షో 

ర్హానం తదేవ పరమాత్మపదం తదేవ ॥ 82 


శ్రీ సద్గురుదేవుని పరమకారుణిక స్వరూపదృష్టివేతను, దైవము 
యొక్క మిగుల గొప్పదగు దయచేతను, ముముక్షువున కాపరమతత్త్యము 
లభ్యమగును అదియే జ్ఞానము, అదియే పరమాత్మస్వానము 

ఇతి శాస్రాణి సంశోధ్య యోగజ్ఞా స్తత్త్వమూచిరే । 

అష్మాంగాని చ యోగస్య ముఖ్యా జ్ఞానస్య హేతవః ॥ 83 


సర్వశా(న్ర్రములను పరిశోధించి యోగతత్త్వుజ్ఞాలగు మహర్షులు 


_(తినముఅయాళముతి న గీతా 431 


అష్టాంగయోగములు జ్ఞానమునకు కారణములై యుంటున్నవన్న తత్త్వము 
వచించిరి 


ముముత్తుభిరసౌ యోగో ముక్తి సౌధాధిరోహళోే | 


అనుసర్తవ్య ఏవాస్తి సోపానక్రమమార్షవత్‌ ॥ 84 
ప్రదర్శ్య శోభనం మార్గం ముక్తిసౌధా ధిరోహిణే | 
మహర్షిసత్కపాలాభాధృుజస్వ పరమం పదమ్‌ ॥ 85 


ముముతుజనులకు అష్టాంగయోగము ముక్తిసాధము నధిరోహించు 
టకు సోపానక్రమ మార్గమువలె అనుసరింపదగి యున్నది శ్రద్ధాభక్తులతో ఈ 
అష్టాంగయోగమను మెట్లను క్రమక్రమముగ నెక్కవలయును మజీియు 
(పేమైకనిలయా! మోక్షప్రాసాదవు నధిరోహించువారలకు నీ సోపాన 
మార్గమును జూపి మహర్షుల దివ్యకృపకు పాత్రుడవై నీవును ఆ 
పరమపదమగు మోక్షసౌధము నధిష్టించుము 

ఇతి (శ్రీమలయాళయతి వ్ర గీతాయాం ఉపనిషత్సార భూతాయాం 

అష్టాంగయోగో నామ దశమో౭౬_ధ్యాయః ॥ 
ఇటు ఉపనిషతారభూతమగు (శ్రీమలయాళయతీ వ్రగీతయందు 


అష్ట్రాంగయో గమను దశమాధ్యాయయము సమాప్తము 


Emm mm 


ఏకాదశో ౬_థధ్యాయః 
భర్త ప్రభావయోగః 


కృష్ణచరణ ఉవాచ 


భగవన్‌! భక్తిరూపం చ భక్తానాం లక్షణం తథా! 
శ్రోతుమిచ్చామి త త్వజ్ఞ! తన్మే బ్రూహి యథావిధి ॥ 1 


కృష్ణవరణము చెప్పెను 


దెవస్వరూపులును తత్త్వజ్ఞాలునగు నో సద్గ్లురుమూర్తీ! భక్తియొక్క 
స్వరూపమును, భక్తులయొక్క లక్షణమును విన గుతూహలపడుచున్నాను 
కాన దయతో శాస్రోక్త ప్రకారము భక్తియొక్కయు, భక్తులయొక్కయు లక్షణ 
మును వివరించి చెప్తుదురుగాక! 


శ్రిమలయాళయతీ॥న్ద ఉవాచ 


భక్తిర్భ్బహువిధా స్రోకా పురా భక్తైరనుత్తమ । 
శివకేశవభేదేన ద్విధా సా పరిచత్యతే ॥ 2 


శ్రీ మలయాళయతీం ద్రుడు చెప్పెను 


భకోత్తమా! ప్రాచీనులు భక్తి అనేక విధములని చెప్పిరి అయినను 
ముఖ్యముగ భక్తి రెండు విధముల బేర్కొనబడుచున్నది ఒకటి శివభక్తి, 
రెండవది విష్ణుభక్తి ఈద్వివిధ భక్తియే ప్రసిద్ధమైనది 


భజతేః క్రిని సేవాయాం భక్తిర్నిష్పద్యశతే క్రమాత్‌ । 
తతో భగవతస్పేవా భక్తి రిత్వభిధీయతే ॥ 3 


భజ- సవాయాం అను థాతువునకు క్తిన్‌ ప్రత్యయము చేరగా భక్తి 
అను పదమర్చడినది దీనికి సేవ అని అర్ధము అనగా భగవంతుని సేవయే 
భక్తీయని తేలినది భగవంతుని నిత్య నూతన వస్రాలంకరణాదులతో 
అలంకరించి, నానావిధ నైవేద్యములను వెల్లించుచుండుటయే భగవత్సేవ 
కాదనియు, మటీ నిర్మల హృదయముతో ఆ సచ్చిదానవ దివ్య విగ్రహమును 


_శిమలయాళముతీన్హ గీతా 433 


మనస్సున ధ్యానించుటయే ఉత్తమభక్తి యనియు గ్రహింప వలయును 

మాతాపితృగతా భక్తిః ప్రోకా దైవాత్మికా పునః । 

పతిభక్తిశ్చ సర్వాసు దైవభక్తిర్లరియసీ ॥ త్త 

మాతృభక్తి, పితృభక్తి, పతిభక్తి, దైవభక్తి యని భక్తి యనేక ప్రకారము 
లుగా నున్నది కాని వీిటియన్నిటిలోను దైవభక్తియే ఉత్తమమైనదని (గ్రహిం 
పుము 

ఈశ్వరస్య చ భక్తస్య చా భేదస్థితిరుత్తమా । 

భక్తిస్సా హి పరా స్రోకా నిజ్రేయసకరీ గుణిన్‌ ॥ 5 

ఓ గుణవంతుడా! భగవంతునికిని భక్తునికిని అభేదప్టితి గలుగుటు, 
పూర్వోక్త సర్వవిధ భక్తిమార్గములలోను ఉత్తమోత్తమ భక్తి యగును ఓ 
సుగుణశాలీ! ఈ యభేదస్టితియే పరమ నిర్వాణమునకు మూలకారణమని 
(గహంపుము 

స్వాత్మని స్వేష్టదైవస్య స్వాత్మన శ్చేష్టదైవతే | 

అభేదదృష్టి రేషా హి పరాభక్తిరితి స్మృతా ॥ 6 

తనయందు ఇష్టదైవమును, ఇష్టదైవమునందు తనను అభేదముగా 
జూచుట పరమభక్తి యగును 

జీవేశ్వరసమైక్యం చ వేదాన్నార్టగతం పునః | 

తత్ప్వజ్ఞా భక్తిమేవాహుస్పద్యోముక్తిర్యతో ధ్రువమ్‌॥ 7 

మజీయు నీ పరమభక్తియే వేదాన్తదర్శన ప్రతిపాద్యమగు జీవేశ్వర 
తాదాత్మ్యము గూడనని తత్త్వజ్ఞాలగు మహర్షులు వచించిరి ఈ పరాభక్తివలన 
సద్యోముక్తి లభించును నిశ్చయము 

పరమేశస్య విశ్వే చ విశ్వస్య పరేశ్వరే | 

అభేదదర్శనం భక్తిమాహుస్తత్త్వవిదః పరామ్‌॥ 8 


434 _శ్రీమలయాళసద్దురు గ్రంధావలి 


ఇట్టే చరాచర విశ్వమునందు పరమేశ్వరుని, పరమేశ్వరునియందు 
విశ్వమును అభేదదృష్టితో జూచుటయే పరమభక్తియని తత్త్వజ్ఞులు వచించిరి 


కర్మజ్ఞానరతానాం హి యమాద్యాసక్తచేతసామ్‌ । 
భ క్రిర్యుఖ్యతమా నూనమోషధీనాం యథా జలమ్‌ ॥ g 


వీహ్రాది (వడ్లు మొదలయిన) ఓషధులకు జలమెటుల జీవనాధా 
రమో, అటులనే యమనియమా ద్యష్టాంగ యోగము నాచరించుచున్నవారై 
కర్మజ్ఞానాదులయం దనురక్తులైన సాధకులకు భక్తియే ముఖ్యము అనగా 
ముఖ్యముగా నాచరణీయము 


భ క్రిహీనాని కర్మాణి శ్రద్దయా౭2._ఇ._చరితాన్యపి । 

వృథా తాన్యవగచ్చ త్వం వృష్టిహీనా మివ కృషిమ్‌ ॥ 10 

శ్రద్దతో నాచరించినను భక్తిలేని కర్మలు వర్షములేని కృషివలె వ్యర్థమని 
(గ్రహంపుము 

మనోవాక్కాయకరణైస్త త్తది[న్లియచేష్టితమ్‌ । 

హిత్వా స్వాత్మైకమననం భక్తి రిత్వభిధీయతే ॥ 11 


మనోవాక్కాయములతో ఆయా యింద్రియజన్య బాహ్యక్రియలను 
మాని వాటిని (మనోవాక్కాయములను) అంతర్ముఖమొనర్శి కేవలము 
ఆత్మైకచిన్తన మొనర్భుటయే పరమభక్తియని చెప్పబడుచున్నది 

భగవద్విస్సుతేర్దానిర్విస్పృతావతి వేదనమ్‌ । 

భక్తేస్సల్లక్ష్షణం తాత! పరాయాశ్ళ్చణు మే వచః ॥ 12 


నాయనా! ఎర్లి వేళలయందును భగవంతుని మరువకుండుటయు, 
ఒకవేళ నెపుడేని మరుపుగలిగినచో వముహావేదన నాందుటయు ఉత్తమ 
భక్తియొక్క లక్షణమని యెరుంగుము 


యథా భూమిగతా మీనా ఉత్పతన్తస్తపన్తి చ | 
దైవదూరికృతం చేత స్తథా చేత్తాపమశ్నుతే 11 


(శ్రీమలయాళముతి న గీతా 435 


తదా భవతి తన్ముఖ్యం పరభక్తేః పదం కిల ॥ 13 


నీటిలోనుండు చేపలను ఒడ్డున పడవేసినచో నవి నీటికొణుకై అల్లల్లా 
డుచు నెంత పరితపించుచున్నవో అటులే ఒక క్షణమేని దెవమునుండి వియుక్త 
మైనచో నపారవేదన ననుభవించు భక్తుని హృదయమే పరమభక్తికి నిలయమని 
(గహింపుము 


పతివ్రతా సతీ భర్రా వియుకా బహుధా యథా । 


వ్యథతే చ నిజాదృష్టం దూషయన్లీ ముహుర్ముహుః ॥ 14 
ఏవం 'సన్తప్యతే యస్య చిత్తం దైవ పరాజ్మాఖమ్‌ । 
అనన్యభావయు కం తత్సరభక్షేః పదం స్కృతమ్‌ ॥ 15 


పతివ్రతా శిరోమణియగు నారీమణి స్వపతివియోగమ._ నొందినచో 
నిరంతరము తన దురదృష్టమును నిందించుకొనుచు నెటుల దుఃఖి ఏ 
చున్నదో, అటులనే అనన్యభావ యుక్తమగు నే సాధకుని హృదయము దైవ 
పరాజ్మాఖమైనపుడు (కణకాలమైనను) అపారవేదన ననుభవించునో అట్టి 
పవిత్ర హృదయమే పరమభక్తి కాస్ప్తదమగును 

స్వచిత్తే పరమం దైవం సర్వదా యో£_.నుపశ్యతి । 

భగవానపి తం పశ్వేదితి గీితావచళ్చుణు ॥ 16 


ఎవడు తనహృదయమున ఎల్లపుడు భగవంతుని జూచుచుండునో, 
అట్టి పరమభక్తుని భగవంతుడును అనవరతము చూచుచుండును ఇటుల 
గీతయందు (6అ-౩౦0) (శ్రీకృష్ణభగవానుడు చెప్పినది వినుము 

జీవేశ్వరైక్య సంధానం పరాభ క్తిరితీరితా | 

అవిచ్చిన్నా యథా త్రైలధారా సిద్దమహర్షిభిః ॥ 17 

అవిచ్చిన్నమగు తైలధారవలె విచ్చేదములేని జీవేశ్వరుల ఐక్యాను 
సంధానమే పరమభక్తియని మహర్షుల యభిమతము 


విస్టృత్య దృశ్యమాత్మానం భగవత్స్యృతిరేవ చ । 


436 శ్రినులయాళసద్ద్లురు (గంధావలి 


ఐకాన్సికీ పరా భక్తిరితి తత్త్వవిదాం వచః ॥ 18 


సమస్తదృశ్యమును, కడకు తననుగూడ మరచి కేవలము భగవత్స్టృ 
తిమాత్రమే గలిగియుండుట పరమభక్తియని తత్త్వవేత్తలు వచించిరి 


యథా నది హ్యావిచ్చిన్నా సముద్రమభిగచ్చతి । 
తథా దైవోన్ముఖీ వృత్తిః పరా భక్తి రితి స్మృతా ॥ 19 


నది యెటుల తెంపులేక సముద్రము వైపునకే ప్రవహించుచుండునో, 
అట్లే దైవోన్ముఖమై చరించు మానసికవృత్తిని పరాభక్తి యందురు 


అంకోలవృక్షం బీజం చ లతా౬_ప్యేవం తరుం యథా । 
సూచికాల_ప్యేత్వయస్కాన్తమేవం భక్తిరనన్యగా ॥ 20 


ఊడుగ చెట్టుయొక్క విత్తనము (చెట్టునుండి (క్రిందపడుటతోడనే 
పునః అ) వృక్షమునే చేరునట్టున్ను, లత యెల్లపుడు వృక్షమును చుట్టుకొని 
యుండునట్టున్ను మజీయు సూది ఆకర్షింపబడి అయస్కాాన్త మునే 
చేరునట్టున్ను, ఎవని చిత్తవృత్తి దైవోన్మ్నుఖమైనదై నిరంతరము భగవంతుని 
యందే సంలగ్నమై యుండునో అట్టి అవిచ్చిన్న మనోవృత్తియే అనన్యభక్తి 
యనబడును 


దిగ్రర్ధికా యథా సూవీ చాలితా_పి పునఃపునః । 


నిర్దికేదుత్తరామాశామహో రా త్రం తథైవ చ ॥ 21 
చిత్తవృత్తిరనాకృష్ణా లౌకికె రాత్మఘాతిభిః | 
వ్యవహారైః పరే దేవే హ్యనురకా పరా మతా ॥ 22 


దెగ్రర్గుకయంత్రమునందలి ముల్లు ఎటు [డ్రెపినను రాత్రి పగలనక 
ఉత్తరాభివుఖ వుయ్యే యుండునటుల చిత్తవృత్తి ఆత్మభిన్నములగు 


(బాహ్య లౌకిక వ్యవహారములచే ఆకర్షింపబడక నిరంతరము దైవోన్ముఖమై 
యుండుటయే పరమభక్తి యనబడును 


నిజరూపం పరిత్యజ్య లవణం సలిలాత్మతామ్‌ । 


(శ్రీమలయాళయతి న్రగీతా 437 


జలే యథా తథా భక్తస్తక్వా దేహాత్మతాం హృది ॥ 23 


యాతి చేదాత్మతాదాత్య్యం తదా తద్బ్భక్తి రుచ్యతే । 
తదేక భక్తి రిత్యార్యైః విఖ్యాతైః పరమర్షిభిః ॥ 24 


నీటియం దుంచబడిన ఉప్పు తనస్వరూపమును త్యజించి జలరూపమై 
మారునటుల భక్తుడు దేహమే తానను మిధ్యాత్వబుద్దని త్యజించి బ్రహ్మాత్మైక్య 
బుద్దిని అనగా ఆత్మయే బ్రహ్మము అను అభేదబుద్దిని గలిగియుండుటయే 
తదేకభక్తి యని మహర్షులు చెప్పిరి (కాని యిట్టి దృఢతరమగు ఐకాన్తికభక్తి 
ఒకనాటితో కుదురునది గాదు చిరకాల నిరంతరాభ్యాసముచేతనే యిట్టి 
తదేకభక్తి సిద్దించునని తెలియుము ) 


సెషా భక్తిర్నవవిధా ప్రోక్తా భాగవతే పురా । 
ఏకాదశవిధా చైవ భక్తిసూగ్రేషు పావన!॥ 25 


ఓపవిత్రాత్మా! ఈ భక్తి, భాగవతమున తొమ్మిది విధములనియు, 
నారదభక్తిసూత్రములందు పదునొకండు విధములనియు వర్ణించబడనది. 


ఏవం హి భక్తిసంపన్నశ్చండాలో£_పి దురాత్మకః । 


సాధురేవ స మస్తవ్యో భక్త్య్వభావే చ పాతకీ ॥ 26 
కిం చ జాతివిభేదేన మోహావిష్ట్రో నరాధమః । 
ఈశాను(గహదూరస్సాదితి భాగవతం వచః ॥ 27 


ఏజాతికి జెందినవాడైనను కడకు దుర్మార్గుడగు చండాలుడైనను 
పూర్యోక్తభక్తి సమృన్ను డగునేని అతనిని సాధువుగనే భావింపవలయును 
భక్తిభావము లేనిచో పాపియగును ఇంతియే గాదు జాతిభేదమును పాటించి 
మోహాక్రాంతుడగు నీ అధమమానవుడు దైవకృపకు కూడ దూరుడగునని 
భాగవతమున భాగవంతుడు నుడివెను 


ఏవం హి భక్తిరాఖ్యాతా పరాభక్తిస్తథైవ చ । 


తతః పరమభకానాం లక్షణం శృణు తన్మయః ॥ 28 
F30 


438 (శ్హీమలయాళసద్లురు గ్రంధావళి 


ఇంతవరకు భక్తియొక్కయు, పరాభక్త యొక్కయు లక్షణము 
విశదముగ వివిధ రీతుల వర్ణింపబడినది ఇక మీదట పరమభక్తులయొక్క 
లక్ష్షణమును చెప్పుద సావధాన మనస్కుడవై వినుము 


భగవద్భావభరితః కరుణాళుళ్ళ 'సంయమీ । 
చరాచరసుఖాకాంక్షీ పరభక్తః ప్రకీర్తితః ॥ 29 


దైవభావసంభరితుడై దయామయుడై సర్వే న్రియ నిగ్రహము గలవాడై 
చరాచరహితమును గోరువాడు పరమభక్తు డనంబడును 


పరోపకారకరణే పరాభూతో2_పి తత్సరః | 
అహన్తయా చ సంత్యక్తః పరభక్తః ప్రకీర్తితః ॥ 30 


తాను అవమానమును బొందినను, ఇతరుల కుపకారము చేయుట 
యందు ఆసక్తి గలిగి, అహంభావ శూన్యుడైనవాడు పరమభక్తు డనంబడును 


దైవభావే విలీనో£_పి లోకానుగ్రహకాంక్షయా । 
భక్తిధ్యాన ప్రవక్తా చ పరభక్తః (ప్రకీర్తితః ॥ 31 


తాను నిరంతరము దైవభావమునందు విలీనుడై యున్నను, పామర 
జనుల నుద్దరింపవలయునను కోరికతో లోకమున అనవరతము భక్తిధ్యా 
నములను ప్రబో ధించుచుండువాడు పరమభక్తు డనబడును 


(బ్రహ్మాది 'స్తమ్బపర్యన్తసకల ప్రాణికోటయః | 

స్పష్టా మే ప్రభుణైవేతి నుస్నిగ్రః పరభక్తిమాన్‌ ॥ 32 

పిపీలికాది బ్రహ్మపర్యన్తము సమస్త ప్రాణికోట్లను నాప్రభువగు 
పరమేశ్వరుడే సృష్టించెనని దలంచి వాటియందు స్నేహము గలిగి యున్నవాడు 
పరమభక్తు డనబడును 

విసృజ్య సకలాన్బన్య్టూన్యుకో భాగవతైస్పహ । 

సదా హరికథాలగ్నః పరభక్తః [ప్రకీర్తితః ॥ 33 


_(అనులఅయాళయుతె న్రగితా 439 


తన దేహసంబంధులగు బంధువులను, మిత్రులను బరిత్యజించి, 
భగవద్భక్తులే తన బంధువులనియు, మిత్రులనియు భావించి నిరంతరము 
వారితోనే కాలక్షేపము చేయుచు అనుదినము హరికథా శ్రవణమునందు లగ్న 
చిత్తుడెనవాడు పరమభక్తు డనబడును 


స్టలమన్నం చ వస్రాణి సమర్చ్య చ తదర్టినే | 
ప్రీణన్నుపకృతౌ గాఢం పరభక్తః ప్రకీర్తితః ॥ 34 


తాను నివసించెడు స్రలమును, తాను తినెడు అన్నమును, తాను ధరిం 

చెడి వస్త్రములను, అన్న వస్రాదులు లేక బాధపడు భక్తుల కొసగి తన కటి 

భాగ్యము గలిగినది గదా యని ఉపకారముచే సంతసించుచు తన్మయు 
డగువాడు పరమభక్తు డనబడును 


యదా హ్యుపకృతిర్నాస్తి మనోవాక్కాయకర్మభిః । 
తదేవ దుర్దినమితి మన్వానః పరభక్తిమాన్‌ ॥ 35 


ఏదినమైతే మనోవాక్కాయ కర్మలచే నితరప్రాణుల కేలాటి ఉపకార 
మును చేయజాలక పోవునో ఆదినము దుర్దినమని భావించి పరితపించువాడు 
పరమభక్తు డనబడును 


కీరనస్మరణాసక్త స్తపోజపపరాయణః । 
గితాద్యు్లవ్రపరన తత్పరః పరభక్తిమాన్‌ ॥ 36 


భగవత్సంకీర్తనమునందును, తత్ప్స్మరణమునందును, తపోజపాద్య 
నుష్టానమునందును, గీత, భాగవతము ఇత్యాది సద్దంధముల పరనము 
నందును నిరంతరము తత్సరుడై యుండువాడు పరమభక్తు డనబడును 


శివరామాది తత్త్వస్య చింతకాన్‌ స్వేష్టభావుకాన్‌ । 
యస్పదా మనుతే సోణ యం పరభక్తః ప్రకీర్తితః ॥ 37 


శివునెనను రామునైనను భజించువారి నందరిని తన యిష్టదైవమును 
థ్యానించువా రినిగనే భావించి ద్వేషరహితుడగువాడు పరమభక్తు డఉనబడును 


440 (శ్హీమలయాళసద్లురు గ్రంథావళి 


కృష్ణభకాస్తథా రామశివభక్తాస్తథైవ చ। 
సర్వే చ స్వేష్టసంసక్తాశ్ళిత్తవృత్తిర్విభేదికా ॥ ఆ 


కృష్ణభక్తులుగాని, రామభక్తులుగాని, శివభక్తులుగాని అందరును తమ 
తవు యిష్టదైవమునందు సవూనముగ తన్మయులై ఆనందావృుతము 
ననుభవింతురు. కేవలము మానసికభావమే విభేదమును గలుగజేయునది 
కాని వస్తుతః పరస్పుర మేమియు భేదము లేదని భావము 


భకో భగవతస్పాక్షాద్దర్శనే తన్మయో భవేత్‌ । 
భకాగమే ఇ_పి యస్తుష్టః స ఏవ వరభక్తిమాన్‌ ॥ 39 


భగవత్సాకాత్కారము గలుగుచో భక్తుడెంతగనో, తన్మయీభావము 
నొందును అట్లే భక్తుడు తనవెంతకు రాగా సంతసించువాఢే పరమభక్తు 
డనబడును 

భక్తాయ దత్తం యత్కించిద్దెవ ప్రీత్రై ముదాఇ_ర్పితమ్‌ | 

మత్వా తుష్టః ఫ్టిరో మౌనీ పరభక్తః ప్రకీర్తితః ॥ 40 

తనకున్న యే కొలదైనను భక్తుల కర్పించి సంతోషముతో భగవంతుని 


కర్పించినటుల దలంచి దృఢచిత్తుడె మౌనమును దాల్చి సంతసించువాడు 
పరమభక్తు డనబడ్డును. 


విహాయ నద్యో నిజనామరూపే విభిన్నమాగ్షెర్దలధిం ప్రయాన్తి | 
భకాస్తథా భిన్నపథప్రయాణైర్ర హ్మాద్వయం ప్రాప్య సుఖం విభాంతి॥ 41 
విభిన్న నామరూపములను విడిచి నానావిధ మార్గములలో బ్రవహించు 
చున్న నదినదములు చివరకు సముద్రమును జేరి ఏకాకారమును 
బొందుచున్నటుల, భక్తులును విభిన్న మార్గము నాశ్రయించి అద్యయమగు 
ఏరబ్రహ్మమునే పొంది తద్రూపులై సుఖించుచున్నారు 
ఆద్వైతం శివమానవ్షః సత్యం చామృతమేవ చ । 
సాక్షాత్కారళ్ళ దేవస్య భక్తెః ప్రాప్యా గతిర్మతా ॥ 42 


(శీమలయాళయత్‌ి వ్రగీతా 441 


భక్తులు పొందు గతియే అద్వయము, శివము, ఆనవ్రము, సత్యము, 
అమృతము మతీయు భగవత్సాకాత్మారమని చెప్పబడుచున్నది 

భక్తిం వినా న ముక్తి స్యాన్ముక్తేర్చక్తిశ్చ కారణమ్‌ । 

పర్దనీయా తతో భక్తిరిశప్రాప్తిఫలాప్తయే ॥ 43 

భక్తి లేనిచో ముక్తి గలుగదు భక్తియే ముక్తికి కారణము కాన ఈశ్వర 
ప్రాప్తికె భక్తిని వృద్దిపరచుకొనుము 

పరభక్తేన సంప్రాప్యామీశప్రాప్తిం చ భక్తితః | 

లబ్బ్వా బోధయ భక్తేశ్ళ్చ తత్త్వం లోకే దృఢవ్రత!॥ 44 

ఓ ప్రతనిష్టగల భకోత్తమా! ఉత్తమ భక్తునిచే బొందదగిన ఈశ్వర 


ప్రాప్తిని అనన్యభక్తితో పొంది లోకమునకు పైత మీ భక్తితత్త్వమును 
భో ధథింపుము 


ఇతి (శ్రీ మలయాళయతీవ్రగీతాయం ఉపనిషత్సారభూతాయాం 
భక్తి ప్రభావయోగో నామ ఏకాదశో౬_.ధ్యాయః il 
ఇట్లు ఉపనిషత్సారభూతమగు (శ్రీమలయాళయతీ వ్ర గతయందు , 
బక్తి ప్రభావయోగమను ఏకాదశాధ్యాయము సమాప్తము 


Emm అటయన్రైల-- 


ద్వాదశో౬_థభ్యాయుః 
విద్యా౬_విద్యాలక్షణయోాగః 


నిర్విషయానంద బ్రహ్మచారీ ఉవాచ: 

స్వామిం స్తత్వార్ధసమృన్న జ్ఞానవిద్యాత్మకో భవాన్‌ । 

కిం నామ లక్షణం విద్యాఐ_విద్యయోగ్రలూహి మే విభో! ॥ 1 
నిర్విషయానంద బ్రహ్మచారి చెప్పెను: 

స్వామీ! సకల తత్వార్ధ్హముల నెతీంగిన మహాత్మా! తమరు జ్ఞానవిద్యా 
స్వరూపులు కావున విద్య, అవిద్య అనగానేమి? వాని లక్షణములను 
నాకొఅకు సెలవిండు. 


(శ్రీ మలయాళయతీవ్ట ఉవాచ: 


విద్యా£_విద్యేతి భేదౌ ద్వౌ విఖ్యాతౌ శ్రుతిసమ్మతా । 

విద్యా నామ సమాఖ్యాతా నిత్యా జ్ఞానస్వరూపిణీ | 

విద్యాభిన్నా హ్యవిద్యా సా నానారూపా ప్రకీర్ణితా ॥ 2 
(శ్రీమలయాళ యతీగ్రుడు చెప్పెను: 


లోకమున విద్య, అవిద్యయని రెండు భేదములు ప్రసిద్దములై 
యున్నవి. అవి వేదసమ్మతములు. విద్యయనగా జ్ఞానము, అది నిత్యము. 
దానికి భిన్నమయినది యవిద్యయని తెలియవలెను. అది నానారూపములుగా 
చెప్పబడినది. 


వేదవిద్యా ధనుర్విద్యా యోగవిద్యా తథైవ చ | 
అవిద్యేత్యేవ కథ్యంతే గానవిద్యాదికాశ్చ యాః ॥ 3 


వేదవిద్య, ధనుర్విద్య, యోగవిద్య, గానవిద్య మొదలగు విద్యలు 
అవిద్య యని చెప్పబడును. 

విద్యానామపి సర్వాసాం ముఖ్యతః (ప్రతిపాదితే । 

పరాపరేతి ద్వే విద్యే విదుర్విద్యావిశారదాః ॥ 4 


(ప్రైామలయాళముతి వ్రగితా 443 


ఆవిద్యలన్నిటిలోను పరవిద్య, అపరవిద్యయను రెండు ముఖ్యముగా 
విద్యావిశారదులు ఎరుంగుదురు 


పరా౭_పరేతి విద్యే ద్వే మహర్షిశ్రుతిసమ్మతే | 

నేత్రే ద్వే స్వానుభూతిస్తు తృతీయం నయనం స్కృతమ్‌ ॥ ర్‌ 

పరాపరవిద్యలు రెండును మునీశ్వరులకును, వేదములకును సమ్మ 
తములు ఆ రెండింటిని రెండు నేత్రములుగాను, స్వానుభవమును తృతీయ 
నేత్రముగాను (గ్రహింపవలెను 

పరయా విద్యయా 2_౬స్నోతి మోక్షం శాశ్వత సౌఖ్యదమ్‌ | 

తదన్యయా లౌకికం తు సుఖం ప్రాప్నోతి మానవః ॥ 6 


పరవిద్యవలన శాశ్వత సుఖము నిచ్చు మోతమును (నిత్యానంద 
మును పొందుచున్నాడు అపరవిద్యచే లౌకిక సుఖమును మాత 
మనుభవించుచున్నాడు 


నాత్మ స్వాతగ్ర్వ సిద్ది స్ప్యాత్స్వాతన్ర్యం లౌకికం వినా । 

తస్మాద్వేదేషు కథ్యేతే ద్వే విద్యే తు పరాపరే ॥ 7 

లోకమున స్వాతగ్రము లేకపోయిన ఆత్మస్వాతగ్రము గలుగదు 
కావుననే వేదమందు పరాపరవిద్యలు రెండును చెప్పబడినవి 


పరా౭_పరే చ విద్యే ద్వే 'సమ్పాద్యే వేదసమ్మతే । 
ద్వాభ్యామలంకృతో విద్వాస్పర్వత్ర సుఖమశ్చుతే ॥ 8 
వేదసమ్మతములయిన పరాపరవిద్యలు రెండును సంపాదనీయములు 


సమ్మతములు ఆ పరాపరఎద్యల రెంటిచేతను భూషితుడయిన విజ్ఞాని ఇహ 
పరలోకములయందును అన న్తసుఖ మనుభఎంచుచున్నాడు 


ఇంద్రియాణాం చ సర్వేషాం తథా విజయమ న్తరా | 
న లభ్యతే స్వాత్మరాజ్యమితి వేదవిదో విదుః ॥ 09 


444 (శీమలయాళసద్దురు గ్రంధావలి 


ఆలాగుననే బాహ్యాభ్య న్తరములగు సకలేవ్రియములను జయింపకుం 
డిన ఆత్మరాజ్య మెన్నటికిని లభించదని వేదవిదులు వచించిరి 


దేహారోగ్యం వినా లోకే స్వాత్మసౌఖ్యం కథం భవేత్‌ | 

సత్యపి స్వాత్మనస్పాఖ్యే వినాణ.ఇ_రోగ్యం ఫలం న హి ॥ 10 

దేహారోగ్యము లేకపోయిన ఆత్మసౌఖ్యము గలుగదు ఆత్మసౌఖ్యము 
గలిగినను దేహారోగ్యము లేనియెడల ప్రయోజనము లేదు కావున 
దేహారోగ్యము గలవాడే పరమసుఖమును పొందుచున్నాడు అనగా నీ 
రెండును అవసరములు 

బహ్వీభిర్లోకవిద్యాభిః కిం ఫలం భ్ఞూనమన్తరా । 

నాత్మజ్ఞానార్దనే స్వేచ్చా వినా లౌకికవిద్యయా ॥ 11 

జ్ఞానము లేకుండిన లోకవిద్యలవలన ప్రయోజనమేమి? అయినను 
లోకవిద్య లేకుండిన ఆత్మజ్ఞానమును సంపాదింప స్వతన్రత గలుగదు 

విద్యాహీనాళ్చీ వురుషాః వశుతుల్యాః ప్రకీ ర్రితాః 1 

తస్మాద్విద్యాధికైస్తే చ పాల్యన్తే సర్వదా నరైః ॥ 12 

విద్యలేనివారు పశువులతో సమానులుగా చెప్పుబడిరి. కావుననే 
విద్యావంతులచేతనే వారెల్లపుడు పాలింపబడుచున్నారు 

తదేతన్మానసే ధృత్వా (ప్రవర్తధ్వం [ప్రజాస్పదా । 

ద్వాభ్యాం పరాపరాభ్యాం చ ధీరా భవత సామ్రతమ్‌ ॥ 13 

ప్రజలారా! ఈ విషయమును మనస్సులో దృఢము చేసికొని ప్రవర్తిం 
చండి ఈపరాపర విద్యలచే నిప్పుడు ధీరులు గండు 

ద్వే విద్యే వేదితవ్యే తు శబ్బబ్రహ్మపరం చ యత్‌ । 

శబ్ద బ్రహ్మణి నిష్టాతః పరం బ్రహ్మాధిగచ్చతి ॥ 14 

(గ్రన్రమభ్యస్య మేధావీ జ్ఞానవిజ్ఞానతత్సరః । 


_శ్రినులయాళముతీ నవ్రగీతా 445 


పలాలమివ ధాన్యార్ధి త్యజేద్హవ్రమశేషతః ॥ 15 


పరాపరవిద్యల రెంటిని తెలియవలెను అపరవిద్యయందు నిష్టాతు 
డయినవాడు పరవిద్యచే పరబ్రహ్మమును పొందుచున్నాడు జ్ఞాూనవిజ్ఞానము 
లను సంపాదింపదలంచిన మేధావి (గ్రవ్రములను లెస్సగా నభ్యసించి, 
ధాన్యమును గోరువాడు గడ్డిని వదలునటుల, సకల (గ్రంధములను 
వదలవలెను 


అవరాయాం తు విద్యాయాం కృతభూరిపరిశ్రమాః । 
సత్రియంతే సదా విజ్ఞైర్మహారాజా దిభిర్దనెః || 16 


లోకమున విజ్ఞానవంతులు, మహారాజులుగూడ అపరవిద్య యందు 
(శాస్రాదులందు) నిష్టాతు లయినవారిని సత్కరించుచున్నారు 


బుగ్వేదోఐ_.థ యజుర్వేద స్పామవేదో హృ్యథర్వణః | 


శిక్షా వ్యాకరణం ఛన్టో నిరుక్తం జ్యోతిషం తథా ॥ 17 
కల్పశ్ళేత్యవరా విద్యా వ్రసిద్దా లోకసమ్మతా । 
అథ విద్యా పరా సా స్యాద్యయా బ్రవ్మాధిగమ్యతే ॥ 18 


1 బుగ్వేదము, 2 యజార్వేదము, ౩ సామవేదము, 4 అధర్వణ 
వేదము, 5 శిక్ష 6 వ్యాకరణము, 7 ఛన్హస్సు, 8 నిరుక్తము, 9 జ్యోతిషము, 
10 కల్పము- అనునవి అపరావిద్యగా లోకసమ్మతము దేనిచే బ్రహ్మము 
పొందబడుచున్నదో అదియే పరావిద్య యగును 


(తెగుణ్యవిషయా వేదా ని(స్తెగుణ్యో భవార్డున ! 
ఇమాం గితోక్తి మాగ్రిత్య గుణాతీతో భవేన్నరః i 19 


“వేదములు మూడుగుణములతో గూడినవి కావున నో యర్షునా! 
త్రిగుణముల నతిక్రమింపుము”* అను గీతావాక్యము గాశ్రయించి మనుజుడు 
గుణాతీతుడు కావలయును 


'సర్వాసామపి విద్యానాం విజ్ఞానం నశ్వరం భవేత్‌! 


446 _శ్రీమలయాళసద్దురు గ్రంధావలి 


బ్రహ్మవిద్యా పరిజ్ఞానం బ్రహ్మస్రాప్తికరం నృణామ్‌ ॥ 20 

సకలవిద్యల పరిజ్ఞానము తప్పక నశించును బ్రహ్మఎద్యాజ్ఞానము 
నాశరహితమై బ్రహ్మస్రాప్తెని గలిగించుచున్నది 

షడజ్గసహితా వేదాస్నాన్తం కంరే ధృతా అపి । 

మృతౌ త్యజన్తి తం నీడం జాతపకాః ఖగా ఇవ ॥ 1 


పతులు రెక్కలువచ్చిన తరువాత గూటిని వదలువిథమున షడజ్ల 
సహిత వేదములు సాన్తముగా కంరస్టము చేయబడినవైనను మరణసమయ 
మున ఆ పాఠకుని వదలుచున్నవి 


షడజాన్యసి యో౭_ధీతే సర్వవిద్యావిశారదః । 


గద్యపద్యాదికం సర్వం సుందరం కురుతే సుఖమ్‌ ॥ 22 
తస్యాపి విదుషశ్లిత్తం గురుపాదామ్చుజన్మ్నని । 
లగ్నం చేన్నభవేత్తగ్లి వృథా తజ్జివితం భవేత్‌ ॥ 23 


శికావ్యాకరణాది షడంగములను సాన్తముగా జదివి సర్వవిద్యా 
విశారదు డయినను, బహుమనోహరముగా, లలితముగా, గద్యపద్యాత్మక 
కావ్యములను రచించువాడైనను అట్టి పండితుని చిత్తమెంతవరకు సకల 
సంసారదుఃఖ విధ్వంసక (శ్రీగురుదేవుని పాదారవివములందు లగ్నము 
గాకున్నదో, అంతవరకు వాని జీవిత మంతయు వ్యర్దమే, 


వాగ్వైఖరీ శబ్దర్లురీ శా(న్ర్రవ్యాఖ్యానకెశలమ్‌ । 
పాణ్ణిత్యం సర్వవిద్యాసు భుక్తయే న తు ముక్తయే ॥ 24 
వాక్సాతుర్యము, అనర్గళ శబ్ద ప్రవాహము, శాన్త్రువ్యాఖ్యాన పాటవము, 


సకలవిద్యలలోను పాణ్ణిత్యమనునివి భుక్తికొజికేగాని ముక్తికొజకు గావని 
తెలియవలయును 


గోవివ్షమేవ సతతం భజ రే మూఢమానస! | 
కాలే ప్రాప్తే తు కృళ్ధాతుర్న హి రక్షతి రక్షతి ॥ 25 


( శఅఎవములయాళములు!నగెతా 447 


ఓ మూఢచిత్తా! సర్వదా గోవిందునే భజింపుము కాల మాసన్న 
మగునపుడు డుకృఇ్‌ కరణే అనుధాతువు నిన్ను రక్షించదు, రక్షించదు 
అనగా వ్యాకరణశా[స్త్రము రక్షింపజాలదని అర్దము ఈలాగున సకల 
శ్యాన్ర్రములను దెలియవలెను 


అవిజ్ఞాతే పరే తత్తే శాస్రాధితిస్తు నిష్పలా । 
తస్మాజ్ఞాా,నార్దనం కృత్వా కృతకృత్యో భవానఘ ॥ 26 
ఓ పాపరహితుడా! పరతత్వము తెలియకపోయిన శాస్రాధ్యయన 
మంతయు నిష్పలమే యగుచున్నది కాబట్టి యాత్మజ్ఞానమును సంపాదించి 
కృతకృత్యుడవు గమ్ము 
అజా గళస్టస్తనతుల్యతాం గతం ముధైవ శా స్రాదికబాహ్యపాటవమ్‌ । 
వరిష్టయా తత్పరవిద్యయా వినా తతశ్చ భవ్యం భజ తత్త్వమవ్యయమ్‌ ॥ 


పరవిద్యా సంబంధము లేని లౌకికశా(స్త సావుర్ష్య వుంతయు 
వేకవెడచంటివంటిదై వ్యర్ధమే యగుచున్నది కాన అవ్యయమైన 
దెవ్య్వతత్తమును భజింపుము 


దేహసౌష్టవయుకో౭.పి నేత్రహీనో యథా భవేత్‌ | 
తథా పాండిత్య యుకో£_పి పరావిద్యాం వినా నరః ॥ 28 


శరీరావయవ సౌష్టవ మున్నను, నేత్రహీను డెట్టివాడో అఖండ 
పాణ్ణిత్యముతో కూడియుండి బ్రహ్మవిద్య లేని వాడును అట్లు వ్యర్హుడే 


అనేక శా(స్త) ప్రవణాళ్ళ వాగ్మినో వయం కృతార్జా ఇతి మన్యమానాః । 
నిబద్దరాగానవ్రతయా న లేభిరే నిజాత్మసవ్చిత్చుఖతత్త్వమవ్యయమ్‌[॥29 


నానావిధ వేదాది శాస్త్రములు జదివి ప్రవచన తత్పరులైన పండితులు 
అవిద్యతో గూడుకొని తాము కృతార్చులమని తలంచుచున్నవారై సంసార 
సుఖాసక్తిచే నిబద్దు లయినందున స్వస్వరూప సచ్చిత్సుఖావ్యయ తత్త్వమును 
పొందకున్నారు 


448 శీనులయాళసద్లురు గ్రంధావళి 


త ఏవ బాలా బహుకర్మిణో జనాస్త్వనేకభో గానుభవానుబద్దాః | 
స్వర్గే వసంతో సుకృతే క్షయం గతే పునశ్చ భూమిం ్రవిశన్తి రాగిణః 130 


స్వర్గమునకు వెళ్లి అక్కడ భోగానుభవాసక్తులై యుండిన కర్మరులు 
పుణ్యము క్షీణించగనే మరల భూలో కమునే పొందుచున్నారు 


మాయావకుణ్ణనమిదం పరిధూయ ముక్తా 

జీవన్త ఏవ నను తే తు మహానుభావాః | 

స్వాత్మానమాత్మని సదాఐ_వ్యవలో కయన్హో 

విజ్ఞానబోధభరితాస్సతతం రమన్తే ॥ 31 


పరవిద్యచే మాయయను ముసుగును తీసివైచి యతారతత్త్వము 
నెటీంగి జీవించియుండగనే ముక్తులయిన వుహానుభావులు సర్వదా 
తమయాత్మలో పరమాత్మను గాంచుచు విజ్ఞానబోధ సమృన్నులై సతతము 
పరబ్రహ్మమందు రమించుచున్నారు. 

వేదాన్తమార్గమఖిలం శ్రుతిసూ క్రిబోధ్యం 

సంస్థాపయేచ్చ సతతం సుదృఢో యథా స్యాత్‌ । 

సంస్థాపితే పరమ వైదికధర్మమార్లే 

సర్వం ప్రభూతమమలం బహుసుస్థితం స్యాత్‌ ॥ 32 

ఈ బ్రహ్మవిద్యా మార్గ్షమంతయు నుపనిషత్తులందు బోధింపబడి 
యున్నది కావున నిదెటుల దృఢముగా నుండునో యటులా దీనిని 
స్థాపించవలయును ఆ ప్రకారము విస్తృత వైదిక ధర్మమార్గము స్టాపింప 
బడగా సమస్తలోకము నిర్మలమై సుఖవంతమై యుండును 

శక్తోవి_.పి యస్తు సకలాత్మకత త్త్వమార్గ 

సంస్థావనే న చ కరోతి విమోహితస్పన్‌ । 

ధర్మస్య తస్య విమలస్య భవేత్స హన్తా 

పాపీతి తత్త్వనిధయో బహుధా వద న్రి ॥ 33 


(శ్రీమలయాళమయతి న్ర గీతా 449 


ఆ ([బహ్మవిద్యామార్గమును స్టాపంప శక్తుడయ్యు ఆ పరతత్త్వ 
మార్గమును స్టాపింపకపోయినవాడు బ్రహ్మవిద్యా మార్గహన్తకు డగుటచే పాపి 
యగునని వేదాంత తత్త్వుజ్ఞాలు బహువిధములుగా వచించుచున్నారు 

తత్తాపనే ప్రయతమానజనో£_.కమో2_పి 

శ్రద్దాయుతో యది భవేత్స హి ధన్యజన్మా | 

విజ్ఞానసత్యపదవీమధిరుహ్య తత్త్వ 

విత్సచ్రుదాయకలనేన స ముక్తి మేతి ॥ 34 


మజియు నా బ్రహ్మవిద్యా మార్గమును స్తాపించుటయందు సమర్ధుడు 
కాకపోయినను శ్రద్దాళువై ప్రయత్నించు వాడైనచో, ధన్యజన్ము 
డగుచున్నాడు అట్టివాడు క్రమముగా విజ్ఞాన సత్యమార్గము నధిరోహించి 
తత్త్వవేత్తల సంప్రదాయమును పాటించుటచే ముక్తిని పొందును 

విద్యాజాత్యాది గర్వేణ జ్ఞానమార్గానుయాయినమ్‌ । 

యో దూషయతి సద్వృత్తం మిథ్యావాదీ స పాపకృత్‌ ॥ 35 

విద్యా జాత్యాద్యభిమానాతిశయమునే గర్వించినవాడై, బ్రహ్మవిద్యా 
మార్గమందు నడచుచు సత్ర్రవర్తన గలిగిన వానిని మిధ్యావాదియై దూషించు 
వాడు పాపము నాడగట్టుకొనును 

బుణత్రయమపాకృత్య సన్న్యసిదిహ సాధకః । 

ఇళ్దం సంరక్ష శా స్రోక్తసంప్రదాయం కృతీ భవేత్‌ ॥ 36 

బుణత్రయమును (పితృ, దేవ, బుషి బుణములను తీర్చిన 


పిమ్మటనే సన్చ్యసించవలెను. ఈ విధముగా శాస్రోక్త సంప్రదాయమును 
రక్షించి విముక్తిని పొందుచున్నాడు 


భవ సంతరణే హేతుం బ్రహ్మవిద్యాం బుణద్రి యః | 
సరిత్ననరణోపాయం సేతుమేవ భినత్తి సః ॥ 37 


సంసారతారణకారణమైన బ్రహ్మవిద్యావ్యాప్తిని నిరోధించువాడు నదిని 


450 శ్రిీనమలయాలళసద్ద్లురు గ్రంధావళి 


దాటుటకు సాధనమైన సేతువును భంగము చేయువాడే! 


వివాహో ధర్మబద్దస్తు బుణత్రయ విమోచకః | 

మునీనా మాశ్రమో౭_ప్యేవం మలాదిత్రయనాశకః ॥ 
వేదాన్తసంప్రదాయం చ తథాశిష్యపరంపరామ్‌ । 

సంరక్షితుం వ్యవస్టేయమాశ్రమాణాం కృతా పురా ॥ 39 


పిత్రాది బుణత్రయ విమోచనకై ధర్మబద్ద వివాహ మేర్చడినది అట్లే 
త్రివిధ మలవికేపావరణముల నివారణకై బ్రహ్మవిద్యా కేంద్రము లయిన 
మున్యాశ్రమము లేర్పుడినవి వేదాంత సంప్రదాయమును, శిష్యపరంపరను 
సంరక్షించుటకె పూర్వము ఆశ్రమ వ్యవస్థ ఏర్పడినది 

నశ్వరస్య శరీరస్య దాతారౌ పితరౌ స్మృతా | 

నిత్యవిజ్ఞానదాతా తు గురుస్తాభ్యాం విశిష్యతే ॥ 40 


నశ్వరమగు దేహమును ప్రసాదించిన మాతాపితరులకన్నను నిత్యమైన 
ఆత్మవిజ్ఞానము నిచ్చు (శ్రీగురుదేవుడే శ్రేష్టుడు 

అస్మాకం పూర్వజాస్పర్వే తపోనిష్థా మునీశ్వరాః । 

ఇతి నిశ్చిత్య సంత్యాజ్యః ప్రమాదో బ్రహ్మవర్శ్మ్మని ॥ 41 

మనపూర్వులెల్లరు తపోనిష్పలైన మహర్షలని నిశ్చయించి వారు 
నడచిన బ్రహ్మవిద్యలో గల ప్రమాదమును విడువుము. బ్రహ్మమార్గ్షమందు 
ఏమరుపాటును వదలవలెను 

ముముక్షురహ్మవిద్యాయాం ప్రమాదం సంత్యజేత్సదా | 

ప్రమాదే తమసో వృద్దిః భానావస్తంగతే యథా ॥ 42 

బ్రహ్మవిద్యా విషయములో ముముక్షువు ప్రమాదము నొందరాదు 
సూర్యు డస్తమించినపుడు వీకటీ వ్యాపించునట్లు ప్రమాద మేర్పడినపుడు 
అజ్ఞానము వృద్దియగును 


(ప్రమాదో బ్రహ్మనిష్టాయాం బహుదోషాకరస్తతః । 


(శీచయలయాళయతి న గీతా 451 


తమాహ మృత్యునా తుల్యం భగవాన్‌ బ్రహ్మణస్సుతః ॥ 43 


బ్రహ్మనిష్ణావిషయములో ప్రమాదము బహుదోషములకు నిలయము 
కాన బహుదోషరాశియగు బ్రహ్మవిద్యాప్రమాదము మానవులకు సాక్షాత్తు 
మృత్యువని బ్రహ్మకుమారుడగు సనత్కుమారుడు వచించెను 


ప్రమాదం మా కుర్యుస్పతతవిమలానందరతయ 

స్ప మాయా సర్వస్వం విషయభవపా థో ధినిలయః। 
ప్రమాదాన్నిర్ముక్షో భజతి కిల దివ్యం (ప్రవిమలం 

సదానందం శాన్తం పరమపరిపూర్హం నిజసుఖమ్‌ ॥ 44 


సర్వదా నిత్యానందమును కోరువారలు (ప్రమాదమును జెంద 
కూడదు అది మాయా సర్వస్వము అది విషయ సంసారసము॥ద్ర 
నిలయము ప్రమాదము నుండి విడుదల నొందినవాడు దివ్యము, నిర్మలము, 
శాంతము, పరిపూర్ణము, సదానందమునై న ఆత్మసుఖమును 
పొందుచున్నాడు 


ఆత్మానన్ద విహీనానాం మాలిన్యావృతచేతసామ్‌ । 
క్రీడనం జడభావైర్యత్‌ ప్రమాదస్స నిగత్యతే ॥ 45 


మలినమైన మనస్సు గలవారు జడభావములతో అనాత్మ భావములతో 
(క్రీడించుటయే ప్రమాదమని చెప్పబడును 


సదా తస్మాత్స్య్వస్మిన్‌ ప్రబలమలవృత్తే క్విలయనం 

విధాయాత్మధ్యానం నియతమనుతిష్టన్‌ దృఢమతిః | 

(ప్రమాదం సంత్యజ్య (ప్రకటిత ధృతిర్వేదవినుతే 

ప్రకృష్టే స్వారాజ్యే విహరతి యతిర్నిస్తులగతిః ॥ 46 


యతీశ్వరుడు తనయందెప్పుడును (ప్రబలమైన మలినవృత్తులను 
నశింపజేసి నియమితముగా ఆత్మధ్యానము చేయుచు దృడబుద్ది గలవాడై 
ధీరుడై సాటిలేని స్వభావము గలవాడై ప్రమూగమును వదలి వేదవినుతమైన 


452 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


శ్రేష్టమైన ఆత్మరాజ్యమున విహరించుచున్నాడు 
కృష్ణోలప్యధ్యాత్మ విద్యాయాః ప్రావోచతుస్స్వస్వరూవతామ్‌ । 
అమృత స్రాప్తిమేవాహ శ్రుతిస్తస్యాః ప్రయోజనమ్‌ ॥ 47 
“అధ్యాత్మ విద్యావిద్యానాం”” అని శ్రీకృష్ణుడు ఆధ్యాత్మవిద్యను భగ 
వత్స్వరూపవుని తెలిపెను “విద్యయా౭_వృుతవముశ్నుతే”” అను 
శ్రుతివాక్యము గూడ బ్రహ్మవిద్యకు నమృతత్వమే ప్రయోజనమని తెలొపెను 


ఆవిద్యయైవ యస్తావద్భవాబ్దిం తర్తుమిచ్చతి । 
శుకౌ రజతవిభ్రాంతిం కుర్వతా సామ్యమేతి సః ॥ 48 


సంసారసముద్రము నీ యవిద్యచేతనే తరింపవచ్చునని చెప్పువాడు 
శుక్తియందు రజత భ్రాంతిని పొందిన వానితో సమానుడు 


ముముత్తుభిశ్సామృతతత్త్వు మిచ్చు భిః పరాత్మవిద్యా పరమార్ధదాయినీ । 
పరాత్మజీవాత్మసమైక్యబో ధినీ సదా£_౬_ర్హనీయా సకలైః ప్రయక్షైః ॥ 49 


అమృతత్వమును గోరు ముముక్షువులు పరమార్థము నిచ్చునదియు, 
జీవాత్మ పరమాత్మల నభేదము బోధించునదియు నగు బ్రహ్మవిద్యను సకల 
ప్రయత్నములచే సదా ఆర్జించవలయును 


పరాత్మవిద్యాం బహుమన్యమానాస్తం తత్త్వమస్వాది మహాగప్రబోధమ్‌ । 
సోఐి_హం స్వరూపం హృది భావయనో ముముక్షవస్పాధుపథే చరన్తు॥ 50 
పరవిద్య యనబడు నాత్మవిద్యను గౌరవించుచు శ్రుతిప్రసిద్దమైన 
తత్తవమసి వాక్య(ప్రబోధమును, సో౭_హంస్వరూపమును (పరమాత్మయే 
నేనను తత్త్వమును) మదిలో భావించుచున్నవారై ముముక్షుజనులు సాధు 
మార్గమందు సంచరించుదురు గాక! 


విద్యా£ి.విద్యాస్వరూపం తు యోగే£_స్మిన్సువిచారితమ్‌ । 
భజున్తు నితరాం స్వన్హస్తేన ముక్తిస్పునిశ్చితా ॥ 51 


(శ్రేమలయాళయతి న గీతా 453 


ఈయధ్యాయమందు వద్యా౭_విద్యా స్వరూపము బాగుగా విచారింప 
బడెను దినిని సత్పురుషులు సేవింతురుగాక! అందుచే వారికి ముక్తి 
నిశ్చయము 


ప్రోక్తం హి లక్షణం సుష విద్యాఇ_విద్యావిభేదకమ్‌ । 
ఉభే విద్యే సమభ్యస్య ఛివ్యువిద్యాం చ విద్యయా ॥ 52 


ఈ అధ్యాయమున విద్యా౭_విద్యల భేదమును తెలుపు ఉభయ 
లక్షణములు స్పష్టముగా వివరింపబడినవి కాన పరాపరవిద్యల రెండింటిని 
అభ్యసించి పరవిద్యచే నవిద్యను నశింపజేయుము 


విదితోభయవిద్యానాం విరళత్వాచ్చ సా[చ్రుతమ్‌। 

బ్రహ్మవిద్యాతమశ్ళన్నా సత్వరం తాం ప్రకాశయేత్‌ ॥ 53 

అపరవిద్యతో బాటు పరవిద్యనుగూడ తెలిసిన వారు ప్రస్తుతము 
లోకమున అరుదైనందుచేతనే తేజోరూపమగు ఆ బ్రహ్మవిద్య అజ్ఞానావృతమై 
ప్రకాశింపకున్నది కాన వెంటనే అజ్ఞానాంధకారమును పారద్రోలి బ్రహ్మ 
విద్యను ప్రకాశింపజేయును 


విద్యయా చ యయా౭._ విద్యా ప్రభయా చ యథా తమః । 
నశ్యతి బ్రహ్మవిద్యా సా తేజోరూపా చ నేతరా ॥ 54 


ప్రకాశముచే నంధకారము నశించునట్లు ఎ విద్యచే నవిద్య నశించునో 
అదియే తేజోరూపమయిన బ్రహ్మవిద్య యనంబడును ఇతరము గాదు 
అనగా అవిద్యను నశింపజేయు సామర్ధ్యము లేనిది విద్య కానేరదు. 


విద్యయా చ యయా తాపత్రయం శామ్యతి మూలతః | 
తృషివ తోయపానేన సైవ విద్యా హా నేతరా॥ 55 


జలపానముచే దాహము తీరునటుల, ఎవిద్యచే తాపత్రయము 
సమూలముగా నడుగంటునో అదియే విద్య యనంబడును తాపత్రయ 


శాంతిని గలుగజేయజాలనిది విద్య గాదు అవిద్యయే యగును 
F31 


454 (శీమలయాళసద్లురు గ్రంథావళి 


యయా చ విద్యయా ద్విర్ధభవవ్యాధిస్తు శామ్యతి । 
సైవ విద్యా న తద్చిన్నా భిన్నా£.విద్యా చ దుఃఖదా ॥ 56 
ఏవిద్యచే ననాదియగు నీ భవరోగము నశించునో అదియే విద్య 


యనంబడును మతలియొకటి గాదు. భవరోగమును నశింపజేయజాలని విద్య 
అవిద్య యగునేగాని విద్య గాదు. అవిద్య దుఃఖప్రద మగును 


అక్షరబ్రహ్మవిద్యాయాః ప్రారమ్మే సతి వస్తుతః । 
ప్రారబ్దస్తుకరాభ్యాస ఇతి విద్యాత్పునిశ్చితమ్‌ ॥ 57 
అక్షరమగు బ్రహ్మవిద్య ప్రారమ్బ మయినపుదే యధార్ధముగా అక్షరా 


భ్యాసము ప్రారమ్బించినటుల నిశ్చయముగ తెలియము కాని ఓనమాలు 
తోటే అక్షరాభ్యాస మయినటుల నెంచకుము 


యావత్తు బ్రహ్మవిద్యాయాం కురుతే న వరిశ్రమమ్‌ । 
తావత్సర్వేషు శాస్రేషు పాండిత్యం వ్యర్ణమేవ హి ॥ 58 


(బ్రహ్మవిద్యాభ్యాసము కానంతవరకు తానెన్ని శా(స్త్రృములందలి నేర్పరి 
అయినను వ్యర్థమని తలంచుము (ఇట్టి విద్యా౭౬విద్యల స్వరూపమును 
తెలిసినవాడే మేధావి యగును అట్టి వివేకము లేనివాడు బుద్దిహీనుడే 
యగును) 


దోషాన్వైషయికాన్విద్యా విషదోషమివామృతమ్‌ । 
హరతి స్వప్రభావేన సేవితా మోక్షకాంక్షిభిః ॥ 59 


ముముక్షువులు దినిని సేవించిరేని అమృతము విషమును హరించు 
నటుల తన యనుపమ ప్రభావముచే బ్రహ్మవిద్య విషయదోషముల నెల్ల 
నిర్మూలన మొనర్భును 

వాసనాదోషసంహగ్ర్యా విదధయా£_మృతమశ్చుతే । 

మృత్యుబంధురితి ఖ్యాతా తద్విరుద్దా విషోపమా ॥ 60 


విషయవాసనా దోషములను హరింప సమర్టమగు బహ్మవిద్యచేతనే 


(శ్రీమఐబయాళయతిన్రగీతా 455 


అమృ తత్వ స్థితి లభించును దానికి విరుద్దమైన అనగా విషయవాసనా హరణ 
సామర్ధ్యము లేని విద్య విషతుల్యమై మృత్యు బంధువని చెప్పబడినది 
తత్తుదృష్ట్యా చ సంప్రోక్టం సత్యమేతత్తథా£_పఏి హి । 
ఉపాస్రైవావరా విద్యా పరవిద్యోపయోగినీ ॥ 61 
తత్తుదృష్టితో నాలోచించి ఇప్పుడు చెప్పినది సత్యమే అయినను 
పరమగు బ్రహ్మవిద్యకు సహకరించునట్టి అపరవిద్య (శాస్రాధయనము) 
అభ్యసిం పదగినది సోమరులై శాస్రాభ్యాసము మానరాదని భావము 
సముపాస్య చ తత్త్పజ్ఞుః పారగస్తాం పరిత్యజేత్‌ | 
పలాలమివ ధాన్యార్ట్‌ నావం వా వార్టిపారగః ॥ 62 


అపరవిద్య నభ్యసంచి తత్వజ్ఞుడై సంసారసాగరమును తరించినవాడై, 
ధాన్యమును గోరినవాడు గడ్డిగాదమునువలెను, సముద్రతీరమును జేరిన 
వాడు ఓడనువలెను, ఆ అపరవిద్యను పరిత్యజించవలయును 


నిరక్షరస్యాపి తు యస్య కుక్షౌ బ్రహ్మైవ చాభాతి స ఏవ సాక్షరః | 

సర్వాక్షరస్యాపి తు యస్య చిత్తే బ్రహ్మైవ నాభాతి స వె నిరక్షరః ॥ 63 

అక్షరాభ్యాసము(లిప్రి లేనివాడైనను ఎవని కుక్షియందు అక్షరస్వరూ 
పమగు బ్రహ్మము నెలకొని యున్నదో (ప్రకాశించుచున్నదో) అతడే అక్షరా 
భ్యాసము గలవాడగును అట్టి అక్షర పరబ్రహ్మ హృదయమందు లేనివాడు 
ఎన్ని అక్షరముల (శాసనములు ను నేర్చినవాడైనను నిరక్షరకుక్షియే యగును 


ఇతి (శ్రీ మలయాళయతీవ్ర గీతాయాం ఉపనిషత్సార భూతాయాం 
విద్యా౭_.విద్యాలక్షణయోగో నామ ద్వాదశో౭_ధ్యాయః 11 


ఇట్లు ఉపనిషతారభూతమగు (శ్రీమలయాళయతీ వ్రగీతయందు 
విద్యా£౬విద్యాలకణయోగమను ద్వాదశా ధ్యాయము సమాప్తము 


Eman చా 


త్రయోదశో౬_భ్యాయః 
కరసన్న్యాసయోాగః 
దక్షిణామూర్తిరువాచ 
జ్ఞానవైరాగ్యరూపో2_సి భగవన్‌ బ్రహ్మసత్తమ!। 
కర్మసంన్యాసయోగస్య తత్త్వమిచ్చామి వేదితుమ్‌ ॥ 1 
దక్షిణామూర్తి చెప్పెను 
జ్ఞానవైరాగ్యమూర్తియగు ఓ బ్రహ్మస త్తమా! కర్మసంన్యాసయోగము 


యొక్క యధార్ద తత్త్వమును దెలుసుకొన గోరుచున్నాను కనుక దానిని 
నాకు విశదీకరించి తెలుపుడు 


(శ్రీమలయాళయతీ[వ్చ ఉవాచ 

భవాన్‌ సకలశా స్రార్ధసారజిజ్ఞాసుర స్వతః | 

కర్మసంన్యాసయోగస్య తత్త్వం వత్యామ్యశేషతః ॥ 2 
శ్రీ మలయాళయతీంద్రుడు చెప్పెను 

ఓ వివేకశిలసమృన్నా! నీవు సమస్త శా(న్త్రసారాంశమును తెలుసుకొన 
నిచ్చగలవాడవుగా నున్నందున నీ కి కర్మసంన్యాసయోగముయొక్క యధార్ధ 
తత్త్వమును సంపూర్ణముగ చెప్పెద, వినుము 

యోగోఇ_.యమతిగంభీరో దుర్లహో జ్ఞానినామపి । 

తదజ్ఞానే ప్రమాదస్సాత్‌ జ్ఞాతవ్యశ్చాస్తికై రతః ॥ 3 

ఈ కర్మసంన్యాసయోగము బహుగంభీరమైన దగుటచే జ్ఞానులకున్ను 
[గ్రహింప కష్టముగా నున్నది దీనియొక్క యధథార్లతత్త్వము తెలియనిచో 
ప్రమాదము సంభవించును కనుక ఆస్తికులైన వారందరును దినిని 
తలుసుకొనవలయును. 

జిజ్ఞాసోరాత్మశుద్ద్యర్ధ్ణం కర్మావళ్యకముచ్యతే । 

యోగారూఢస్య శాన్తిశ్చ మానసీ హేతురుచ్వతే ॥ 4 


_శ్రిమలయాళముతీ నవ్రగీతా 457 


బ్రహ్మజ్ఞానులు తమ చిత్తశుద్దికొజకు పుణ్యకర్మలను నిమ్మామముగా 
నవశ్యము చేయవలయును యోగారూఢులగు సిద్దులకు కర్మానుష్టానము 
లేకపోయినను మానసిక శాంతి యవశ్యముగ నుండవలయును 


అస్రాప్య మనసశ్శాన్తిం నిగ్రహఇ్సాత్మనస్సుఖమ్‌ । 
యస్తజేన్నియతం కర్మ యోగ యోగాత్పతేద్రువమ్‌ ॥ 5 
ఏయోగి మనశ్శాంతిని, ఇంద్రియని[గ్రహమును, ఆత్మసుఖమునున్ను 


పొందక నియతకర్మలగు థధ్యానాద్యనుష్టానములను విడుచునో వాడు తప్పక 
యోగమునుండి పతితుడగును 


శాన్తప్రకృతినా జీవన్ముక్తేన జ్ఞానరూపిణా । 

లోకసం(గ్రహముద్దిశ్య క్రియతే కర్మ సర్వదా ॥ 6 

ప్రకృతిని జయించినవాడును, జ్ఞానస్వరూపుడునగు జీవన్ముక్తుడు 
లోకసం[గ్రహ నిమిత్తమై సదా కర్మను చేయుచుండును 

న తస్య ప్రత్యవాయస్వ్యాతృ్కర్మాకరణమాత్రతః । 

పాద్యం దలం జలేనేవ నైనసా స్పృశ్యతే హి సః ॥ 7 


అట్టి జీవన్ముక్తునకు జలము తావురాకు అంటనట్టు కర్మలను 
విడుచుటచే వచ్చడు దోషమున్ను అంటదు 


యోగాతీతటప్రధానేన తన్హ్రాభావవతా సదా | 
ప్రాప్తవ్యలేశాభావే౭_పి జుగతే క్రియతే హితము ॥ 8 


యోగముచే జడ ప్రకృతిని దాటినవాడను, ఆలన్యాది గుణములు లేని 
వాడునగు వానిని తాను పొందవలసినది కొంచెమున్ను లేకపోయినను 
నతడెపుడు లోకహితకార్యమునే చేయు చుండును 


న కర్మణి కృతే బన్హః న చాశా(స్త్రీయతాఐ._కృతే। 
శుద్ద ప్రకృతినా కర్మ కృతం పరహితాయ హి॥ 9 


458 (శ్రీమలయాళసద్గురు గంధావళి 


కృతకృత్యుడగు యోగికి పుణ్యకర్మలను జేసినచో బన్చముగాని, 
వాటిని చేయనిచో శాస్రోలంఘనముగాని సంభవించదు ఏలనన అతడు 
కర్మలను పరహితము కొజకుగదా చేయును! 


జీవన్ముక్తమహాత్మానం (ప్రతి కర్మ న కేనచిత్‌ । 
వేదేన బ్రహ్మణా వా£_పి కదాచన విధీయతే ॥ 10 


జీవన్ముక్తుడగు మహాత్మునకు వేదముగాని బ్రహ్మదేవుడుగాని 
కర్మలను చేయవలయునని విధించియుండలేదు 

యద్యస్మై స్యాద్విధిస్తర్లి స విధ్యన్తర్గతో భవేత్‌ । 

ఏవం చేద్విధ్యతీతస్ప వేదాతీతో£౬.పి వా కథమ్‌ ॥ 11 

జీవన్ముక్తుని విషయములోగూడ విధినిషిధశా(న్ర్రములు ప్రవర్తించి 
నచో నాతడును విధికి లోబడినవాడే యగును అట్లెనవో జీవన్నుక్తుడు 
విధినిషేధముల నతిక్రమించిన వాడనియు, వేదాతీతుడనియు పండితులెట్లు 
చెప్పగలరు? “నిసెగుణ్యీ పధి విచరతాం కో విధిః కో నిషెధజఐ* అనిగదా 
తత్త్వవేత్తలు చెప్పుచున్నారు 

మాగ్గే౭.స్మిన్నలసానాం స్యుః (ప్రమాదా దుఃఖభీతితః | 

సోఇ_.హంభావచ్చలేనైవ త్య్వక్తనన్యాదికర్మణామ ॥ 12 


అయితే సోఐ_హంభావ వ్యాజముతో శారీరక దుఃఖమునకు భయపడి 


ధ్యానాద్యనుష్టానములను, పుణ్యకర్మలనున్ను పరిత్యజించిన సోవురుల 
కీమార్గమునం దనేక ప్రమాదములు సంభవించును 


సుషుప్తి నిర్వికల్పౌ తు విషామృతభిదా యుజౌ । 

నుప్తిస్తమో నిర్వికల్పస్ప్వస్వరూపావభాసనమ్‌ ॥ 13 

సుషుప్తికిని నిర్వికల్పసమాధికిని విషామృతములకు వలె భేదమున్నది 
సుషుష్హ్య వస్ట కేవలము అజ్ఞానమయ మైనది నిర్వికల్పస్టితియో అజ్ఞాన రహిత 
మై స్వస్వరూపము మాత్రము (ఆత్మస్వరూపము) భాసించుట యగును 


_(శిమలయాళముతీ నవ్రగీతా 459 


సోజ౭ హంపరాణాం మన్దానాం కర్మత్యాగే 'సమానతా | 
భేద స్తథాజ_పి 'సుస్పష్టః ప్రకాశతమసోరివ ॥ 14 


సోమరులకును, సోఇ_హంపరులకున్ను కర్మలను పరిత్యజించుటలో 
సామ్యుమున్నను తవుఃప్రకాశవములకువలె వీరుభయులకు గలభేదము 
సుస్పప్రముగా దెలియదగును 


తీర్ణస్య చ భవామ్చోధిం తర్తుమిచ్నోస్తశ్రైవ చ | 


బాహ్యాకారసమానత్వేఇ౭_ప్యాత్మన్యస్తి మహాభిదా॥ 15 


సంసారసాగరమును దాటిన జ్ఞానికిని దాటదలచిన యజ్ఞానికిని 
బాహ్యాకారము సమానముగా నున్నప్ప టికి నాత్మలందు చాల భేదము గలదు 


శరీరబుద్దిరేకస్స్యాదాత్మబుద్దిస్తథా పరః । 
వృత్తిభేదస్తయోస్పత్యం తత్త్వదర్శిభిరీత్యతే ॥ 16 
మరియు వీరిలో నొకడు దేహాత్మదృష్టి గలవాడు, మరియొక 


డాత్మదృష్టి గలవాడు తత్త్వవేత్త లీయుభయులు ప్రవృత్తులనుబట్టి వారికి గల 
భేదమును దెలుసుకొనగలరు 


తామసో దేహాత్మబుద్దిస్సన్నలసో దుఃఖమావ్నుయాతీ్‌ । 
ఆత్మబుద్దిస్తథా శాన్సిం మోక్షం చానందరూపకమ్‌ ॥ 17 


దేహాత్మబుద్దిగలవాడు తమోగుణము గలవాడై సోవురియ్న్షై 
దంఃఖవుును బొందును ఆత్మబుద్ది గలవాడు దెవ్యశాంతిని ఆనంద 
స్వరూపమగు మోక్షమునున్ను బొందును 


అతి వేగేన చక్రస్య భ్రమతో నిశ్చలస్య చ । 
భేదాభేదౌ యథా దృష్టా తథా పూర్వోక్తయోరపి॥ 18 
అతివేగముగా తిరుగుచున్న చక్రము, నిశ్చలముగ నున్న చక్రమున్ను 


సమానముగ కనిపించినప్పుటికి వస్తుతః వాటికి భేదమేలాగున నున్నదో అట్లే 
ప్రకృతిలో పూర్తిగా మునిగినవానికి, (ప్రకృతిని దాటినవానికిన్ని భేదము 


460 (శ్రీమలయాళసద్లురు గ్రంథావళి 


సునిశ్చితము 


వైధం కర్మ శరీరేణ త్యక్త్వైకో హృది సంస్మరన్‌ | 
అశాంతిమాప్నుయాదన్యో దేహేనెతత్సమాచరన్‌ ॥ 19 


సంకల్పరహితో నిత్యం బ్రహ్మానవ్రమవాప్ప్షుయాత్‌ । 
కర్మసంన్యాసగూఢార్జో మహానిహ నిరూపితః ॥ 20 


ఒకడు విధ్యుక్త కర్మల నన్నిటిని సోమరితనమువే పరిత్యజించి, మన 
స్సుచే సమస్త క్రియాకలాపములను స్మరించుచూ, అశాంతిని బొందు 
చున్నాడు రెండవవాడు స్టూలదేహమునే సమస్తకర్మలను జేయుచు నిత్యము 
సంకల్పరహితుడై  బ్రహ్మానందమును బొందును ఈ విధముగా 
ఆత్మసంన్యాసముయొక్క నిగూఢార్దము నిరూపించడమైనది 


అగ్ని దగ్రమదరగ్దజ్బు బీజం సవ్పళ్యతే సమమ్‌ । 

అంకురోత్పత్త్యనుత్పత్తి కార్యభేదో మహాం స్తథా ॥ 21 
నిస్పజ్కల్స్పేన నిర్వాణం సంసారః కామవృత్తినా । 

ప్రాప్యతే2_తః ఫలే భేదో జ్ఞానినో2_జ్ఞానినో£_పి చ ॥ 22 


వుజీయు వుంగలమున వేపిన బీజములు వేపని బీజములు 
నొకేవిధముగ గనిపించుచున్నను వాటినుండి అంకురోత్పత్తి, తదనుత్పత్తి 
కార్యభేద మెట్టు కనుపించుచున్నదో, అట్లే జ్ఞానియు నజ్ఞానియు 
నొకేవిధముగా గనుపించినను మోక్షప్రాప్తి, సంసారప్రాప్తిరూప ఫలములంబట్టి 
వారిరువురికిని భే దము సుస్పష్టము 


వికారం ప్రాప్నుయాదేకః (పసజాద్విషయేతశే | 
వికార హేతుమధ్యస్టోవి_వ్యన్యస్తం నాధిగచ్చతి ॥ 23 


మరియు నొకడు ప్రసంగవశముగ భోగ్యవిషయములను దర్శించి 
నప్పుడు ఐకారము బొందుచుండును. మరియొకడు మనోవికార హేతువు 
లగు విషయముల మధ్యనున్నప్పటికిని వికారమును బొందకుండును 


(శాిమలయాళయతీ న గీతా 461 


సాధువేషధరా మర్త్యా జటాస్ప్సన్టార్య సిద్దవత్‌ । 
బహవో విహరన్త్యత్ర మిథ్యాచారా జనాః కిల ॥ 24 


సాధువేషములను ధరించి సిద్దపురుషులవలె జటలనున్ను ధరించి 
మిధ్యాచారులై ఈ లోకములో ననేకులు విహరించుచున్నారు 


కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః పికకాకయోః | 
వసంతకాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః ॥ 25 


కాకిపిలయు కోకిలపిల్లయు నల్లనిరంగు గలిగియుండుటలో భేదము 
లేకపోయినను వసంతకాల మాసన్న మైనప్పుడు వీటియొక్క స్వరభేదము 
వలన కాకికి పికమునకు గల భేదము స్పష్టమగును 

ఏవం నామభిరాకారై రేకరూపాస్తు మానవాః | 

బద్దా ముక్తాస్తథాపి స్యుర్చిన్నా స్తే స్వ ప్రవృత్తిషు ॥ 26 

అదే విధముగ ముక్తులైనను మానవులందరు నామరూపాకారములతో 
సమానముగా నున్నను వారిప్రవర్తనములయందు భేదము కలిగియుందురు 


హంసళ్ళుక్షో బకళశ్ళుక్లః కో భేదో బకహంసయోః । 
తీరనీరవిభాగే తు హంసో హంసో బకో బకః ॥ 27 


మరియు హంసయు తెల్లకొంగయు తెల్లగా నుండుటవలన వాటికి గల 
భేదము కనుపించకపోవచ్చును కాని నీరకీరములను విభాగముచేయు 
సందర్భములో వాటికిగల భేదము స్పష్టముగ తెలియనగును 


హంసాదపి పరం తత్త్వం ప్రాప్తం బ్రహ్మావబోధనమ్‌ । 
తస్మాత్సరమహంసాస్తే ఖ్యాతా జగతి సాధవః ॥ 28 


ఇదే విధముగానే హంసకు(జీవునకు పరమగు పరతత్తమును 
బొందినందుచే సాధువులైనవారు పరమహంసలని విఖ్యాతిని బడసిరి 


యథా కాష్టమయో హస్తీ నామమాత్రస్య ధారకః | 


462 (న్రీమలయాళసద్న్లురు గ్రంధావళి 


తపోఐ..ధ్యయనహీనౌ తు యతివిప్రా తథా మతా ॥ 29 


కజ్ఞచే జేయబడిన ఏనుగేలాగున నామమాత్రమున కేనుగుగా నున్నదో 
అట్టే తపో£_ధ్యయనము లేని యతులున్ను విప్రులున్ను నామమాత్రముచే 
యతులుగాను విప్రులుగాను నున్నారు 


ఆ శేషరోగనిర్మూలనం యావత్సపథ్యమౌషధమ్‌ । 

న త్యజేత్రుత్యహం ప్రాజ్ఞ స్తద్వదజ్ఞాననాశనమ్‌ ॥ 30 
యావతా సంభవేత్తావన్మనీషీ బ్రహ్మచిన్తనమ్‌ । 

శమాదిగుణవతాం చ ప్రత్యహం హృది న త్యజేత్‌ ॥ 31 


వివేకియగు రోగి రోగము పూర్తిగా నశించు నంతవరకును ప్రతిదినము 
జాషధపధ్యముల నెట్టు పరిత్యజించడో, అట్లే ప్రజ్ఞావంతుడైన సాధకుడున్ను 
అజ్ఞానము పూర్తిగా నశించు నంతవరకు నిత్యము (బ్రహ్మచింతనమును, 
శమాది గుణములనున్ను పరిత్యజించగూడదు 


తమోరూపం శరీరన్తు రజుః కర్మే(ప్రియాణి చ | 

జ్ఞానేన్రియాణి సత్త్వం స్యాత్‌ నిర్గుణం బ్రహ్మ యత్సరమ్‌ ॥ 32 

శరీరము తమోరూపమైనది, కర్మే(గ్రియములు రజోరూపము లైనవి, 
జ్ఞానేంద్రియములు 'సత్త్వరూపము లైనవి వీటికన్నిటికిని పరమైనది 
పరబ్రహ్మము దానియందు నిలకడ గలవాడే బ్రహ్మజ్ఞాని యగును 

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్టికీమ్‌ | 

అయుకో భోగకామీ చ బద్దో గీతోదితః పురా ॥ 33 


కర్మఫలమందాశను విడచి కర్మల నాచరించువాడు శాశ్య్వతశాన్తిని 


పొందుననియు, ఫలాభిలాషచే కర్మలను జేయువాడు బద్దుడగు ననియును 
గీతాశయమై యున్నది 


యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి మే మతమ్‌ । 
గీతాన్తేల పి పురా ప్రోక్తం సూక్ష్మ మేతద్విచింతయేత్‌ ॥ 34 
ఖ్‌ 


(శ్రామలయాళయతి వ్రగీతా 463 


కనుక యజ్ఞము, దానము, తపస్సు, ధ్యానము మొదలగు కర్మలను 
బరిత్యజించరాదని మాముతము, ఈ విషయమును గితాంతమున 
శ్రీకృష్ణభగవానులు చెప్పియున్నారు కనుక సాధకులైనవా రీవిషయమును 
దిగ్టముగా నాలోచించుకొనవలయును 

యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్‌ । 

యజ్ఞ దానం తపశ్లౌైవ పావనాని మనీషిణామ్‌ ॥ 35 

యజ్ఞదానతపస్సులు చిత్తశుద్దిద్వారా వోూక్షమునకు సాధనము 
లగుటవలన బుద్దిమంతు లైనవారు వాటిని పరిత్యజించగూడదు తప్పక 
నాచరింపవలయును 


నియతస్య తు సన్వ్యాసః కర్మణో నోపపద్యతే । 
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీ ర్తితః ॥ 36 


నియతకర్శల నెప్పుడును త్యజించరాదు అజ్ఞానమువలన పరిత్యజిం 
చినచో నది తామసత్యాగ మనబడును 

దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్షేశభయాత్తజేత్‌ । 

స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్‌ ॥ 37 

కర్మానుష్టానమువలన శరీరమునకు కష్టము గలుగుననెడి భయముతో 
కర్మలను పరిత్యజించినచో నది రాజసత్యాగ మనబడును 

కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే£_ర్హున!। 

సజ్లం త్యక్త్వా ఫలష్థ్రావ స త్యాగస్పాత్తికో మతః ॥ 

ఇతి త్యాగస్య తత్త్వం హి గీతాయాం ్రతిపాదితమ్‌ ॥ 38 


ఫలాసక్తిని విడిచి విధ్యుక్త నియత కర్మల ననుష్టించుట పరము 
కర్తవ్యమని తలంచి శ్రద్దతో నాచరించుటయే సా త్తికత్యాగమని గీతామతము 
ఇట్లు త్యాగ తత్త్వము గీతలో నిరూపింపబడినది 


రజుస్పత్త్వతమోమాయా పాశ[త్రయవినాశనాత్‌। 


464 _శ్రీమలయాళయతీ న్ర గీతా 


మహాత్మభిళ్ళ రిరేణ కర్మత్యాగే2_పి మోక్షదమ్‌ ॥ 39 


ఆత్మజ్ఞాన ప్రదం సర్వం గీతోక్తం బోధనాత్మకమ్‌ | 
(క్రియతే కర్మ నిష్కామభావనా సూక్మదృష్టిభిః ॥ 40 


సత్త్వరజస్తమస్సులనెడి మాయాపాశములు మూడును నశించినందుచే 
మహాత్ములైనవారు దేహేంద్రియములచే స్టూలకర్మలను జేయకపోయి 
నప్పటికిని ఆత్మజ్ఞానమును కలిగించెడు జ్ఞానబోధలకు సంబంధించిన 
కార్యములను మాత్రము నిష్కామభావనతో సూవక్మదృప్టి గలవారై సదా 
చేయుచుందురు 


స్వాధీన ప్రకృతిః కృష్ణః నృష్టిస్టితిలయాదికమ్‌ । 

కుర్వన్నపి న బధ్యేత తథా పూర్వోక్త సాధవః ॥ 41 

ప్రకృతిని స్వాథినమందుంచుకొన్న (శ్రీకృష్ణుడెట్టు సృష్టి స్టితి సంహార 
రూప మహత్తర కార్యములను జేయుచున్నను తత్కార్యములచే బంధింప 
బడలేదో యట్లె పైజెప్పిన మహాత్ములున్ను మలిన ప్రకృతి నశించుటచే జ్ఞాన 
బోధలకు సంబంధించిన కార్యములను జేసినను బద్దులు కారు 

పాశబద్దో ఘటో నిత్యమూర్హ్వం గచ్చత్యధో యథా | 

పాపబద్దన్తథా జీవస్పంసారే భ్రమణం [వ్రజేత్‌ ॥ 42 


పాశముచే బంధించబడిన ఘటీయగ్ర జలపాత్రము క్రిందికిని పైకిని 
వచ్చి పోవునట్లే పుణ్యపాపములనెడి పాశముచే బద్దుడైన జీవుడున్ను ఊర్జ్వా 
ధోలోకముల కరుగుచూ జననమరణరూపమగు సంసారచక్రమున దిరుగు 
చున్నాడు 


విచ్చిన్నపాశం పాత్రన్తు నిమగ్నం వారి తిష్టతి | 
ఏవం జీవోల. ఏ నిర్లన్రిత్పహ్మధ్యానే నిమజ్ఞతి ॥ 43 


త్రాడు తెగిపోయినచో నా పాత్రమెట్టు నీటిలో మునిగియుండునో అట్లే 
అజ్ఞునవాళ వినిర్ముక్తుడగు జీవుడున్ను అగాధమగు బ్రహ్మధ్యానమందే 


(శ్రీమలయాళయతీన్రగీతా 465 


నిమగ్నుడై యుండును 

భిద్యతే హృదయ (గ్రనిశ్చి ద్యన్తే సర్వసంశయాః । 

త్షీయన్తే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే వరాపరే ॥ 44 

పరమోత్కృష్టమైన బ్రహ్మాత్మైక్యజ్లానము కలిగినచో హృదయ 
గంధులన్నియు స్వయముగనే విడిపోవును సంశయము లన్నియు 
నశించును కర్మలన్నియు భస్మము అగును 


సమాధిమథ కర్మాణి మా కరోతు కరోతు వా । 
హృదయే నాస్తి సర్వాస్థా ముక్త ఏవోత్తమాశయః ॥ 45 


ఇట్టి బ్రహ్మవేత్త సమాధి శీలించినను శిలంచకపోయినను, కర్మలను 
జేసినను చేయకపోయినను తనహృదయమందేలాటి యాశ లేనందున తాను 
ముక్తుడే 

నివృత్తిరపి మూఢస్య ('ప్రవృత్తిరుపజాయతే । 

(వవృత్తిరపి ధీరస్య నివృత్తిఫలభాగినీ ॥ 46 


సోమురితనమువలన నియతకర్మలనుండి నివర్తించుట మూధఢునికి 
ప్రవృత్తియే యగును నిస్సంగుడైన జ్ఞానికి నిష్కామకర్మయందలి ప్రవృత్తి 
యున్ను నివృత్తిఫలమునే కలుగజేయును 


కర్మసన్న్యాసయోగో2_యం దుర్లహో జ్ఞానినామపి । 

అజ్ఞానాదస్య తత్త్వస్య వ్యర్ధం భవతి జీవితమ్‌ ॥ 47 

ఈ కర్మసన్నాసయోగముయొక్క. రహస్యము గొప్పజ్ఞానులకుగూడ 
దురగాహమైనది ఈ తత్త్వమును (రహస్యమును తెలిసికొనకపోయినచో 
వారి జన్మ వ్యర్ణమగునని యెజుంగుము కాన సూక్మావలోకనముతో శ్రద్దా 
భక్తులతో గురుశా(స్త్రములను సేవించి ఈ రహస్యము నెజుంగుము 

అత్రోక్తం తత్త్వసారం హి విజ్ఞాయానన్యచేతసా । 

పరానుపదిశ జ్ఞానం బుభుతూనపి తారయ ॥ 48 


466 (శ్రీమలయాళసద్లురు గ్రంధావలి 


ఓ దృఢద్రతోత్తమా! ఈ అధ్యాయమున జెప్పిన కర్మసన్నాస 
రహస్యమును అనన్యచేతస్కుడవై సూక్మదర్శివై గ్రహించి యీ తత్త్వమును 
భో గపరవశులయిన వారికిని ఉపదేశించి తరింపజేయుము 


ఇతి (శ్రీమలయాళయతీ వ గీతాయాం ఉపనిషత్సా రభూతాయాం 
కర్మసంన్యాసయోగో నామ త్రయోదశో౭_ధ్యాయః॥ 


ఇట్లు ఉపనిషత్సారభూతమగు (శ్రీమలయాళయతీ వ్రగీతయందు 
కర్మసన్నాసయోగమను త్రయోదశా ధ్యాయము సమాప్తము 


mn rt 


చతుర్దతో 2_భ్య్వాయః 
శ్రీరామచరణ ఉవాచ 


భవాన్‌ సర్వేశ్వరేణాత్ర లోకాను(గ్రహకామినా । 


(పీషితో ధర్మరతాగ్ధం మే వారయతు 'సంశయమ్‌ ॥ 4 

సురాసురగణాస్పన్తి పృథగ్గోకాన్తరేణి థవా । 

ఇహైవ నరరూపేణ చేతి మే సంశయో మహాన్‌ ॥ 2 
శ్రీరామచరణము చెప్పెను 


లోకానుగ్రహమును గోరు పరమేశ్వరునిచే ధర్మరక్షణార్హమై పంప 
బడిన ఓ సద్గురూత్తమా! దేవాసురులు ప్రత్యేకముగా లోకాంతరమందు 
నివసించుచున్నారా? లేక యీలోకవుందే మానవరూపభేదములతో 
నున్నారా అనెడి నాసంశయమును నివారింపగోరెద 


(శ్రీమలయాళయతీ వ్ర ఉవాచ. 


సాధు పృష్టం త్వయా ధీమన్‌ సన్లిగ్టం సప్రయోజనమ్‌ । 
వివేకిభిశ్చ బోద్దవ్యం తస్యోత్తరమిదం శృణు॥ 3 


శ్రీమలయాళ యతీంద్రుడు చెప్పెను 


ర బుద్దిమంతుడా! వివేకులచే దెలియ దగినదిగ సందిగముగ, ప్రయో 
జనముతో గూడుకొన్నదిగ నున్న ఈ విషయమునుగూర్చి నిపడగెన (ప్రశ్న 
చాల బాగున్నది 

సహ (స్రమానవే ప్వేకస్పత్యం వేత్తు మిహేచ్చతి | 

గతానుగతికాస్తన్యే న లోకః పారమార్ధికః i 4 


వేలకొలది మానవులలో నొకానొాకడువూత్రవే యధార్హమును 
దెలుసుకొనుటకై ప్రయత్నించును తక్కిన వారందరు మంచివెడ్డలను విచా 


468 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


రింపక గతానుగతికులై నడుచుకొందురు 


దేవాసురాణాం జననం పురాణతః 

'ప్రతీయతే యద్యపి భిన్న హేతుకమ్‌ । 

తథాజ._ప మర్తేషు సురత్వదైత్యతే 

శా(స్తేష్వహింసాదిగుణైః (వ్రసిధ్యతః ॥ ష్ష్‌ 


దేవాసురుల జన్మలకు కారణములు వేర్వేరుగ పురాణములవలన దెలి 
యుచున్నవి కాని శాన్త్రములలో మానవులయందుండు సురత్వాసుర 
త్వములు అహంసాది గుణములచేత క్రార్యాది గుణములచేతను సిద్దించు 
చున్నవి 
దేవత్వసంపాదన హేతవః పురా కృష్ణేన గీతాసు నిరూపితా ఇమే । 
సత్త్వస్య 'సంశుద్దిరభీతిమార్టవే దానం దయా జ్ఞానసుయోగసంస్థితిః 6 


అపైశునం సత్యమహింసనం తపః స్వాధ్యాయయజ్ఞార్లవశాన్తమానితాః | 
భూతేష్వలో లత్వమచాపలం తమా తేజో ధృతిశాచదమాదయో గుణాః ॥ 


దేవత్వమునకు హేతువులైన గుణములను (శ్రీకృష్ణభగవానుడు గీత 
యందుపదేశించెను ఆ గుణము లెవ్వియన సత్త్వసంశుద్ది, అభయము, 
మృదుత్వము, దానము, దయ, జ్ఞానయోగమందు దృథనిశ్చయము, అపైశు 
నము, సత్యము, అహింస, తపస్సు, స్వాధ్యాయము, యజ్ఞము, శాంతి, 
గర్వము లేకుండుట, అలోలత్వము, అచాపలము, త్షమము, తేజము, 
ధైర్యము, శౌచము, దమము, కోపము లేకుండుట మొదలగునవి 


దైత్యత్వసంపాదనహేతు భూతాస్తేనెవతత్ర ప్రతిపాదితాః పురా । 
అజ్ఞాన దంఖౌ పరుషం వచళ్ళ క్రోధో£౬_భిమానశ్చ మదళ్చ హింసా॥8 
అజ్ఞానము, దవ్ఫుము, కరినముగ పలుకుట, క్రోధము, అభి 


మానము, మదము, హింస మొదలగు గుణములను అసురత్వహేతువులని 
గీతయం దర్జునునకు (శ్రీకృష్ణభగవాను డుపదేశించెను 


శీనులయాళముతీ న్రగీతా 469 


దేవాసురగుణా స్త్వన్తే దేవదానవరూపతామ్‌ । 
ప్రాప్వున్తి పూర్వసంస్కారబలాదితి వివేకినః ॥ 9g 


దేహావసాన సమయములో దేవగుణము గలవారు దేవత్వమును, 
అసురగుణములు గలవారు రాకసత్వమునున్ను బిందుదురని జ్ఞానులు 
చెప్పుచున్నారు 

ఉభయేషాం స్థితిర్ద్లేయా తత్త్వవిడ్చిరియత్తయా । 

దైవకార్యాణి నివ్హన్లో నాశయన్తశ్చ యే సదా ॥ 10 

నింద్యాని పాపకార్యాణి కుర్వన్తస్సన్తి దుర్ణనాః | 

తత్కార్వైరేవ తాన్యస్పర్వానసురాన్‌ జ్ఞాతు మ్మర్లసి ॥ 11 

ఈ క్రింద చెప్పుబోవు కార్యములచే నీయుభయుల ప్రతి యింత 
మాత్రమని తత్త్వవేత్తలు తెలుసుకొందరు దైవకార్యములను నిందించు 
వారును, వాటిని నాశముచేయువారును, నింద్యములైన పాపకార్యములను 


చేయువారునగు దుర్ద్షనులైన వారి నెల్లరిని వారి కార్యములనుబట్టి 
అసురులనుగ దెలుసుకొనుము 


నిత్యాత్మసుఖయత్నా యే పుణ్యాచారా మహాజనాః | 

దేవానేవ విజానీహి తాన్‌ సత్యచరితాన్‌ భువి ॥ 12 

నిత్యాత్మసుఖమునకు యత్నించువారును, పుణ్యకర్మపరులును అగు 
మహాజనులను సత్యవ్రతనిష్పులైన దేవతలనుగా దెలిసికొనుము 


ఉత్పత్తిస్రతిసంహారాః సంభవన్సి 'స్వభావతః । 
తస్మాద్దేవోణ పి నాస్తీతి బ్రువాణా రాత్షసాంశజాః ॥ 13 


సృష్టిస్థితిలయములు స్వభావముగానే జరుగుచున్నవి కనుక భగ 
వంతుడు లేడని చెప్పువారిని అసురాంశజాలనుగా దెలుసుకొన వలయును 


జగజ్జన్మాదహితుత్వం దేవస్వైవ విజానతః । 


దేవాస్తిత్వం బ్రువాణాంస్తాన్టేవానాహుర్మనీషి౭ః ॥ 14 
F32 


470 శ్రీమలయాళసద్దురు గ్రంథావళి 


జగత్తుయొక్క స్ప సతి లయములకు కారణభూతుడు భగవంతుడు 
దప్పు మరెవ్వడును గాజాలడని తెలిసికొని ఈశ్వరు డున్నాడని చెప్పువారిని 
విద్వాంసు లైనవారు దేవాంశజులనుగా దలంతురు 


స్వభావస్య జడత్వేన జడం (్రష్టుమశక్తతా । 
చేతనాదేవలోకేఇ_స్మిన్‌ జడసృష్టిర్విలోక్యతే ॥ 15 


స్వభావము జడముగ నున్నది గనుక దానికి మరొక జడవస్తువును 
సృష్టింప శక్తి లేదు మరియు లోకమంతట చేతనము వలననే జడసృష్టి 
జరుగుచున్నట్లుగ చూచుచున్నాము అందుచే చైతన్యమునకే యట్టి జగత్తును 
సృష్టించ శక్తి గలదని తెలియవలెను 


చేతనేషప్వష్యసర్వజ్లో స్రమ్హం శక్నోతి నో జగత్‌ | 
నాసర్వజ్ఞసమూహో£_పి తస్మాదస్తి మహేశ్వరః ॥ 18 


చైతన్యము గలవారిలో గూడ సర్వజ్ఞుడు కానివాడు జగత్తును 


సృష్టంచలేడు అట్టి వారెందరననుగాని యీ సృ్పబ్టెకి కర్తలు గాజాలరు కనుక 
దేవదేవుడగు పరమేశ్వరుడే కర్తగా నున్నాడు 


యధ్రభావే కితా యనం నిష్పత్తుం నైవ శక్యతే । 

యనం దృష్ట్వా న దృష్ట్రో£.పి యన్రీ తస్మాత్రకల్యతే ॥ 17 

లోకములో యంత్రమును జేయువాడు లేనిచో యన్రము తయారు 
గాదు కనుక యంత్రము చేయువాడు కనుపించకపోయినను యంత్రమును 
జూచి తప్పక యంత్రకర్త యుండితీరవలయునని తలంచి లోకు లనుమాన 
ప్రమాణముచే యంత్రినెట్టు తెలుసుకొనుచున్నారో అట్లే, 

విచిత్రకార్యకర్తారో నభవేయుర్నరా న చ । 

కర్రభావే రవిశ్చంద్రః భవేతాం నియతాధ్వగా॥ 16 


సర్వనియామకుండగు పరమేశ్వరుడు లేనిచో విచిత్రకార్యకర్తలగు 
మనుష్యులు పుట్టియుండరు నియమపూర్వకముగా తమతమ కార్యములను 


_శిమలయాళముతి వ్రగీతా 471 


(= 


సకాలమునకు నిర్వహంచుచుండు సూర్యచంద్రులున్ను తమ కార్యములను 
జేయకుండెడివారు 


కగ్రభావే యతః కార్యం న లోకే సంభవిష్యతి । 
ఆదృష్ట్రో౭..పి తతః కర్తా కల్ప్యశ్శా(స్రాదిమానతః ॥ 19 


మరియు లోకములో కర్త లేనిచో నేకార్య మెప్పుడున్ను సంభవింపదు 
కనుక కార్యకర్త కనబడకపోయినప్పుటికిని కార్యమునుబట్టి తత్కార్యకర్త 
యూహింపబడునటుల నాయీశ్వరుడును శాగన్రానుమానాది ప్రమాణము 
లచే దెలియబడుచున్నాడు 


గృహమధ్యస్థితో దీపో గృహవస్తుప్రదిపకః । 

అనిషేధ్యస్తథా౭._ఇ౭_త్మాఐ సౌ శరిరేనియభాసకః॥ 20 

గృహవుధ్యలో ప్రకాశించుచున్న దీపము గృహమందున్న సమస్త 
వస్తువులను ప్రకాశింపజేయుచున్న విషయమును నెవరును ఎట్టు కాదన 
జాలరో అట్లే స్వయంప్రకాశమై దేహమందున్న యాత్మ సమస్తైంద్రియ 
ములను మనోబుద్దులను ప్రకాశింపజేయుచున్నదను విషయమునుగూడ 
నెవరును కాదనజాలరు 


యథా వస్తుచయో దీపం నావభాసయతే కిల । 
తథా జడానీన్లియాణి భాసయన్తే న తత్పరమ్‌ ॥ 21 


దిపాభావే జడానాన్తు ప్రకాశో యది సంభవేత్‌ । 
జడేంద్రియ ప్రకాశోఐ._ పి చైతన్య విరహే భవేత్‌ । 
న తథా దృశ్యతే లోకే హ్యాత్మా సర్వత్ర భాసతే ॥ 22 


ఏలాగున దీపమును వస్తువులు ప్రకాశింపజేయజాలవో ఆలాగున 
జడవములగు ఇన్టియములును పరమాత్మను ప్రకాశింపజేయజాలవు 
మజియు దీపము లేకపోయినను జడవస్తువులకు ప్రకాశము సంభవించు 
నట్లెన ఆత్మ లేకున్నను జడములగు నిన్లియములకు ప్రకాశము 'సంభవింప 
వలసివచ్చును ఈలాగున లోకమున కనబడుట లేదు కనుక 


472 (శీమలయాళసద్లురు గ్రంధావలి 


సర్వప్రకాశకమగు నాత్మ సిద్దించుచున్నది 
ప్రత్యకేణానుమానేవ ప్రకృతేః ప్రేరకః పుమాన్‌ । 
భగవాన్‌ సృష్టికర్తా తు స్యాదవశ్యమితీర్యతామ్‌ ॥ ౨3 
జడమగు ప్రకృతిని (్రేరేపించువాడు సృష్టికర్తయైన పరమేశ్వరుడే 
యని ప్రత్యక్షానుమానాది ప్రమాణములవే నిశ్చయముగ జెప్పవలయును 
(ప్రమాణై రంతరాత్మానమవిజ్ఞూయైవ కేవలమ్‌ | 
యది స్యాద్దరయాత్మాన మితి వాదస్తు మూఢతా ॥ 24 


శ్యాస్త్రప్రమాణముచే నంతరాత్మను దెలుసుకొనకయే శరీరేంద్రి 
యాతిరికాత్మ యున్నచో మాకు జూపించుమని వాదించుట మౌఢ్యమే 


ప్రమాతై స్ఫూక్మబుద్ద్యా చ భృశమన్విష్య వస్తుషు । 
బుద్దిమంతః ప్రకుర్వన్తి హ్యస్తి నాస్తీతినిర్ణయమ్‌ ॥ 25 
సకల ప్రమాణములచే సూక్మముగా వస్తుత త్త్వమును విచారించి తదు 
పరి ఏ వస్తువువైన ఉన్నదనిగాని లేదనిగాని నిర్ణయమును బుద్దిమంతులు 
మాత్రమే చేయగలరు 
ఆత్మశుద్దిర్విర క్తిశ్చ సర్వే న్రియవినిగ్రహః | 
అ న్తర్హష్టిశ్చ హేతుస్ప్యాద్భగవద్దర్శనాయ హి ॥ 26 
భగవద్దర్శనమున కాత్మశుద్ది, విషయవిరక్తి, అంతరింద్రియ బాహ్యే 
ప్రియ నిగ్రహము, అంతర్హృప్ట ఇవి కారణమని తెలుసుకొనవలయును 
దేహబుద్రిర్భహిర్షష్టిరింద్రియాధీనమానసః | 
పురుషో విషయాసక్తో నాత్మానం శక్త ఈక్షితుమ్‌ ॥ 27 
దేహాత్మబుద్ది గలవాడు, బాహ్యదృ్భ్ష్ష గలవాడు, ఇంద్రియములకు 
స్వా ధీనమైన మనస్సు గలవాడు ఆత్మను సందర్శించుటకు సమర్థుడు గాడు 
సూర్యో న దృశ్యతేణ.న్దేన యద్యవ్యత్షిమతా న కిమ్‌ । 


_(శ్రినమలయాళమతీ న్హ గీతా 473 


అసురై ర్నేత్యతే విష్ణుః కిం న దైవ గుణాన్వితైః ॥ 28 


అంధునకు సూర్యుడు కనుపించకపోయినను నేత్రములు గలవారికి 
కనుపించునట్టుగ ఆసురగుణములు గలవారికి భగవద్దర్శనము లభించక 
పోయినను దైవగుణములు గలవారికి నాతని దర్శనము కలుగదా ఏమి? 


నేత్రరోగవతా లోకో న దృష్ట్రో౭_పాషధాదినా | 


భోగనాశే తు తేనైవ దృశ్యతే సకల స్తథా ॥ 29 
కామాదివ్యాధియుక్తేన పుంసా£_2_త్మా నైవ దృశ్యతే | 
జ్ఞానౌషధేన తన్నాశే తేనైవాత్మా విలోక్యతే ॥ 30 


నేత్రరోగము గలవాడు రోగసవమయమున లోకమును జూడలే 
కపోయినను జాషధథముచే నేత్రరోగవు నశించిన తరువాత వాడెట్టు 
లోకమును జక్కగ జూడగలుగునో, అట్లే కామక్రోధాది దుర్గుణవ్యాధి గలవా 
డాత్మను జూడరేకపోయినను జ్ఞానాషథముచే ఆ యజ్ఞానవ్యాధి నశించిన 
తరువాత వాడే స్వాంతరాత్మను బాగుగ జూడగలడు 


బుద్దో జినో జైమినిశ్ళ బుషయః కపిలాదయః । 
అనీశ్వరధియో౭_ప్యేతే బనమోతానుయాయినః ॥ 31 


బుషీశ్వారులైన కపిల జైమిని జిన బౌద్దాదులు అనీశ్వరవాదు 
లెనప్పుటకిని బంథమోత్షముల ననుసరించిరి 


నాజీ కృత్యాపి దైవం తే తత్సాక్షాత్కార హేతుకమ్‌ । 

సత్యం జ్ఞానం తపో ధ్యానమనుష్టాయ విరేజొరే ॥ 32 

దైవము నంగీకరింపక పోయినను వారు దైవసాకాత్కారమునకు 
హేతువులైన సత్య జ్ఞాన తపో ధ్యానాదులను ననుష్టించి ప్రసిద్ది నందిరి 

తస్మాదానవరూపాళ్ళ తృప్తాస్సిద్దా మహరయః। 

స్వాత్మారామాస్పదా ముక్తాస్తే జగద్గురవో2_భవన్‌॥ 33 


అందుచేవారు అఖండానంద స్వరూపులుగను, త్పప్తులుగను 


474 (శ్రీమలయాళసద్దురు గ్రంధావలి 


సిద్దులుగను, స్వాత్మారాములుగ నుండి జగద్దురువులైరి 
ఆస్తికా నాస్తికా వా స్యుస్తే సిద్దమునయో భువి । 
అతస్తద్విషయేఐ.స్మాకం వివాదో నాస్తి కళ్ళ: ॥ 34 
వారాస్తికులైనను నాస్తికులైనను సిద్ద మునులైనందుచే 


వారివిషయములో మాకేవిధమగు వివాదమును లేదు సత్య శాన్లి కరుణా 
తపన్సు లున్నవారెవరైనను చాలును 


అహమాస్తిక ఇత్యుక్యా నరో నైవాస్తికో భవేత్‌ । 

(ప్రవృత్యా వ్యా స్తికన్సర్వో మన్తవ్య ఇతి మే మతమ్‌ ॥ 35 

నేను ఆస్తికుడనని చెప్పుచు నాస్తికప్రవర్తన గలవాడెవడును ఆస్తికుడు 
కాడు ్రవృత్తిచే ఆస్తికుడైన ప్రతివాడును నిజమగు ఆస్తికుడని మామతము 

ఆస్తికో నాస్తికో వాణ౭_ప జ్ఞాన్యజ్ఞానీ భవేన్నరః । 

బద్గో ముక్తశ్చ భుష్టోత హ్యవశ్యం కర్మణః ఫలమ్‌ ॥ 36 

ఆస్తికుడు, నాస్తికుడు, జ్ఞాని, యజ్ఞాని, బద్దుడు, తుదకు ముక్తుడు 
గూడ తాను జేసిన కర్మఫలము నవళ్య మనుభవించును 

తాదృశః కర్మసిద్దానో౭._నివార్యో లో కసమ్మతః । 

తత్ర తత్త్వవిదాం బుద్దిస్సుదృఢా న తథేశ్వరే ॥ 37 

అట్టి కర్మసిద్దాంత మనివార్యము గనుక సర్వలోక సమ్మతము? 

నున్నది దీనినే తత్త్వవేత్తలు విశేషముగా చెప్తుదురుగాని పరమేశ్వరు? 
విషయమై అంతగా జెప్పరు 

అమృతం విషబిజూద్యః ఫలం సాధయితుం తమః ! 

స నీచం కర్మ కృత్వాఐ. ప శ్రేష్ట ఫలమవావ్నుయాత్‌ ॥ 3 

విషబీజమును పెట్టి మధురమైన ఫలమును పండించుటకు సమర్హుడై. 
వాడు మాత్రమే నికృష్ణకర్మను జేసి యుత్కష్టఫలమును బొందును 


(శ్రైామలయాళయతి న్ల గీతా 475 


స్వీయచ్చాయాం పరిత్యజ్య గన్తుం శకో భవేద్యది । 
సిద్దం తం న స్పృశేత్కర్మఫలమన్యాన్న సన్వజేత్‌ ॥ 39 
తన ఛాయను పరిత్యజించి నడచు సామర్ధ్యము గల సిద్దుడెవడైన 


నున్నచో నట్టివానినిమాత్రము కర్మఫల మంటదు గాని తక్కినవారి నందరిని 
గర్మఫల మంటియే యుండును 


ఏతత్సత్యోపదేష్టూణాం జ్ఞానినాం విరళత్వతః | 

శుష్కవేదాన్తవాదానాం ప్రాచుర్యం దృశ్యతేజ..ధునా ॥ 40 

లోకములో నిట్టి పరమసత్యమును బోధించు జ్ఞానులు తక్కువై 
నందున నేడు శుష్కవేదాంత వాదములు (ప్రబలముగ వ్యాపించియున్నవి 

మిథ్యాసాత్య(ప్రవక్తారో జిహోవస్థా వశే స్థితాః | 

జారాశ్సరాః కుకర్మాణస్పర్వే తే రాతసాంశజాః ॥ 41 

అబద్ద సాత్యమును జెప్పువారు, జిహ్వోవస్టలను నిగ్రహింప 
జాలనివారు, వ్యభిచారులు, దొంగతనము చేయువారు, వురియు 
శా(స్త్రనిషద్రక ర్మలను జేయువారును అసురాంళ సంభూతులుగ నున్నారు 

సాధువద్వేషభాషాభ్యాం యుక్తా యే త్యక్త సాధనాః । 

సాధ్య ప్రాప్తివిహీనాళ్ళ్చ విద్ది తానాసురాంశజాన్‌ ॥ 42 

వేషభాషలలో సాధువులవలె నటించుచూ సాధనానుష్టానములు 
లేనందున సాధ్యమును బొందని వారిని అనురాంశ సంభూతులనుగా 
నెరుంగుము 

జపేన తపసా 2_స్మాకం స్వాధ్యాయజ్ఞానకర్మభిః | 

ప్రాపబహ్మస్వరూపాణాం కిం స్యాదితి వదంతి యే ॥ 43 


చపలాస్థ్యృయమరల్చిజ్ఞూ దురాచారపరాయణాః | 
గురువేషధరాస్తేఇ..పి వఇకా రాక్షసా మతాః ॥ వడ 


బ్రహ్మస్వరూపులగు మాకు జపమేల?* తపమేల? వేదాధ్యయనమేల? 


476 (శీమలయాళసద్గురు గ్రంధావలి 


పుణ్యకర్మానుపష్పానములేల? తుదకు శా(న్రజ్ఞాన మెందులకని పలుకు 
వారును, మరియు తాము స్వయంచపలులై అల్పజ్ఞులె దురాచారపరులై 
గురువుల వేషములను ధరించి స్వేచ్చగా విహరించెడి లోకవంచకులును 
రాతసులుగా పరిగణింపబడుదురు 


జ్ఞూననిష్థముముత్తుభ్యస్పర్వే తే విఘ్నకారిణః | 
చర న్తి నరరూపేణ క్షితౌ ప్రచ్చన్నరాక్షసాః |] 45 


జ్ఞాననిష్టలకు, వయముక్షవులకును విఘ్నములను గలిగించుచు 
వ్యర్ణముగ దెరుగుమున్న మానవులు మనుష్యవేషమును థరించన రాక్షసులుగ 
నున్నారు 

సత్యాహింసావ్రతో బ్రహ్మచారీ ధ్యానాదితత్సరః । 

స్వాధ్యాయే నిరతో య స్యాత్స దేవో న మానుష్య ॥ 46 

సత్యాహింసాదివ్రతుడై (బ్రహ్మచర్యపాలకుడై ధ్యానాధ్యయనములను 
జేయువాడు మనుష్యునివల కనుపించినను దేవుడేయని (గహించవలయును 

యే స్వార్థరహితాస్సన్లో భక్తజ్ఞానితపస్వినామ్‌ । 

ఉపకారాయ జీవన్తి దేవదేవా భవన్తి తే ॥ 47 

ఎవరైతే స్వార్టరహితులై పరమభక్తులకు, జ్ఞానులకు, తాపసులకు, 
దినులకున్ను ఉపకారము చేయుటకొజకు మాత్రము జీవించుచున్నారో 
వారందరు దేవదేవు లగుచున్నారు 

దైవజ్ఞానం దైవధర్మం వేదం చేశ్వరనిర్మతమ్‌ | 

లోకే స్పాపయితుం నిత్యం యతమానస్పదాశివః ॥ 48 

దైవజ్ఞానమును, దైవధర్మమును, దేవునిచే నిర్మితమగు వేదమును 


లోకమునందు స్టాపించుటకై నిరంతరము ప్రయత్నించువాడు సాక్షాత్తుగా 
శివుడేయని తలంచవలయును 


దేహాదిసాక్షిణం శుద్ధమీశ్వరం స్వాత్మరూపిణమ్‌ । 


(శ్రీామలయాళకమయుతీ న్రగితా 477 


భావయన్‌ బోధయేద్యో౬_న్యాన్‌ దేవదేవో భవేద్ది సః ॥ 49 


దేహెంద్రైయములకు సాక్షియై శుద్దమై యుండు పరమాత్మను స్వాత్మ 
రరాపముగా నెజింగినవాడై. అట్టి యభేదజ్ఞూనమును నితరులకును 
బోధించువాడు కేవలము దేవదేవుడే యగును గదా! 


దేవాసురగుణాస్వేతే సటబ్లహీణోదితా మయా | 
అతో దైవగుణోపేతా భవేయుర్మోత్షకాంత్షిణః ॥ 50 


ఇంతవరకు దైవాసురగుణములు సం[గ్రహముగ జెప్పబడినవి మోక్ష 
మును గోరువారందరు నిత్యము దైవగుణములను గలిగియుండవలయును 


ఏవం దైవగుణోపేతా లభన్తే శాన్తిమక్షయామ్‌ । 
భవబవ్షవిముక్తిం చ శాశ్వతానవ్రమద్వయమ్‌ ॥ 51 


అట్టి దెవగుణములు గలవారు శాశ్వతశాంతిని, సర్వవిధబంధముల 
నుండి ముక్తిని, అద్వితీయమగు నిత్యానందమునున్ను బొందుచున్నారు 


దుగ్హేయం తదిదం తత్త్వం దైవాసురనిరూపకమ్‌ । 


అధ్యాయ ప్రోక్టసారం హి జ్ఞాత్వా తీర్ణస్తథా భవాన్‌ ॥ 52 
తారయేత్కృతకృత్యో హి పరాంస్తత్వార్ధ కాంక్షిణః | 
శా(స్త్రజ్ఞం విప్రవర్యం చ యతీశం చ తపోనిధిమ్‌ ॥ 53 


విశ్వసేన్నేశ్వరం వాఐ-పి దైవసమృ్పడద్వివర్షితమ్‌ | 
ఆత్మనశ్చాపకర్తారం భావయేద్విఘ్నకారకమ్‌ ॥ ర్‌శ 


యోగనిష్టాపరాయణా! దైవాసుర లక్షణములను కనుగొనుట మిక్కిలి 
కష్టము కాన నీ యధ్యాయమున జెప్పిన సారమును గ్రహించి దైవాసురుల 
భేదమును దెలిసికొని దైవగుణములతో గూడి స్వయముగా తరించి తత్త్వ 
జిజ్ఞాసువులైన యితరులనుగూడ తరింపజేయుము దైవగుణములు లేని 
వాడు శాస్త్రవేత్త యయినను, ద్వొిజూడయినను, తపోనిధి యగు యతీశ్వరు 
డయినను, వేయేల చివర నీశ్వరుడేయైనను సరియే అట్టివానిని నమ్మకుము 


478 శిములయాలసద్ద్లురు గ్రంధావలి 


విశేషించి అట్టి దైవగుణరహితుని ఆత్మజ్ఞానమున కపకార మొనర్చెడు విఘ్న 
దేవతనుగా నమ్ముము 


పుణ్యకర్మఫలాసక్యా పురా బద్దా హి దేవతాః | 


పాపేన కర్మణా బద్దాః కర్మజాస్తిర్యగాదయః॥ క్‌5్‌ 
క ర్మబవ్రసముచ్చే దముక్తి పొప్పైక క ర్మణే | 
మానుష్యం జన్మ 'సంలబ్దమితి తత్త్వం న విస్మర॥ 56 


పుణ్యకర్మ ఫలాసక్తిచే దేవతలు బద్దులయిరి పాపకర్మచే జన్మించిన 
తిర్వగాది ప్రాణులు కర్మచే బద్ధము లయినవి కర్మబంధములను చేదించి 
శాశ్వతమగు ముక్తిని పొందుటకయ్యే యీ మనుష్యజన్మ లభించినదను ఈ 
రహస్యమును మరువకుము 


ధర్మకార్యే సదా శ్రద్దా మతిస్పజ్ఞనసేవనమ్‌। 
శాన్తిదాన్తీ చ కరుణా హ్యేతే దైెవగుణాస్ప్వ్రతాః॥ 57 


ధర్మకార్యములందు సదా గ్రద్ద, బుద్ది, సజ్జనసేవ, శమము, దమము, 
కరుణ- ఇవి దెవగుణములని చెప్పబడనవి 


ధర్మకార్యక్షయే ప్రీతిస్సదా పుణ్యాత్మవర్ణనమ్‌ । 
కామక్రోధాదయో జ్లేయా గుణా ఆసురసమ్మతాః ॥ 58 
ధర్మకార్యములను సదా నశింపజేయుటయందు పీతియు, పుణ్యా 


త్ములను దూరికరించుటయు, కావుక్రోధాది గుణములున్ను అసుర 
సమ్మతములని తెలియవలయును 


ఇతి క్రీమలయాళయ తీట గీతాయం ఉపనిషత్సారభూతాయం 
దైవాసురస్వరూపయోగో నామ చతుర్ధశో౭_ధ్యాయః ॥ 


ఇట్లు ఉపనిషత్సారభూతమగు శ్రీమలయాళయతీ॥న్ద గీతయందు 
దెవాసురస్వరూపయోగమను చతుర్దశా ధ్యాయము సమాప్తము 
sm స్తా... 


పణ్బుదరతోలి_ధ్యాయః 
యురగనిర్హయుయోగరః 


నారాయణానన్ద గిరిరువాచ 


సర్వశా స్రార్థతత్తుజ్ఞ! సర్వవేదాంతపారగ! | 
యుగనిర్ణయమిచ్చామి శ్రోతుం త్వన్యుఖపంకజాత్‌॥ 1 


శ్రీ నారాయణానందగిరి చెః పెను 
సర్వశాగన్రారతత్తుజ్ఞా' సర్వవేదాంతపారగా! గురుదేవా! యుగ 


నిర్ణయమును గూర్చి తవు ముఖారవిక్షముద్వారా వినగోరుచున్నాను, 
దయతో నానతిండు 


(శీ మలయాళయతీ వ్ర ఉవాచ 

సమ్యగ్య్హాతుమిదం తత్త్వమశక్యం ప్రాకృతాత్మనామ్‌ । 

వివేకిభిశ్ళ జ్ఞాతవ్యం ధర్మశాస్రాత్సనాతనాత్‌ ॥ 2 
శ్రీ మలయాళయతీంద్రుడు చెప్పెను 


ఈ యుగవిషయవమును బాగుగా తెలిసికొనుటకు సావూన్యు 
లశక్తులుగా నుందురు కాన వ౨ివేకులు దినిని ధర్మశా(స్త్రవుులద్వారా 
తలిసికొనవలయును 


యుగాన్యుద్దిశ్య శా(స్తేషు ద్విధా ప్రోక్తం మహర్షిభిః | 

సత్వాదిగుణభేదేన సత్యాదియుగభేదతః ॥ 3 

సత్త రజ స్తమో గుణముల భేదమునుబట్టియు, కృత త్రేతా ద్వాపర 
కలియుగ ధర్మభేదములను బట్టియు రెండువిధములుగా యుగములను 
గూర్చి మహర్షులు చెప్పియున్నారు 

యుకాయుక్తమనుష్యాణాం భూషణం దూషణం క్రమాత్‌ | 

వత్యమాణం భవేన్నామ 'సత్యత్వాద్వత్యతే మయా ॥ 4 


480 _శ్రిమలయాళసద్దురు గ్రంధావళి 


ఈ చెప్పబోవు యుగనిర్ణయము వివేకులకు భూషణముగాను, 
అవివేకులకు దరాషణముగానం ఉన్నప్పటికిని అది సత్యవైనందున 
దానినిప్పుడు చెప్పబోవుచున్నాను 

వివేకినాం చ మూర్చాణాం భూషణం దూషణం క్రమాత్‌ । 

పత్యమాణం భవేన్నామ సత్యత్వాద్వత్యతే మయా ॥ 5 


ఈ చెప్పుబోవు యుగనిర్ణయములను వివేకులకు భూషణముగాను, 
అవివేకులకు దూషణముగాను నున్నప్పటికిని ఇది సత్యమైనందున 
దానినిప్పుడు చెప్పుబోవుచున్నాను 

పచో యుక్తముపాదేయం వణ్ణితేనాపి బాలకాత్‌ । 

అయుక్తం బ్రహ్మణా£_ప్యుక్తం త్యాజ్యం వాసిష్టవాక్యతః ॥ 6 

మంచిమాటను బాలకునివలనగూడ పండితుడు (గ్రహించవలసినది, 
బ్రహ్మదేవుని వాక్యమునైనను యుక్తముగా లేనిచో నద్దానిని విడిచి 
పెట్టవలయునని వాసిష్ట సిద్దాన్హము 

పురాణమిత్యేవ న సాధు సర్వం నవం చ శా(న్హ్రం న భవత్యవద్యమ్‌ | 

విచార్య గృహ్టాతి సుధీర్విమూఢః పరానుకారీతి చ కాళిదాసః॥ 7 


పూర్వికులు రచంచినంతమాత్రమున సర్వశా(స్త్రుములు యధథార్ద 
ములైనవి గావు మరియు నవీనులు రచించి నంతమాత్రమున సర్వశా 
(నస్ర్రేములు అయధార్థ్హములును కావు కనుక బుద్దివుంతుడాలోచించి 
యధార్లమును (గ్రహించి అయధార్ధమును విడచిపెట్టును చక్కగా నాలో 
చించు శక్తి లేనందున మూఢుడు ఇతరుల ననుసరించుచున్నాడని కాళిదాస 
వచనము 


వేదో క్రమీశ్వరో క్తం వా నాన్టవద్విశ్వసేద్భుధః | 
సత్యాసత్యవిచారేణ విశ్వసేదితి బుద్దవాక్‌ ॥ 8 


వేదోక్తమనిగాని ఈశ్వరోక్తమనిగాని, అన్హప్రాయముగా పండితులు 


(శ్రినులయాళముతీి వ్రగీతా 481 


నమ్మరాదు మరేమన సత్యాసత్య విచారముల ద్యారా బాగుగ తెలుసుకొని 
నమ్మవలెనని బుద్దభగవానులు చెప్పిరి 


(గ్రాహ్యం సర్వం విమ్నశ్యావ మనసా యచ్చ భాషితమ్‌ | 

(శ్రీకృష్ణభగవానిళ్హముక్తవానర్జ్హునం (ప్రతి ॥ 9 

ఏదేది వచింపబడెనో అద్దానిని బుద్దిచే బాగుగా విచారించి (గ్రహిం 
చవలయును ఈలాగున (శ్రీకృష్ణ్టభగవాను డర్జునుని గురించి వచించెను, 


(ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్దుహ్యతరం మయా । 
విమ్నశ్వాతదశేషణ యధేచ్చసి తధా కురు - గీత) 


ఇతఃపరం విచారశ్చ యుగస్వైవ [(ప్రవర్తతామ్‌ । 
కలిప్రవేశాదారభ్య చాహుః కలియుగం బుధాః ॥ 10 


ఇక యుగమునుగూర్చి యభధార్హమును విచారింతము కలిపు 
రుషుడెప్తుడు లోకములో ప్రవేశించెనో అప్పటినుండి కలియుగమని పం 
డితులు వెప్పుచున్నారు 

సామాన్యేన పురాణాని విచారైవం ప్రచక్షతే! 

సహ(స్రపఇ్బుకాబ్దాశ్చ జాతా భువి కలేరితి ॥ 11 

మరియు వారు పురాణములను సామాన్యముగా విచారించి 
కలియుగమున కైదువేలసంవత్సరము లైనట్లు చెప్పుచున్నారు 

కాలో వా కారణం రాజ్ఞో రాజా వా కాలకారణమ్‌ । 

ఇత్యేవ ధర్మరాజేన పృష్టస్తన్య పితామహః ॥ 

కాలస్య కారణం రాజేత్యవదన్నిశ్చాతం వచః ॥ 12 


రాజునకు కాలము కారణమా? కాలమునకు రాజా కారణమా? 
యని ధర్మరాజడుగగా భీష్మాచార్యులు కాలమునకు రాజే కారణమని చెప్పిరి 


యుగానుసారేణ మనఃవ్రవృత్తి ర్నృనో£_నుసారేణ యుగద్రవృత్తిః? | 
(ప్రశ్నే సతీళ్చం సుధియో వదన్తి మనో౭_నుసారేణ యుగ వ్రవృత్తిమ్‌॥ 


482 (శ్రీములయాళసద్లురు గ్రంధావలి 


యుగము ననుసరించి మనస్సు ప్రవర్తించుచున్నదా? మనస్సు ననుసరించి 
యుగము ప్రవర్తించుచున్నదా? అను ప్రశ్నకు సమాధానమును 
బుద్దిమంతులు మనస్సు ననుసరించియే యుగము ప్రవర్తించుచున్నదని 
చెప్పుచున్నారు 

ధీవరేణ్య ఇదం సత్యం గృహీత్వా సన్తరిష్యతి। 

అన్యథా కిల్చిషం ప్రావ్య బధ్యతే£_త్ర న సంశయః॥ 14 

బుద్దిమంతు డీసత్యము నెరింగినచో తరింపగలడు లేనిచో పాపము 
చెంది బద్దుడగును ఇందు సందియము లేదు 


చతుష్పాద్దర్మయు క్త ఇ కాలం కృతయుగం పురా । 

త్రిపాద్యుక్త ద్విపాద్యుకా శ్రేతాద్వాపరసంజ్ఞుకే ॥ 15 
ఏకపాద్ధర్మయుక్తన్తు కాలం కలియుగం తథా । 

ఏవం సామాన్యతో విజ్ఞా యుగాని సమవాదిషుః ॥ 16 


నాలుగుపాదములుగల ధర్మముతో గూడినది కృతయుగ మనియు, 
మూడు పాదములుగల ధర్మముతో గూడినది త్రేతాయుగ మనియు, రెండు 
పాదములుగల ధర్మముతో గూడినది ద్వాపర మనియు, ఒక పాదముగల 
ధర్మముతో గూడినది కలియుగ మనియు విజ్ఞులు సామాన్యముగా 
చెప్పుచున్నారు 

ధర్మపాదైః దయా సత్య తపో దానైర్యుతో జనః । 

యస్మి నృస్మిన్యుగే వా£_స్తు వాస స్తస్య కృతే భవేత్‌ ॥ 17 

ధర్మమునకు పాదములుగా జెప్పబడుచున్న దయా సత్య తపి 
దానములను నాలుగుగుణము లెవరియందుండునో అట్టి మహాపురుష 
లేయుగములో నుండినను కృతయుగమునం దున్నవారగుచున్నారు 


సత్యే క్షీణే తపో దానదయాభిస్సహితో నరః । 
తేతాయుగే నివాసీ స్యాత్రనష్టైకాంఘ్రిధర్మగః॥ 16 


(శినులయాళముతీ న్రగీతా 483 


సత్యము నశించి దయా దాన తపస్సులను మూడింటితో గూడి 
యున్నవారు ఏ యుగమందున్న వారైనప్పుటికిని (ఒక పాదము నశించిన 
ధర్మము గలవారై) తేతాయుగమందున్నవారే యగుదురు 


దయా సత్య ప్రణాశే2_పి తపోదానావశేషతా!। 
పురుషస్య తు యస్యాస్తి స తిష్టేద్వాపరే యుగే॥ 19 


దయా సత్యములు నశించి తపోదానములను రెండింటితో గూడి 
యుండువాడు ఏయుగములో నున్నవారైనను ద్వాపరయుగములో 
నున్నవాడగును 


దయా సత్యతపోరూప గుణత్రయ వివర్షితః | 
దానమాత్రావశేష్టు యస్స తిష్టిత్కలౌ యుగే ॥ 20 


దయా సత్య తపస్సులు నశించి ఒక్కదానము మాత్రము గలిగియున్న 
వాడు ఏ యుగములో నున్నవాడైనను కలియుగములో నున్నవాడగును 


యుగలక్షణ మేతత్స్యాత్‌ కృతే సత్వగుణా జనాః | 
శ్రేతాయాం ద్వాపరే చ స్యుః రజస్పత్త్వగుణాస్తథా॥ 21 


రజస్తమోగుణాశ్లావం కలౌ కేవలతామసాః | 
ఏకైకస్మిన్యుగే చైవం సన్తి సర్వయుగా నరాః ॥ 22 


నిత్యము సత్త్వగుణము గలవారు కలియుగాదులం దున్నప్పుటికిని 
కృత యుగమందున్నవారే యగుదురు; సత్త్వరజో గుణములు గలవారు త్రేతా 
యుగములో నున్నవా రగుదురు, రజస్తమోగుణములు గలవారు ద్వాపరయు 
గవుం దున్నవారగుదురు, తమోగుణ ప్రధానులు కలియుగవుందున్న 
వారగుదురు అని విజ్ఞులు జెప్పుచున్నారు కనుక ఒక్కొక్కయుగమందును 
అన్ని యుగములకు జెందిన జనులు నున్నట్లు [గ్రహించవలెను 


కృతే తేతాయుగాదీని శ్రేతాయాం ద్వావరే తథా! 
కలావపి కృతాదీని భవన్తి గుణభఖేదలతః। 


484 (శీమలయాళసద్గురు గంధావలి 


'సర్వేష్వపి యుగేష్వేవం సంతి సర్వయుగాని చ॥ 23 


సత్తరజస్తమోగుణముల ననుసరించియే కృతయుగమున త్రేతా ద్వా 
పర కలియుగములును, త్రేతాయుగమున కృతద్వాపర కలియుగములును, 
అట్లే ద్వాపరమున కృత త్రేతా కలియుగములను, కలియుగమున కృత త్రేతా 
ద్వాపరయుగములును నుండును ఇట్లే అన్నియుగములయంద. 
నన్నియుగము లుంటున్నవని తెలియవలెను 


(ప్రత్యేకం యుగసద్బావస్పత్యజ్బ్పోన్మానవాః కృతే । 


చతుష్పాద్దర్మయుకాస్స్యు (స్తేతాయాంత్ర్రంఘ్రిధర్ముగాః ॥ 24 
ద్వాపరే చ జనాస్పర్వే ద్విపాద్దర్మయుజస్తథా | 
కలావప్యేకపాద్దర్మాః కిన్వేవం నైవ దృశ్యతే ॥ 25 


పైని చెప్పినట్టుగాక కృతాది నాలుగు యుగములు వేరువేరుగ సాంకర్య 
రహితముగా నున్నవని చెప్పినచో కృతయుగ మందుండు వారందరును 
సత్యాది నాలుగుపాదముల ధర్మము గలవారుగ నుండవలయును త్రేతా 
యుగమువారు దయా తపో దానములను మూడుపాదముల ధర్మము గలవా 
రుగ నుండవలయును ద్వాపరయుగమువారు తపోదానములను మాత్రము 
గలిగియుండవలయును అట్లే కలియుగ మందుండు వారును ఏకపా 
ద్దర్మము గలవారుగ నుండవలెను కాని లోకములో నట్టు కనిపించుట లేదు 


సత్యాసత్యే (ప్రవర్తేతే జ్ఞానాజ్ఞానే కృతాదిషు । 

హింసా౭_ హింసే పృథివ్యాం హి కారిన్యకరుణే సదా ॥ 26 

కృతాది సర్వయుగములయందును సత్యాసత్వములు, జ్ఞానాజ్ఞాన 
ములు, హింసాహింసలు, దయాకా రిన్యములును నెల్లప్తుడు జరుగుచునే 
యున్నవి 

భీష్మవాక్యానుసారేణ యుగస్య పరివర్తకమ్‌ । 

ప్రోచ్యతే మన ఏవేతి నూనం పౌరాణ్మికై రపి ॥ 27 


_శ్రినులయాళముతీ న్హ గీతా 485 


భీష్ముని వాక్యానుసారముగా మనస్సునుబట్టియే యుగపరివర్తనము 
జరుగుచున్నదని పౌరాణికులును చెప్పుచున్నారు. 


హిరణ్యకశిపుస్తస్య పుత్రః ప్రహ్లాదనామకః। 


బభూతవతురుభా లోకే కృతే దుర్జనసజ్ఞనా॥ 28 
తేతాయుగే రామచన్షో జాతోఐ_భూద్దర్మతత్సరః। 

దశకణ్లో రావణో2_పి ప్రాణిహింసాధురంధరః॥ 29 
(శ్రీకృష్ణ. ధర్మరాజాద్యాః ధార్తరాస్ర్రాస్తథైవ చ | 

ద్వాపరే భువి సంభూతాః ధర్మాధర్మానుయాయినః ॥ 30 


దుష్టుడైన హిరణ్యకశిపుడు, సజ్జనుడైన ప్రహాదుడును కృతయు 
గములో నుదృవించిరి త్రేతాయుగమునందు ధర్మతత్సరుడైన (శ్రీరామ 
చంద్రుడు, ప్రాణిహింసాతత్సరుడగు రావణుడును జన్మించిరి ద్వాపర 
యుగమునందు ధర్మానుసారులగు (శ్రీకృష్ణధర్మరాజూదులు, అధర్మాను 
సారులగు దుర్యోధనుడు, తదనుజాదులును జన్మించిరి 


ఆచార్య శంకారాద్యాళ్ళ గాస్టీతుల్యమహాజనాః। 


ఉదభూవన్‌ కలౌ దేవదేశ భక్తియుతా యుగే ॥ 31 
కారజ్ఞజేబునామాఐ2._పఏ దురాత్మా యవనాధిపః। 

కలౌ యుగే సముద్భ్ఫూతో దేవమన్తిరభష్థాకః॥ 32 
తత్తద్యుగే జనైరేతై ర్టర్మాధర్మా ప్రవర్దితా । 

ప్రత్యేకం యుగసద్భావ ఏతేషాం సమ్బవః కథమ్‌ ॥ 3 


దెవ దేశ భక్తులగు ఆచార్య (శ్రీశంకరాదులు, గాంధివంటి మహా 
జనులున్ను కలియుగమున జన్మించిరి మరియు దేవాలయ విధ్వంసకుండగు 
కూారంగజేబు ఈ కలియుగమున జన్మించెను ఈలాంటి సుజన దుర్దనులు 
ఆయా యుగములలో జన్మించి ధర్మాధర్మములను వద్దిల్లజేసిరి 


కృతాదియుగములు వేరువేరు లక్షణములను గల్లియున్నచో సుజనులకును 
33 


486 (శ్రీనులయాళసద్లురు గ్రంథావళి 


దుర్దనులకును అందు జననమెట్ళు సంభవించును 


భావితం తీవ్రవేగేన యద్వస్వాత్మని యేన హి! 
తదేవ స భవేచ్చీఘ్రం లోకే భ్రమరకీటవత్‌॥ 34 


విజాతీయమగు కీటకము (పురుగు) భ్రమరము (తుమ్మెదు యొక్క 
భావనవే నెట్టు భ్రమర మేగుచున్నదో అట్లే మనుష్యుడును గొప్పు పట్టుదలతో 
నేవస్తువును హృదయమందు భావించుచుండునో అదే వస్తువుగ త్వరగాను 
తానున్ను మారును 


ఏతన్న్యాయానుసారేణ జ్ఞానిన స్తత్వబోధకాః। 
యతేరన్‌ మానవాన్‌ కర్తుం సన్యార్లే వ ర్తినస్పదా॥ 35 


ఈ న్యాయము ననుసరించి తత్త్వబోధకులైన జ్ఞానులందరును 
సర్వమానవులను సన్మార్గవంతులనుగా జేయునట్లు ప్రయత్నింపవలయును 

(ప్రవళో మానవాస్పర్వే భావయుక్తా భవ న్లి హి! 

త త్తన్మతానుయాయిత్వా తేషాం తద్వాపదేశతా॥ 36 

ప్రపంచమందలి మానవులందరు ఆయా భావయుక్తు లగుచున్నారు 


తత్తన్మతానుయాయు లగుటవలన ఆయా మతస్వృలుగా పిలువబడు 
చున్నారు 


బుద్ద్ధానుయాయినో బౌద్దాః కైస్తవాః క్రీస్తువర్మగాః। 


సిక్కునామ్న్మా ప్రసిడ్డాస్తు నానక్సిద్దా నవాదినః॥ 37 
అద్వైతవాదిన స్పర్వే శజ్కరాచార్యమార్గగాః। 
ద్రైతసిద్దాన్సినస్పన్తి మధ్వాచార్యానుయాయినః॥ 38 


బుద్దానుయాయులు బొొద్దులుగాను, క్రీస్తుమారానుయాయులు 
(కెస్తువులుగాను, గురునానక్‌ సిద్దాంతము ననుసరించినవారు సిక్కులుగాను, 
శంకరాచార్యవముతానుయాయు లద్వైతులుగాను, మధ్వాచార్య వుతాను 
యాయులు ద్రైతులుగాను ఎలువబడుచున్నారు 


_(కిమలయాళమతీ న్రగీతా 487 
తేషాం తత్తన్మతం పూర్వం నాసిన్నామ్నాణ పీ తాదృశమ్‌! 
భావశక్తిరతో జాతా మతశ క్రిస్వరూపిణీ॥ 39 


వారల కాయా మతములు, ఆయా పేరులును పూర్వమున లేవు ఈ 
కారణమువలన భావశక్తియే మతశక్తిగా పరిణమించెను 


దైవస్పష్టిరశక్యాఇ_స్తి పరివర్తయితుం జనైః। 

యతో దైవసమళ్ళకో న కశ్చిద్వర్తతే భువి॥ 40 

దెవసమానుడైనవాడు వురియొకడు లోకములో లేనందున 
దెవస్పని మార్పుజెందించుట కెవరికిని సాధ్యము గాదు 


నరప్రకల్పితం శక్యం పరివర్తయితుం జనెః । 
యతో నరేణ సదృశో నరోఐ._న్యస్తు భవేత్కిల ॥ 41 


మానవునితో సమానుడైనవాడు మరియొక డున్నందున మానవులచే 
కల్పితము లన్నియు తదితర మనుష్యులద్వారా మార్చును జెందగలవు 


వర్ణవ్యవస్థా౭_౭_దునికీ మతం చ జనకల్సితే । 

అతళ్శక్యే£_.న్యథా కర్తుం బో ధకైశ్శాన్తమానసైః ॥ 42 

ఆధునిక వర్ణవ్యవస్టయున్ను, మతములున్ను మనుష్య కల్పితము 
లైనందున శాంతహృదయులగు బోధకులు వాటిని మార్చ గలరు 

గోత్వాశ్వత్వాదిజాతిళ్చ దైవసృష్టిర్న మానుషీ । 

అశక్యాఐ._తో౭ న్యథా కర్తుమనేకై రపి వణ్ణితైః ॥ 43 


గోత్వాశ్వత్వాదిజాతులు దైవముచే సృష్టించబడినవి గనుక యవి యెట్టి 
పండితోత్తములచేనైనను మార్పుజేయబడవు 


ఏవం మనుష్యజాతిళ్ళ దైవికీ నాన్యథా భవేత్‌ | 
ఉచ్చ నీచా చ యా జాతిః మానవీ వరివ ర్యతే॥ 44 


అట్లే మనుష్యజాతియు దైవనిర్మిత మైనందున మార్చుచెందబోదు 


488 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


ఉచ్చ నీచజాతులు మనుష్యకల్పితము లగుటచే నవి మార్పుజెందునుః 


శ్రష్టజాతిర్నికృష్ణత్వం నికృష్ణా డ్రష్ట్రతామిహ। 

ప్రావ్నుయాద్గతిరిత్లం స్యాన్నరకల్పితవస్తునః॥ 45 

శ్రేష్టమైనజాతి నికృష్టత్వమును, నికృష్ణజాతి (్రేష్టత్వమునున్ను ప్రవర్తనా 
నుసారముగా పొందగలదు మానవ కల్పిత వస్తువులెల్ల నిట్టి పరివర్తనము 
చెందుచుండును 

యస్మిన్‌ దేశే గుణీ మర్త్య జాన్నత్యం నైవ నీయతే। 

కయం గచ్చేత్స దేశో2_పి పరతన్రో భవిష్యతి॥ 46 

ఏ దేశమునందు గుణవంతులగు పురుషుల కున్నత స్థానమివ్వబడదో 
ఆదేశము క్రమముగా కయించును, పరాధినతనుగూడ పొందగలదు 


పరీక్షిన్సుపతేః కాలే 'ప్రవిష్టః కలిపూరుష్క। 
పృష్టో రాజా దదౌ తస్మై చతుస్టానాని 'కేవలమ్‌॥ 47 


పరీక్షిన్మహారాజుయొక్క పరిపాలనా సమయములో కలిపురుషుడు 
లోకములో ప్రవేశించి నాకు నివాసస్థాన మిమ్మని రాజుగారి నడుగగా 
పరీక్షిన్మహారాజు క్రింద సూచించిన నాలుగుస్త్రానవములను మూత్రము 
కలికొసంగెను 


ద్యూతహింసాసురాపానదుష్ట (స్త్రీసహవాసితాః | 


స్థానానీమాని చత్వారి పరిక్షితృలయే దదౌ॥ 48 
తస్మాద్యుష్మాసు యః కోణ పి ద్యూతహింసాదిమాన్యది । 
కల్యాశ్రయస్స ఏవ స్యాదితి భాగవతం వచః ॥ 49 


1 జూదము, 2 ప్రాణిహింస, ౩ వుద్యపానము, 4 దుష్ట 
(స్త్రీసహవాసమున్ను ఏయే స్థానముల యందుండునో ఆయా స్థానములను 
మాత్రము రాజు కలి కొసంగెను కనుక మీలో నెవరైనను పైనజెప్పిన 
ద్యూతాది గుణములు గలవారున్నచో తప్పక కలికాశ్రయు లగుదురు ఇది 


_శ్రీమలయాళముతీ వ్రగీతా 489 


భాగవత వచనము 


సత్యం ధర్మం దయా జ్ఞానం వైరాగ్యం భక్తిరేవ చ । 

యస్మిన్‌ సన్తి న తత్సార్భ్వం యాహీత్యాజ్ఞాపితః కలిః ॥ 50 

సత్యము, ధర్మము, భూతదయ, జ్ఞానము, వైరాగ్యము, భక్తి మొదల 
గునవి యెవరియందుంటున్నవో వారిదగ్గరకు వెళ్లవద్దని కలిపురుషుని 
పరీక్షితు డాజ్ఞాపించెను 


జీవకారుణ్య భక్త్యాది గుణాఢ్యానాం మహాత్మనామ్‌ । 


పతివ్రతాయా స్పామీవ్యమేక పత్నివ్రతస్య చ ॥ 51 
కదాపి నైవ గంతవ్యమిత్యేవం హి కలిః పురా । 
పదికితా నిషిద్దో2_ భూద్విద్కో భాగవతాదిదమ్‌ ॥ 52 
న భేతవ్యమతో విజైర్యుష్మాభిశ్ళా(న్రచి న్తకైః ॥ 


మరియు పతివ్రతా (స్త్రీ దగ్గరకు, ఏకపత్నీవ్రతుని సమీపమునకు, జీవ 
కారుణ్యము, దైవభక్తి మొదలగు గుణములు గలవారి దగ్గరకును వెళ్లవద్దని 
పరీ క్షితునిద్వారా కలి ఆజ్ఞాపింపబడినట్లు (శ్రీమద్చాగవతమువలన దెలి 
యుచున్నది కనుక శా(స్త్రచింతకులై, విజ్ఞులై, సదాచారపరులై యున్న మీరు 
భయపడ నవసరము లేదు 


యథా౭_నకారస్య గతిర్న్షిరుధ్యతే ప్రాసాదమధ్యే జ్వలతి ప్రదీపకే। 
విజ్ఞానదీపే జ్వలితే తథా హృది హ్యజ్ఞానతామి[ప్రగతిర్షిరుధ్యతే॥ 53 


గృహములోపల దీపము వెలుగుచున్నచో నంధకారమెట్టు గృహములో 
ప్రవేశించజాలదో అట్లే హృదయమందు జ్ఞానదీపము ప్రకాశించుచున్నచో 
నజ్ఞానాంధకారమున్ను ప్రవేశించజూలదు 


భగవత్స్మరణం యేషామాసీత్పుంసాం న మానసే । 
కృతే తే తస్టివాంసో2_పి భవేయుః కలికాలికాః ॥ 54 


భగవత్స్మరణం యేషాం పుంసాం చేతస్యవర్ద్ధత | 


490 (శ్రీమలయాళసద్దురు గ్రంధావలి 


కలౌ యుగే వసనో£_పి కృతే స్యుర్మానవా స్థితాః ॥ కర్‌ 

ఎవరి హృదయములో భగవత్స్మరణము లేదో వారు కృతయు 
గములో నున్నవారైనప్పటికని కలియుగములో నున్నవారే యగుచున్నారు 
ఎవరి హృదయములో భగవత్స్మరణము గలదో వారు కలియుగములో 
నుంటున్న వారైనప్పటికిని కృతయుగమున నున్నవారే యగుదురు 


మధురామ్లకషాయాది ఫలదాస్తరవో భువి | 
ఏకరూపేణ వర్తన్హే కృతాదిషు యుగేషు తే ॥ 56 


తీపు, పులుపు, చేదు మొదలగు రుచులుగల ఫలముల నిచ్చెడు 
వృక్షములు కృతాది నాలుగు యుగములలోను నొకేవిధముగ తీపు, పులుపు, 
చేదు మొదలగు రుచులుగల ఫలములనే యిచ్చుచున్నవి 


కృతాదియుగభేదేన తత్సలేషు రుచేర్చిదా। 
న జాతైవం గజాశ్వాది జన్తుష్వుప న భిన్నతా॥ 57 


కృతాదియుగములు గతించి ద్వాపరాదియుగములు ప్రారంభమై 
నప్పు డావృక్షఫలములలో రుచిభేద మేమియు గలుగలేదు అట్లే ఏనుగు, 
గుజ్దవయ మొదలగు జంతువులయందును వాటి నైసర్గిక గుణముల 
కేమియును భేదము గలుగలేదు 


కాకహంసపికాదీనాం యుగభేదాద్విరూపతా । 
న దృశ్యతే నరేప్వేవ కథం భేదః ప్రజాయతే ॥ 58 


కాకి, హంస, కోకిల మొదలగు పక్షిజాతులలో నున్న వాటి 
స్వాభావికమైన స్వరముల కేమియు భేదము కనిపించుట లేదు ఇట్టుండగ 
మనుష్యలలో మాత్రమెందుకు భేదముండవలెను? 


మత్స్య కచ్ళవమణభూకజలజన్తుష్ట్వ భిన్నతా। 
యుగభేదేణ పి కో హేతుర్నరాణాం పరివర్తనే॥ 59 


మత్స్యములు, తాబేళ్లు, కప్పులు మొదలగు జలజన్తువులయందును 


(శీమలయాళయతిన గీతా 491 


యుగము మారినప్పుటికిని మార్పు కనిపించుట లేదు అట్లుండ మనుష్యుల 
యందు యుగము మారినంతమాత్రమున మార్పు ఎందులకు కలుగ 
వలయును? 


తత్రాపి కారణం వృత్న్షవతీవశా( దెజాతిజాః | 
అనాది నియమం సర్వే పాలయన్హ్యవికా రిణః ॥ 60 


పశుపక్షివృక్షాదు లన్నియు అనాదినుండి వచ్చు నియమమును పాలిం 
చుచున్నవి అందుచే వాటికి మార్పు చెందదగిన కారణము లేకపోయెను 


జనాస్న్వనియమాం స్తక్వా స్వచ్చన్తం వ్యచరన్‌ భువి । 
అతః కలీ(ప్రవేశోఐ._త్ర జాతో నైవాన్యథా భవేత్‌ ॥ 61 


జనులు తమతమ నియమములను బరిత్యజించి స్వేచ్చగ తిరుగు 
చుండిరి అందుచే కలి ప్రవేశించగలిగెను లేనిచో కలిప్రవేశమే జరుగదు 


చతురాశ్రమధర్మాణాం త్యాగాద్దేతోశళ్చ మానవాః | 

చతుష్పాజ్ఞ్జన్తుతుల్యా హి జాతాస్తే కలిచో దితాః ॥ 62 

బ్రహ్మచర్య గృహస్ట వానప్రస్థ సంన్యాసము లనెడి నాలుగాగ్రమ 
ధర్మములను విడచిపెట్టుటచే జనులు కలి(పైరితులై పశుతుల్యులైరి 


ఆత్మనో విస్కృతిర్షేయా కలిర్వాపరమాత్మనః । 
స్కృతిరర్మోదయ స్తేతా తద్పోధాచరణం కృతమ్‌ ॥ 63 


ఆత్మను మరచియుండుట కలియుగమనియు, ఆత్మస్కృతి గలిగి 
యుండుట ద్వాపరమనియు, ధర్మము నాచరించుట త్రేతాయుగమనియు, 
ధర్మమును తానాచరించుచు, జనులకు ప్రబోధము చేయుట కృతయుగ 
మనియు తెలియదగినది 


ఏతచ్చతురవస్థానాం భేదకారణతో2_నఘ! | 
ఏకస్మిన్నేవ మనుజే దృష్టం యుగచతుష్టయమ్‌ i 64 


492 _శినములయాలళసద్దురు గ్రందావళి 


ఓ పాపరహితుడా! పైనిజెప్పిన నాలుగవస్టల భేదము ననుసరించి ఒక 
మానవునియందే నాలుగు యుగము లుంటున్నవి 

ఏతద్విచారవిజ్ఞానాన్మానవో దేవతాత్మతామ్‌ । 

ప్రాప్నుయాత్సు ప్రభావేణ చైకస్మిన్నేవ జన్మని ॥ 65 

దీనిని జక్కగా విచారించి విజ్ఞానమును బొందినచో మనుష్యుడొకే 
జన్మములో దైవత్వమును (మోక్షమును) పొందగలడు 

యుగానాం గూడత త్వం హి జ్ఞాత్వా కృతయుగే స్థితః 

శాస్రోక్తం యుగధర్మం త్వం చరన్దీవ చిరం స్థిరః ॥ 66 

నిగూఢమగు యుగరహస్యమును చక్కగా దెలిసికొని కృతయుగము 
నందున్న వాడవువలె శా(స్త్రరహాస్యమగు యుగధర్మముల ననుష్టంచుచు 
దృఢవ్రతుడవై చిరకాలము జీవింపుము 

యుగధర్మసమాచారో నిజ్రేయసకరస్పుతః । 

ప్రమాది న భవేదత్ర ప్రమాదో విపదాం పదమ్‌॥ 67 

తత్తద్యుగరహస్య ధర్మముల నాచరించుట శ్రేయస్కరము 
శా(స్త్రువుందు జెపుబడిన గూూఢతత్తవుగు యుగథర్మాచరణవుందు 
ప్రమాదము నొందకుము ఈ గోప్యము నెణుంగక పోయిన ఆపదలు 
సంభవించును కావున ఆపదలకు చోటివ్వక శుభంకరుడవై యుండుము 

ఇతి (శ్రీ మలయాళయతీన్టగీతాయాం ఉపనిషత్సార భూతాయాం 
యుగనిర్ణయయోగోనామ పళజ్రదశో౭౬_ధ్యాయః i 


ఇట్లు ఉపనిషత్సారభూతమగు (శ్రీమలయాళయతీ వ్ర గీతయందు 
యుగనిర్ణయయోగమను పంచదశాధ్యాయము సమాప్తము 


a rt 


షోడరోఐ_ధ్యాయః 
అరాగ్యయోగః 

నిరిషయానంద బ్రహ్మచారి ఉవాచ 

వైరాగ్యం కతిధా తస్య స్వరూపం కిం ్రకీర్తితమ్‌ । 

శ్రోతుమిచ్చామి మాహాత్మ్యం బ్రూహి మే£.సజ్గసద్నురో! 1 
(శ్రీ నిర్విషయానంద బ్రహ్మచారి చెప్పెను 

నిర్విషయాసంగ  బ్రహ్మమునందే నిరంతరము ఆనందము 
ననుభవించుచుండు నోసద్గురుమూర్తి! వైరాగ్యమెన్ని విధములు? దాని 


స్యరూపమేమి? మజటీయు దాని మాహాత్మ్య్యమెట్టిది? ఈ ఎషయములను 
వినదలంచుచున్నాడను కాన దయతో నానతిండు 


(శ్రీమలయాళయతీ[న్హ ఉవాచ 


వైరాగ్యం ద్వివిధం ప్రోక్తం మలినం శుద్దమేవ చ। 
తదేవాహుః పునః కేచిత్స్వభావాభావభేదకమ్‌ I 2 


శ్రీమలయాళయతీం ద్రుడు చెప్పెను 


వత్సా! వైరాగ్యము ప్రధమమున మలిన మనియు, శుద్దమనియు 
రెండు విధములు మరియు కొందరు స్వభావవైరాగ్య మనియు, అభావ 
వెరాగ్యమనియు వీనిని వచింతురు 


శుద్ధం సుక్షేత్ర తుల్యం స్యాన్మలినం తూషరోపమమ్‌ । 
అల్ఫార్థం మలినం జ్ఞేయం శుద్ధం బహుఫలాన్వితమ్‌ ॥ 3 


శుద్దవై రాగ్యము సారవంతవుగు భూమివంటిదనియు, వులిన 
వైరాగ్యము ఊషరక్షేత్రము వంటిదనియు (గ్రహింపుము మలినవైరాగ్యము 
ఊషరక్షేత్రము వలెనే అల్ప ఫలమునుమా॥త్రమే గలుగజేయును శుద్ద 
వైరాగ్యమో మంచి సారవంతమగు భూమివలె సమృద్దమగు ఫలము నిచ్చును 


494 శీమలయాళసద్దురు గ్రంధావళి 


నిత్యానిత్యవివేకానామీశాను[గ్రహ సంయుజామ్‌ । 


శుద్దాత్మనాం తు కేషాఇగీ దీషణాదీన్లిహాసతామ్‌ | 4 
స్వాభావికన్తు వైరాగ్యం పూర్వసంస్కారహేతుకమ్‌ । 
బహుజన్నకృశతైఃపుణ్యైర్దాయతే జన్మతః కిల ॥ 5 


నిత్యానిత్య వివేకము గలిగినట్టియు, ఈశ్వరానుగ్రహముతో గూడి 
నట్టియు, పరిశుద్దాత్ము లైనట్టియు ఈషణత్రయవుందు వైరాగ్యము 
గలిగినట్టివారునగు ఎ కొద్దివుంది మహాత్ములకు మాకత్రమే పూర్వ 
సంస్కారము కారణముగాగల స్వాభావిక వైరాగ్యము అనేక జన్మములలో 
జేయబడిన పుణ్యముచేత జన్మతః సిద్దించుచున్నది జన్మించుటతోడనే 
ఉదయించును 

వైరాగ్యం సుస్టిరం హ్యేతత్పజ్జన ప్రీతివర్దనమ్‌ । 

మోక్షదం శాశ్వతానవ్రదాయకం తద్విదో£_వదన్‌ ॥ 6 

స్వాభావికమైన ఈ వైరాగ్యము జన్మతః గలిగినది గాబట్టి స్థిరమైనది 
కాబట్టియే దీనిని పూర్వులు మహాత్ములకు ప్రతిని పెంపొందించున దనియు, 


మోత్షహితువనియు, నిరతిశయమగు శాశ్వతానందమును గలుగజేయున 
దనియు నుడవిరి 


అస్వభావం హి వైరాగ్యం ప్రోక్తం బహువిధం శ్చణు | 
శ్మశానజం ప్రసూతేశ్చ జాతం పౌరాణికం తథా ॥ 7 


వియోగజం చ విజ్టేయం సర్వం "స్టైర్యవివర్ణితమ్‌ ! 

తత్‌క్షణే సంస్థితం హ్యేతత్‌క్షియతే బుద్భుదోపమమ్‌ ॥ 8 

అస్వభావ వైరాగ్యము- శ్మశానవైరాగ్యనియు, ప్రసూతివైరాగ్య 
మనియు, పురాణవైరాగ్యవునియు, వియోగజవైరాగ్యవునియు అనేక 


ఐథములుగ నున్నది ఈ వైరాగ్యము లన్నియు ఆయాకారణములచే గలిగినవి 
కాబట్టి క్షణికవుులువూ త్రమే, పైరముగ నుండునవి గావు ఆయా 


_శ్రిీనులయాళముతీ వ్రగీతా 495 


సవముయములందు అనగా శ్మశానమును జూచినపుడు, ప్రసవవేదన 
ననుభవించునపుడు, పురాణ శ్రవణము జేయునపుడు ప్రియవియోగము 
గలిగినపుడు మాత్రమే ఉద్భ్బుద్దమై నీటిబుడగవలె వురుక్షణముననే 
మాయమగును స్టిరమై కాలాంతరమున నుండదని భావము 


పునశ్చ డ్వొవిధం ప్రోక్తం వైరాగ్యం తత్పతళశ్చృణు । 
వస్తుభావవిభేదేన యేన పూర్ణత్వమశ్చుతే ॥ 9 
మతీయు నీవైరాగ్యము వస్తువైరాగ్యమనియు, భావవైరాగ్యమనియు 


పునః రెండువిధములుగ విభజింపబడినది సావధానుడవై వినుము ఈ 
ద్వివిధవైరాగ్యము చేతనే సాధకుడు పూర్ణత్వస్థితిని పొందును 


(ప్రథమం వస్తువైరాగ్యం ద్వితీయం భావగం స్కృతమ్‌ | 
ఏతద్ద్వయసమాయుకో ముక్తో విన్దేత సత్సలమ్‌ ॥ 10 


అందు మొదటిది వస్తువైరాగ్యవునియు, రెండవది భావవై 
రాగ్యమనియు ([గ్రహింపుము ఈరెంటిని గలిగిన యోగి లేక ముముక్షువు 
ముక్తుడే నిరతిశయ సుఖరూప సత్సలము నొందును 


నామ్ని రూపే చ వైముఖ్యం వస్తువైరాగ్యమీరితమ్‌ 1 
పృథగస్సురణం ప్రాహుర్రహ్మణో భావమేతయోః ॥ 11 


నామరూపములయందు అనగా నామరూపాత్మక జగత్తునందు విరక్తి 
గలిగియుండుట వస్తువెరాగ్యమనియు, ఆ నామరూపములు సర్వాత్మకముగు 
పర(బ్రహ్మ్మమున కంటె వేరుగ భాసింపకుండుట భావవైరాగ్యవునియు 
మహర్షులు వచించిరి 

విషయాన్బన్తకాన్మత్వా త్యక్త్వా నిర్విషయాత్మనః | 

దృశ్యాభావేన సంధ్యానం భావవైరాగ్యమీరితమ్‌ ॥ 12 

విషయములు బన్టనహేతువులని తలంచి త్యజించి దృశ్యము అణు 
మాత్రమెని స్సురింపక నిర్విషయమగు పరమాత్మను సర్వదా ధ్యానించుటయే 


496 _శ్రీమలయాళసద్దురు గ్రంధావలి 


భావవైరా గ్యము 

వస్తువెరాగ్యమాదౌ హి సాధకస్య వరం భవేత్‌ । 

వస్తునః స్పర్శమాత్రేణ మర్వో భవతి దూషితః ॥ 13 

అంగారస్పర్శమాత్రేణ కాలిమా2_ఇ_వృణుతే యథా! 

అతస్నన్యజ్యు విషయాస్తిర స్తత్ర న ముహ్యతు ॥ 14 

సాధకునికి అభ్యాసకాలమున వస్తువెరాగ్య మత్యవసరము ఏలన 
వస్తువుయొక్క స్పర్శమాత్రముచే అనగా సంసర్గముచేతనే మనుష్యుడు 
బొగ్గును తాకినచో మసిచే కలుషితు డగునటుల, దూషితుడగును కాన 
ధీరపురుషుడు విషయసంసర్గమును వీడి నిస్సంగుడై మెలగవలయును 
ప్రమాదముచే సైతము మోహితుడు కారాదని భావము 


అంగారో వహ్నిదగ్రస్సన్భస్మతాం చ ప్రజేద్యథా | 

తథా జ్ఞానాగ్నినా దగ్రం దృశ్యం నిళ్లేషతాం వ్రజేత్‌ । 

జ్ఞానినో దగ్రదృశ్యస్య భావమాహుస్సునిశ్చలమ్‌ ॥ 15 

నిప్పుచే కాలిన బొగ్గు భస్మమగు నటుల జ్ఞానాగ్నిచే దగమైన దృశ్యము 
నిశ్శేషవుగును బొగ్గులో తెల్లని బూడిదయే మిగులునటు యోగిలో 
శుద్దమైన చిత్తమే సిద్దించును అట్టి దృశ్య రహితాత్మజ్ఞానియొక్క వైరాగ్యమే 
నిశ్చలమగు భావవైరాగ్యమని చెప్పుదురు 

బ్రహ్మణో హి పృథగ్రుశళ్యం న భాతి జ్ఞానినో మునేః | 

జ్ఞానాగ్ని దగ్రదృళశ్యం తం న దూషయతి వాసనా ॥ 16 

నిత్యమననశీలుడగు ఆత్మజ్ఞానికి బ్రహ్మకంటె వ్యతిరిక్తముగ అణు 
మాత్రమేని దృశ్యము కానరాదు అట్టి ఆక్మైకత్వజ్ఞానముచే దృశ్యరహితు 
డగు ఆత్మవేత్త (యెచట ఉన్నను) విషయమాలిన్యముచే దూషితుడు గాడు 

నటన్విదగ్రదృశ్యత్వం దోషం కాపురుషో వ్రజేత్‌ । 

అంగారపతితస్యేవ కాలుష్యం తస్య నిశ్చయమ్‌ ॥ 17 


(శ్రామలయాళయతి న్రగితా 497 


దృశ్యరహితుడగు ఆత్మవేత్తవలె నటించు కుత్సిత పురుషుడు 
బోగ్గులరాశిలో పడిన పురుషునివలె తప్పక కాలుష్యమును బొందును, 
నిశ్చయము 

దగ్రదృశ్యో మహాత్మాఐ_సౌ శుద్దభస్మేవ భాస్వరః । 

నిష్కళంకస్పదా భాతి న ధత్తే విషయే పదమ్‌ ॥ 18 


జ్ఞానాగ్నిచే దృశ్యమును నశింపబేసిన యీ మహాత్ముడు తెల్లని 
స్వచ్చమగు భస్మమువలె తేజశ్శాలియై నిష్కళంకుడై ప్రకాశించుచుండును 
అట్టి జ్ఞాని తిరిగి విషయపంకమున కాలిడడు 


స్పుటీకృతం తు పాషాణం నీరోగాన్కురుతే జనాన్‌ । 
అస్సుటం హి తదేవాత్ర స్వస్టమారణకారణమ్‌ ॥ 19 


పాషాణమును పుటమువేసినచో శిలాభస్యమై రోగార్తుల రోగమును 
బోగొట్ట సమర్థమగును అదియే పుటము వేయనిచో మంచివారినిగూడ 
మృత్యు ముఖమున బడవేయును 

యోగినో దగ్రదృశ్యస్య దృశ్యమగ్నస్య భోగినః | 

ఏవం భేదం సమాలత్య యతతాం దృశ్యనాశనే ॥ 20 

అట్లే దృశ్యము నశించినట్టి యోగికిని, దృశ్యమునందే నిమగ్నుడైన 
భోగికిని భేదముండునని గ్రహించి దృశ్యరాహిత్యమునకై యత్నింపుము 
(దృశ్వరహితుడు భవరోగ పీడితులగు మానవుల దుఃఖమును బాపి శాంతిని 
జేకూర్చ్భుననియు, దృశ్యవుందు విలినుడు తాను చెడుటయే గాక 
యితరులను గూడ నధోగతి పాలుజేయు ననియు [గ్రహింపనగును.) 


విషామృతసమౌ హ్యేతౌ విరక్తో విషయీ తథా | 

విషేణ మృతిరన్యేన చామృతత్వం భవేద్రువమ్‌ ॥ 21 

విషయియు, విరాగియు విషామృతములతో సమానులని (గ్రహిం 
పుము విషగ్రహణముచే మరణమెట్టు ఆథధృమూ అట్లే విరక్తిచే అమృతత్వ 


498 _శ్రీనమలయాలసద్లురు [గ్రంధావళి 


ప్రాప్తియు నిశ్చయముగ గలుగును 

మోక్ష విషయవైరస్యం బన్లో వెషయికో రసః | 

ఇత్యుక్తమష్టావక్రేణ యథేచ్చసి తథా కురు ॥ 22 

విషయవైరాగ్యము మోక్షవునియు, విషయాసక్తి బన్లవునియు 
పూర్వము అష్టావక్రమహాముని జనకునకు బోధించెను కాన ఈ రెండింటిలో 
నీ యిష్టమైన దానిని ద్వర్ణముగా నాలోచించి యాచరింపుము 


గురూపదేశసంలబ్దమనన[్రవణా దిభిః | 

బహ్మాదిస్తంబ పర్యన్తే హ్యనిత్యే భోగ్యవస్తుని ॥ 23 
దేహదారాదిభోగేషు వైరాగ్యం విషయేష్టును । 

యఛవ కాకవిష్టాయాం వైరాగ్యం తద్ది నిర్మలమ్‌ ॥ 24 


గురూపదేశముచే ప్రాప్తములగు శ్రవణ మననాదులచే |బ్రహ్మాదిస్తంబ 
(తృణు పర్వన్తము, అనిత్యములగు భోగ్యపదార్హములయందు, అసృజ్బోదో 
దూషితవుగు దేహమునందు, కామిని సంసర్గాది సుఖమునందును, 
కాకిరెట్టయందువలె (ఏవగింపు- జుగుప్పు విరక్తి గలుగుటయే ఉత్తమమైన 
నిశ్చలమైన వైరాగ్య మనబడును ఇదియే నిర్మల వైరాగ్యస్వరూపము 

వైరాగ్యేణాసినా ఛిన్వాదన్తర్హుఃఖవనద్రుమమ్‌ । 

న శక్నోతి సముచ్చేత్తుం మన్లవైరాగ్యదూషితః ॥ 25 

సాధకుడు వైరాగ్యమను తీక్లతరాయుధముచే హృదయారణ్యమున 
నాటుకొనిపోయిన దుఃఖతరువును ఛేడింపవలయును కాని వుంద 
వైరాగ్యము గలిగియున్నచో (తగరపు కత్తిచే చేవగల వృక్షములను ఛేదింప 
జాలనల్లు)ఈ దుఃఖరూప మహాతరువులను చేదింపజాలడు 

బహిర్ముఖేం ద్రియాకృష్ణః వంచితస్స్వాత్మదర్శనే | 

ఆవృత్తచత్తురభ్యేతి స్వాత్మానం చ కరోక్తితః ॥ 26 


ఈ యింద్రైయములు స్వభావతః బహిర్ముఖములుగ సృష్టింపబడనవి 


(శ్రీమలయాళమయతి వ్రగీతా 499 


కనుకనే ప్రతియొక్కడును బహిర్వృత్తుడై విషయములందు ప్రవర్తించి అంతర్ని 
గూఢమగు తనయాత్మను దర్శింపజూలకపోవుచున్నాడు కాని యెవడో ఒక 
ధీరపురుషుడు పూర్వజన్మసుకృత విశేషముచే బాహ్యగాములగు నింద 
యముల నరికట్టి అంతర్ముఖ మొనర్చి నిర్దితేంద్రియుడై ప్రత్యగాత్మయగు 
పరబ్రహ్మము నవలోకించుచున్నాడని కరోపనిషత్తునందు జెప్పబడినది 
పరాజ్చోఖాని వ్యతృణత్స్వయంభూః తస్మాత్పరాబ్బశ్వతి నాన్తరాత్మన్‌! కళ్చిద్దీరః 
ప్రత్యగాత్మానమైక్షదావృత్తచకురమృతత్వమిచ్చన్‌॥ _ దీని తాత్పర్యము పైన దెలిపినదే 

తనుర్నొకా దృఢా ప్రోకా భవసాగరతారికా | 

ఛిద్రాణి చేంద్రియాణ్యాహుర్నిశ్ళిద్రో భవ సంయమీ ॥ 27 


ఈశరీరము సంసారసాగరమును తరించుటకు నేర్చడిన దృఢమైన 
నావయని నమ్ముము (శరిర మాద్యంఖలు ధర్మసాధనం) కాని యీ నావకు 
ఇంద్రియములు రంధ్రములవంటివి రంధ్రములు పడినచో నావ సము 
ద్రములో మునిగిపోవునటుల నీయింద్రియములను సైతము బహిర్ముఖ 
మొనర్చి స్వేచ్చగ వదలినచో మానవుడును భవసాగరమున మునిగిపోవును 
కాన ఇంద్రియరూప రంధ్రములను మూసివైచి (అంతర్ముఖ మొనర్భి 
సంయమశీలుడవె నిశ్చిద్రుడవు గమ్ము 


నిశ్చాద్రనాకయేవాయం నిగ్రహిణ భవాంబుధిః | 
కుశలై స్పాధకైర్నిత్యం వైరాగ్యేణ చ తీర్యతే॥ 28 


రవ్రరహతమగు క్‌ కలు సముద్రమును దాటగలిగినటుల కుశలురగు 
సాధకులు ఇంద్రియ సంయమముచేతను దృఢమగు వైరాగ్యముచేతను ఈ 
భవసాగరమును సుఖముగా దాటుదురు 


ఛిద్రపాత్రే£.ర్పితం తోయం క్షీరం వ్యర్ధం యథా (సుతమ్‌ | 
నిష్పలం శ్రవణం ధ్యానం నిగ్రహేణ వినా కృతమ్‌ ॥ 29 


రంధ్రముగల పాత్రలో పోసిన నీరుగాని పాలుగాని కారిపోయి 
వ్యర్హమగునటుల ఇంద్రియ నిగ్రహము లేనివారు చేసెడి శ్రవణాదులుగాని, 


500 (శీమలయాళసద్ద్గురు గ్రంధావళి 


ధ్యానముగాని, జపతపములుగాని అన్నియు నిష్పులములని గ్రహింపుము 
అబావే భక్తి తైలస్య ముక్తిజ్యోతిర్న దివ్యతే । 


అజ్ఞాన తమసోనాశస్తస్మాన్నైవ భవిష్యతి ॥ 30 
వెరోగ్యపాత్రే నిశ్ళిడ్రే నిశ్చలే సాధకస్సదా । 
భక్తి తెలం చ సంయోజ్యు ముక్తి దీపం ప్రదియేత్‌ ॥ 31 


భక్తి తైలము లేనిచో ముక్తి దీపము ప్రకాశించదు అజ్ఞానమను చీకటి 
తొలగదు అందువలన రం[(ధ్రములేని నిశ్చలమైన వైరాగ్యమను పాత్రలో భక్తి 
తైలమును పోసి ముక్తి జ్యోతిని వెలిగించుము 


నష్టతైలం యథా జ్యోతిళ్ళిద్రపాత్రం వినశ్యతి । 

ఏవం నష్టే తు వైరాగ్యే ప్రజ్ఞాజ్యోతిర్న దివ్యతే ॥ 32 

వెలుగుచున్న జ్యోతి ప్రమిద చిల్లులుపడిపోయినచో నూనె కారిపోయి 
తనంతట తానే ఆరిపోవునటుల, వైరాగ్యమను ప్రమిద ధ్వంసమయినచో 
అనగా వైరాగ్యము నష్టవమగుచో ప్రజ్ఞాజ్యోతియు 'స్వయముగనే 
అంత రించును 

కాయవృక్నే యథాకాలం వైరాగ్యకుసుమోద్గమే । 

అస్మిన్నేవ భవే ముక్తిఫలావాప్తిస్తు నిశ్చాతా ॥ 33 

దేహమనెడి వృక్షమునందు యధాకాలమున వైరాగ్యమనెడి పుష్ప 
ముద్భవించినచో నీ జన్మలోనే తప్పక ముక్తిఫలము లభించునని (గ్రహింపుము 

వైరాగ్యోదయమాత్రేణ జ్ఞానభానుర్విరాజుతే । 

తేనాజ్ఞానతమో నశ్యేత్పమ[గ్రం నాత్ర సంశయః ॥ 34 


వైరాగ్యమను అరుణోదయ మగుటతోడనే జ్ఞానసూర్యుడు ప్రకా 
శించును జ్ఞానోదయమైన వెంటనే అజ్ఞానమున్ను సమ(గ్రముగ నశించును 


ఆశావిషలతాచ్చేదే వైరాగ్యం తీవ్రమాయుధమ్‌ । 


_(శిమలయాళముతీ న్హ గీతా $01 


తేనైవ ఛిత్వా భ్రాన్తిఇా ప్రాపుయాత్సరమం సుఖమ్‌॥ 35 


ఆశారూపమగు విషలతను ఛేదించుటకు వైరాగ్యము పదునుగలిగిన 
కత్తియని నమ్ముము కాన ఈ తీవ్రతర వైరా గ్యఖడ్గముచే దేహ(భ్రాంతి 
రూపమగు అనాది వృక్షమును నరికి నిరతిశయ సుఖమును బొందుము 


ము క్రిమిచ్చసి జు! తాత! విషయాన్విషవ తజ | 
కమాం శీలం దయాం ధ్యానం నిత్యం పీయూషవద్భజు [1 36 


నాయనా! ముక్తిని గోరినట్లైన విషయములను విషమువలె పరిత్యజించి 
తమ, సుశీలము(సదాచారము, భూతదయ, భగవద్దానము మొదలగు 
దైవగుణములను అమృతమునువలె నిత్యము పాపము చేయుము అనగా అట్టి 
దెవగుణములను గలిగియుండుమని భావము 


సర్వేషు భోగ్యజాతేషు దోషతామీక్షతే యదా । 
సన్న్యసేత్సా ధకశ్ళీ ఘ్రమన్యథా పతితో భవేత్‌ ॥ ౩7 


సమస్త భోగ్యపదార్దములందు నేవగింపు గలిగి దోషబుద్ది యెపుడు 
గలుగునో సాధకుడు ఆ వెంటనే సన్చ్యుసింపవలయును వైరాగ్యము లేకనే 
సన్న్యసించిన తప్పక పతితుడగును 


చతుష్టండయుతం సౌధం దృఢాధారేణ శోభతే । 
వెరాగ్యేణ చతుర్యోగం ముక్తిసౌధం తథా ధృతమ్‌ ॥ 38 


నాలుగంతస్తులుగల ప్రాసాదము గట్టిపునాదిచే దృఢమై స్టిరముగా 
నిలిచి చిరకాలము శోభించునటుల నాలుగు యోగములతో గూడిన 
దివ్యభవనముగూడ తీవ్రవైరాగ్యమను దృఢవుగు పునాదిచే మాత్రమే 
ధరింపబడి విరాజిల్హుచున్న ది 


సాలోక్యాది ప్రఖేదేన చతుష్టండయుతిం పునః | 
మోకసౌధం దృఢేనెవ వైరాగ్యేణ సుశోభతే । 39 


ఇట్లే సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య భేధములను_ ఈ 


FA 


502 శీమలయాళసద్దురు గ్రంధావలి 


నాలుగంతస్తులు గల మోకసౌధముగూడ  దృఢవైరాగ్యముచేతనే 
శోభించుచున్నది 

తత్ర వెరాగ్యసమృన్నే ముముక్షుత్వేన శోభితే | 

సాధకే చ శమాదీని సాధనాని ఫలన్తి హి ॥ 40 

తీవ్రమగు వైరాగ్యము ముముక్షుత్వము వీటితోగూడిన సాధకుని 
యందు మాత్రమే శమదమాది సాధనములు ఫలవంతము లగును 

ముముక్షుత్వవిర క్త్రత్వమషప్టతా యత్ర విద్యతే | 

మరౌ సలిలవ త్తత్ర సమాధేరమమాత్రతా ॥ 41 

ఎవనియందు ముముక్షుత్వ, వైరాగ్యముల మందత్వ మున్నదో అట్టి 
సాధకుని ధ్యానము, సమాధియు మరుభూమిలో గానుపించు జలమువలె 
(భమ మాత్రమే అని గ్రహంపుము 

వె రాగ్యభావశూన్యాని సాధనాని మునేర్తువమ్‌ । 

వ్యర్థాన్యాచఖ్యిరే విజ్ఞాః శారభూమికృషిర్యథా ॥ 42 

వెరాగ్యశూన్యములగు సాధకుని సాధనలన్నియు చవిటిభూమియం 
దలి కృషివలె వ్యర్థమని తత్త్వ వేత్తలు వచించిరి 


మోత్షస్య సాధనానాం చ వైరాగ్యం మూలసాధనమ్‌ । 
ఇత్యూచుర్మునయో వత్స! తీర్ణసంసారసా గరాః n 43 


నాయనా! సంసారసాగరమును తరించిన మహర్ణులు మోక్షసా 


థనమగు వైరాగ్యము సాధన లన్నిటికిని మూలసాధనమని లేక ఆధారమని 
పలికిరి 


సమృన్నః పక్తిసామ([గ్రాతండులో£_నలవర్టితః ] 
అపక్యో భోజనాన్నర్లస్తథా శీల వివర్ణితః ॥ 44 


సాధనాన్తర సమృన్నస్పాధకో విరతిం వినా | 


(శ్రీమలయాళయతి వ్ర గీతా 503 


న ముచ్యతే£_ స్మాత్సంసారా త్తస్మాద్వైరాగ్యభాగ్భవ॥ 45 

వంటసాముగ్రులన్నియు సవుకూడినను అగ్ని మాత్రము లేనిచో 
బియ్యము ఉడకక భోజన్నార్షము గాజాలనట్లు సాధకుడును సాధనాన్తర సమ 
న్నుడైనను సదాచారము వైరాగ్యముమాత్రము లేనిచో సంసారమునుండి 
ముక్తుడు గాజాలడు కాన తీవ్రవైరాగ్యమును సంపాదింపుము 


మరుతోయం యథా స్నానపానార్థం నోపయుజ్యతే । 
చెరాగ్యమన్తరా ముక్తి ధ్యానజ్ఞానాదికం తథా ॥ 46 


మరుస్టలమున తోచు జలము స్నానపానాదులకు ఉపయోగపడనటుల 
వెరాగ్యళూన్యములగు ధ్యానాది సాధనములును మోక్షద్రాప్తి కుపయో 
గించవు 


బాలో యువా తథా వృద్ధశ్ళుద్దవైరాగ్యవాన్యది । 
స ముక్తస్స సుఖీ లోకే నాస్త్రవస్థాదిభిన్నతా ॥ 47 


బాలుడుగాని, యువకుడుగాని, వృద్దుడుగాని, (స్త్రీగాని, పురు 
షుడుగాని యెవరైనను విశుద్దవుగు తీవ్రవైరాగ్యమును మాత్రము 
గలిగియున్నచో వారు ముక్తులు సుఖవంతులని తెలియుము ఈవైరాగ్యము 
నకు (స్త్రీపురుషాది భేదము లేదు 


భవాబ్రితరణే£_శకా వైరా గ్యతరణిం వినా । 

బ్రాహ్మణాద్యాప్రియో వాపి వైరాగ్య సహితా యది ! 

తరంత్యేవ భవాంభోధిం వ్యక్తి భేదో£_త్ర నాస్తి వై ॥ 48 

బ్రాహ్మణాదులుగాని, (స్త్రీలుగాని, తదితరులు ఎవరైనను సరే వైరా 
గ్యమను ఓడలేనిచో సంసారసాగరమును తరింపజాలరు అట్లే వైరాగ్యమను 
నావగల (ప్రతివ్యక్తియు జాతిభేదముగాని, (స్త్రీ పురుషభేదము గాని లేక 
భవసా గరమును సుఖముగ దాటగలరనియు (గ్రహింపుము 


వైరాగ్యే సుస్టిరే మోక్షః కరామలకవద్భవేత్‌ | 


504 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


మోకద్వారస్య వైరాగ్యం సముద్దాటనకీలకమ్‌॥ 49 


వెరాగ్యము స్టిరమైనచో మోక్షము అరచేతిలోని ఉసిరికపండువలె 
సులభముగ సిద్దించును వుజీయు నివైరాగ్యవు వోకద్వారమును 
తెరచుటకు తాళపుచెవి వంటిది తాళపుచెవి లేనిచో తలుపులను 
తెరవజాలనటుల నీ వైరాగ్యము లేనిచో ముక్తిద్వారమును తెరవజాలమని 
(గ్రహింపవలయును 


అమాత్యే తు వశీభూతే స్వాధినస్స్యాన్మహీవతిః | 
వెరాగ్యే చ తథా మోకస్ప్వాధీనస్పంశయో న హి ॥ 50 


మంత్రి స్వాధీనుడగుచో రాజున్ను స్వాధినుడే అయినటుల వైరాగ్యము 
గలిగియున్నచో మోక్షము మన అధీనమేయని నమ్మవలయును ఇందు 
సందియము లేదు 


అమాత్యవచ్చ వైరాగ్యం మోక్షశ్చావనిభృత్సమః | 
విరాగే సర్వభో గానామవాప్తిర్భణ్యతే బుధైః ॥ 51 


వెరాగ్యము మంత్రియనియు, మోక్షము రాజు అనియు (గ్రహింప 
వలయును తీవ్రవుగు విరక్తి గలిగియున్నచో ప్రపంచమునందలి 
సమస్తభోగ్యపదార్దములు ఆ విరక్తుని పాదసన్నిధిని వచ్చిపడునని తత్త్వవేత్తలు 
తెలుపుచున్నారు 
యచ్చ కామసుఖంలోకే యచ్చ దివ్యం మహత్సుఖమ్‌ । 
విరక్తహృదయసప్వైతే సుఖస్యార్లన్తి నాణుతామ్‌ ॥ 52 


లోకములో నే విషయసుఖము గలదో అదిగాని, లేక స్వర్గప్రాప్యాది 
దివ్యసుఖముగాని యేవియు విరక్తునికి గలుగు ఆత్మసుఖముతో అణు 
మాత్రమేని సాటి గాజాలవు 


శమేన శివమాప్పోతి శమేనైతి త్రివిష్టపమ్‌ | 
శమస్సేవ్యశ్చ భూతానాం శమే సర్వం ప్రతిష్టితమ్‌ ॥ 53 


_శ్రిమలయాళముతీన్హ గీతా 505 


శమముచేతనే శివమై అవ్యయమగు మోక్షమును బొందుచున్నాడు 
శవుముచేతనే స్వర్షప్రాప్తియు గలుగుచున్నది కాన సవుస్త ప్రాణులు 
శమమునే సేవింకపవలయును శమమునందే యనంత సంపదలు సర్వ 
సుఖములు ప్రతిష్టితములై యున్నవి 
వెరాగ్యే తు సమాధిస్సాత్సమాధౌ బోధభాసనమ్‌ । 
బుద్దస్య బవ్రముక్తిస్వ్యాన్ముకౌ నిత్యసుఖం (ధ్రువమ్‌ ॥ ర్‌డ్త 
తీవ్రవైరాగ్య మున్నచో సమాధి కుదురును సమాధి సిద్దించినచో 
ఆత్మప్రబోధ మగును ఆత్మప్రబోధము, లేక ఆత్మజ్ఞానము గలిగినచో వాడు 


బవ్రముక్తుడె యగును ముక్తి గలుగుచో నాత్యన్తిక దుఃఖనివృత్తి, నిత్యనిరతి 
శయానందప్రాప్తి తప్పక గలుగును 


బహుజన్మకృతం పుణ్యం వైరాగ్యోదయకారణమ్‌ । 
వైరాగ్యమన్తరా జ్ఞానం కస్యచిన్నోపజాయతే ॥ ర్‌ర్‌ 
అనేక జన్మలయందు జేసినపుణ్యమే యిట్టి వైరాగ్య మావిర్భవించుటకు 


కారణము వైరాగ్యము లేనిచో నెవరికిని జ్ఞానము గలుగదు (జ్ఞానము 
గలుగనిచో మోక్షము సిద్దింపదని గ్రహింపవలయును ) 


ఈశ్వరాను[గ్రహాత్పుంసాం కారుణ్యాచ్చ గురోర్మునేః । 
స్వపూర్వసుకృతావ్వైవ వైరాగ్యం సుదృఢం భవేత్‌ ॥ 56 


పరవేశ్వరాను[గ్రహము వలనను, వముననశిలుడగు గురుదేవుని 
సత్కృపవలనను, తన పూర్వపుణ్య విశేషమువలనను మాత్రమే తీవ్రమగు 
వైరాగ్యము గలుగును 


అతశ్చిత్తం సమాధాయ నిధాయాభీష్టదైవతే । 
ఉత్సృజ్య విషయాన్చ్ఫన్టాన్విరకో భవ నిర్మలః ॥ 57 


కాన బంధహేతువులగు విషయములను బరిత్యజించి మనస్సును 
నిగ్రహించి సరముగ ఇష్టదైవమునందు నిలిపి నిర్మలుడవై దృథఢవైరాగ్య 


506 _శీమలయాలళసద్దురు (గ్రంథావళి 


శీలుడవు గమ్ము 
దృళ్వన్తే సాధకాః ప్రాయస్సుకా వైరాగ్యవర్షితాః ! 
లత్యన్తే కుత్ర చిద్విత్రా విరక్తా బ్రహ్మభాగినః ॥ 56 
తత్రబోధాః ఫలన్తీహ నైవ వైరాగ్యమన్తరా । 
బీజూనీవోషరోపాని తస్మా ద్వైరాగ్యభాగ్చవ ॥ దం 


నేడు లోకమున తరచుగా సాధకులలో చాలామంది విషయాసక్తులై 
వైరాగ్యమునకు కడుదూరు లయిరి అయినను అచ్చటచ్చట ట్రేళ్లపై లెక్కిం 
పదగిన కొద్దిమంది మహనీయులు బ్రహ్మప్రాప్తి నొందిన వైరాగ్యమూర్తులు 
గానవచ్చుచున్నారు కాని సాధకులు వైరాగ్యహీను లైనందున ఆ మహాత్ముల 
బోధలు, ఉపదేశములు వైరాగ్యము లేనిచో చవిటినేలలో విత్తిన గింజలవలె 
నష్టములై ఫలము నీయజాలకున్నవి కాన నివు దృఢవైరాగ్యము గలవాడవు 
గమ్ము 

ఇతి (శ్రీమలయాళయతీ[వ్రగీతాయం ఉపనిషత్సార భూతాయాం 
వెరాగ్యయోగో నామ షోడశో౭_ ధ్యాయః॥ 


ఇట్లు ఉపనిషత్సారభూతమగు (శ్రీమలయాళయతీ వ్రగీతయందు 
వెైరాగ్యయోగమనుషోడశాధ్యాయము సమాప్తము 


అహము అయన ల-- 


శ్రీరామచరణ ఉవాచ 

గీతార్థజ్ఞానసమ్చ్పన్న! గీతాజ్ఞాన ప్రబోధక!। 

గీతాధర్మజ్ఞ! మే బ్రూహి గీతాత త్వం సునిశ్చితమ్‌ ॥ 1 
శ్రీరామచరణము చెప్పెను 


గీతాజ్ఞానసవ్వున్నుడవై గీతాజ్ఞానమును లోకమున (ప్రబో ధించు 
చున్నట్టియు, గీతాధర్మమును చక్కగ దెలిసినట్టి ఓ సద్శురుమూర్తీ! 
గీతయొక్క నిశ్చితమగు బరమాగ్ధరహస్యమును గూర్చి నాకు తెలుపుడు 


కర్మయోగస్పదా సేవ్య ఇత్యూచుస్తత్సరాయణాః | 


తత్సన్న్యాసం వినా సిద్ద్వేన్నైష్కర్య్యం నేతి చాపరే ॥ 2 
ఏతయోః కతరత్సత్యం జ్ఞూతుమిచ్చామి తత్త్వతః । 
త్వదన్యస్పంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ॥ 3 


నిమ్మా మకర్మపరాయణులు జీవితాంతమువరకు కర్మల నాచరించు 
చుండవలయు ననియే గీతోద్దేశ్య్వమని చెప్పుచున్నారు (“కుర్వన్నే వేహ 
కర్మాణి జిజీవిషేచ్చతంసమాళి? అని వారు శ్రుతివాక్యమును ప్రమాణముగ 
జూపెదరు వమజణీ ఇతరులగు ఆత్మజ్ఞానులు కర్మల పరిత్యజించనిదే 
నెష్కర్య్యస్థితి (మోకము) లభింపదని కర్మసంన్యాసమును బోధించు 
చున్నారు కాన ఈ యిరువురి సిద్దాన్లములలో నెయ్యది సత్యమో, 
గ్రాహ్యమో, ఆచరణీయమో దెలియకున్నది కాన పరమార్దతత్త్వమును 
తెలిసికొన కుతూహలుడను దుస్తమాధేయవుగు ని సందెహమును 
బాపుటకు తత్త్వజ్ఞాలగు తమకన్నను సమర్థులు మరి లేరు కాన దయతో 
తత్త;ము నెరింగింపుడు 


508 _శ్రిమలయాళసద్దురు (గంధావళి 


శ్రీమలయాళయతీ॥న్హ ఉవాచ 


ఏతత్పంశయసంక్రానమతయో బహవః పురా । 
ఆసన్సన్వ్యాసినస్తాత! యోగిన స్తత్వచిన్తకాః ॥ 4 


శ్రీ మలయాళ యతీంద్రుడు చెప్పెను 


నాయనా! పూర్వముగూడ అనేకమంది సన్నాసులు, యోగులు, 
తత్త్వచన్తకులగు సాధుపుంగవులు ఇదే సందేహమును గలిగియుండిరి 


దుర్విజ్లేయమిదం తత్త్వం మహతాం జ్ఞానినామపి । 
శృణు వత్స! మహర్షిణామాశయం సంశయాపహమ్‌ ॥ 5 


నాయనా! గొప్పజ్ఞానులకు ( శాస్తజ్ఞానముగల విద్వాంసులకుు కూడ 
నీ రహస్య మతిదుర్విజేయమైనది అయినను ఈ నీ సందేహమును 
బోగొట్టునట్టి ప్రాచీనమహర్షుల అభిప్రాయమును జెప్పెద, వినుము 


యావత్కలుషితం చేతస్తావన్నిష్మామమాచరేత్‌ । 

శుద్దాన్తఃకరణై రేవ నైష్కర్య్రస్ట్థితిరావ్యతే ॥ 6 

అంతఃకరణము శుద్దము కానంతవజకు నిష్కామ కర్మల నాచరించు 
చుండవలయును నిష్కామ కర్మాచరణముచే అంతఃకరణశుద్ది గలిగిన వారికే 
నెష్కర్య్యస్థితి పాందశక్య మగును 

గీతోక్తమోక్షసన్వ్యాస పర్యాలోచనయా (ధ్రువమ్‌ । 

సత్యం తత్త్వమిదం భాతి భారతాయ ప్రబోధితమ్‌ ॥ 7 


శ్రిభగవద్గీతయందలి మోత్షసన్నాసయోగమును బాగుగ 
విచారించినచో శ్రీకృష్ణుడు సత్యవుగు ఈ రహస్యమునే అర్జునునకు 


బోధించినటుల వ్యక్తమగుచున్నది 
మోతస్సన్న్వాసయోగళ్ళ ద్వావేతా కృష్ణబోధితా । 
ఏకస్సహాయకోఐ_న్యస్మై తతస్సన్న్యాసమాచరేత్‌ ॥ 8 


(శ్రీములయాళయతిీ వ్రగీతా 509 


అందు (శ్రీకృష్ణభగవానుడు మోక్షమును, సన్వ్యాసమును రెంటిని 
బోధించెను వాటిలో ఒకటి (సన్యాసము) మటీయొకదానికి (మోక్ష 
మునకు సహాయకవుగును కాన ముముక్షువు సన్వ్యాసమును స్వీక 
రింపవలయును 


సంన్యాసో యది మోక్షస్య న భవేదుపకారకః । 


గీతాం చ వాసుదేవస్య ముఖాదాకర్ణ్య పాండవః ॥ g 
గృహకర్మ్మెక నిష్టస్సన్‌ యావజ్జీవం వసేత్కిల । 
న తథా2_౭._చరితం తేన వాసుదేవానుగామినా ॥ 10 


సన్న్యాసము మోక్షమునకు సహాయకము గానిచో సాక్షాత్‌ శ్రీకృష్ణుని 
ముఖారవిందమునుండి గీతారమును శ్రవణముజేసిన అర్జునుడు 
బీవింతాంతమువరకు గృహమునందుండి కర్మలనే చేయుచునే యుండ 
వలయును గదా! కాని కృష్ణానుసారియైన అర్జ్హునుడట్లు చేయలేదు 


మహా్రస్తానకే తత్త్వం భారతే2_పి సునిశ్చాతమ్‌ । 
పరీక్షితం సమారోప్య రాజ్యే ధర్మనృపస్తథా ॥ 11 


'సన్న్యస్య భోగభాగ్యాని విరజ్య చ మహామనాః । 
భ్రాత్పభిస్పహ దారైశ్చ హిమాద్రిం పర్యగాత్సు ధీః ॥ 12 


భారతమున మహాప్రస్తాన పర్వమునందుగూడ నీతత్త్వమే (మోక్ష 
మునకు సన్న్యాస మవసర మనునదియే విశదముగ తెలుపబడినది ఎట్లన, 
బుద్దిమంతుడు మనీషియునగు ధర్మరాజు పరిక్షిన్మహారాజును రాజ్యా 
భిషిక్తునిజేసి సవుస్తభోగములను, ధనధాన్యములను విడిచి, విరక్తుడై, 
భీమార్జ్డునాది సోదరులతో ధర్మపత్నియగు ద్రౌపదితో గూడ బయలుదేరి 
హిమాలయమునకు తపస్సునకై పోయినటుల భారతమున గానవచ్చుచున్నది 


మోకార్టినాం హి సన్నాసో ముఖ్యం సాధనమీరితః । 
యుధిష్టిరమహాయానమస్మిం స్తత్తే నిదర్శనమ్‌ ॥ 13 


510 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


మోక్షాకాంక్ష గలవారికి సన్వ్యాసము ప్రధాన సాధనము, ఆవశ్యాచ 
ణీయ మనియు తత్త్వవేత్తలు నుడివిరి యుధిషష్టిరాదుల మహాప్రస్థాన 
దీనికి తార్కాణము 


సనిర్వాసననిర్వాణపద ప్రాప్తా చ కేవలమ్‌ । 
సర్వసంగపరిత్యాగో హేతుర్చుద్దో నిదర్శనమ్‌ ॥ 1 


వాసనారహితవుగు నిర్వాణపదమును పొందుటకు సర్వసంగ 
రిత్యాగవే ముఖ్యకారణము (శ్రీభగవాన్‌ బుద్దుడే దీనికి దృష్ట్రాన్తము 
సకలైశ్వర్యములతో గూడిన రాజ్యాధిపత్యమునుగూడ పరిత్యజించి సంన్యా' 
యయ్యే బుద్దుడు నిర్వాణమును బొందెను 


తథా2._పి కర్మ నిష్మామమాచరేదాత్మశుద్దయే । 
అశుద్దస్త్య క్రకర్యా౭_సావన్యథా పతితో భవేత్‌ ॥ 1 


సన్వ్యాసమే మోక్షకారణ మైనను అంతఃకరణశుద్ది గలుగు పర్యన్తమ 
నిష్కామబుద్దితో కర్మల నాచరించుచునే యుండవలయును లేనిచో చిత్తశు 
గలుగక పూర్వమే కర్మలను సన్న్యసించిన “ఇతో(భ్రష్టస్తతో భ్రష్టణ? అన 
రీతిగా పతితుడగును 

శ్రీకృష్ణపరమాత్మా౭_సౌ కాత్రధర్మయుతో2_పి సన్‌ | 

కర్మైవ కుర్యాదాజీవ మిత్యేవం బోధయేత్కథమ్‌ ॥ 1 

వుజీయు క్షత్రియ ధర్మములతో గూడి యుండియు ,శ్రీకృ' 
పరమాత్మ జీవితవుంతయు కర్మలనే చేయుచుండువుని యెటు 
బోధించును? 

అభ్య సేమ్ఫైశవే విద్యాం యౌవనే గృహమాప్నయాత్‌। 

జరాయాం మునివృత్తిస్ప్యాద్యోగేనాన్తే తనుం త్యజేత్‌! 1 

ఇతి ధర్మే సితే కృష్ణో ధర్మస్థాపనతత్సరః । 

ఉర్లింఘ్య ధర్మశా(స్త్రం తదధర్మం కథమాదిశేత్‌॥ + 


(శ్రీమలయాళమయుతీన్రగీతా 511 


శైశవమున విద్యనభ్యసింపవలయును యౌవనమున గృహస్థాశ్రమ 
మును స్వీకరింపవలయును వాద్దక్యమున వాన ప్రస్తా(శ్రమమును స్వీకరింపవల 
యును చివరకు యోగవృత్తి నవలంబించి శరీరమును విడువవలయునని 
ధర్మశా(న్ర మీ విధముగ బోధించుచుండ ధర్మసంస్తాపనై అవతరించిన 
శ్రీకృష్ణభగవానుడు పూర్వోక్త ధర్మశా యి నతిక్రమంచి యావఎజ్జీవితము 
కర్మలనే ఆచరించుచుండుమని అధర్మము నెటుల ఆదేశించును? 


ధర్మజ్జైర్దార్మికై స్తీరెర్యుథిస్టిర ముకైర్చ)పైః 

అనుష్ట్రితో౭_యం సద్ధర్మస్సర్వైరాసేవ్య ఏవ చ॥ 19 

ధర్మవేత్తలును, ధర్మాచరణ తత్పరులును, ధీరులునగు ధర్మరాజా 
దులు ఈ సద్దర్మమును, సన్మార్గమునే అనుసరించిరి మానవులందరును 
అనుసరింపదగిన ధర్మము నిదే ఇదియే సరియైన మార్గము, అనుష్టేయమగు 
ధర్మము 


అఆధ్రస్థితా భవేయుళ్ళే ద్యుధిష్టిరనృపాదయః | 

ఉల్లంఘితమతా ధర్మవిముఖా స్స్యుస్తథైెవ చ ॥ 20 

ధర్మరాజాదులు రాజ్యమును ఐహికభోగములను బరిత్యజించి మహా 
ప్రస్తాన మొనరింపక యావత్కాలము కర్మల నాచరించుచు విషయభోగముల 
ననుభవించుచునే యుండిరేని శ్రీ కృష్ణభగవానుని మతమును, ఉల్లంఘించిన 
వారై ధర్మవిముఖులై యుందురు 


మన్వాదిమునయో౭. ప్వేవమాచఖ్యుస్తత్వదర్శునః | 
మహాజనగతం మార్గమనుజగ్య్ముర్లి పొండవాః ॥ 21 


తత్త్వదర్శులగు మన్వాదులును పూర్నోక్తధర్మనియమమును అదేవిధ 
ముగ జెప్పుచున్నారు మహాజనో యేన గతః స పంధాః (అనగా మహాపు 
రుషులు నడచినదే, అనగా అనుష్ట్రించినదే సన్మార్గము) అన్నరీతి పాండవులు 
మహాపురుషుల మార్గమునే అనుసరించి మార్గదర్శకులైరి 


512 (శీమలయాళసద్లురు గంధావలి 


ఆత్మన్యాధాయ చిత్తం హి నివాతస్టితదిపవత్‌ । 

శాన్త నిశ్చల భావే చ సంస్థితిర్మోత ఉచ్యతే ॥ 25 

గాలిలేని చోటున నిశ్చలముగ వెలుగు దీపమువలె చిత్తమును ఆత్మ 
యందు ని(గ్రహించి ప్రశాన్త నిశ్చల భావమున (నిర్వికల్ప సమాధియందు) 
నిలుకడ గలిగియుండుటయే మోక్షము 


బ్రహ్మైక్యభావనాస్టైర్యే కారణం వాసనాక్షయః | 
అతళ్ళ సన్యజేత్కర్మ నాన్యథా మోత్నమాప్నుయాత్‌॥ 23 


అట్టి బ్రహ్మాత్మైక్య భావమునందు స్టిరతగలిగి యుండవలయునన్న 
వాసనాక్షయము, లేక మనోనాశ మత్యసవరము కాన వాసనాకయ మనో 
నాశములు కావలయునన్న కర్మలను త్యజించవలయును లేనిచో నిరా 
సనాస్టితియు, మనోనాశమున్ను గలుగవు అందుచే మోక్షము సిద్దించదు 


రజసా విలయం కుర్యుస్తమస్ప్సత్తేన తద్రజుః । 
తతస్పత్త్వం విశుద్దేన ముక్తిసౌధాధిరోహిణః ॥ 24 


పూర్వోక్త ముక్తిసాధము నధిరోహింప దలంచువారలు రజో గుణముకే 
తవోగుణమును, సత్త్వగుణముచే రజోగుణమును, విశుద్ద గుణముశే 
సత్త్వగుణమును విలయ మొందింపవలయును (ముక్తినాధవు 
నధిరోహించుట కిది సోపానక్రమ మార్గమని [గ్రహింపవలయును ) 


బుషభళ్చ మనుః పూర్వే యయాతిర్భరతాదయః । 
రాజర్హయశ్చ రాజ్యం హి సన్యజ్యు ప్రావ్రజన్వనమ్‌ ॥ 26 
బుషభుడు, మనువు, యయాతి, భరతుడు మొదలుగాగల రాజర్వ 


లందరు రాజ్యమేలి తమ జీవితములో తృతీయభాగమున రాజ్యమును 
బరిత్యజించి తపమాచరింప వనమునకుం బోయిరి 


అనుస్టేయస్తు నిర్వాణమిచ్చతా తాత! పావనః। 
పరమృరాగతః పన్నా బుషిధర్మస్త్పనాతనః॥ 26 


_శ్రిమలయాళముతీ న్రగీతా 513 
నాయనా! నిరతిశయ సుఖాస్పదమగు నిర్వాణమును పొందగోరు 


ప్రతిమానవుడును, పరమ్పరాగతమగు నీ పవిత్ర సనాతన బుషిధర్మమును 
(సన్వ్యాసమువరకు తప్పక ఆచరింపవలయును 


వ్యాసః కణాదకపిలశుకభృగ్వాదయః వురా । 


తత్త్వం బ్రహ్మర్షయో ధర్యం స్వీచక్రు స్తత్వదర్శినః ॥ 27 
మణీయు పూర్వము వ్యాసుడు, కణాదుడు, కపిలుడు, శుకుడు 


భృగువు మొదలుగా గల తత్త్వవేత్తలగు బ్రహ్మర్షలును ఈ ధర్మతత్తుమునే 
అనుసరించిరి 


ఏవం చ సులభా గార్గి మైత్రేయ చ తపస్వినీ | 


ప్రావ్రజన్‌ (స్త్రీసమూహస్య ధర్మబోధనకాంక్షయా ॥ 28 


మజియు నిట్లే సులభ, గార్గి, మైత్రేయి, మొదలగువారు నారీలోకము 
నకు సన్వ్యాసధర్మమును బోధింపదలంచి సన్చ్యుసించి యోగినులైరి. 


(త్రయో౭_వ్యాచార్యవర్యాళ్ళ జినబుద్దాదయ స్తథా | 


ప్రవ్రజ్య లేఖిరే మోక్షం కిమన్యత్సాత్యమితతే ॥ 29 


వుజీయు (న్రీవుధ్వ, శ్రీశంకర, శ్రీరామానుజాది వుతాచా 
ర్యులును, జినబుద్దాది మతప్రవక్తలును సంన్యసించే మోక్షమును బొందిరి 


ఈ విషయమున ఇంతకన్నను మటీసాత్యము, (ప్రమాణమేమి కావలయును? 
ఏవం బుద్దానుయాయిన్యో గౌతమీ చ మహోత్ప్సలా । 
సంఘమిత్రాదయో నార్యః ప్రావ్రజన్శోక్షకాంకయా ॥ 30 
అట్లే బౌద్దమతావలంబినులగు మహాగౌతమి, ఉత్పల, సంఘమిత్ర 

మొదలగు నారీమణులును మోతాకాంక్షచే సంన్యసించి పరమనిర్వాణమును 
బి”ందిెరి 


న హి కాయకృతం కర్మ కర్మ ప్రాహుర్మనీషిణః | 
మనసా వచసా వా£_పి కృతం కర్మేతి తద్విదః ॥ 


514 శ్రిీినములయాళసద్లురు గ్రంధావలి 


కేవలము శరీరముతో నాచరించెడి కార్యము మాత్రమే కర్మ గాదు 
మటేమన మనస్సుతో గాని, వాక్కుతో గాని ఆచరించెడు సమస్త క్రియలును 
కర్మయే యగునని కర్మరహస్యమును గుర్తెరింగిన మహానుభావులు వచించిరి 

వాక్కతం కీర్తనం చిత్తకృతం దైవస్య చి న్తనమ్‌ । 

మనఃకృతం చ మననం కర్శ్మేత్యేవావదన్ఫు ధాః ॥ 3౩2 

వాక్కుతో జేయు భగవత్సంకీర్తనాదులును, చిత్తముతో జేయు 
ఇష్టదేవతాచిన్తనమున్ను, మనస్సుతో జేయు ఆత్మమననమున్ను కర్మయే యని 
బ్రహ్మవేత్తలు చెప్పుదురు 

బుద్దా దిదేహపర్యన్తం సకలైః కరణైరపి । 

క్రియమాణాని కర్మాణి కర్మాణ్యేవ న సంశయః ॥ 33 


వేయేల, బుద్ద్యాది దేహపర్యంతముగల సమస్త ఇంద్రైయములతో 
ఆచరించెడు క్రియలన్నియు క ర్శలే ఇందు సందియము తేదు 


సాక్షిణ్యతీన్లియే తిష్టన్న్వ (ప్రకాశే చిదాత్మని । 

నిర్వికారస్ప్వయం జ్యోతిర్న్షిష్కర్మా ప్రోచ్యతే బుధైః ॥ 34 

బుద్ద్యాదింద్రియములకు సాక్షియై యింద్రియముల కతీతమై స్వ 
యం॥(ప్రకాశస్వరూపమవై యింద్రియాదుల ప్రకాశింపజేయుచున్న చిదా 
త్మయందు నిలకడగలిగి నిర్వికారుడై స్వయం జ్యోతిస్స్వరూపుడై వెలు 
గొందు ఆత్మజ్ఞానియే నిజమైన నిష్కర్ముడు, అనగా కర్మసన్నాసి యని 
తత్త్వవేత్తలు చెప్పుదురు 

ఏవం మోత్షపదస్రాపౌ హేతుశ్ళిత్తా దిశుద్దతా | 

భగవత్మృపయా లభ్యా సా చ నిష్కామ కర్మణా ॥ 35 

అట్టి మోక్షపనదవాచ్యమగు నైష్కర్శ్య్యస్తితిని దెందుటకు అంతఃక 
రణశుద్ది కారణము ఆ అంతఃకరణశుద్దియో పరమేశ్వరుని యను(గహము 
వలనను, నిష్కామకర్మాచరణము వలనను గలుగును 


_శ్రినులయాళముతీ వ్రగీతా 515 


బుద్ద్యాదేస్తు పరో వ్యుత్మా ధియమాధాయ తత్ర చె | 

కామాదీన్ర్రజహి హ్యేవం శ్రీకృష్ణవచనామృతమ్‌ ॥ 36 

ఆత్మ, బుద్దా దిం[ద్రియముల కన్నిటికంటెను బరమైనది కాన బుద్దిని 
ఆపరమాత్మయందు స్థిరముగ నిలిపి శత్రురూపములగు కామాదులను 
జయింపుము ఇట్లుని (శ్రీకృష్ణుడు గీతయందు బోధించెను గీత - 

ఇన్టియాణి పరాణ్యాహురిన్చి యేభ్యః పరం మనః। 

మననస్తు పరా బుద్దిర్యో బుద్దేః పరతస్తు సః॥ 

ఏవం బుద్దేః పరం బుద్దా సంస్తభ్యాత్మానమాత్మనా! 

జహి శత్రుం మహాబాహో! కామరూపం దురాసదమ్‌॥ ( అ ౩,శ్లో 42,43) 

ఏషా బ్రాహ్మీస్థితిర్వత్స! యావన్న హి దృఢా భవేత్‌! 

వ్యర్ధం జన్మ యథా దైవప్రతిష్ణాశూన్యమవ్టిరమ్‌ ॥ 37 

నాయనా! అట్టి బ్రహ్మాత్మైక్యస్టితి దృఢముగా నెవనికి గలుగలేదో 
అట్టివాని జీవితము దైవ ప్రతిష్టలేని దేవాలయమువలె వ్యర్థమని (గ్రహాంపుము 

తదా జీవననౌరస్య గచ్చన్తీ భవసాగరే । 

కర్ణధారేణ శూన్యేవ లక్ష్యం యాతి న చ (ధ్రువమ్‌ ॥ 38 


మజీయు అపుడు అట్టి బ్రాహ్మాప్టితిని బొందని వ్యర్ధజీవియొక్క 
జీవితనౌక చుక్కానివాడు లేని నావవలె సంసారసాగరమున పరి భ్రమించుచు 
గమ్యస్థానమును బొందజాలదు, నిశ్చయము 


ఏవం బ్రాహ్మీస్టితౌ బీజం నిజోప్తం ఫలవద్భవేత్‌ | 


అన్యథా నిష్ఫలం జీర్ణం భువి లుప్యేద్యథా నరః ॥ 3౪9 

ఫలితే బీజసన్తానే పక్వాని మధురాణి చ । 

భుక్వా ఫలాని 'సంత్నప్త్పశ్చిరం యాతి పరం సుఖమ్‌ ॥ 40 
ఏవం బ్రహ్మణి 'సంలీనో నిరాకారళ్ళ పూరుషః | 


కృతకృత్యో విముక్తస్సన్‌ నిర్విశేషన.+5 'శ్రజేత్‌ ॥ 41 


516 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


అట్టి నెష్కర్య్యరూపమగు బ్రాహ్మప్టితి గలిగినపుడే సాధకుడు తాను 
నాటిన బీజము ఫలోన్ముఖ మైనదనియు, లేనిచో భూమియందే విలీనమై 
నిష్ప్టులమైన దనియు గ్రహించుకొనవలయును మజియు లోకమున మను 
ష్యుడు తాను పెట్టిన విత్తనము అంకురించి పెద్దదై ఫలించగా మధురములగు 
ఆ ఫలములను భుజించి సంతృప్తుడై అవుందానందము నొందునట్లు 
ఆత్మజ్ఞానియు పూర్వోక్త బ్రాహ్మీప్టితిని బొంది కృతకృత్యుడై నిర్వికారుడై 
అక్షయవుగు మోక్షప్రాప్తి నొందినవాడై నిర్విశేష సుఖమును బొందు 
చున్నాడు 

మనసా సర్వకర్మాణి సన్న్వస్యాస్తే సుఖం వశీ । 

ఇతి ప్రోక్తం చ గీతాయాం జ్ఞూనాన్తత్వాద్ది కర్మణామ్‌ ॥ 42 


జ్ఞానోదయమగువరకే కర్మల నాచరింపవలయును కాబట్టి జితేన్రి 
యుడగు ఆత్మజ్ఞాని మనస్సుచే సర్వకర్మల బరిత్యజించి చిరకాలము సుఖము 
ననుభవించుచున్నాడని గీతయందు చెప్పబడినది కర్మలు జ్ఞానములో 
పర్యవసించును గదా! గీత - సర్వం కర్మాఖిలం పార్టం! జ్ఞానే పరిసమాప్యతే (అ 4, 
శ్లో,33), సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తై సుఖం వశీ( అ 5, శ్లో 13) 

నిశ్చిత్య కర్మసన్వ్యాసతత్త మర్గునమ॥బవీత్‌ । 

గీతాన్తే కీలకం కృష్ణస్సర్వధర్మానితి శృణు॥ 43 

ఈ కర్మసన్న్యాస రహస్యమును నిశ్చయించి (శ్రీకృష్ణుడు గీతాన్తమున 
చరమశ్శాకమున- హే పార్ట! నీవు సర్వకర్మలను, లేక ధర్మములను 
పరిత్యజించి నన్నే శరణుబొందుము నేనే నిన్ను సమస్త పాపముల నుండి 


విముక్తుని జేసి ముక్తిపదమున జేర్చెదనని కీలక వాక్యమును అత్యన్త ప్రేమతో 
అర్జునునికి బోధించెను ఈ కీలకమును ్రద్దతో నాలకింపుము 


యః వ్రవ్రజేన్మన శ్ముద్దిం వినా నిష్కామకర్మజామ్‌ । 
తస్యేహజీవనం వ్యర్ధమకాలికశిశోర్యథా ॥ 


R 


నిష్కామకర్మాచరణముచే చిత్తశుద్ది గలుగక పూర్వమే (సంపూర్ణ 


(శినులయాళముతీ న గీతా 517 


తీవ్రతరవైరాగ్యము గలుగనిదే) సన్న్యసించినచో అట్టి యవివేకియొక్క 
జీవితము నెలలు నిండక పూర్వమే జన్మించిన శిశువు జీవితము వలె 
వ్యరద్ధమనుగదా! అట్లె చిత్తశుద్దిలేని సన్న్యాసమున్ను కణికమగుటచే తపక 
పతితు డగునని భావము 

తస్మాత్కృత్వా చ కర్మాణి సంశోధ్య చ మనళ్ళుచి | 

నిష్కామః ప్రవ్రజేద్దీమానన్యథా పతితో భవేత్‌ ॥ 45 


కాన వేదోక్త కర్మలను నిష్మామబుద్దితో ఆచరించి చిత్తశుద్ది కలిగిన 
తరువాత కామనారహితుడై సన్చ్యుసింపవలయును అట్టుగాక ముందుగనే 
సంన్యసించినచో దప్పక పతితుడగును 


మోక్షసన్వ్యాసయోగో2_యం పావనానాం చ పావనః | 


నిగూఢం తత్త్వమేతద్ది వాచ్యం శ్రద్దాళవే పునః ॥ 46 
అనుష్టానవిహీనాయ ప్రోక్తం చ ఫలదం న హి । 
ఆధికారొసముద్బో ధాన్నుద మాయామలం చిరమ్‌ ॥ 47 


ఈ మోకసన్వ్యాసయోగము మిక్కిలి పవిత్రమైనది, పావనమైనది 
మిక్కిలి నిగూఢమగు నీ రహస్యమును గ్రద్దాభక్తులు గలిగి అనుష్టానపరులగు 
వారికి మాత్రమే ఉపదేశించవలయును ఆచరణ శూన్యుల కుపదేశించిన 
వ్యర్ధమై ఫలవంతము గానేరదు కాన యోగ్యుడగు అధికారికి మాత్రము 
బోధించి అనాదియగు మాయామాలిన్యమును పోగొట్టుము 


లోకమాయాపహారేణ లోకబన్ద విమోత్షణాత్‌ । 
బుషీణ్ణాఇ కృపాపాత్రం భూత్వా ధన్యశ్ళిరం భవ॥ 48 
అనాదియగు జనుల అవిద్యను నశింపజేసి ఆ యవిద్యాకృతములగు 


బంధనములను త్రుంచి పరమపావనులగు మహర్షుల ఆమోఘకృపకు చిరకాల 
ము పాత్రుడవై ధన్యజీవివి గమ్ము. 


కామినీకాళ్ళునే ద్వే£.పి ప్రాకృతైః కాంక్షితే భువి | 
F35 


518 _శ్రీమలయాళసద్లురు [గ్రంథావళి 


అప్రాకృతో విరక్తస్త్వం దూరం వస తయోస్పదా ॥ 49 


లోకములో కామినీకాంచనములను రెండింటిని ప్రాకృతజనులు 
కోరుచుందురు నివు స్వభావతః అప్రాకృతుడవు అనగా ప్రకృతిరహితుడవు 
కొన విరక్తుడవై యెల్లప్పుడు నీ కామినీ కాంచనములును రెండింటికిని 
దూరముగా నుండుము 


త్యక్త(స్తీ'స్వర్హసంగస్య విరక్తస్య చ ధిమతః | 
నాధఃపాతో2_ప్తి కుత్రాపి సదా౭_.ఇ_త్మానం తు చిన్నయ ॥ 50 
కామినీ కాంచనములం దాసక్తిని వీడి విరక్తుడైన ధీశాలికి ఎచ్చోటను 


అధఃపతన వునునది లేనే లేదు కాన విరక్తుడవై నిరన్తరము ఆత్మ 
స్వరూపమును ధ్యానించుచు ఆత్మస్వరూపుడవై యుండుము 


ఇతి (శ్రీమలయాళయతీ [కవ గితాయాం ఉపనిషత్సార భూతాయాం 
మోక్షసన్వ్యాసయోగో నామ సప్తదశో౭_ధ్యాయః ॥ 


ఇట్టు ఉపనిషత్సారభూతమగు క్రీమలయాళయతీ వ్రగితయందు 
మోత్షసన్నాసయో గమను 'సప్తదశాధ్యాయము సమాప్తము 


mmm సా 


అష్టాదశో౭_ధ్యాయః 
నిర్వాణయో గః 


(శ్రీమలయాళయతీవ్ద ఉవాచ 


బుషిఖిర్యో గిభిస్సిద్దెశ్చన్స్‌ భి ర్వి విధై ర్బృ శమ్‌। 


బ్రహ్మసూత్రపదైశ్పావ హేతుమడ్శిర్వినిశ్చితమ్‌। 1 
పూర్వోక్తసర్వయోగానాం సారభూతం నిరామయమ్‌! 
కథయామి చ భూతార్ధం నిర్వాణం మోక్షముత్తమమ్‌॥ 2 


(శ్రీమలయాళయతీం ద్రుడు చెప్పెను 


మహర్షులచేతను, యోగీశ్వరులచేతను, సిద్దులచేతను, వివిధవేద 
ములచేతను, కారణములను నిరూపించు బ్రహ్మసూత్రములచేతను 
నిర్ణయింపబడినదియు, ముందు పేర్కొనబడిన పదునేడు యోగముల 
సారమయి నదియు, పరబ్రహ్మస్వరూప మయినదియు, యధాద్ద మయినది 
యునగు మహోత్తవు మోక్షవునబడు నిర్వాణమునుగూర్చి వచించు 
చున్నాను 

సన్యాసం తు నిరూప్యాథ నిర్వాణస్య నిరూపణాత్‌ । 

సన్వ్యాసస్య ఫలీభూతం నిర్వాణమితి వేద్యతామ్‌ ॥ 3 


సన్న్వాసయోగమును నిరూపించిన తరువాత నిర్వాణయోగమును 
నిరూపించుటవలన నిర్వాణమును సన్వ్యాసవుయొక్క ఫలమునుగా 
తెలియవలెను 


'సమస్తవేదసంసిద్దం సారతత్త్వమిదం పరమ్‌ । 
అత్యన్తపావనం నిత్యం నిర్వాణం పరమం సుఖమ్‌ ॥ 


4 
ఆ నిర్యాణము సమస్తవేదములందు ప్రతిపాదింపబడినదై సారతత్త్వమై 
శ్రేష్టమై మిగుల పవిత్రమై నిత్యమై పరమసుఖమై యున్నది 


సర్వవేదాన్తసంవేద్యం యోగాన్తిమపదం స్కృతమ్‌ | 


520 (శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


సంశా న్తవృత్తి విశదం హ్యఖణ్ణుం కేవలం శివమ్‌ ॥ ర్‌ 


సకలోపనిషత్తులచే దెలియదగినదియు, యోగముల కన్తిమస్థాన 
మైనదియు, సకలవృత్తులు నశించినదియు, నిర్మల మైనదియునై యా 
నిర్యాణము అఖండకేవల శివస్వరూపమై యొప్పుచున్నది 

నిర్వాణం జ్యోతిషాం జ్యోతిస్తమసః పరముచ్యతే । 

ప్రజ్ఞాన మానందఘనం పరిపూర్ణం విదుర్చుధాః ॥ 6 

నిర్వాణమును జ్యోతిస్సులకు జ్యోతిస్సుగను, తమస్సునకు పరమైన 
దిగ చెప్పుచున్నారు వుజీయు నది ప్రజ్ఞానము, ఆనందఘనము, 
పరిపూర్ణము అని జ్ఞానులు తెలుపుచున్నారు 

యత్రావ్య న నివర్తన్తే తద్దామ పరమం పదమ్‌ । 

మాయాశూన్యం చ నిఖిలం సర్వవిజ్ఞానభాసురమ్‌ ॥ 7 


దేనిని పొంది తిరుగారారో అదియే నిర్వాణము, పరమాత్మస్తానము, 
మోక్షము, మాయారహితము, నిఖిలము, సర్వవిజ్ఞానముతో భాసించునది 
యు నగుచున్నది 

తస్మిన్నఖలణ్ణనిర్వాణే వాహిన్యస్సాగరే యథా | 

తథా (ధ్రువం విలీయన్తే సమస్తాని మతాన్యపి ॥ 8 

సము[ద్రమందు సకల నదినదములు లయించు విధమున ఆ యఖండ 
నిర్వాణమందు సమస్త మతములు లీనము లగుచున్నవి, నిశ్చయము 


కిన్నామ మతమిత్యుక్తే మతం బుద్దిరితీర్యతే । 
తదతీతం హి నిర్వాణం సర్వబవ్రవివర్షితమ్‌ ॥ 9 


మతమనగా ఏమియన బుద్దియే మతమనబడును అట్టి బుద్దినిగూడ 
నతిక్రమించినది నిర్వాణము గదా అది సర్వబన్లములు లేనిది 


నీరూపం నిర్గుణం శా న్తం నిరాకారం నిరష్ఞానమ్‌ । 


(శ్హీమలయాళయతిీ న్రగితా 521 


నిర్వాణం చామృతం తత్త్వం బుద్ధం ముక్తం తథా స్కృతమ్‌ ॥ 10 


మజటీయు నానిర్వాణము రూపరహితము, నిర్గుణము, శాస్త్రము, నిరా 
కారము, మాయారహితము, అమృతతత్త్వము, బుద్దము, ముక్తమనియు 
చెప్పబడినది 

బుద్దదేవో దయాసిన్దుర్భగవాన్ర్రాహ భూరిశః | 

నిర్వాణముక్తిం పరమాం తతోఐ._న్యన్నావశిష్యతే ॥ 11 

దయాసాగరుడయిన భగవన్తుడగు శ్రీబుద్దదేవు డనేకసార్లు పరమో 


త్కృష్ట్రముగు నిర్వాణవును ముక్తిని ప్రతిపాదించెను అదియే కడకు 
పరిశేషించుచున్నది దాని కన్న మటియొకటి మిగిలియుండుట లేదు 


గీతోపనిషదాదీని శాస్రాణి వివిధాని చ | 

యోగవా సిష్టమప్యాహుర్షిర్వాణం ముక్తిమేవ హి॥ 12 

నిర్వాణమనగా ముక్తియని గీత, ఉపనిషత్తు మొదలయినవి, వివిధ 
వేదాంతశా(స్త్రృములు, యోగవాసిష్టమున్ను నొక్కి వాక్కాణించుచున్నవి 

గురవశ్శంకరాచార్య (శ్రీమద్రామానుజాదయః | 

('ప్రయుజ్ఞుతే స్మ నిర్వాణశబ్దం (గ్రన్రేషు భూరిశః ॥ 13 

(శ్రీశంకరాచార్యులు, శ్రీరావానుజాచార్యులు మొదలయిన 


మహాత్ములును తమ తమభావ్యాది (గ్రథ్రములందు ముక్తియను నర్థముననే 
నిర్వాణపదము నెక్కువగా ప్రయోగించిరి 


అవృతీనాం చ సర్వేషాం 'సంక్షయే యత్తు శిష్యతే । 
త దేవ సత్యం నిర్వాణమాత్మబోధం విదుర్చుదాః ॥ 14 


ఆవరణము లన్నియు నశించగానే యేది మిగులుచున్నదో ఆ 
సత్యమునే, ఆయాత్మప్రబోధమునే, ఆబ్రహ్మాకారస్థితినె నిర్వాణవుని 
యాత్మజ్ఞులు వచించుచున్నారు 


522 _శ్రీమలయాళసద్ద్లురు(గంధావలి 


బ్రహ్మ విష్ణు శివత్వాని స్వర్గ కైవల్య ముక్తయః । 

ల్త్దన్నితి చ పర్యాయశబ్దాః నిర్వాణ వొచకొః ॥ 15 

బ్రహ్మత్వము, శివత్వము, విష్ణుత్వము, స్వర్గము, కైవల్యము, ముక్తి, 
ల్లగ్లన్‌ మొదలగున వన్నియు నిర్వాణమును తెలుపు పర్యాయ పదములని 
నిర్ణయము 


మహాత్మానస్సదా దైవగురుఖక్తి పరాయణాః | 
కృతార్థాస్సావ్ర్రుతం యూయం నిర్వాణపదభాజినః॥ 16 


మహాత్ములారా! గురుదైవభక్తి పరాయణులారా! మీరెల్లరు 
కృతార్థులయిరి నిర్వాణపదవిని పొందినవారయితిరి 

బ్రహ్మైవ బ్రహ్మవిన్నూనం పరమాస్నోతి బ్రహ్మవిత్‌ । 

ఇత్యాది శ్రుతివాక్యానాం త త్వం వివ్రత సామ్ర్రతమ్‌ ॥ 17 

““బ్రహ్మవిద్రహ్మైవ భవతి”, “|బ్రహ్మవిదాప్నోతి పరమ్‌? మొదలగు 
శ్రుతివాక్యముల తత్త్వము నిప్పుడు తెలిసికొనుడు 


ఆత్మన్యేవ చ భూతాని యస్తు సర్వాణి పశ్యతి । 
ఆత్మానం సర్వభూతేషు న తతో విజాగుప్పతే ॥ 18 


ఏవిజ్ఞాని సకలభూతములను తనయందును, తనను సర్వభూతముల 
యందును గాంచుచున్నాడో అట్టి యాత్మజ్ఞాని దేనినుండియు జుగుప్ప 
నెందడు 


ఆత్మేతి సర్వభూతాని యో విజానాతి తత్త్వవిత్‌ । 
ఏకత్వం పశ్యత స్తస్య శోకమోహౌ న సిధ్యతః ॥ 19 


ఎతత్త్వవేత్త సకల భూతముల నాత్మగా దెలిసికొనుచున్నాడో అట్టి 
యభేదజ్ఞానము గల (అన్నిటియందు నొకే యాత్మను గాంచునట్టి) మహాను 
భావునకు శోకమోహములు సంభవించవు 


(శ్హీిమలయాళయతీ వ్ర గీతా 523 


యథా వసన్తకాలే తు స్వచ్చాకాశే నిరావృతిః | 


భానుమాన్ఫాతి సర్వత్ర సహ ్రకిరణైర్చృశమ్‌ ॥ 20 
తథైవ బ్రహ్మమాత్రస్పంశ్చుదాకాశే తు దిప్తిమాన్‌। 
ఆత్మా చకాస్తి సర్వత్ర తద్ది నిర్వాణముచ్యతే॥ 21 


వసంతకాలమున నిర్మలాకాశమునం దేలాగున సూర్యభగవానుడు 
మేఘావరణము లేనివాడై సహస్రకిరణములతో మిక్కిలి ప్రకాశించుచున్నాడో 
ఆలాగున విశుద్దచిదాకాశమందాత్మ పరబ్రహ్మవూత్రమై (సకలావరణ 
నిర్ముక్తమై) దేదీప్యమానమై యన్నిచోట్ల భాసిల్లుచున్నది అదియే నిర్వాణమని 
చెప్పబడుచున్నది 


శరత్కాలీనశుద్దాభగగనే పూర్ణచ।[నమాః | 

యథా భాతి విశుద్దాత్మా బుద్రేస్ప్సాక్షీ నిరాశ్రయః ॥ 22 
ఆనందమయపూర్జాత్మా తేజోరాశిస్ప్వయం శివః | 

తథా భాతి సదా నూనం నిర్వాణం తదుదీర్యతే ॥ 23 


శరత్కాలమనందలి స్వచ్చాకాశమందు పరిపూర్ణచం ద్రుడు పరిశుద్దుడై 
సర్వవ్యాపకుడై తేజరిల్లు లాగున ఎవడు బుద్దికిని సాక్ష్షియై అసహాయుడై 
బ్రహ్మమాత్రుడై ఆనందమయుడై పరిపూర్ణుడై స్వయంతే తేజోరాశియ్లై 
శివస్వరూపుడై విరాజిల్హుచున్నాడో అట్టి వానిస్టితియే నిర్వాణమనబడు 
చున్నది 

యస్తు సర్వషు భూతేషు తిష్టన్తం పరమేశ్వరమ్‌ । 

ఏకత్వమాస్థితః వశ్వ్యేత్స యోగీ ముచ్యతే ధ్రువమ్‌ ॥ 24 


ఏ బ్రహ్మవేత్త సకలభూతములందున్న పరమాత్మను తానని 
యభేదముతో గాంచుచున్నాడో ఆ యోగీశ్వరుడు తప్పక జనన మరణ రూప 
సంసారబవ్రమునుండి విడివడి ముక్తు డగుచున్నాడు 


నిరాలమ్బం పరబ్రహ్మ సమాశ్రిత్య సదా ధియా | 


524 _శ్రీమలయాలళసద్దురు గ్రంధావళి 


సాలమ్బం సగుణం తత్త్వం విజుహాతి చ యః పుమాన్‌ ॥ 25 


స ఏవ బ్రహ్మనిర్వాణం లభతే నాత్ర సంశయః । 

న వవ కథ్యతే యోగీ నిర్వాణీతి బుధోత్తమైః ॥ 26 

జ్ఞానదృష్టితో సర్వదా నిరాలమ్బమగు పరబ్రహ్మ నాణ్రయించిన 
తరువాతనే సాలమ్బ మనబడు సగుణత త్త్వము నేపురుషుడు వదలుచున్నాడో 
ఆ(బ్రహ్మజ్ఞానియే (బహ్మనిర్వాణపదము  నధిన్నించుచున్నాడు ఇందు 
నందియము లేదు ఈ యోగీశ్వరుడే నిర్వాణయోగి యనియు విజ్ఞులు 
వచించుచున్నారు 


అధ్యాత్మ రతిరాసీనో నిరపేక్షో నిరామిషః | 


ఆత్మనై వ సహాయేన యస్తిేదహ్మమాత్రతః ॥ 27 
స్వాత్మనైవ చ సన్తుష్రస్ప్వాత్మన్యేవ చ ఖేలతి | 
సర్వం బ్రహ్మమయం యస్య స నిర్వాణీతి కథ్యతే ॥ 28 


ఎవడు సర్వదా ఆత్మయందాసక్తి గలవాడై దేనిని గోరనివాడై 
అయాచిత ప్రాప్తములగు కానుకలయందును నిచ్చలేనివాడై ఆత్మసహాయము 
గైకొని బ్రహ్మమా్రుడై యున్నాడో, ఆత్మలాభముచేతనే సన్తుష్టిని జెందుచు 
ఆత్మయందే రమించుచు సర్వం బ్రహ్మమయమను ప్టితిలో నుంటున్నాడో 
అట్టి నిర్వికల్ప నిరంజన నిర్వికార పరబ్రహ్మ స్వరూపుడే నిర్వాణయోగి యని 
చెప్పబడుచున్నాడు 

యేన కేన చిదాచ్చన్నో యేనకేన చిదా శ్రితః। 

యత్ర క్వచన శాయీ స్యాన్నిర్వాణీతి స కథ్యతే ॥ 29 


తన శరీరము నేదో యొకదానితో కప్పుకొన్న వాడును, దేనినో 
యొకదానిని ఆశ్రయించినవాడును, ఎచోటనో పరుండువాడును నగు 
వితరాగుడే నిర్వాణయోగి యని వచింపబడుచున్నాడు 


కంథాకౌపీనవాసాస్తు తేనాపి పరివర్షితః। 


(శినులయాళముతీన్హ గీతా 525 


సర్వవ్యాపారనిర్ను క్రన్సర్వదా ధ్యానతత్సరః ॥ 30 
ప్రవంచోపశమశ్శాన్తస్తేజుస్వీ జ్ఞానమూర్తిమాన్‌ । 
ఏకాకీ రమతే నిత్యం స నిర్వాణీతి గీయతే॥ 31 


కంధా (బొంత) కౌపీనముల ధరించినవాడును, లేక దిగమ్బరుడును, 
సకలే(న్రియ వృత్తులచే విడువబడిన వాడును, సర్వదా స్వాత్మధ్యాన 
తత్సరుడును, సకల దృశ్యము నశించినవాడును, శాన్తుడును, తేజస్వియు, 
జ్ఞానస్వరూపుడనునై అసహాయుడై పరబ్రహ్మమందు రమించు బ్రహ్మవేత్తయే 
నిర్వాణయోగి యని వచంపబడుచున్నాడు 

దేవాస్తువన్తి సర్వేఇ_పి తఇ నిర్వాణయోగినమ్‌ | 

వీత్య భూతగణాశ్వాన్యే లభ న్తే శా న్లిముత్తమామ్‌ ॥ 32 

సకలదేవతలు నట్టి నిర్వాణయోగిని సోత్రము చేయుచున్నారు సకల 
భూతములు నామహాత్ముని జూచి పరమశా న్తిని పొందుచున్నవి 

తన్య పాదారవివ్రస్య 'స్పర్శనాత్సావనం ధ్రువమ్‌ | 

జగత్సర్వం హి జాయేత తథా తీరమయం జగత్‌ ॥ 3 


ఆ నిర్వాణయోగియొక్క పాదస్పర్శచేతనే సకల జగత్తున్ను 
పరమపావనమగుచున్నది అట్లే లోకమంతయు తీరమయమగుచున్నది 


అభిమానం నిరాకృత్య దూరాదాత్మానమాత్మ్నని । 

పశ్యన్తశ్ళు రమ న్తే యే పరబ్రహ్మణి సర్వదా ॥ 34 
నిర్వాణమౌనినస్తే తు భాగ్యవన్తస్త ఏవహి । 

ఆనందపూర్జాస్సతతం జీవన్ముక్తాః (ప్రకీర్తితాః ॥ 35 


దేహాభిమానమును దూరముగా నిరాకరించి ఆత్మలో నాత్మను 
గాంచుచు పరబ్రహ్మవుం దెవరు రమించుచున్నారో అట్టి వుహాత్ములే 
నిర్వాణమౌనులు; మహాభాగ్యవంతులు, సర్వదా ఆనందపరిపూర్ణులు, 
జీవన్ముక్తు లనియు పేర్కొనబడుచున్నారు 


526 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


మౌనాన్నిర్వాసనాన్నాస్తి పరం సుఖకృదుత్తమమ్‌ । 
విజ్ఞానాత్మ స్వరూపస్య స్వానందరసపాయినః ॥ 36 


నిరంతర మాత్మానందామృతమును గ్రోలుచు విజ్ఞానాత్మస్వరూపు 
డగు బ్రహ్మవెత్తకు వాసనారహితవుగు మౌనముకంటే పరవుసుఖము 
నొసగునది మజీయొకటి లేదు 


చిన్మాత్రమేతదఖిలమసద్రూపోపమం తతమ్‌ । 
ఇతి వినత తత్వజ్ఞాస్తేనాలం మౌనమాస్యతామ్‌ ॥ 37 


బహువిస్త్పుతమై, అసత్తగు నీప్రపంచవుంతయు చిద్రూపమే అని 
తత్తుజ్ఞాలారా! తెలియండి అంతేచాలు మౌనమునే వహించుడు 


తతోఇ_న్యన్నావశ్‌ప్యేత తచ్చిదానందమద్వయమ్‌ । 
నిర్విశేషం నిరాకారం సర్వం నిర్వాణమాత్రకమ్‌ ॥ 38 


ఆపరబ్రహ్మముకన్న వుజీయొకటి మిగిలియుండలేదు అదియే 
సచ్చిదానందాద్వయము, నిర్విశేషము, నిరాకారము కనుక అంతయు 
నిర్వాణమాత్రమై యున్నది 

సర్వమేవ పరిత్యజ్య మహామౌనేన భూయతామ్‌ | 

నిర్వాణాతీతచిత్తాస్స్యుః ప్రశాన్తమతయో (ధ్రువమ్‌ ॥ 39 


బ్రహ్మజ్ఞానులారా! సర్వదృశ్యమును నశింపజేసి వుహామానులు 
గండు అట్టి నిర్వాణముచే సకలవాసనలు మనస్సు నశించినవై ప్రశాన్త 
బుద్దులుగా నగుచున్నారు ఇది నిశ్చయము 


ఆత్మభిన్నం న హి క్వాపి తృణం వా తుషవఏవ వా । 
ఆత్మా సర్వత్ర భాత్యేవ సర్వమాత్మమయం జగత్‌ ॥ 40 
ఆత్మకన్న భిన్నముగా తృణము, పొట్టుగూడ నెచో్రటను 


గానుపించుట లేదు ఆయాత్మయే సర్వత్ర వెలుగుచున్నది కనుక 
నీజుగత్తంతయు ఆత్మమయమే 


(శ్రీమలయాళయతిీ న్రగీతా 527 


నిత్యః పదార్జో£_నిత్యానాం చేతనశ్చేతనాత్మనామ్‌ । 
వదధాతి చ యః కామాన్చహూనామేక ఏవ సన్‌ ॥ 41 


తమాత్మని స్థితం ధీరా ఈక్షన్తే విదితాత్మకాః । 
తేషాం హి శాశ్వతీ శాన్తిర్నేతరేషాం కదావ_పి వా ॥ 42 


అనిత్యపదార్రములలో నిత్యమైనదియు, [బ్రహ్మాది చైతన్య వస్తువులలో 


చేతనారూప మయినదియు, సకలభూతములలో నొకటియై సకల 
కావుముల నొసగుచున్నదియునై ఎది యున్నదో, అట్టి సర్వవ్యాపక 
పరమాత్మ నాత్మ జ్ఞాలయిన ధీరులు తమలో నున్నవానిగా గాంచుచున్నారు 
అట్టి బ్రహ్మనిష్పులక శాశ్వతశెాన్సి లభించుచున్నది తదిరుల కెన్నడైనను 
ఆశాంతి గలుగనేరదు 


సర్వభూతాన్తరాత్మా సన్నేకం రూపం వశీ తు యః | 
కరోతి బహుధా వైకః పరిపూర్ణః పరాత్సరః ॥ 43 


త మేవ సతతం ధీరా ఆత్మసంస్థం విద న్తి యే । 
తేషాం హి శాశ్వతం సౌఖ్యం నేతరేషాం కదాచన ॥ 44 


ఎవడు సకలే[స్తియములను వశములో నుంచుకొన్నవాడును, సకల 


భూతముల యంతరాత్మ యైనవాడును, తానొక్కడునునై యేకవుగు 
తనస్వరూపమును నానావిధముల జేయుచున్నాడో, అట్టి పరమాత్మను 
తనలో నున్నవానినిగా నేదిరులు తెలియుచున్నారో ఆ మహాత్ములకే 
శాశ్వతసౌఖ్యము గలుగుచున్నది ఇతరుల కెపుడను నా పరమ సౌఖ్యము 
సిద్దించదు 


పఇ్రభూతాత్మకం విశ్వం హ్యవళ్యం నశ్వరం భవేత్‌ । 

అధో లోకాస్తథైవ స్యురూర్ణ్వలోకా న శాశ్వతాః ॥ 45 
పునరావర్తినో బ్రహ్మవిష్తుశమ్చుపదాదయః । 

నిర్వాణమేవ శిష్టం తత్సనాతనమితీరితమ T 


528 (శీమలయాళసద్గురు గ్రంధావళి 


ఇత్వేవం బోధయిత్వా (శ్రీ సద్గురుః మౌనమాస్థితః । 46 


సమస్త ప్రపంచము పంచభూతములచే నిర్మింపబడినది కావున 
నదియు స్థిరము గాదు అటులనే అతల వితలాద్యధోలోకము లేడును, 
భూర్చువాద్యూర్ష్వ లోకము లేడును శాశ్వతములు గావు వమటీయు 
బ్రహ్మవిష్ణు శివస్తానములు గూడ పునరావృత్తినే గలిగించుచున్నవి అందుచే 
నిర్వాణ మొకటియే మిగిలినది అదియే సనాతనము, బ్రహ్మము) 


అని బోధించి సద్గురువులు మౌనముతో నుండిరి 


ప్రసన్న శాన్తవాక్యాని గభీరాణి మృదూని చ | 


వేదాంత సారభూతాని సర్వామృతమయాని వై॥ 47 
శ్రుత్వా సమ్యజ్మహాత్మానో భవబన్దవివర్ణితాః । 
'సర్వావరణ నిర్ము కం స్వాత్మానం లేభిరే తదా ॥ 48 


సకలార్థ గమ్బీరము లైనవియు, మృదువు లయినవియు, వేదాంత 
సాఠము లయినవియు, సర్వావృుత పరిపూర్ణము లయినవియునగు 
(శ్రీగురుదేవుని ప్రసన్నశాంత వాక్యములను బాగుగా విని యామహాత్ములు 
థభవపాశ బన్లమునుండి విడివడినవారై సకలావరణములు నశించి 
నిరుపాధికమగు నాత్మను పొందిరి 


సముద్ర ఇవ శాన్లో ర్మిర్షివాతస్థితదిపవత్‌ । 
తే సర్వే నిళ్ళలా భూత్వా స్వస్వరూపస్థితిం గతాః ॥ 49 
మజీయు నామహానుభావు లందటు అలలు ఉపశమించిన సముద్రము 
వలెను, గాలి లేని దిపమువలెను నిశ్చలులై స్వస్వరూపస్టితిని బడసిరి 
(శ్రీ మలయాళయతీ[వ్ట ఉవాచ 
యూయం బ్రహ్మవిదో ధన్యా అద్య జన్మని శాశ్వతమ్‌ । 
నిర్వాణం ప్రతిపన్నా హి ఫలితః పుణ్యసంచయః ॥ 50 


(శ్రీమలయాళయుతి వ్రగీతా 529 


(శ్రీమలయాళ యతీంద్రుడు చెప్పెను 


వారినిగాంచి శ్రీిమలయాళయతీ నులు వచించిరి బ్రహ్మవేత్తలారా! 
మీరెల్లరు ధన్యాత్ములు, ఎందువలననగా నీజన్మలోనే శాశ్వతవుగు 
నిర్వాణమును పొందిన వారైతిరి మీ పుణ్యమంతయు ఫలించెను 


యుష్మాకం పితరౌ ధన్యా ధన్యా వంశసముద్భవాః । 
ధన్యా చ వసుధా దేవీ గురోశ్ళాసనపాలనాత్‌॥ 51 


ఓ వమహాత్ములారా! శ్రీగురుదేవుని ఆజ్ఞాపరిపాలనవుగు బ్రహ్మ 
తత్త్వమును బడసిన వారగుటచే మీరేగాక మీతల్లిదండ్రులును ధన్యులు, మీ 
వంశములో పుట్టినవారందటును ధన్యులు, ఈ భూదేవియు ధన్యురాలే 


సర్వోపనిషదాం తత్త్వం సర్వవేదాన్త గర్భితమ్‌ । 

మునీనాం మతమేతచ్చ వక్తవ్యం బోధితం మయా ॥ 52 

సకలశా(న్ర రహస్య మైనదియు సర్వోపనిషత్సార తత్త్వవుయి 
నదియు, చెప్పవలసినదియు, మునిశ్వరుల ముఖ్యమత మయినదియు నగు 
తత్త్వమును బో ధించితిని 


అమన్హానన్లభరితా అమృతోదధిమజ్జితాః | 
గురువాక్యాని తే శ్రుత్వా సర్వేయుగవదుణత్లితాః 11 53 


ఆ మహాత్ములు (శ్రీసద్గురుదేవుని కరుణామయామృతమయవాక్య 
ములను విని యమన్హానన్హ్ల భరితులై అమృతసముద్రమున మునుంగుచు 
నాకేతూరందయజుపైకి లేచిన వారెరి 

కరాష్టాలిపుటం బద్ద్వా స్వేస్వే మూర్దని సంఫ్రితాః । 

బాష్పామ్ముస్విన్ననయనా సరోమాంచాస్ప గద్గదాః | 54 

మరియు వారందణును తవు తవు శిరస్ఫులయందు కరాళ్ఞాలి 


పుటమును ధరించి (నమస్కరించి) యానందబాప్పముల గార్చుచు 
పులకాంకిత శరీరులై గద్గదస్వరము గలవారై యిటుల వచించిరి 


530 _శ్రీనములయాళసద్దురు (గంధావలి 


మహాత్మాన ఊచుః 


స్వామిన్నమో౭_స్తు భవదీయ కృపాధియోగాత్‌ 

దివ్యాదను[గ్రహవశాత్పరమేశ్వరస్య । 

పిత్రోశళ్చ పూర్వకృతపుణ్యయుజోః ప్రసాదాత్‌ 

ముకా వయం తు విషమాద్భవపాశబంధాత్‌ | రద 
మహాత్ములు చెప్పిరిః 

స్వామీ, మహాత్మా! మీ కరుణవలనను, భగవత్కృపవలనను, 
పుణ్యాత్ములగు మాతాపిరుల అను[గ్రహమువలన మేమిప్పుడు సంసారసాగర 
దుఃఖమునుండి విడువబడితిమి మేము ముక్తులవుయితిమి, మేము 
కృతార్టులమైతిమి, కడుంగడు ధన్యాత్ములమైతిమి 

ప్రాప్త్రవ్యమాప్య కరణీయమపీహ కృత్వా 

శ్రుత్వా తథైవ వచనం తవ కర్ణపేయమ్‌ । 

వేదాన్తవేద్యపరతత్త్వ మిదం విదిత్వా 

ధన్యా వయన్తు బహుధన్యతమా భవామః ॥ 56 


కరుణామయా, మహానుభావా! మేమెల్లరము పొందదగిన దానిని 
పొంది, చేయవలసిన దానినంతయు జేసి, శ్రవణము చేయదగిన దాని 
నంతయు శ్రవణము చేసి, సకలోపనిషత్తులచే దెలియదగిన దానినంతయు 
తెలిసకొని కడు ధన్యాత్ములమయితిమి 


(శ్రీ మలయాళయతీ[వ్ర ఉవాచ 

అద్య సద్గురుదేవస్య మహర్షి ణాం మహేశితుః | 

కృపయా (బ్రహ్మ విజ్ఞానం ప్రాప్తం యుష్మాభిరవ్యయమ్‌ ॥ 57 
శ్రిమలయాళయతీగన్రుడు చెప్పెను 


ఓ వమహాత్ములారా! శ్రిసద్గురుదేవుని కరుణాతిశయముచే తను, 
పరమమహర్షుల కృపాతిరేకముచేతను, (శ్రీసర్వేశ్వరుని దయాధిక్యముచేతను 


(న్హీమలయాళయతీ న్రగీతా 531 


పరబ్రహ్మ జ్ఞానము మీకు గలిగెను 

సిద్దే మహామహిత సత్సరమాత్మబోధే 

నాస్త్యేవ కించిదపి కృత్యమథాధునా వః । 

జ్ఞేయం తథైవ వరిశిష్టమపీహ నాస్తి 

సర్వం నిర న్తరమిదం పరిపూర్ణత త్త్వమ్‌॥ 58 

సకల పరిపూర్ణ పర|బ్రహ్మాద్వయ తత్త్వము మీకెల్లరికి సిద్దమయినది 
ఇక చేయదగిన దేదియు మిగిలియుండలేదు అటులనే తెలియదగిన 
పరిశిష్ణాంశముగూడ లేదు పొందదగిన వస్తువుగూడ లేదు ఈ సర్వము 
నిరన్తర మాపరిపూర్ణపర బ్రహ్మమే 

నిర్వాణమాత్రమఖిలం పరరూపమేకం 

శ్రుత్యుక్త తత్త్వమసి బోధితలక్యమాత్రమ్‌ | 

స్యాన్నిర్మలం విగతమోహభరం విశుద్ధ 

మానవ్రచిన్మయసుఖం పరిపూర్ణబోధమ్‌ ॥ 59 

నిర్వాణమాత్రమై సమస్త మున్నది అదియే పరరూపమై యేకమై 
యున్నది వేదోక్తమైన తత్త్వమసి అను మహావాక్యముచే బోధింపబడు 
లక్యార్రమాత్రమై యున్నది మరియు నా నిర్వాణము నిర్మలమై సకల 
మోహశూన్యవ్లై యున్నది. ఎళుద్దము, అనన్హము, చిన్మయము, 
పరిపూర్ణసుఖము, అఖండబోధస్వరూపమునై యున్నది. 

కైవల్యముక్తి పరమాత్మపదాదిబోధ్యం 

కాలాదిఖండపరిశూన్యమఖండరూపమ్‌ । 

విజ్ఞానబోధ పరమామృత సింధుసారం 

నిర్వాణమాత్రమనిశం నిరుపాధి తత్త్వం! 

నిత్యం నిర న్తరసుఖం బహుదీష్యమానమ్‌ ॥ 60 


మరియు నానిర్వాణ పరబ్రహ్మము కైవల్య, ముక్తి, పరమాత్మ, 
బ్రహ్మాదిపదములచే దెలియదగినదై యున్నది దేశ వస్తు కాల పరిచ్చేద 


532 (శీమలయాళసద్దురు గ్రంధావళి 


శూన్యమై అఖండ రూపమై యున్నది విజ్ఞానబోధరూపమై పరమామృత 
సాగరసారమై జ్ఞానస్వరూపమై యున్నది నిరన్తరము నిరుపాధియై అది 
పరమసుఖమై నిర్వాణ పరబ్రహ్మమాత్రము ఏకమై. సర్వదా వెలుగుచున్నది 
స్వయంజ్యోతి స్వరూపము, అఖండము, పరిపూర్ణము, శివము, నిత్యము, 
శుద్ద ము, బుద్దము, ఆనందము 


కర్మాదియోగపరినిష్టితసారభూతః 

సర్వాగమాదిపరిశో ధితత త్వబో ధః । 

స్వాత్మానుభూతిభరితః పరిపూర్ణరూపో 

నిర్వాణయోగనిగమస్ప్సకలో విమృష్టః ॥ 61 


కర్మభక్వాదియోగములకు సిద్దమై సారమైనదియు, సకల 
వేదాంతశాస్రాదులందు పరిశోధితమై తత్తబోధరూప మైనదియు, 
కేవలాత్మానుభవ భరిత మైనదియు, పరిపూర్ణ తేజోరూపయయినదియు 
నగునట్టి నిర్వాణయోగవును నిగవుము (వేదము సవుస్తము 
నిరూపంపబడెను 


కల్యాణమూర్తిశ్చు దయామ్బురాశిః సర్వేశ్వ రస్తుష్యతు విశ్వరూవః । 

ఆనందపూర్ణా మునయో భవన్తు లోకాసమస్తాస్సుఖినో భవన్తు ॥ 62 

సకల మంగళ స్వరూపుడును, దయాసముద్రుడును, విశ్వరూపు 
డును అగు సర్వేశ్వరుడు తృప్పినాందునుగాక! పరమ పావనులగు మహర్షులు 


ఆనందపరిపూర్ణులగుదురుగాక! సవుస్త లోకములు పరవు సుఖము 
పొందును గాక! 


నిష్టానాం హి పరా కాష్టా శాశ్వతానందదాయకః | 
నిర్వాణయోగ ఆఖ్యాతః ప్రాప్తో బుద్దాదియోగిభిః ॥ 63 


నిష్టల కన్నిటీకి పరాకాష్ట యయినదియు, శాశ్వతానందమును జేకూ 
రునదెయు, బుద్దాది మహనీయులనే బెందబడినదియు నగు నిర్వాణ 
యోగము ఈ అధ్యాయమున తెలుపబడెను 


(శిములయాళముతీ నవ్రగీతా 533 


యోగామృతం హి నిర్వాణం లబ్బ్వా తల్లక్య సాధనే | 
నిరుధ్య ప్రతిబన్దాంళశ్చ నిత్యముక్తా భవన్తు వై॥ 64 
యోగములలో సమృతతుల్యవుగు నీ నిర్వాణమును తీవ్రతరా 


నుష్టానముచే పొంది కృతకృత్యులై తల్లక్య సాధనవుందు ముముక్షు 
వులకుగల ఆటంకములను అడ్డుకొని నిత్యముక్తు లగుదురు గాక! 


నిర్వాణమార్గ సంరోధనిరోధశుభకామనా। 
యస్యోదేత్యంతకాలే వా స ముక్తిం గచ్చతి ధ్రుపమ్‌ । 65 


నిర్వాణమార్గమునందలి అడ్డులను తొలగింపవలయు ననెడి సదు 
ద్దేశము, లేక శుభకామన ఎవనిహృదయమున నొకసారి అ న్యకాలమందైనను 
గలుగునో అతడు తప్పక ముక్తిని పొందునని నమ్ముడు 
ఇతి శ్రీమలయాళయతీ వ్ర గీతాయం ఉపనిషత్సార భూతాయాం 
నిర్వాణయోగో నామ అష్టాదశోఐ_ధ్యాయః ॥ 


ఇట్టు ఉపనిషత్సారభూతయగు (శ్రీమలయాళయతీ వ్రగీతయందు 
నిర్వాణయోగమను అహ్ఞాదశాధ్యాయము సమాప్తము 
శ్రీమలయాళయతీమన్ద గీత సర్వము సంపూర్ణము 
ఓమ్‌ 
శ్రీమలయాళ సద్గురు గ్రంథావళి సర్వము సమాప్తము. 
లోకాస్పమస్తాస్సుఖినో భవన్తు 
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః 
ఓం తత్‌ సత్‌. ఓమ్‌. 


శ్రీ సముద్రాల లక్మణయ్య సంపాదకత్వంలో (శ్రీ అసంగానంద గ్రాపిక్స్‌లో డి టి పి 
చేయబడి శ్రీవ్యాసాశ్రమ వజ్రోత్సవ సంఘముచే (శ్రీపారాశర్యముద్రణాలయమున 
(ప్రచురింపబడినది 


